శ్రీమన్మహామాహేశ్వర 


అభినవగుప్తాచార్య కృత 


తంతసారము 


శ్రీమన్నహామాహేశ్వర 
అభినవగుప్తా చార్య కృత 


తంత్రసారము 


రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ 


పంచవటి స్పిరిట్యువల్‌ ఫౌండేషన్‌ 


bog: www.teluguyoginet, mal: warma04@gmalcom 


wobsios : www. Taparchowailog. ww 


అభినవగుప్తుని అద్భుత జీవితం 


తంత్రసారమనే ఈ గ్రంథమును అభినవగుప్తాచార్యులవారు రచించారు. ఈయన పదవశతాబ్దంలో, 
క్రీ.శ. 950 - 1016 మధ్యలో కాళ్ళీరదేశంలో నివసించారు. ఈయన కంటే 200 సంవత్సరముల ముందు 
నివసించిన వీరి పూర్వీకులలో ఒకరైన అత్రిగుప్తుడు క్రీ.శ. 740 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌ లో నివసించినట్లు 
భావిస్తున్నారు. అప్పటిలో దానిని మధ్యదేశమని పిలిచేవారు. దానికి కారణం, అది హిమాలయాలకు 
వింధ్యపర్వతానికి మధ్యలో ప్రయాగకు పడమరగా ఉండటమే. ఈ అత్రిగుప్తడు కూడా మహాపండితుడు, 
కాశ్మీర్‌ మహారాజైన లలితాదిత్య వర్మ ఆహ్వానం మేరకు ఈయన మధ్యదేశాన్ని వీడి, కాళ్ళీరరాజ్యానికి వలస 
పోయినట్లు తెలుస్తున్నది. అప్పటినుంచీ వారి కుటుంబాలన్నీ కాశ్మీర్‌ లోనే ఉండేవి. కనుక, అభినవగుప్తుల 
జననం కాశ్మీర్‌ లోనే జరిగింది. 


అభినవగుప్తులవారు జీవించి ఉన్న కాలంలో, పరమశివానుభవమును పొందిన పరమగురువుగా భావించి 
అనేకమంది శిష్యులు ఆయనను పూజించారు, అనుసరించారు. వేదాంత, తంత్రశాస్త్రములలో 
మహాపాండిత్యమూ, అద్భుతమైన యోగశక్తులకు తోడుగా, అమేయమైన శివాద్వైత అనుభవజ్ఞానం ఈయన 
సొంతమై ఉండేది. 


ఇవిగాక నాట్య, సంగీత, వ్యాకరణాది శాస్త్రములలో ఈయన మహాజ్ఞాన సంపన్నుడు. 'కాళ్మీర 
శంకరాచార్య' అని ఈయనను అనేకమంది నవీన పండితులు పిలిచారు. కాళ్ళీరశైవాద్వైతాన్ని ఈయన 
పరిపుష్టం చేసినట్లు ఈయనకు ముందున్న శైవాచార్యులెవరూ చేయలేకపోయారు. వెయ్యిసంవత్సరాల క్రితం 
జీవించిన ఈయన, జ్ఞానతృష్ణకే ప్రాధాన్యతనిచ్చి, అద్వైతశివానుభావం అందరికీ సాధ్యమే అన్నమాట 
చెప్పడమేగాక, సమస్త కులాలకూ చెందిన ముముక్షువులను కరుణతో చేరదీసి, వారికి ఈశ్వరసాక్షాత్కారానికి 
మార్గాన్ని చూపిన కారణజన్ముడు. స్త్రీలకు కూడా ఆధ్యాత్మిక సాధనామార్గంలో సమానస్థానాన్ని ఇచ్చిన 
మహనీయుడు. నాట్య సంగీతాది విద్యలలో ప్రతిభాసంపన్నుడు మాత్రమే గాక, కాళ్ళీర శైవ తంత్రశాస్త్రమును 
కాచి వడపోసిన అనుభవజ్ఞాని. 

ఎలాగైతే వేదాలలో దాగిఉండి జనులకు అర్థంకాకుండా ఉన్న అద్వైత వేదాంతతత్వాన్ని తన 
అద్వైతసిద్ధాంతం ద్వారా శంకరభగవత్సాదులు సామాన్యజనులకు కూడా తేటతెల్లం చేశారో, అదే విధంగా 
శైవాగమశాస్త్రాలలో నిగూఢంగా ఉన్న శివాద్వైతతత్వాన్ని తన గ్రంథాలద్వారా అభినవగుప్తులవారు లోకానికి 
వివరించారు. 


ఆయన వైష్ణవ, బౌద్ధ, జైనాది వివిధ సాధనామార్గాలలోనూ, ద్వైతాద్వైతాది మతాలలోనూ 
మహాపండితుడేగాక, అతిరహన్యమైన శైవతంత్రజ్ఞానం కలిగినవాడు. భరతముని యొక్క నాట్యశాస్త్రానికి 
వ్యాఖ్యానం వ్రాసిన నాట్యశాస్త్ర కోవిదుడు, సంగీతనిధి, అష్టసిద్ధులనూ అరచేతిలో ఉంచుకున్న మహాయోగి. 


దాదాపు ఏభైకి పైగా సునిశిత తర్కపూరితములైన, మహోన్నత సిద్ధాంత ప్రతిపాదితములైన, ఉత్తమ గ్రంథాలను 


నంస్క తంలో రచించిన మహాకవి, వ్యాకరణచేత్త. కపిలమహర్షి యొక్క సాంఖ్యశాస్త్రంలోనూ, శంకరుని 
అద్వైతసిద్ధాంతంలోనూ, బుద్దుని అనాత్మవాదంలోనూ ఉన్న లోపాలను సవరించిన ధీశాలి. ఈయన జీవితం 
ఒక మహాద్భుతం. 

క్రీ.శ. 950 ప్రాంతంలో, సాంప్రదాయపరమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో అయన జన్మించాడు. 
చిన్నప్పుడే తన తల్లియైన విమలకళాదేవిని కోల్పోయాడు. తండ్రిగారైన నరసింహగుప్తుడు మళ్ళీ వివాహం 
చేసుకోకుండా మహేశ్వరభక్తుడై ఆధ్యాత్మిక జ్ఞానసాధనకు అంకితుడైనాడు. తనను గురించి వ్రాసుకుంటూ 
“యోగినీభూ' అన్న పదాన్ని అభినవగుప్తులవారు ఉపయోగించారు. అంటే, కౌలాచార పరమైన సంయోగం 
ద్వారా తల్లిదండ్రులకు జన్మించిన యోగశిశువని అర్థం. ప్రాచీనకాలంలో ఇటువంటి (ప్రక్రియలు ఉండేవి. 
ఉత్తమసంతానాన్ని కనాలని సంకల్పించిన భార్యాభర్తలు నిష్టాపరులుగా యోగతత్సరులుగా ఉంటూ 
తతృలంగా ఉద్భవించిన ఓజోశక్తితో కలిగిన సమాధిస్థితిలో, భైరవస్థితిలో, ఒక శిశువుకు జన్మనిస్తే, ఆ శిశువు 
పుట్టుకతోనే అత్యుత్తమములైన సంస్కారాలతో జన్మించి, కాలాంతరంలో అత్యంత మేధాసంపన్నునిగా, 
అత్యంత మహనీయునిగా, తపశ్ళాలిగా, ద్రష్టగా, మహర్షిగా రూపుదిద్దుకునేవాడు. అభినవగుప్తులవారు 
పుట్టుకతోనే అట్టి కారణజన్మునిగా, యోగశిశువుగా జన్మించారు. 

ఈయన అత్యంత చిన్నవయసు నుండీ అమితమైన ఆధ్యాత్మికత్ళష్ణను కలిగినవాడు. జ్వలిస్తున్న 
జ్ఞానతృష్ణతో అనేకమంది మహాగురువుల వద్ద శిష్యరికం చేసి, వారివద్దనున్న నమస్తజ్ఞానాన్నీ బెపోసన 
పట్టాడు. బుద్ధునికి ఇద్దరే గురువులున్నారు. కానీ ఆయన, కనీనం 15 మంది మహనీయులైన గురువుల వద్ద 
శిష్యరికం చేసినట్లు, ఆయా శాస్త్రములనన్నింటినీ అతి తక్కువకాలంలో కూలంకషంగా నేర్చుకున్నట్లు మనకు 
ఆధారాలు లభిస్తున్నాయి. వీరిలో మహాసిద్ధులైన శైవసాంప్రదాయ గురువులే గాక వైష్ణవ, బౌద్ధ, జైన 
సాంప్రదాయాలకు చెందిన గురువులు కూడా ఉన్నారు. 

ఆధ్యాత్మికశ్ళష్ణ అనేది ఒకనికి తన ముసలితనంలో కలిగితే, అది సరియైన తృష్ణ కాదు, నిజమైన 
ఆధ్యాత్మికతపన అనేది చాలా చిన్నవయసులోనే ఎవరికైతే జ్వలిస్తుందో వారే ధన్యులు. వారే జీవిత 
పరమగమ్యాన్ని చేరుకోగలరు. ఇతరులకు అది అసాధ్యమౌతుంది. 


ముఖ్యంగా త్రికసిద్ధాంతమైన కాళ్ళీరశైవాన్ని, తంత్రమార్గమైన కౌలాన్నీ ఈయన నిష్టగా అధ్యయనం 
చేశాడు. వసుగుష్తుడనే సిద్ధగురువుచేత 8 వ శతాబ్దంలో క్రోడీకరించబడినదే త్రికసిద్ధాంతం. సృష్టి స్థితి 
లయములు మూడు. జాగ్రత్‌ స్వప్న సుషుస్తులు మూడు, సత్వ రజో తమో గుణములు మూడు, నరుడు, శక్తి, 
శివుడు మూడు. ఈ విధంగా మనకు కనిపిస్తున్న చరాచరనృష్టి సమస్తాన్నీ మూడు మూడు స్థాయిలలో 
సంపూర్ణంగా వివరించగలిగిన సిద్ధాంతమే ్రికసిద్ధాంతం. ఇది పరమేశ్వరాద్వయమును ప్రతిపాదిస్తుంది. 


దీనిలో నిశితతర్కమయమైన సిద్ధాంతభాగమే గాక, సాధకుడిని ఆధ్యాత్మికంగా అత్యున్నతికి తీసుకుపోగల 
ఆచరణాత్మకమైన తంత్రసాధనామార్గం కూడా నిగూఢంగా దాగి ఉన్నది. అభినవగుస్తలవారు ఈ రెంటిలోనూ 
అత్యంత ప్రతిభాపూర్వక అభ్యున్నతిని పొందారు. ఈ రెంటినీ సమర్థవంతంగా బోధించగల సద్గురువులు 
ఆయనకు లభించారు. అదే ఆయన అద్భష్టం. ఆయనపై గల శివానుగ్రహానికి నిదర్శనం. 


తన గురువులందరిలోనూ సోమానందుని, శంభునాథుని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. 
సోమానందుడు ఈయనకు క్రమ, త్రిక, ప్రత్యభిజ్ఞ సిద్ధాంతాలను బోధించాడు. శంభునాథుని వద్ద 
తాంత్రికపధమైన కౌలాచారాన్ని ఈయన జెపోసన పట్టాడు. శంభునాథుని పత్ని (తన గురుపత్ని) నుంచి 
అభినవగుస్తుడు శక్తిపాతాన్ని పొందాడన్నదాన్ని బట్టి, వెయ్యేళ్ళ క్రితమే స్త్రీలు తంత్రమార్గంలో గురుత్వాన్ని 
వహించగల శక్తిన్వరూపిణులుగా విరాజిల్లేవారని మనకు తెలుస్తుంది. నిజం చెప్పాలంటే, ఒక 
తాంత్రికగురువుగా స్త్రీ రాణించినట్లు పురుషుడు రాణించలేడు. దానికి చాలా మార్మిక కారణాలున్నాయి. 
అందుకేనేమో, శ్రీరామకృష్ణులవారు కూడా భైరవీ బ్రాహ్మణినే తన తంత్రసాధనా గురువుగా ఎన్నుకున్నారు. 

తన గురువులలో అందరిలోకీ శంభునాథుని ఈయన ఎక్కువగా తలచుకున్నాడు. ఈయన కరుణవల్లనే 
తాను పూర్ణజ్ఞానాన్ని పొందానని చెప్పుకున్నాడు. శైవాద్వైతాన్నీ తంత్రమార్లములో అప్పటివరకూ ఉన్న అన్ని 
సాధనామార్గాలనూ సమన్వయము చేస్తూ ఒక సంపూర్ణ అద్భుతగ్రంథాన్ని వ్రాసే బృహత్యార్యాన్ని 
తలపెట్టమని శంభునాథుడే ఈయనకు ప్రేరణ కలిగించాడు. ఈ ప్రేరణ నుంచి ఉద్భవించినదే 'తంత్రాలోకము" 
అనే అద్భుతగ్రంథం, 'మాలినీ విజయతంత్రమ'నే ప్రాచీన గ్రంథరాజాన్ని దీనికి ఆధారంగా తీసుకుని, 
అందులో చెప్పబడిన సిద్ధయోగీశ్వరీ మతాన్ని ఈయన గొప్పగా శ్లాఘించాడు. 

'తంత్రాలోకము" 37 అధ్యాయాలతో విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం. అప్పటివరకూ ఉన్న సమస్త 
శైవతంత్రసాధనలనూ క్రోడీకరించి, దానికి తన అనుభవజ్ఞానాన్ని రంగరించి అభినవగుస్తలవారు ఈ 
గ్రంథాన్ని వ్రాశారు. బహువిస్తారంగా ఉన్న దీనిని అర్ధం చేసుకోలేని మందబుద్దులకోసం, దీని యొక్క 
నంక్షిప్తరూపంగా 'తంత్రసారము' అనబడే ఈ గ్రంథరాజాన్ని కూడా మళ్ళీ ఆయనే వ్రాశారు, 
శ్లో/ వితత స్రంత్రాలోకో విగాహాతుం నైన శక్యతే నర్వైపా 
ముజువచన విరచితమిదం తు తంత్రసారం తతః శృణుత ఇతి || 

'తంత్రాలోకమనే గ్రంథము అతి విస్తారమైనది యగుటచే దానిని అందరూ చదివి అర్థం చేసుకోలేరు 
గనుక, దాని సారమైన ఈ 'తంత్రసారమ'నే గ్రంథాన్ని తేలికభాషలో అందరికీ అర్థమయ్యే లాగున 
బ్రాన్లున్నాను', అంటూ ఈ గ్రంథాన్ని ఆయన ప్రారంభిస్తారు, 


శాన్హ్రణ ప్రకటీకరోమి నిఖీలం యత్తే య. తత్త్వం భవేత్‌ || 


“సమస్త బంధాలకూ కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని శాస్త్రాలు 'మలం' అన్నాయి. 'నేనే పరమాత్మను" 
అన్న పూర్ణజ్ఞానం ఉదయించడం వల్ల ఈ అజ్ఞానమలం నమస్తమూ నిర్మూలనం అవుతుంది. ఈ విధంగా 
అజ్ఞానధ్వంసం కావడమూ సంవిత్‌ జ్ఞానోదయం కావడమే 'మోక్షం' అనబడుతుంది. అట్టి మోక్షాన్ని పాండే 
మార్గాన్ని ఈ శాస్త్రంలో నేను వివరిన్తున్నాను', అని ఈ గ్రంథంలో అంటారు, 


శ్లో! ఇదం వదర్హ క్రమనంప్రదాయం న ప్రత్యయావ్రత్యయ భిన్న మాన్య 


శ్రీ శంథునాథ కరుణారనేన స్వయం వ్రనన్నా దనవక్ష్య వృత్త్యా | 
“నా గురువైన శంభునాథుని అవ్యాజమైన కరుణవల్ల నేను గ్రహించిన, తెలియబడునది తెలునుకొనేవాడు 


అన్న భేదం లేని (అద్వైత) స్థితిని కలిగించునట్టి షడర్ధ (త్రిక) సాంప్రదాయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను”, 
అంటారు. 


శ్లో కాళీ రికోభినవగువ్త వదాభిదానః 
శ్రీతంత్రసార మకరోద్రుజునా క్రమేణ 

యత్తేన నర్వజన ఏష శివం ప్రయాతు 
లోకోత్తర ప్రసర తాంభవతంత్రసారం || 

“సమస్తజనులకూ శుభాన్నీ శివాద్వైతస్థితినీ కలిగించగలదీ సమస్త తంత్రములయొక్క సారమూ అయినట్టి 
ఈ శాంభవతంత్రం లోకోపకారం కోసం కాళ్ళీరవాసియైన అభినవగుష్పునిచే వివరంగా చెప్పబడినది", అని ఈ 
గ్రంథంలో ఉన్నది. 

ఈ మహనీయుడు వ్రాసిన 25 గ్రంథాలవరకూ ప్రస్తుతం లభిస్తున్నాయి. కానీ దాదాపు అంతకంటే ఎక్కువ 
గ్రంధాలు మన ఖర్మకొద్దీ నశించిపోయాయి. వీటన్నిటిలోకీ తలమానికమైన 'తంత్రాలోక'మనే గ్రంథం 
ప్రస్తుతం మనకు లభిస్తున్నది అంతవరకూ మనం అద్భష్టవంతులమే అనుకోవాలి. ఈ తంత్రాలోకమనే 
గ్రంథాన్ని “రనేరో నోలి' అనేవాడు సంస్కృ తంనుంచి ఇటాలియన్‌ భాషలోకి అనువాదం చేశాడు. ఈ 
అద్భుతగ్రంథాన్ని చదవాలనే ఆశతో జ్ఞాన తృష్టతో ఎంతోమంది యూరోపియన్‌, అమెరికన్‌ స్కాలర్స్‌ ఇప్పుడు 
ఇటాలియన్‌ నేర్చుకుంటున్నారు. 

“తంత్రసారమ'నే ఈ గ్రంథం కూడా మొదటగా హిందీలోకి తరువాత యూరోపియన్‌ భాషలలోకి 
అనువదించబడింది. ప్రపంచ తంత్రసాహిత్యంలోనే ఈ రెండుగ్రంథాలనూ తలమానికములైనవని నేడు 
పండితులు వేనోళ్లతో కొనియాడుతున్నారు. భావగాంభీర్యతలోనూ, మార్మికతలోనూ, విసృతిలోనూ ఈ రెండు 
(గ్రంథములకు సరిసాటి అయినవి ప్రపంచ ఆధ్యాత్మికవాజ్ఞయంలో ఎక్కడా కనిపించవు. 

కానీ భారతీయులమైన మనకు మాత్రం, అభినవగుప్తుల వారి గురించీ, లోకంకోసం ఆయన వ్రాసిన 
అద్భుతమైన గ్రంథాల గురించీ, వాటిలోని విషయాల గురించీ ఏమాత్రం తెలియదు. కనీసం 
తెలుసుకుందామన్న ప్రయత్నమూ మనకు లేదు. ఇదీ మన మహర్షులకు మనమిస్తున్న గౌరవం ! 


అత్యుత్తమ శక్తిపాతము (తీవ్ర - ఉత్కర్ష శక్తిపాతము) ను పొందటానికి ఒక మనిషిలో ఉండవలసిన అరు 
శుభలక్షణములను తంత్రశాస్త్రం వివరించింది. ఈ గ్రంథం యొక్క 11 వ అధ్యాయమైన 'శక్తిపాత ప్రకాశనము" 
లో ఈ వివరాలు ఇవ్వబడినాయి. ఈ ఆరు శుభలక్షణములూ అభినవగుప్తులవారిలో సంపూర్ణంగా 
విరాజిల్లుతూ ఉన్నాయని, అందువల్లనే అత్యుత్తమమైన జ్ఞానసిద్ధిని ఆయన పొందగలిగాడని, క్రీ. శ. 12వ 
నంలో అకా లోయ నకు వ్యాఖ్యనమదు ట్ర అంకం పందికరు కం తఫహియార్పు వత్రం 


ఈ గ్రంథమును దీక్షగా అధ్యయనం చేస్తే ఎన్నో అద్భుతవిషయాలు మనకు అర్ధమౌతాయి. త్రిక, క్రమ, 
కుల, స్పంద, ప్రత్యభిజ్ఞ శాస్త్రముల సారమంతా ఈ గ్రంథంలో ఇమిడి యున్నది. 


నరుడు, శక్తి, శివుడు మరియు అపరా, పరాపరా, పరా శక్తుల వర్ణనలో త్రికశాస్త్రం గోచరిస్తుంది. 
పన్నెండుగురు కాళికాశక్తుల వర్ణనలోను, తంత్రసాధనలో వారి ఉనికి యొక్క వివరణలోనూ క్రమసిద్ధాంతం 
కనిపిస్తుంది. చివరి అధ్యాయంలో విపులంగా చెప్పబడిన కౌలాచార సాధనల వివరణలో కులసంప్రదాయం 
దర్శనమిస్తుంది. బీజయోనులనబడే వర్ణశబ్దముల వివరణలోను, పరా, పశ్యన్తీ, మధ్యమా, వైఖరీ స్థితులతో 
కూడిన నాదముయొక్క వర్ణనలోను స్పందశాస్త్రము ఎదురౌతుంది. అనుపాయ వివరణలోను, ప్రత్యక్షదర్శనం 
ద్వారా సమస్తమునకూ అతీతమైన పరమేశ్వరాద్వయ స్థితిని పొందే విధానములో ప్రత్యభిజ్ఞశాస్త్రం 
గోచరిస్తుంది. ఈ విధముగా, అప్పటివరకూ ఉన్న అన్ని మతములనూ, సాంప్రదాయములనూ, వాటి వాటి 
స్థానములలో చక్కని మెట్లుగా ఉంచి, ఆయా మెట్లతో కూడిన ఒక అద్భుత సౌధమును ఈ గ్రంథరూపంలో 
నిర్మించారు ఆచార్యులవారు. అలా చేయడం ద్వారా, తన గురుదేవులైన శ్రీ శంభునాథులవారి సంకల్పాన్ని 
సాకారం గావించారు. 


తాళషత్రములలో వ్రాసి భద్రపరుచబడిన ఈ గ్రంథాలను 11 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం వరకూ 
ఏయే బ్రాహ్మణకుటుంబాలు భద్రంగా ఉంచి తీసుకువచ్చాయో, తురక రాక్షసుల విధ్వంసకాండనుండి వీటిని 
ఏ విధంగా ప్రాణాలకు తెగించి కాపాడాయో మన ఊహకందదు. కానీ, ఆ అజ్ఞాతకుటుంబాలకు శిరసు వంచి 
పాదాభివందనం చేయడం తప్ప మనం ఇంకేమీ చేయలేము. చివరకు, కాళ్ళీరరాజైన మహారాజా 
ప్రతాపసింహుని ఆదేశం మేరకు, క్రీ.శ. 1918 వ సంవత్సరంలో ఈ గ్రంథాలను సేకరించి, కాగితం మీద 
అచ్చు వేసి శ్రీనగర్‌ లోని రాజగ్రంథాలయంలో వాటిని భద్రపరిచారు. ఆ రాజుగారికి, ఈ గ్రంథానికి 
హిందీభాషలో వ్యాఖ్యానం వ్రాసిన మహామహోపాధ్యాయ ముకుందరామశాస్త్రి గారికి నమస్సుమాంజలులు 
అర్చిద్దాం. వీరందరూ లేకపోతే, ఇప్పటికే మనకు లభించకుండా నశించిపోయిన వేలాది అమూల్యగ్రంథాల 
లాగా, ఈ గ్రంథాలు కూడా అగ్నికి ఆహుతై పోయి ఉండేవి. ఈ విజ్ఞానసంపద అంతా నశించి పోయి ఉండేది. 

ప్రాతస్మరణీయులైన ఇట్టి మహనీయులను న్మరించుకోగలగడం ఒక అద్భష్టమైతే, సనాతనధర్మమనే 
మహావృక్షానికి కాచిన మధురఫలాలవంటి వారి గ్రంథాలను రుచి చూచి, అధ్యయనం చేసి, జీర్ణం చేసికొనడం 
జీవిత ధన్యత్వానికి దోహద పదుతుంది. 

మానవజాతి యొక్క ఆధ్యాత్మికచింతనలో అత్యున్నతశిఖరం వంటిదైన శివాద్వైతభావనను బోధించే ఈ 
'తంత్రసారము' నకు నేను తెలుగు వ్యాఖ్యానమును వ్రాయగలగడం ఈశ్వరానుగ్రహం, ఆచార్యుల కటాక్షం, 
నా తల్లిదండ్రుల ఆశీస్సుల ఫలం మరియు నా పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నాను, 

తనకెంతో ఇష్టమైన 'ఖైరవస్తవము'ను పుష్య బహుళ దశమి నాడు రచించినట్లుగా అభినవగుప్తలవారు 
ట్రాశారు. అనుకోకుండా ఇదే సమయానికి ఈ గ్రంథమును తెలుగులోకి తెచ్చే ప్రక్రియ కూడా పూర్తయింది. 
అందువలన, అదే తిథి నాడు ఈ గ్రంథమును విడుదల చేస్తున్నాము. 


ఈ గ్రంథమును చదివి, అర్థం చేసికొని, సాధన గావించి, ఇది సూచిస్తున్న పరమపదమును పొందే 


మార్గంలో నడచి, బుషి బుణాన్ని, పితృ బుణాన్ని, భరతమాత బుణాన్ని తీర్చుకొమ్మని పాఠకులను 
కోరుతున్నాను. 


సత్యనారాయణ శర్మ 


కాశ్మీరశైవం - త్రికశాస్త్రం 


మాతృ, మాన, మేయములు 


నృష్టిని అర్థం చేసుకుందామనిన మానవుని ప్రయత్నం ఈనాటిది కాదు. ఇది సృష్టి మొదటినుండీ 
ఉన్నది. ప్రకృతిశక్తులైన పంచభూతాలను గమనించి అర్థం చేసుకుంటూ, వాటిని అదుపులోనికి తెచ్చుకుంటూ, 
బాహ్య ప్రపంచాన్ని శాసించే ప్రయత్నంలో మనిషి సైన్స్‌ ను పెంచుకున్నాడు. సృష్టిని అర్ధం చేసుకుని, 
ఉపయోగించుకుని, సంతోషకరమైన జీవితాన్ని గడిపే దారిలో ఈ ప్రయత్నం సాగుతుంది. కనుక ఇది 

దీనికి విరుద్ధంగా, సృష్టి మూలమును, జీవితపు మూలమును, వాటి ఉపయోగాన్ని ప్రశ్నిస్తూ, 'సృష్టి 
ఎందుకు జరిగింది? మనిషి జీవితపు పరమ ప్రయోజనం ఏమిటి? జననమరణాల రహస్యమేమిటి? మరణం 
తరువాత ఏమౌతుంది? సృష్టికి కర్త అంటూ ఒకడున్నాడా? అది పురుషుడా, స్త్రీయా లేక ఆకారం లేని శక్తియా? 
ఉంటే దానితో సృష్టికీ, సృష్టిలోని జీవరాశులకూ ఉన్న సంబంధం ఏమిటి?' మొదలైన ప్రశ్నలను వేసుకుంటూ, 
అంతర్ముఖ ప్రయాణంలో సాగిపోతూ, ఆ ప్రశ్నలకు జవాబులను అన్వేషించే ప్రక్రియ 'పారలౌకికం' లేదా 

ఆయా వ్యక్తుల అన్వేషణల ఫలితంగా, ఆధ్యాత్మికలోకంలో ఎన్నో దారులు పుట్టుకొచ్చాయి. వాటిని 
మతాలన్నారు. ఒకే మతంలో మళ్ళీ ఎన్నో శాభోపశాఖలు వచ్చాయి. ఎవరికర్థమైనట్లుగా వారు విషయాలను 
వెల్లడించారు. ఇదే పరిపూర్ణమన్నారు. అంతిమనత్యమన్నారు. ఈ క్రమంలో తర్మాన్ని ఊతగా తీసుకుని కొన్ని 
మతాలు నడిస్తే, దౌర్జన్యాన్ని ఆయుధంగా తీసుకుని మరికొన్ని మతాలు బలపడుతూ వచ్చాయి. 


మన కనులకు గోచరిస్తున్న సృష్టిని తర్కబద్ధంగా వివరించిన అతిప్రాచీనమతం వైదికసాంఖ్యం. అయితే 
ఇది ప్రకృతి పురుషులను అంతిమసత్యములుగా భావించి అంతటితో ఆగిపోయింది. నశీర్‌ ఉన్నట్టి 
అనేకములైన ఇతర విషయములను, భేదములను ఇది సంతృప్తికరంగా వివరించలేకపోయింది. 
పునాదిపైన ఉపనిషత్తులూ, బౌద్ధమూ, యోగశాస్త్రమూ నిలబడ్డాయి. బౌద్ధం అనాత్మవాదం గనుక 
భరతభూమిలో నిలువలేకపోయింది. ఉపనిషత్తులు మేధావులైన జ్ఞానుల సొత్తులై సామాన్యులకు 
దూరమయ్యాయి. యోగశాస్త్రం కూడా రహస్యములైన విషయాలతో నిండి, సామాన్యజనానికి ఆసనాలుగా 
మాత్రమే అందింది. వీటిలోని తార్మికలోపాలను సరిచేసి వాటికంటే ఉత్తమంగా నిలచింది అద్వైతవేదాంతం, 
కానీ అది నిత్యజీవితంలో ఆచరణాత్మకం కాకపోవడం వల్ల, మేధావులకు మాత్రమే అర్థమయ్యే గహనములైన 
విషయములతో తర్మముతో నిండి ఉండటం వల్ల జనసామాన్యానికి దూరమైంది. పైగా, దానిలోని 
“మాయావాదం' లాంటి కొన్ని సమస్యలు మేధావులకు కూడా కొరుకుడు పడకుండా మిగిలిపోయాయి. 
వాటినన్నింటినీ తన అమేయమైన తార్భికపటిమతో పరిష్కరించి అత్యుత్తమంగా వెలిగింది శివాద్వైతశాస్త్రం. 
దీనికి వసుగుప్తుడు, సోమానందుడు, ఉత్పలదేవుడు, లక్ష్మణగుప్పుదు, భూతిరాజు, కళ్లటభట్టు, అభినవగుప్తుడు, 
జయరథుడు మొదలైన సిద్ధగురువులు జీవం పోశారు. వీరిలో అభినవగుప్తుడు, ఎవరెస్టు శిఖరం వంటి 


పండితుడు, జ్ఞాని, యోగి, సిద్ధుడు, ద్రష్ట అయి ఉన్నాడు, వీరందరూ క్రీ. శ ఎనిమిదవ శతాబ్దం నుండి 
పదకొండో శతాబ్దం వరకూ కాళ్ళీరరాష్ట్రంలో నివసించి శైవసాంప్రదాయాన్ని పరిపుష్టం చేశారు. 

ఏ మతమైనా, మానవుని అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకుని నడుస్తుంది. కనిపించని స్వర్గనరకాలను 
వివరించడం కంటే, ఎదురుగా కన్పిస్తున్న సృష్టిని సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం. దీనిలో 
ఇంద్రియానుభవాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మానవుడు సృష్టిని అనుభవంగా పొందే క్రమంలో 
మాత్య, మాన, మేయములనేవి మూడూ ఉంటాయి. వీటినే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము అని అంటారు. 

'ప్రమాత' అంటే అనుభవాన్ని పొందేవాడు. 'ప్రమాణ'మంటే అనుభవం. 'ప్రమేయ'మంటే అనుభవానికి 
వచ్చే జీవి లేదా వస్తువు, ఈ మూడూ లేకుండా ఏ అనుభవమూ ఉండదు. లౌకికానుభవంలోగాని 
ఆధ్యాత్మికానుభవంలో గాని వీటి పాత్ర నిస్సంశయంగా ఉంటుంది. 

ఒకే శక్తి సృష్టి, స్థితి, లయములను చేస్తూ ఉన్నప్పటికీ, ఆయా సమయాలలో దాని స్థితిని బట్టి, అది 
తీసుకునే రూపమును బట్టి, వారిని బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా భావించడం జరిగింది. వీరిలో, విష్ణువును 
సర్వోత్తమునిగా భావించింది వైష్ణవం. రుద్రుని సర్వాధిపతిగా భావించింది శైవం. ఇవిగాక, ద్వైతాద్వైత 
విశిష్టాద్వైత విభాగాలు వీటిలో ఉన్నాయి. సృష్టికర్త, సృష్టి వేర్వేరని భావించేవి ద్వైతమతములు. రెండూ 
ఒకటేననేది అద్వైతం. సృష్టి, సృష్టికర్తలో భాగమనేది విశిష్టాద్వైతం. 

వైష్ణవంలోనూ, శైవంలోనూ ద్వైత సాంప్రదాయాలు సమానంగా ఉన్నప్పటికీ, శైవంలో మాత్రమే 
అద్వైతం గోచరిస్తుంది. పరబ్రహ్మమును ప్రతిపాదించే ఉపనిషత్తులలోను, అద్వైతంలోను, మాయావాదం 
వంటి కొన్ని తాత్విక సమస్యలకు తృప్తికరములైన సమాధానములు లేవు. వాటిని అధిగమిస్తూ, ఒక 
తార్కికసొధమును నిర్మించే ప్రయత్నాన్ని చేసింది పరమేశ్వరాద్వయశాస్త్రం. దీనినే కాళ్మీరశైవమని 
నేడంటున్నారు. దీనిలో ముఖ్యమైనది షడధ్వభావన. 


షడధ్వములు 

అధ్వమంటే 'దారి' యని అర్ధం. షడధ్వములనే మాటకు ఆరుదారులని అర్థం, సృష్టి ఈ ఆరు 
విధములుగా నిర్మితమై ఉన్నదని త్రికశాస్త్రం అంటుంది. కనుక ఈ ఆరుదారులలో ప్రయాణించడం ద్వారా 
జీవుడు పరమేశ్వరునిలో లీనమవుతాడని అదంటుంది. అవి, వర్ణ, మంత్ర, పద, కళా, తత్వ, భువనములు. 

నృష్టిలో సమస్తానికీ సంకల్పం మూలం. సంకల్పం క్రియగా మారేలోపు శబ్దరూపమును ధరిస్తుంది. 
శబ్దములే వర్ణములు లేదా అక్షరశబ్దములు. సంస్కృ తభాషలో 50 వర్ణములున్నాయి. వీటిలో 16 అచ్చులు, 34 
హల్లులు ఉంటాయి. అచ్చులు శివస్వరూపములైతే, హల్లులు శక్తిస్వరూపములని తంత్రమంటుంది. 
ప్రపంచములోని ఏ భాషకైనా ఈ 50 శబ్దములే పునాదులుగా ఉంటాయి. కనుక, ఏ భాషయైనా చివరకు 
శివశక్తుల మయమే అవుతున్నది. సంకల్పం యొక్క రెండవరూపం, శబ్దం లేదా వర్ణం అవుతుంది. ఈ 50 
వర్ణములతో వివిధములైన బీజమంత్రము లేర్చడతాయి. మంత్రములతో పదములు, వాక్యముల నిర్మాణం 
జరుగుతుంది. ఆయా శట్దశక్తులతో ఏర్పడే భూమి, జలము, అగ్ని మొదలైన 36 తత్వ్వములతో సృష్టి నిర్మాణం 


జరుగుతుంది. ఇవి, మరలా నివృత్తి మొదలైన అయిదుకళలుగా విభజింపబడి ఉంటాయి, వీటన్నిటినీ 
ఇటుకలుగా తీసుకుని, 118 లోకములు లేదా భువనముల నిర్మాణం జరుగుతుంది. ఈ అరింటినీ కలిపి 
షడధ్వములని అంటారు. 


'షడధ్వములూ తనలోనే ఉన్నాయని, తాను వాటిలో నిండి యున్నానని ధ్యానిస్తూ, తానే విశ్వమంతా 
నిండిపోయిన పరమశివాద్వైతభావనలో లీనమయ్యే (ప్రక్రియ ఈ మార్గపు సాధనా విధానమౌతుంది, దీనినే 
అనేక కోణములలో వివరిస్తూ, ప్రాథమిక స్థాయి నుండీ, అత్యున్నతస్థాయివరకూ సాధకుని చేయి పట్టుకుని 
నడిపిస్తుంది త్రికశాస్త్రం. 


అత్యున్నతమైన భావనలతో కూడిన చింతనాధారను సతార్మికంగా వివరిస్తున్న ఈ శివాద్వైతశాస్త్రం 
ప్రపంచ ఆధ్యాత్మికచరిత్రలోనే తలమానికమైనదని చెప్పక తప్పదు. 


భైరవ స్తవము 
ఇది అభినవగుస్తులవారికి చాలా ఇష్టమైన స్తోత్రములలో ఒకటి, తన జీవితపు చివరి ఘట్టంలో, తాను 
రచించిన ఈ స్తోత్రమును పఠిస్తూనే, తన 1200 మంది శిష్యులతో బాటు, ఆయన భైరవగుహలోకి వెళ్లి 
మాయమైపోయినట్లుగా కాశ్మీర రాష్ట్రంలో ఈనాటికీ చెప్పుకుంటారు. 
తొమ్మిదిశ్లోకములతో కూడిన ఈ స్తోత్రం చూడటానికి చిన్నదైనా, భావగాంభీర్యంలో చాలా లోతైనది. 
శివాద్వయశాస్త్రము యొక్క సారమంతా ఈ తొమ్మిది శ్లోకములలో నిక్షేపించి చెప్పబడింది. 
శ్లో/వ్యావ్త చరాచరభాన విశేషం 
బిశ్మయమేకమనన్త్ల మనాదిం 
ఖైరననాథ మనాథ శరణ్యం 
త్వన్మయబిత్తతయా హృది వందే 1// 
ఉ// భావవితేషుదై జగతి భేదములందున దాగి యొక్కడై 
పావకువోలె వెల్లు వర భైరవునంతట నెల్లగాంచుచున్‌ 
జీవుల కాదియౌ విభుని జీన్మయధాముని జిత్తమందు ని 
త్తావున నిల్పి గొల్లు మది తన్మయమొంద యనాధ నాథునిన్‌ 
చరాచరములలో విశేషమైన భావరూపంలో వ్యాపించి యున్నవాడు, చిన్మయుడు, ఏకస్వరూపుడు, అదీ 
అంతములు లేనివాడు, అనాథలకు శరణమైనవాడు, నా చిత్తములో నిండియున్నవాడు అగు ఖైరవనాథునికి 
హృదయాంజలిని ఘటిస్తున్నాను. 
శ్లో త్వన్మయమేత మశేష మిదానీం 
ఖాతి మమ త్వదనుగ్రహ శక్త్యా 
త్వం చ మహేశ నదైవ మమాత్మా 
స్వాత్మమయం మమ తేన సమన్తం //2// 


చం// ఎదుటను దేలు విశ్వమిక నెంతయు నీదగు రూవు దాల్దుచున్‌ 
వదపదీ వెల్లె చోద్యముగ పాఠము నంటుచు నీ కృపాజాయై 
'నదయుదవో మహేశ ! సరిసాటిగ నాదగు యాత్మ వీవెగా 
ఇది యనుదంత యాత్మ ఘనవిస్త్రతి యైచనె నెంత వింతయో / 
ఈ సృష్టి అంతయూ నీచే నిండి వెలుగుతున్నట్లుగా నీ అనుగ్రహశక్తి వలన నాకు గోచరిస్తున్నది. ఓ 
మహేశ్వరా ! నీవే నా ఆత్మవు, ఈ సమస్తమూ నా అత్మమయమే అయి ఉన్నది. 


ఛో! స్వాత్మని విశ్వగతేత్వయి నాలే 
తేన న నంనృతి భీతి కదాన్త 
నత్వ్వవి దుర్హర దుఃఖ విమోహ 
త్రాసవిధాయిము కర్షగణేషు// ౩// 
ఉీ// ఏలిక వీవె గావె గన నెంచగరాని జుగంబుకెల్ల; నా 
పాలిట నాధుదట్లు వగపారగ యాత్మ గ నిల్రియుంద; రా 
జూలునె దుస్స హంబులగు జిక్కులబెట్టో వినోదమందు పో 
గాలవు రూవులై యమరు కర్మ గణంబుల కెల్లనా దరిన్‌ ? 
ఓ నాథా ! విశ్వాత్మకుడవైన నీవే నా ఆత్మగా ఉన్నావు. అందువల్ల, భరింపరాని దుఃఖములు, 
మోహములతో నిండియున్న ఈ సంసారము యొక్క భయం నాలో కొంచెమైనా లేదు. 


శ్లో అంతక మాం ప్రతి మా దృశమేనాం 
క్రోధకరాల తమాం వినిధేహి 
శంకరసేవన చింతన ధీరో 
భీషణ భైరవ శక్తీమయోన్ని (/4/ 
మ/ యమరాజా ! నను గోపదృవ్టి గనగా లేదందు నెట్టెట్టనన్‌ 
నమయింవంగ విధాయమౌ సులువు దుస్పాధ్యంబు జింతింన; నే 
విమలాత్సుంద; శశాంకమౌళొ పదనీవా చింతనా భీరతన్‌ 
భ్రమభేతాదుల జంవి బైరవత నిర్జీతాత్మ నేనందితిన్‌ 

ఓ అంతకా ! క్రోధముతో నిండిన నీ కరాళదృష్టితో శంకరసేవలో మునిగిన ధీరుడనైన నావైపు చూడకు. 
నేను భీషణుడైన భైరవుని శక్తితో నిండియున్నాను. 
శో! ఇత్హ ముపోధ భవన్మయ నంవిద్‌ 
ఛీధితి దారిత భూరి తమిస్రః 
మృత్యు యమాంతక కర్షవశావై 
ర్నాథ నమోస్తు న జాతు బిలేమి //5// 


ఉ|| నీదగు యాత్మ తేజమిట నిత్య వు వెల్లుల నన్ను గాచు; నా 


పొదగు జిమ్మజీకటుల బారగద్రోలుచు నెల్లవేళలన్‌ 
బాధలబెట్ట్‌ కర్షలిక బాహ్యవిశాచములొచు నెంచ; గా 
బోదు; యమాంతకుండ విట బాగుగ నన్ని క రక్షనేయగా 
ఓ యమాంతకా ! నీ సంవిత్తు యొక్క వెలుగు, గొప్పదైన నా అజ్ఞానపు చీకటిని, కర్మపిశాచములను 
మరియు మరణమును కూడా నాశనం చేస్తున్నది. ఇతరమునెరుగను. నాథుడవైన నీకు నమస్కరిస్తున్నాను. 


శ్లో|| ప్రోదిత సత్య విబోధ మరీచి 
వ్రక్షీత విశ్వవదార్హ సతత్వ: 
భావవరామృత నిర్ణర వూర్లో 
త్వయ్యహమాత్మని నివృతి మేమి /6// 


సత్యమైన జ్ఞానము యొక్క వెలుగుగా నిన్ను గ్రహిస్తూ, విశ్వములోనున్న సమస్త పదార్థము యొక్క 
సత్యముగా నిన్ను వివరిస్తూ, పరామృతం వంటి నీ భావధ్యానములో మునిగి, నీవే యైన నా ఆత్మలో 
విశ్రాంతిగా ఉన్నాను. 
శ్లో మాననగోచరమేతి యదైవ 
క్లేశదతా తనుతావ విధాత్రీ 
నాథ తదైవ మమ త్వదభేద 
స్తోత్ర పరామృతవృష్టి రుదేతి// 7// 
ఆ// క్లేశ కష్ట తతుల గడతేర్చువాదవై 
మనను కందుదీవు మపాత గతుల 
నీవెనేనటన్న నిక్కంవు భావమే 
అమృత స్తోత్రమగుచు యవని కందె 
దేహమునకు బాధలను కలిగించే కష్టములను పోగొట్టే నాథుడవైన నీవు మనస్సుకు మాత్రమే గోచరిస్తావు. 
నీతో కలిగిన అభేదత్వమే ఈ స్తోత్రమనే పరమామృత వర్షమును కురిపిస్తున్నది. 
శ్లో శంకర సత్యమిదం వ్రతదాన 
స్నానతపో భవతావ విదాలీ 
తావక తార వపరామృతచింతా 
న్యన్హతి చేతనే నివృతి ధారాం // 8|| 


ఆ] స్నాన దాన వ్రతము సత్యమౌ తవమెన్న 


బోవ! కష్టతతుల దీర్చుగాక ! 
నీదు శ్యాబింత నిత్యామృతం బెంచ 
ముక్తి వర్షమందు ముంచు మదిని 

ఓ శంకరా ! ఇది సత్యం ! వ్రతము, దానము, స్నానము, తపస్సు మొదలైనవి భవతాపమును 
తొలగించవచ్చు. కానీ పరమమైన అమృతమువంటి నీ శాస్త్రము యొక్క ధ్యానము మాత్రము, నా చిత్తములో 
'మోక్షవర్షమును కురిపిస్తున్నది. 


శ్లో నృత్యతి గాయతి హృష్యతి గాధం 


ఓ ఖైరవనాథా ! నిన్ను ప్రేమించేవారికి నీవు చక్కగా గోచరిస్తావు. కానీ ఇతరులకు దుర్లభుదవు. ఈ 
విషయమును గ్రహించి నిన్ను నాలోనే చూస్తున్న నా అంతరంగము ఆడుతూ పాడుతూ గొప్పదైన ఆనందంలో 


యేన నిభుర్ణన మరునంతాపం 
శమయతి యుటితి జనన్య దయాణీః //10 || 
ఆ// అరువదెనిమిదేంద్ల యరుదైన దినమందు 
స్తవము నధినవుందు చక్కజోని 
బీనినెంచి మిగుల దయతోద నీశుందు 
తావతతుల నెల్ల బీర్దుగాత 
అష్టవసువులు గనుక, వను అంటే 8. షడ్రనములు గనుక రన అంటే 6, తన 68 వ సంవత్సరంలో 
పుష్యమానపు కృష్ణదశమి, మకరసంక్రాంతి నాదు అభినవగుప్తడు ఈ స్తోత్రమును రచించాడు, దీనిని 
పఠించడం వల్ల, దయాళువైన పరమేశ్వరుడు కరుణిస్తాడు. జనులకు కలిగే బాధలను శమింపజేస్తాడు. 


సమాప్తం స్తవమిదం అభినవాఖ్యం పద్య నవకమ్‌ 
అభినవగుష్తాచార్యుని చేత రచింపబడిన తొమ్మిది పద్యములతో కూడిన ఈ స్తోత్రము సమాప్తము. 


విషయసూచిక 


మొదటి ఆహ్నికము - విజ్ఞానభేద ప్రకాశనము 
రెండవ ఆహ్నికము - అనుపాయ ప్రకాశనము 
అనుపాయమునకు అర్హతలు 
మూడవ ఆహ్నికము - శాంభవోపాయ ప్రకాశనము 
శాంభవోపాయము - అనుపాయముల పోలిక 
బింబము - ప్రతిబింబము 
పంచేంద్రియములు - వాటి చర్యలు 
బింబము - హేతువు 
పరమశివుడు - శక్తి 
అచ్చులు - సృష్టిక్రమము 
మూడు ముఖ్యశక్తులు 
అనుత్తరము 
ఇచ్చ 
ఉన్నేషము 
అచ్చులు - శివన్వరూపములు - నృష్టిక్రమం 
సూర్యుడు - చంద్రుడు 
క్రియాశక్తి వర్ణములు 
“క్ష కారము - గణపతి 
హల్లులు - శక్తిస్వరూపములు 
అచ్చులు - తంత్రార్థములు 
హల్లులు - తంత్రార్థములు 
ఆరు ఉపాధులు 
నాలుగు శుద్ధతత్త్వములు 
శబ్దాతీతుడే శబ్దమయుదు 
వినర్గశక్తియే కాళి 
వినర్గము యొక్క మూడు రూపములు 
అనేకమైన ఏకము 
పన్నెండు కాళికాశక్తులు 
నాదము యొక్క నాలుగు రూపములు 
షదధ్వములు 
నాలుగవ ఆహ్నికము - శాకోపాయ ప్రకాశనము 
సత్తర్మము 


సదాగమము 
సద్గురూపదేశము 
శాక్తోపాయులకు యోగాంగముల అవసరం లేదు 
యాగము 
హోమము 
జపము 
వ్రతము 
యోగము 
శక్తి - వివిధ న్వరూపములు 
పశువు - పశుపతి 
పరయోగియొక్క తత్వము 
ఐదవ ఆహ్నికము - అణవోపాయ ప్రకాశనము 
శాక్తోపాయము - అణవోపాయముల పోలిక 
మొదటగా, ధ్యానము ఉపదేశింపబడుచున్నది 
నిజానందము 
నిరానందము 
పరానందము 
బ్రహ్మానందము 
మహానందము 
చిదానందము 
నృష్టి- సంహార బీజములు 
పంచ స్థితులు 
ప్రాగానందము 
ఉద్భవము 
కంపము 
నిద్ర 
ఘూర్జి 
అవ్యక్త లింగము 
వ్యక్తావ్యక్త లింగము 
వ్యక్త లింగము 
యోగినీహృదయము 
ఆరవ ఆహ్నికము - కాలాధ్వ ప్రకాశనము 
ప్రాణవాయువు 
యోగియొక్క దేహము 


ప్రకృత్యండము - ప్రతిష్టాకళలోని 56 భువనములు 
ఎనిమిదవ ఆహ్నికము - తత్త్వస్వరూప ప్రకాశనము 


విశ్వమయుడు - ఇచ్భామయుడు 
సృష్టిలోని అనేకత్వం 
పరమేశ్వరుని అయిదు శక్తులు 
శుద్ధాధ్యము 
అశుర్ధాధ్వము 
రాగము - మూడు మలములు 
విజ్ఞానకేవలులు - ప్రళయకేవలులు 
అణువు - జడత్వము 
అంతరికము - బాహ్యము 
ఈశ్వరేచ్చ - శక్తిపాతము 
పుర్యష్టకము 
కంచుక షట్కము 
తన్మాత్రలు 

తొమ్మిదవ ఆహ్నికము - తత్త్వభేద ప్రకాశ: 
ప్రాణము - తత్వములు ~~ 


మధ్యమ - తీవ్ర - శక్తిపాతము 
నికృష్ణ (మంద) - తీవ్ర - శక్తిపాతము 
సద్గురువు 

దీక్షాభేదములు 

ప్రాణవియోజిక దీక్ష 

మధ్య - తీవ్ర - దీక్ష 

మధ్య - మధ్య - దీక్ష 
నికృష్ణ(మంద) - మధ్య - దీక్ష 
మంద దీక్ష 

వైష్ణవ దీక్షలు 

గురువులలోని భేదములు 
భోగము - మోక్షము 

ఒకనికి ఎందరు గురువులుండవచ్చు? 
తిరోభావము 


పన్నెండవ అహ్నికము - స్నాన ప్రకాశనము 
స్నానము 
ఎనిమిది విధములైన స్నానము 
అష్టమూర్తి సాధన - ఫలితములు 
స్నానము - రెండు విధములు 
వీరస్నానము 
అంతరిక స్నానము 
పరస్నానము 
పదమూడవ ఆహ్నికము - నమయిదీక్షా ప్రకాశనము 


పద్నాలుగవ అహ్నికము - పుత్రకదీక్షా ప్రకాశనము 


పుత్రక దీక్ష 
పదిహేనవ ఆహ్నికము - సప్రత్యయదీక్షా ప్రకాశనము 
సప్రత్యయ దీక్ష 
బుభుక్షువు - ముముక్షువు 
శివహస్త విధానము - నిర్చీజ దీక్ష 
పదహారవ ఆహ్నికము - పరోక్ష దీక్షా ప్రకాశనము 


తన్మయభావము 
లయము 


లింగపూజ 
ఆధారములు 
పర్వవిధి 
పవిత్రక విధి 
వ్యాఖ్యావిధి 
సమయనిష్టతి 
గురుపూజావిధి 
ఇరువది యొకటవ ఆహ్నికము - ఆగమప్రామాణ్య ప్రకాశనము 
fom 
వివిధాగమములు 
'ఆర్థ్వాగనుము 
ఇరువది రెండవ ఆహ్నీకము - కులయాగ ప్రకాశనము 
కౌలమత సారము 
ఆరు కులయాగములు 


శ్రీ రామకృష్ణ ప్రార్థన 


త 


నా ఇష్టదైవమగు శ్రీరామకృష్ణుల ప్రార్థనతో ఈ గ్రంథము ప్రారంభించ బడుచున్నది. 
ల్లో యోగారూధాయ శాంతాయ యోగపట్టాభివీక్రయే 
నిత్య బోధనిమగ్నాయ రామకృష్ణాయతో నమః // 
నమాధి నిమగ్నుదును అగు శ్రీరామకృష్ణునకు ప్రణామము. 
శ్లో యోగేశ్వరాయ నిత్యాయ యోగవిమ్ను నివారిణో 
యోగనాథాయ దేవాయ రామకృష్ణాయతోనమః // 
యోగనాథుడును, దేవదేవుడునగు శ్రీరామకృష్ణునకు ప్రణామం, 


టో ఈత్వర్వాశ్చైక చిల్తాయ విస్ణుమాయా విలానీనే 
లీలాకల్పిత దేహాయ రామకృష్ణాయతో నమః | 

ఈశ్వరునితో ఒకటైన చిత్తము కలవాడును, విస్ణుమాయతో తన జీవితమును ఉల్లాసముగా 
గడపినవాడును, లీలగా దేహమును ధరించినవాడును అయిన శ్రీరామకృష్ణునకు ప్రణామం. 
శ్లో మాయామానువ వేషాయ మాయాబ్రాంతి విదారిణో 
సబ్జిదానంద రూపాయ రామకృష్ణాయతే నమః || 

మాయామానుష వేషమును ధరించినవాడును, తన భక్తుల మాయాట్రాంతిని నిర్మూలించువాడును, 
నచ్చిదానంద రూపుడునగు శ్రీరామకృష్ణునకు ప్రణామం. 


శ్రీమన్నహామాహిశ్వర 
అభినవగుప్తాచార్య కృత 


తంత్రసారము 


మొదటి ఆహ్నికము 
విజ్ఞానభేద ప్రకాశనము 


శ్లో విమలకలాత్రయాభినవసృష్టి మహాజుననీ 
భరిత తనుశ్త వజ్బాముఖ గుప్రడు చిర్దనకః | 
తదుభయ యామలస్సురిత భావవినరమయం 
హృదయమనుత్తరామృతకులం మమ సంస్ఫురతాత్‌ //1|/ 
శుద్ధమైన కళలతో ఆశ్రయింవబడిన ఈ నిత్యనూతనమైన నృవ్టీకి మహాజనని, ఆమెను తన దేహంలో 
నింపుకుని వంచముఖములతో రహన్యమైన శక్తితో నిండియున్న జనకుడు, వీరిద్దరి యామలంతో న్ఫురిన్తున్న 
ఖావవినరమయమైన అనుత్తరామ్మ తకులము నా వృాదయంలో చక్కగా వెలుగుతున్నది. 
అభినవగుప్తాచార్యుల వారు శైవసిద్ధాంతమునందు మహాపండితుడేగాక, క్రమ - త్రిక సిద్ధాంతములను 
నమన్వయపరచి, జెపోశనపట్టి, శివాద్వైతానుభవమును పొందిన మహాసిద్ధుడు గూడ. తంత్రసార గ్రంథమును 
ప్రారంభించుచూ తన తల్లిదండ్రులను, శివశక్తులను ఒకే శ్లోకమున భక్తిపూర్వకముగా స్మరించుచున్నాడు. 
తల్లిదండ్రులను, గురువును, దైవమును కృతిప్రారంభమున న్మరించుట కృతికర్తలకు పరిపాటి. 


ఈయన తండ్రిగారు నరసింహగుష్పుడు. తల్లి విమలకళ. విమలకలా అనే మొదటి పదంలోనే తల్లిగారిని 
న్మరిస్తూ తన కృతిని ప్రారంభించారు ఆచార్యులు, అభినవనృష్టి మహాజననీ అనే పదంలో 'అభినవగుప్తడనైన 
నన్ను కనిన తల్లివి నీవు" అంటూ తల్లిగారిని స్మరిస్తున్నారు. రెండవపాదంలో 'గుప్తరుచిర్ణ్షనకు' అంటూ, 
తండ్రిగారైన నరసింహగుష్లలను స్మరించారు. విమలకళాస్వరూపిణి పరమేశ్వరి. ఆమె సృష్టిరూపంలో 
విలసిల్లుతున్నది. ఆమెయందు గుప్తముగా దాగి పరమేశ్వరుడున్నాడు. ఆయన నృష్టియందున్నాడు గాని 
బాహ్యదృష్టికి గోచరించనివాడై నిగూఢముగా ఉన్నాడు. కనుక గుప్తుడు. ఈ విధముగా విమలకల, గుప్త అనే 
పాదములలో తన తల్లిదండ్రులను, పరమేశ్వరీ పరమేశ్వరులను ఒకేసారి స్మరించారు ఆచార్యులవారు. అనగా, 
తన తల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులుగా భావించి నమస్కరించారు. వారి భావపరంపరయే, అనగా, వారి 
ఉత్తమసంస్కారములే, వారి తనయుడైనట్టి తన హృదయంలో కూడా అమృతమయములై భాసిస్తూ, తనను 
'పరమేశ్వరపూజకు సిద్ధం చేసినాయన్న భావమును శ్లోకం యొక్క సామాన్యార్థంలో సూచించారు. 
తన్హాలోకమునకు భాష్యమును వ్రాసిన జయరథుడు అభినవగుస్తని శిష్యుడు. ఆ గ్రంథమునకు కూడా 


ప్రారంభళ్లోకం ఇదే, ఈ శ్లోకమునకు జయరథుడు, కులసాంప్రదాయమును బట్టి, క్రమసాంప్రదాయమును 
బట్టి, మామూలు అర్థమును బట్టి, మూడు విధములైన అర్థములను వ్యాఖ్యానించాడు. 

ఈ విధంగా అభినవగుప్తాచార్యులు వ్రాసిన పదములు, శ్లోకములు, అనేక గూఢార్థములతో నిండి 
ఉంటాయి. కారణమేమంటే ఆయన మంత్రసిద్ధుడు, నమస్త శాస్త్రములను మధించిన మహాపండితుడు, 
'మహాశివభక్తుడు, పరమశివానుభవమును పొందిన మహనీయుడు. 


ఈ శ్లోకమునకు గల పారమార్థికార్థాన్ని గమనించుదాం. సృష్టి అభినవం. అంటే నిత్యనూతనము. దీనికి 
అవ్యక్త మహదహంకారాది తత్వములు ఆధారభూతములై యున్నవి. అవి విమలములు, శుద్ధములు, సృష్టికి 
'మూలశక్తులు శుద్ధములైనవి. కనుకనే వాటిని శుద్ధవిద్యలంటారు. త్రిగుణాత్మికయగు ఆదిశక్తి ఈ సృష్టికి తల్లి. 
ఆ తల్లికి అధారమేమి? పరమేశ్వరుడే ఆమెకు ఆధారము. ఆమె ఆయనకంటే వేరు కాదు. ఆయనలో భాగమే 
ఆమె. ఆదిశక్తిని తనలో ధరించియున్న పరమేశ్వరుడు పంచముఖుడుగా, పంచభూతాత్మకుడుగా ఉన్నాడు. 
కానీ ప్రకటస్థితిలో లేకుండా, వాటిలో దాగి, గుప్తంగా ఉన్నాడు. సృష్టి వీరిద్దరి యామళమే, అనగా, 
కలయికయే. కనుకనే, పాంచభౌతికమగు భౌతికసృష్టి కూడా స్త్రీపురుషుల కలయికతోనే ముందుకు 
సాగుతున్నది. శివశక్తుల సమ్మిశ్రిత స్వరూపమైన సృష్టి అమృతమయమే. అద్వైతవేదాంతులు చెప్పునట్లు ఇది 
మాయ కాదు, భ్రాంతి కాదు. త్రికశాస్త్ర ప్రకారం సృష్టి అమృతమయం. శివశక్తుల ఆనంద విస్ఫోటనమే ఈ 
నృష్టి. వారి భావవిసర్గమే ఇది. వినర్గమంటే ఉద్భవించినట్టిది. అంటే, వారి భావమునుండి పుట్టినట్టిది. ఇది 
అనుత్తరము, అనగా, దీనికంటే అధికమైనది లేనట్టిది. ఇది అమృతకులము, అనగా, నాశనములేని 
నిత్యనిరంతర స్థితి. 

సృష్టిని, అందులోని తత్త్యములను, వీటన్నింటినీ శివశక్తుల ఆనందకేళీ విసర్గముగా చూస్తున్నానని 
ప్రారంభ ప్రార్థనాళ్లోకములోనే అంటూ, త్రికశాస్త్రపు సారమునంతా ఈ ఒక్క ళ్లోకంలోనే నిక్షిప్తం చేశారు 
అభినవగుప్తాచార్యులు, ఈ విధమైన దృష్టి, అత్యున్నతమైన సమాధిస్థితికి సంకేతము. 
శో! వితతస్తన్హాలోకో విగాపాతుం నైవ శక్యతే సర్వైః | 
బుజువచనవిరబితమిదం తు తన్హసారం తతః శృణుత్‌ |2 || 

విస్తారమైనదైన తన్రాలోకమును అర్ధం చేనికోవదం ఎల్లరకూ సాధ్యం కాదు. కనుక, నూటిమాటలతో 
నాచేత రచింవబడిన తన్రసారమును చెబుతున్నాను. 

అచార్యులవారి చేత రచింపబడిన తంత్రాలోకమనే ఉద్గంథమును అర్ధము జేసికొనుట, పండితులకే 
సాధ్యముగాదు, ఇక పామరుల మాట చెప్పపని లేదు. ఈ గ్రంథము చాలా విస్తారమైనది. కనుక, 
లోకప్రయోజనార్థం, దాని సారమును క్లుప్తముగా, సూటియైన మాటలలో, సరళమైన భాషలో వివరించదలచి, 
'తంత్రసారమ'నే ఈ గ్రంథమును వ్రాస్తున్నానని, ఈ గ్రంథప్రయోజనమును ముందుమాటగా వివరించారు. 


ఛో! శ్రీశంభునాభభాన్కర చరణనిపాత ప్రభాపగత సంకోచమ్‌ / 
అజినవగువ్ర హృదమ్హుజు మేతద్వి బినుత మహశవూజనహీతో: || ౩// 


శ్రీ శంథునాథుడనే నూర్యుని పాదములనుండి ప్రనరించిన కొంతియొక్క హేతువుచేత అభినవగువ్తని 
వ్యాదయము తన నంకోచమును వీడి మహేశ్వరుని వూజకు నీద్ధమైనది. 


దైవపూజకు పుష్పములు కావాలి, అంతఃపూజలో భక్తుని హృదయమే ఆ పుష్పమౌతుంది. 
ముకుళించుకుని ఉన్న మొగ్గవంటి తన హృదయం గురుకటాక్షంతో వికసించిన పుష్పమై, శివపూజకు ఎలా 
అర్హతను పొందినదో ఈ శ్లోకంలో వివరించారు ఆచార్యులు. 


అభినవగుప్తలవారు యువకునిగా ఉన్నపుడు అధికమైన జిజ్ఞాన కలిగినవారు. ఎన్నో శాస్త్రములను 
ఎందరో గురువులవద్ద అభ్యసించారు. దాదాపుగా ఇరువదిమంది పైనే గురువులు ఈయనకున్నారు. కానీ, 
త్రికశాస్తపు రహస్యములను ఈయనకు అవగతం గావించిన మహనీయుడు శంభునాథుడనే గురువు, 
ఆయనను సూర్యునితో పోల్చుచూ, ఆయన పాదములనుండి ప్రసరించిన కిరణములు సోకి, తన 
హృదయకమలం వికసించిందని అలంకారిక భాషలో మనోజ్ఞంగా వివరించారు. ఈయన యొక్క గురుభక్తికి 
ఈ శ్లోకం తార్కాణంగా నిలుస్తున్నది. 

మొదటి రెండు శ్లోకములలో దైవస్మరణ, గురున్మరణ గావించి, విషయంలోకి ప్రవేశిస్తున్నారు. 


ఇహ జ్ఞానం మోక్షకారణం బబ్జనిమిత్తన్య ఆజ్ఞానన్య విరోధకత్వాత్‌; వ్వినిధం చ అజ్ఞానం బుభ్ధిగతం 
పౌరుషం చ; తత్ర బుద్ధిగతమ్‌ అనిశ్రయస్వభావం, విపరీతనిశ్రయాత్మకం చ / పౌరుషం తు వికల్పన్వభానం. 
నంకుచితప్రధాత్మ కం, తదేవ చ మూలకారణం నంసారస్య ఇతి వక్ష్యామో మలనిర్హయే / 

బింధనిమిత్తమైన అజ్ఞానమునకు విరోధియగుటచేత ఈ జ్ఞానము మోక్షకారణము; బుద్ధిగతము, 
పౌరువమని అజ్ఞానము రెండు విధములు, వీనిలో బుద్ధిగతమైనది అనిశ్ళయన్వభావము మరియు వివరీత 
నిశ్చయాతృకము. పౌరువమనేది వికల్పన్వభావము, నంకుచితవ్రధాత్సకం. మలమును నిర్హయించుచూ, 
నంసారమునకు ఇదే మూలకారణమని చెప్పుచున్నాను. 

తత్ర పారుషమ్‌ అజ్ఞానం దీక్షాదినా నివర్తేతావి, కీం తు దీక్షావి బుద్ధిగతే అనధ్య వసాయాత్మ కే అజ్ఞానే సతి 
న నంభవతి హీయోపాబేయ నిశ్రయ పూర్వ కత్వాత్‌ తత్త్వ శుద్ధి శవయోజనారూపాయా బీక్షాయా ఇతి / తత్ర 
అధ్యవసాయాత్స కం బుద్దినిష్టమేవ జ్ఞానం ప్రధానమ్‌, తదేవ చ అభ్యన్యమానం పారుషమవి అజ్ఞానం నిహన్సి, 
వికల్పనంవిదభ్యానన్య అవికల్పాన్లతా వర్వవసానాత్‌ / వికల్పానంకుచిత సంవిత్స్ర)కాశరూపో పౌ ఆత్మా 
శివస్వభావ ఇతి సర్వథా నమన్తవస్తునిష్టం సమ్యజ్నీ శ్రయాత్మ కం జ్ఞానముపాదేయమ్‌ / తచ్చ శాస్త్రపూర్వకమ్‌ / 

వీనిలో పొరుషమనే అజ్ఞానము దీక్షలనల్ల నివర్తిన్తుందిగాని, ప్రయత్నం చెయ్యని కారణం చేత, బుద్ధిలోని 
అజ్ఞానం మాత్రం నమనిపోదు. హేయోపాదేయముల నిశ్చయము, తత్ష్వశుద్ధి, శివధ్యానముల రూవమైన 
దీక్షలవల్లనే ఇది (బుద్ధివరమైన అజ్ఞానం నళించడం) జరుగుతుంది. కనుక, ఈ రెంటిలోనూ, 
అధ్యవసాయాత్సికమైన, బుద్ధినిష్టావూర్వకమైన జ్ఞానమే ప్రధానము. దానిని అభ్యానం గావించదం వల్ల, 
వికల్ప నంవిద్‌ జ్ఞానమునుండి, అవికల్పన్థితి వరకూ ఉన్నట్టి పౌరుషమనే అజ్ఞానం కూడా నశిస్తుంది. వికల్పం 
వల్ల నంకుచితం కాని నంవిత్స్రకాళరూవమే శివన్వభావమైన ఆత్మ అంటూ చక్కని నిళ్చయముతో నమన్త 
వన్తువులవట్లా నర్వథా నిలచియుందే జ్ఞానమే న్వీకరించదగినకేది. ఇది శాన్ర్రము చెప్పుచున్నది. 


శాస్తం చ వరమేశ్వరభాషితమేవ ప్రమాణమ్‌ / అపర శాస్తోక్తానామర్జానాం తత్ర వైవిక్త్యేన అభ్యు పగమాత్‌ 
తదర్ధాతిరిక్తయుక్తినిద్దనిరూవణాచ్చ, తేన అపరాగమోక్తం జ్ఞానం తావత ఏవ బన్దాత్‌ విమోచకమ్‌, న 
సర్వస్మాత్‌, సర్వస్మాత్‌ తు విమోచకం పరమేశ్వరతాస్తం, పబ్బిస్రోతో (మయం) దతాషాదళవస్వష్టలేదభిన్నమ్‌ 
| తతో౭.వి సర్వస్మాత్‌ సారం షదర్థశాస్తాణీ / తేభ్యో 2.ఏ మాలినీవిజయమ్‌ / తదన్తధతశ్లార్థ: సంకలయ్యా శక్యో 
నిరూపయితుమ్‌/ 

శాన్రము వరమేశ్వర భాషితమన్నది ప్రమాణము. అవరశాన్రములచే చెప్పబడిన అర్థములను బాగుగా 
వరిశీలించి వాటిని యుక్తినిద్ధమైన నిరూవణము చేయగా, మిగులునట్టేదే అవర-ఆగమోక్తమైన జ్ఞానము. ఈ 
జ్ఞానము వలన బంధవిమోచనమౌతుందని భావిస్తాడుగాని అందరికీ ఇది జరుగదు. అందరికీ బంధవిమోచనం 
కలిగించేది వరమేశ్వరశాస్త్రమే. ఇది అయిదు పాయలుగా పారుతూ, వది, వద్దెనిమిది, ఆరువదినాలుగు 
రకములుగా ఉన్నది. వాటన్నిటి సారమే త్రికళాస్రము. వానిలోకూడా మాలినీవిజయమే ముట్యమైనటిది. దాని 
అంతరార్థములను నేకరించి నిరూవిన్తున్నాను. 

న చ అనిరూవిత వస్తుతత్త్వన్య ముక్తత్వం మోచకత్వం వా, శుద్దస్య జ్ఞానన్యివ తధారూవత్వాత్‌ ఇతి / 
స్వభ్యన్రజ్ఞానమూలత్వాత్‌ వరపురుషారన్య తత్సిద్దయే ఇదమ్‌ ఆరభ్యతో 

నిరూవీంవబడనట్టి వన్తువుచేత మోక్షము రాదు, అది మోచకము కూడా కాలేదు. శుద్రజ్ఞానము వల్ల 
మాత్రమే ఇది జరుగుతుంది. న్వభ్యన్థజ్ఞానమే వరమమైన వురుషార్ధనిద్ధిని కలిగిన్తుందని చెబుతూ 
ఆరంభిన్తున్నాను. 


వ్యాఖ్యానము 


ఏ శాస్త్రమునకైనా కొన్ని పారిభాషిక పదములుంటాయి. వాటిని గ్రహించనిదే, ఆ శాస్త్రం ఏమి 
చెబుతున్నదో అర్ధం కాదు. కనుక ముందుగా వాటిని అర్ధం చేసుకోవాలి. బంధమునకు కారణం అజ్ఞానం 
అంటున్నారు. బంధమంటే ఏమిటి? 


తనను తాను ఒక దేహధారిగా, ఒక పరిమితుడైన జీవునిగా, జననమరణములకు, కర్మకు బద్భుడైన 
క్షుద్రునిగా భావించడమే బంధము. బంధమునకు విపరీతమైనది మోక్షము. అదేమిటి? ఈ పరిమితులను 
భేదించి, తనను తాను, నిరాకారునిగా, అపరిమితునిగా, జనన మరణములకు, కర్మకు, ప్రకృతికి ఆతీతుడైన, 
శుద్ధచైతన్యస్వరూపుడైన పరమశివునిగా అనుభవంలో తెలుసుకోవడం మోక్షం. బంధమునకు కారణం 
అజ్ఞానం. అంటే ఏమిటి? తానే పరమశివుడనన్నది తెలియని స్థితియే అజ్ఞానం, ఈ అజ్ఞానం, ఊరకే పోయేది 
కాదు. అనుకున్నంతమాత్రాన నశించేది కాదు. ఆ అజ్ఞానమును నశింపజేసే మార్గములున్నాయి. అవియే, 
ఆణవ, శాక్త, శాంభవ, అనుపాయములు. వాటిని ముందుముందు వివరిస్తుంది ఈ శాస్త్రం, 

ఈ అజ్ఞానము మనలో రెండు విధములుగా ఉంటుంది. ఒకటి బుద్ధిగతం, అంటే మన బుద్ధిలో భాగంగా 
ఉంటుంది. రెండవది పౌరుషం, అంటే పురుషునకు లేదా ఆత్మకు సంబంధించినది. ఈ రెండింటి 
లక్షణములను వివరిస్తున్నారు. 


బుద్ధిగతమైన అజ్ఞానమునకు లక్షణములు రెండు. 

1. అనిశ్చయ స్వభావము. అంటే, దేనినీ తేల్చుకోలేని సందిగ్ధపరిస్థితిలో మనస్సు ఊగిసలాడుతూ ఉండే 
స్థిత. 

2. విపరీత నిశ్చయాత్మకము. అంటే, ఉన్నదానిని ఉన్నట్లుగా కాక, మరొకవిధంగా తప్పుగా ఆర్థం 
చేసుకునే మానసికస్థితి. ఈ రెండూ కలసి, బుద్ధిగతమైన అజ్ఞానం అనబడతాయి. అంటే, బుద్ధిని ఆవహించిన 
అజ్ఞానమని అర్థం. 


పౌరుషగతమైన అజ్ఞానమునకు కూడా రెండు లక్షణములున్నాయి. 

1. వికల్పన్వభావం; అంటే, ఊహించడం. ఒక్కటిగా ఉన్న తాను, నానాత్వంతోకూడిన ఈ సృష్టిగా 
మారినట్లు ఊహించుకోవడం, 

2, సంకుచిత ప్రధ: సంకుచితత్వంలో మునిగి తనను తాను అల్పాత్మగా భావించడం. అదీ అంతమూ లేని 
పరమాత్మ తనను తాను తగ్గించుకొని 'జీవాత్మనే నేను' అనుకోవడం, ఈ రెండూ పొరుషమనే 
అజ్ఞానలక్షణములు. అంటే, ఆత్మను ఆవరించిన అజ్ఞాన లక్షణములని అర్థం. 

ఈ రెండు అజ్ఞానములే మనయొక్క సంసారభ్రాంతికి కారణములు. వీటిని మలమని అంటారు, అంటే 
'మురికి' అని అర్థం. ఇది శరీరమునకు పట్టిన మురికి కాదు. బుద్ధికి, ఆత్మకు పట్టిన మురికి. దీనిని ఎలా 
తొలగించాలి? 


పురుష (అత్మ) స్థాయిలోని అజ్ఞానము, నద్గురువుచేత ఇవ్వబడిన దీక్షాస్వీకారం వల్ల నశిస్తుంది. దానిని 
తొలగించే శక్తి గురువుకుంటుంది. కానీ, శిష్యునియందలి బుద్ధిగతమైన అజ్ఞానమును అతడు తొలగించలేడు. 
దానిని ప్రయత్నపూర్వకంగా శిష్యుడే తొలగించుకోవాలి. అలాంటి ప్రయత్నం చెయ్యకపోతే అది పోదు. 
ఏమిటా ప్రయత్నం? సాధనాపరమైన గట్టి నిశ్చయమును తీసుకోలేకపోవడము, లేదా తప్పుడు నిశ్చయమును 
తీసుకుని దానిని అనుసరించడము. ఈ రెండూ బుద్ధిపరములైన అజ్ఞానములని వైన చెప్పబడింది. ఈ 
శ్లోకములో వీటిని వివరిస్తున్నారు. ఇందులో మూడు అంశములున్నాయి. 


ఉపాదేయమనగా, కూడునది, స్వీకరించదగినది, నహించునది. సాధనామార్గమున ఏది మంచిది? ఏది కాదు? 
ఏది నరియైనది? ఏది కాదు? ఏది అనునరించదగినది? ఏది కాదనిన నిశ్చయజ్ఞానం శిష్యునకుండాలి. అది 
లేకపోవడం అజ్ఞానమనబడుతుంది. ఈ నిశ్చయజ్ఞానమునకే మరోపేరు వివేకము. వేదాంత శాస్త్రములో ఇది 
“యుక్తాయుక్త వివేకమ' ని చెప్పబడింది. 

తత్ష్యశుద్ధి - అనగా, మనయందున్న పంచభూతములు, పంచతన్మాత్రలు, దశేస్త్రాయములు, మనస్సు, 
అహంకారము, బుద్ధి, ప్రకృతులను తత్త్యములంటారు. అవి, శుద్ధి చేయబడాలి. ఆ దారిలో సాధన సాగాలి. 
అప్పుడు సాధకునిలో తత్త్వశుద్ధి జరుగుతుంది. 


ఈ మూడు విధములైన దీక్షలవల్ల బుద్ధిని ఆశ్రయించియున్నట్టి అజ్ఞానము నమసిపోతుంది. 


అనగా, ఆత్మపరమైన అజ్ఞానమును గురువు నివృత్తి చేయగలడు, బుద్ధిపరమైన అజ్ఞానము మాత్రము 
శిష్యునియొక్క శ్రద్ధాపూర్వకమైన సాధనవల్లనే గాని ఇతరత్రా నిర్మూలింపబడదు. కనుక, ఈ రెండు విధములైన 
దీక్షలలోను, సంకల్పపూర్వకమైన శ్రద్ధతో సాధనను గావించే, బుద్ధినిష్టతో కూడిన దీక్షయే ఉత్తమమైనది. 
అనగా, గురువుయొక్క శక్తియుక్తులకన్ననూ, శిష్యునియొక్క శ్రద్ధాభక్తులకే ఇక్కడ పెద్దపీట వేయబడినది. 

ఇది ఆచరణలో కూడా సత్యమని మనకు గోచరిస్తుంది. దీక్షను పొందిన అనేకమంది శిష్యులలో, ఎవరైతే 
శద్ధాభక్తులతో సాధనగావిస్తారో వారే సిద్ధిని అందుకుంటారు. ఇతరులు జారిపోతారు. సాధనామార్గంలో దీనిని 
మనం స్పష్టంగా గమనించవచ్చు. 

దీనిని శ్రద్ధతో సాధనగావిస్తే, ఆత్మగతమైన అజ్ఞానము కూడా తొలగిపోతుంది. ఈ ఆత్మగతమైన 
అజ్ఞానము, వికల్పము నుండి అవికల్పము వరకూ ఆవరించి ఉంటుంది. వికల్పమంటే ఆలోచన 
ఉదయించడం, అవికల్బమంటే ఆలోచనా రహిత స్థితి. ఈ రెంటి మధ్యలో 'నేను' అనిన అహంభావం 
ఆవరించి ఉంటుంది. వికల్పమును తొలగించి, దానిని సంవిత్‌ తో నింపే అభ్యాసమును శ్రద్ధగా ఆచరిస్తే, 
ఆత్మను ఆవరించిన అజ్ఞానము కూడా నశిస్తుంది. 

వికల్పము చేత సంకుచితము కాని, ఆవరింపబడని, సంవిత్‌ యొక్క వెలుగేదైతే ఉన్నదో అదే ఆత్మ. 
అనగా ఆలోచనల స్థాయికి అతీతమైన, శుద్ధమైన, ఎరుక యొక్క వెలుగేదైతే ఉన్నదో అదే ఆత్మ. ఇది 
శివస్వరూవమైనట్టిది, అనగా శుభస్వరూపము, మంగళస్వరూపమైనట్టిది. అన్ని జీవులపట్లా, అన్ని 
వస్తువులపట్లా, ఇదే ఎరుకతో, ఎల్లవేళలా ఉండగలిగితే అదే జ్ఞానసిద్ధి. ఈ స్థితియే పొందదగినట్టిది. ఈ 
విషయము మన కల్పితము కాదు. స్వయానా పరమేశ్వరుడే ఈ విషయమును చెప్పినాడన్నది 
శైవశాస్త్రములలో చెప్పబడి యున్నది. వీటిని శైవాగమములంటారు. మరి ఇవిగాక, బౌద్ధము, వైష్ణవము 
మొదలైన ఇతర శాస్త్రములున్నాయి కదా? వాటిలో కూడా బంధము, మోక్షములు ప్రతిపాదింపబిడినవి కదా? 
యనిన శంక రావచ్చును. ఆయా శాస్త్రములు అపరాగమములు. అనగా అపరావిద్యను బోధించునవి గాని 
పరావిద్యను బోధించునవి కావు, కానీ వాటిలో కూడా యుక్తియుక్తములైన తర్మములున్నవి. అవి కూడా కొన్ని 
సిద్ధాంతములను ప్రతిపాదిస్తున్నవి. ఆయా సిద్ధాంతములను విచారణ చేయగా, అవి చెప్పుచున్న జ్ఞానము 
లభిస్తుంది. అది కూడా బంధమోచకమే యని లోకులనుకుంటారు గాని, అది సత్యము కాదు. కారణమేమనగా 
ఆయా మతస్గులకు పరిపూర్ణమైన బంధవిమోచనం కలుగడం లేదు. పరిపూర్ణ బంధవిమోచనమన్నది ఒక్క 
శైవాగమములలోనే చెప్పబడుచున్నది. ఎందుకనగా, పరిపూర్ణ స్వాతంత్ర్యరూపమైన పరమేశ్వరైక్యము 
ఇందులో మాత్రమే సూచింపబడినది. మిగిలిన మతములన్నియు ద్వైతరూపములు కాగా, శివాద్వైతమొక్కటే 
అద్వైతమును ప్రతిపాదిస్తున్నందున, ఇది పరిపూర్ణ బంధవిముక్తి హేతువగుతున్నది. 

సాంఖ్యము నిరీశ్వరవాదము. అందులో (ప్రకృతి-పురుష వివేకమే పరమావధి. దానిని మించి విశ్వపు 
నిర్మాణమునది వివరించలేదు. బౌద్ధము శూన్యవాదము. నిర్వాణము (ఆరిపోవుట) యే దాని పరమగమ్యము. 


అది అనాత్మవాదము కూడ. ఆత్మయన్నది భ్రమయని బుద్ధుడన్నాడు. ఇక, వైష్ణవాది ఇతరమతములలో 
తర్కయుక్తములైన సిద్ధాంతములున్నప్పటికీ, అవి భక్తి ప్రతిపాదికములే గాని, లయప్రధానములుగాపు గనుక 
పరిపూర్ణ స్వాతంత్య్రమును అవి ప్రతిపాదించవు. పరమేశ్వరోక్తమైన ఆగమశాస్త్రమొక్కటే ఆయనతో 
ఐక్యమును ప్రతిపాదిస్తుంది. కనుక ఒక్క దీనిలోనే పరిపూర్ణమైన ముక్తి, స్వాతంత్య్రములు లభిస్తాయి. 
పరమేశ్వరునిచేత చెప్పబడిన ఈ ఆగమశాస్త్రము అయిదుపాయలుగా ఉన్నది. ఎందుకనగా, 


శివాగమములు. ద్వైతాద్వైత సిద్ధాంతమును చెప్పునవి పద్దెనిమిది. ఇవి రుద్రాగమములు. శుద్ధమైన 
అద్వైతమును బోధించునవి అరువది నాలుగుగా ఉన్నాయి. ఇవి భైరవాగమములు. వెరసి ఇవి మొత్తము 92 
తంత్రశాస్త్రములు. వీటన్నిటి సారమే త్రికశాస్త్రము. దీనినే నేదు కాళ్ళీరతైవమని అంటున్నారు. దీనిలో 
ప్రత్యభిజ్ఞ, కుల, క్రమ, స్పందములనే నాలుగు శాఖలున్నాయి. ఈ శాస్త్రములో ఉన్న తంత్రగ్రంథములలో 

కూడా మాలినీవిజయతంత్రము చాలా ముఖ్యమైనది. దురదృష్టవశాత్తూ ఈ గ్రంథము ప్రస్తుతం లభించడం 


యుంటుంది. అట్లా నిరూపింపబడకపోతే అది మోక్షమును ఇవ్వలేదు. ఆ విధముగా సరిగా నిరూపింపబడి, 
తద్వారా తెలిసికొనబడినట్టి శుద్ధమైన జ్ఞానమే మోక్షమును ఇవ్వగలుగుతుంది. కనుక, సరిగా గ్రహించబడి, 
సరిగా అభ్యసింపబడిన జ్ఞానమొక్యటే, పరపురుషార్థమైన మోక్షమును కలిగిస్తుందని అంటూ ఈ గ్రంథవివరణ 
ప్రారంభింపబడుచున్నది. 

చతుర్విధ ఫల పురుషార్థములలో ధర్మార్థ కామములు అపరములు. ఏమనగా, అవి భోగములను 
కలిగించునట్టివే గాని, మోక్షమును ఇవ్వలేవు. భోగేచ్చయే బంధము, కనుక భోగమూలములైన ఈ మూడును 
బంధములే. నాలుగవదియైన మోక్షము పరము, అనగా, భోగేచ్చను దాటుటయే మోక్షము, అట్టి మోక్షమును 
ఆత్మజ్ఞానమొక్కటే కలిగించగలదు గాని మొదటి మూడు పురుషార్థములు అందుకు నమర్ధములు కావు. 
శ్లో అజ్ఞానం కీల బన్ధహీతురుదిత: శాస్త్ర మలం తత్స్కృతం 
ఫూర్తజ్ఞానకలోదయే తదఖీలం నిర్మూ లతాం గచ్చతి | 
ధ్వస్తాశేషమలాత్మ నంవిదుదయే మోక్షశ్ర తేనామునా 
శాన్తీణ ప్రకటీకరోమి నిఖేలం యజ్ఞో యతత్త్వం భవేత్‌ | 4/ 

అజ్ఞానమే ఖచ్చితమైన ఐంధహేతువని శాస్త్రములలో చెప్పబడింది. దానినే మలమంటారు. వూర్హజ్ఞానమనే 
వెలుగు ఉదయించినవ్చుడు ఈ అజ్ఞానం మొత్తం నిర్మూలనమౌతుంది. నిశ్చేషంగా ఈ మలం ధ్వంనమైనవ్హుడు 
ఉదయించే ఆత్మనంవిత్రే మోక్షమని గ్రహించాలి. దీనిని ఈ శాన్హంలో వివరిన్తున్నాను. 


దేహమునకు మురికి పడుతుంది. అదే విధముగా మనసుకు, బుద్ధికి, ఆత్మకు కూడా అంటుకుంటుంది. 
దేహమలం స్నానముతో తాత్కాలికముగా పోతుంది. కానీ మనో బుద్ధ్యాత్మలకు పట్టిన మురికి భౌతికమైనది 
కాదు. కనుక ఆ విధముగా పోదు. అది చీకటి వంటిది గనుక వెలుగుతోనే పోతుంది. జ్ఞానోదయమే ఆ వెలుగు. 
పూర్ణమైన జ్ఞానోదయం వలన మనస్సు, బుద్ధి, ఆత్మలకు పట్టిన అజ్ఞానమనే చీకటి పూర్ణముగా నశిస్తుంది. 
అప్పుడు కలిగే స్థితినే మోక్షమని తెలుసుకోవాలి. అది ఎలా జరుగుతుంది? అనే దానిని ఈ శాస్త్రములో 
చెబుతున్నానని అభినవగుషులవారంటున్నారు. 
ఉపోద్దాతః - ఉపోద్దాతము 

ఖో జో 


తత్ర ఇహ న్వభాన ఏవ వరమోపాదేయః, న చ నర్వభావానాం వ్రకాశరూప ఏవ అప్రకాశస్య 
న్వభావతానువవత్తే, న చ నానేకః ప్రకాశన్య తదితర స్వభావానువ్రవేశాయోగే న్వభావభేదాభావాత్‌; 
దేశకాలావనీ చ అస్య న భేదకౌ తయోరపే తత్ప్రకాతస్వభావత్వాత్‌, ఇతి ఏక ఏవ వ్రకాశః, స ఏన చ నంవిత్‌, 
అర్జప్రకాశరూపా పా సంవిత్‌ ఇతి సర్వే షామత్ర అవివాద ఏవ/ 

కనుక, న్వభావమే వరమముగా న్వీకరింవదగినటేది. అదే అన్నిభావములలోను ట్రకాళరూవంలో 
ఉంటుంది. అవ్రకాళమునకు న్వభానముందని చెప్పడం అనంబద్ధమౌతుంది. వ్రకాళం కంటే ఇతరములు 
దానిలో ట్రవేశించలేనందువల్లనూ, తన న్వభావంలో భేదం ఉండనందువల్లనూ ఆది అనేకం కాదు. 
దేశకాలములు కూదా దీనిని భేదించలేవు, వాటిని కూడా అదే వెలిగిన్తుంది గనుక. అతీతంగా ఉంటుంది. అది 
ఒక్కటిగా ఉంటున్న వెలుగై ఉన్నది, అదే నంనిత్‌. అర్హవ్రతాళమే నంవిత్‌ అనదం అన్నింటా అవివాదమైనది. 


న చ ప్రకాతో న వరతత్రః, ప్రకాశ్యతైవ హా పారతత్హ్యమ్‌, ప్రకాశ్యతా చ ప్రకాశాన్తరావీక్షీతైవ, న చ 
ప్రకాశాన్తరం కించిత్‌ అస్త ఇతి స్వతశ్త్ర ఏక: ప్రకాతః, స్వాతన్హ్వాదేన చ దేశకాలాకారావచ్చేదవిరహాత్‌ వ్యాపకో 
నిత్యః, సర్వాకారనిరాకారన్వభావః, తన్య చ స్వాతక్ర్రమ్‌ ఆనన్దశక్తి? తచ్చమత్యార ఇచ్చాళక్తీ:, ప్రకాతడూవతా 
చిచ్చక్తి ఆమర్భాత్యకతా జ్ఞానశక్తి, సర్వా కారయోగీత్వం క్రియాశక్తి: ఇత్యేవం ముఖ్యాభః శక్టీ? యుత్తో.ని 
వస్తుత ఇచ్చాజ్ఞానక్రియాశక్తియుక్తః: అనవచ్ధిన్న: ప్రకాతో నిజానన్లవిత్రాన్లః శివరూపః, న ఏవ స్వాతన్హ్వాత్‌ 
ఆత్మానం సంకుబితమ్‌ అవభానయన్‌ అణురితి చ్యతే/ 

ట్రేకాళమునకు పరతంత్రము లేదు. ప్రకాశింపబిడునటేది వరతంత్రమై ఉన్నది. ప్రకాశం లోపల 
్రకాళమే ఉన్నది. అదితవ్పు వేరే ఏదీ లేదు. ఈ బ్రకాశం ఏకమై న్వతంత్రమై ఉన్నది. ఈ స్వాతంత్య్రపు 
కారణంగా, దేశము, కాలము, ఆకారము, అవచ్చేదములను విడచి, వ్యావకమై, నిత్యమై, నర్వాకారనిరాకార 
న్వభావితమై ఉంటుంది. దీని స్వాతంత్రమే దీని ఆనందళక్తి. దీని చమత్కారమే ఇచ్చాళక్తి. దీని వెలుగు 
చిచ్చక్తి. ఇంకొకదానితో రావిదివదే న్వభావమే జ్ఞానశక్తి. ఏ ఆకారమునైనా ధరించగలిగే సామర్జ్యమే 
బ్రీయాళక్తి. ఇటువంటి ముఖ్యశక్తులు అనేకం ఉన్నప్పటికీ వన్తుతు ఇచ్చా, జ్ఞాన, క్రియాళక్తులతో, అనవచ్చిన్న 
ట్రకాళరూవమై, తన ఆనందంలో తానే విశాంతిగా ఉంటూ, శివరూవమై ఉంటుంది. తన స్వాతంత్య్రళక్రి వల్ల 
తనను తానే కుంచించుకుని అణువు అనబడుతుంది. 


వునరవే చ స్వాత్మానం స్వతశ్తతయా ప్రకాశయతి, యేన అనవచ్ధిన్న ప్రకాశశివరూపతయైవ ప్రకాశతే / 
తత్రావి స్వాతత్ర్ర వశాత్‌ అనుపాయమేవ స్వాత్మానం ప్రకాశయతి నోపాయం వా, సోపాయత్వే&ివి ఇచ్చావా 


జ్ఞానం వా క్రియా వా అభ్యుపాయ ఇతి జ్రైవిధ్యం శావ్టువశాక్తాణవభేదేన సమావేశన్య, తత్ర చతుర్విధమవి 
ఏతద్రూపం క్రమేణ అత్ర ఉపదిశ్యతే/ 

మళ్ళీ తన న్వతంత్రశక్తితో అంతులేని వెలుగుగా శివరూపంలో వెలుగుతుంది. తన వరిమితిలేని 
స్వాతంత్య్రంతో కొన్నిసార్లు ఉపాయనహాతంగాను, కొన్నిసార్లు ఉపాయరహితంగాను తన ఆత్మలో 
తానుంటుంది. ఆ ఉపాయములే ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తులు. ఇవి మూడు భేదములతో శాంభవ, శాక్త, 
అణనములనే నమావేశములుగా ఉన్నది. దీనియొక్క ఈ నాలుగు రూవములు ఇవ్పుడు చెప్పుఐదుచున్నవి. 


శ్లో ఆత్మా ప్రకాశవవురేష శివః స్వతః 
స్వాత్ర్రనర్తరభనన నిజం స్వరూవమ్‌ 
నంచ్చాద్య యత్పునరవి ప్రభయేత ఫూర్ణం 
తచ్చ క్రమాక్రమవశాదథవా త్రిభేదాత్‌// 5// 

ప్రకాశమే ఆత. ఇదే శివుడు, న్వతంత్రుడు. రహన్యమైన ఈ స్వాతంత్యవు ఉద్వేగంతో తన 
నిజరూవమును కప్పి, మళ్ళీ మునువటివలెనే వూర్ణమైన వెలుగుగా అవుతాడు, ఈ ఆరోహణావరోహణలు 
మూడు విధములుగా ఉంటాయి. 


వ్యాఖ్యానము 


న్వభావమంటే అత్మభావము. ఆత్మయే అన్నింటికీ మూలము. ఎందుకనగా, తాను లేనిదే ఏ ఇతరమునూ 
మానవుడు గ్రహించలేడు. అదే విధముగా పరమాత్మయైన పరమశివుడే నమస్తసృష్టికీ మూలము. ఆయన 
లేనిదే సృష్టి లేదు. కనుక, స్వభావమే (ఆత్మభావమే) అన్నింటికంటే గొప్పదైనట్లుగా గ్రహించాలి. అదే 
అన్నిభావములలోను ప్రకాశరూపంలో ఉంటుంది. అన్ని భావములనూ 'నేన'న్న భావమే ఆధారమై 
వెలిగిస్తుంది. కనుక అది ఆధారపు వెలుగు. దానికి విరుద్ధమైన చీకటి, స్వభావం కాలేదు. ఎందుకనగా, 
ఎజుకయే మానవుని స్వభావం గాని, ఎజుకలేమి కాదు. ఈ న్వభావమన్నది వస్తుతః ఏకముగాని, అనేకము 
కాదు. ఎందుకని? వెలుగులో వెలుగే ఉంటుంది గాని, చీకటి ఉండలేదు. ఆత్మప్రకాశము వేరే దానిని తనలోకి 
ఒప్పుకొనదు. ఎందుకనగా, ఆ వేరుదానిని తెలిసికొనునది తానే గనుక, తానే అంతిమమైనది. పోనీ, తనకు 
రకరకములైన స్వభావములున్నవా? అంటే, లేవు. స్వ(ఆత్మ)భావమన్నది ఎల్లపుడూ ఒక్కటిగానే ఉంటుంది. 
దానిలో ద్వంద్వము లేదు. కనుక అది అనేకం కాదు, ఏకమే. 

సృష్టి సమస్తమునూ, దేశకాలములతో బంధింపబడి యున్నది. దేశమంటే ఒక (ప్రదేశము. సృష్టిలోని 
ప్రతిదీ ఒక ప్రదేశములో ఉంటుంది. ఒకచోటకు పరిమితమై ఉంటుంది. దానిని దేశమని, ఇంగ్లీషులో 50266 
అంటారు. అలాగే, సృష్టిలోని సమస్తమూ కాలమునకు లోబడి ఉంటున్నదిగాని కాలాతీతమై ఏదియును లేదు. 
దీనిని 1౫౯ అన్నారు. ప్రపంచమంతా దేశకాలముల (space-time continuum) వ్యవస్థయేనని 


వేదాంతమన్నది. దీనివద్దకే నవీన భౌతికశాస్త్రజ్ఞులు కూడా వచ్చినారు. ప్రకాశము (వెలుగు) గా, సంవిత్‌ 
(జ్రానము)గా ఉన్నట్టి ఆత్మను దేశకాలములు బాధించలేవు. ఎందుకంటే, వాటి ఉనికికి కూడా ఇదే కారణమై, 


వాటిని వెలిగిస్తూ ఉన్నది గనుక. 'నేను” లేనిదే దేశ కాలములకు ఉనికి లేదు. కనుక, ఆత్మ దేశకాలములకు 
విభిన్నమై, అతీతమై ఉన్నది. ఒక్కటిగా ఉన్నట్టి వెలుగే ఆత్మ. దానినే నంవిత్‌ (జ్ఞానస్వరూపము) అని 
అంటున్నాము. అట్లుగాక వేరేవిధముగా అర్ధమును గ్రహించడం వీలుకాదు కాబట్టి, ఏది ఉన్నదో దాని అర్థము 
ప్రకాశించడమే 'సంవిక్‌' అని అన్ని మతములూ ఒప్పుకుంటున్నాయి. 

జ్ఞానవు వెలుగు ఇంకొకదానికి లోబడి యున్నదా? అంటే, లేదని తెలుస్తున్నది. ప్రకాశింపబడునది 
ఇంకొకదానికి లోబడి యున్నది గాని, ప్రకాశము ఆ విధముగా లేదు, ఈ జ్ఞానపు వెలుగు యొక్క లోపల, 
వెలుగే ఉన్నదిగాని వేరేదియునూ లేదు. ఆ వెలుగు ఏకమై, నిరంకుశమై, స్వతంత్రమై ఉన్నది. 


తానే సర్వస్వతంత్రమవడం చేత ఈ వెలుగు, దేశము, కాలము, ఆకారము, భాగములను విడచి, 
నర్వవ్యాపకమై, నిత్యమై ఉంటుంది. దీనికి వ్యష్టిత్వం లేదు. నాశనం లేదు. తన ఇష్టం వచ్చిన ఏ ఆకారమును 
కావాలనుకుంటే ఆ ఆకారమును దాలుస్తుంది. అదే సమయంలో నిరాకారముగా కూడా ఉంటుంది. ఎట్లా 
కావాలంటే అట్లా ఉండగలిగే ఈ విధమైన స్వాత్రంత్య్రం ఉండటం చేత అది ఆనందన్వరూపమై ఉంటుంది. 
ఎందుకంటే, స్వతంత్రం లేకపోతే ఆనందం ఉండదు. కనుక, దీని స్వాతంత్రమే దీని ఆనందశక్తి యని 
చెప్పబడింది. అదే విధముగా, దీనినుండి పుట్టిన రవ్వయే ఇచ్చాశక్తి. దీని వెలుగే చిచ్చక్తి, తనను తాను 
ఆవిష్కరించుకునే ప్రయత్నమే దీని జ్ఞానశక్తి. ఏ ఆకారమునైనా ధరించగలిగే సామర్థ్యమే దీని క్రియాశక్తి. 


జ్ఞానస్వరూపమైన ఈ వెలుగుకు ఇటువంటి శక్తులు అనేకములున్నాయి. అయినప్పటికీ, ముఖ్యముగా 
ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తుల రూపంగా ప్రకాశిస్తూ, అంతులేనట్టి వెలుగుగా, తన ఆనందంలో తానే శయనించి, 
శివన్వరూపమై ఉంటుంది. అంటే, శుభంకరమై, మంగళకరమై ఉంటుంది. తనకున్నట్టి స్వాతంత్య్ర శక్తితో, 
ఒక ఆటలాగా, తనను తానే తగ్గించుకుని అణువు (జీవుడు) అనబడుతుంది. అంటే, అనంతుడైన పరమశివుడు, 
లీలగా తనను తాను పరిమితునిగా మార్చుకుని జీవుడౌతున్నాడు. శ్రీ రామకృష్ణులవారిలా అనేవారు - 
“పంచేంద్రియముల వలలో చిక్కి పరమాత్మ రోదిస్తున్నది'. ఆయనింకా ఇలా అనేవారు - 'పాశబద్ధుడే జీవుడు, 
పాశముక్తుడే శివుడు". 

మరలా ఇదే అణువు (జీవుడు) లీలామాత్రంగా తన న్వస్వరూపమును ధరించి అనంతమైన 
జ్ఞానస్వరూపమైన వెలుగుగా శివరూపమును దాలున్తుంది. తన ఇష్టానుసారంగా, కొన్నిసార్లు ఉపాయముల 
ఆధారంతోను (ఉపాయి గాను), మరికొన్ని సార్లు ఉపాయముల అవసరం లేకుండానూ (అనుపాయి గాను) 
ఉండగలుగుతుంది. ఏమిటా ఉపాయములు? అంటే, అవియే ముందు చెప్పబడిన ముఖ్యశక్తులైన ఇచ్చా, జ్ఞాన, 
సమావేశము (కలయిక లేదా లయము) జరుగుతుంది. అంటే, పరిమితుడైన జీవుడు తనను తాను పరమేశ్వర 
స్వరూపంలోకి ఆవిష్కరించుకునే ప్రయత్నం ఈ మూడు మార్గములలో చేయబడుతుంది. అవియే ఈ మూడు 
ఉపాయములు లేదా మూడు సాధనా మార్గములు. ఇవిగాక అనుపాయమనే నాల్గవ ఉపాయమున్నది గాని, 
దీనిని ఉపాయమని స్పష్టముగా చెప్పలేము. మిగిలిన మూడు ఉపాయములూ లేనట్టి స్థితియే నాలుగవదియైన 
అనుపాయము. కనుక ఈ నాలుగు విధములైన భేదములను అభినవగుప్తులు ఈ గ్రంథములో వివరించినారు. 


ఆ॥/ వెలుగు; తానె యాత్మ; వేయేల శివుడేను; 
వాని వ్రభువు వాడె; వాన్తవమున 
ఆట వోలె తగ్గి యణువుగా తానౌను 
మూడు మెట్ల దాల్బు ముందు రూవు 
ఈ అధ్యాయపు సారమునంతా ఒక్క శ్లోకములో అభినవగుప్తులు చెప్పుచున్నారు. ఇదే విధానమును అన్ని 
అధ్యాయముల చివరలోను వీరనుసరించారు. 
ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్తసారే విజ్ఞానభేదప్రకాశనం నామ ప్రథమమాహ్నాకమ్‌ || 1 || 


ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని విజ్ఞానభేదప్రకాశనమనే 
మొదటి ఆహ్నికము. 


రెండవ ఆహ్నికము 
అనుపాయ ప్రకాశనము 


యదార్థః - యదార్థము 

అభ ఆనుపాయమేవ తావత్‌ వ్యాఖ్యాస్యామః | 

ఇప్పుడు అనుపాయమును వ్యాఖ్యానిన్తున్నాను. 
పరమశివుని చేరుకునే మార్గమని ఆర్థం. మార్గం కాని మార్గమని అర్థం. 

యదా ఖలు దృఢశక్తీ పాతావిద్ధ: స్వయమేవ ఇతం వివేచయతి సకృదేవ గురువచనమ్‌ అవధార్య, తదా 
వునడుపాయవిరహితో నిత్యోదితః అన్య నమావేశః / అత్ర చ తర్క ఏవ యోగాబ్లమ్‌ ఇతి కథం వివేచయతి ఇతి 
చేత్‌? ఉచ్యతేయోతియం వరమేశ్వరః న్వప్రకాశరూవః స్వాత్మా తత్ర కీమ్‌ ఉపాయేన క్రియతే, న 
న్వరూవలాభో నిత్యత్వాత్‌, న జ్ఞైవ్ల! స్వయంప్రకాశమానత్వాత్‌, న ఆవరణవిగమః ఆవరణస్య కస్య చిదవి 
అసంభివాత్‌, న తదనుప్రవేశః అనుప్రవేష్ణు: వ్యతిరిక్తస్య అభావాత్‌/ 

ఎవడైతే, బలమైన శక్తిపాతమును పొందినవాడు, ఒక్కమారు గుడువచనమును అవధరించి, న్వయముగా 
విచారిస్తాడో, అవ్హుడు వేరే ఏ ఉపాయం యొక్క అవనరం లేకుందానే, నిత్యత్వంలోకీ, నమావేళంలోకీ 
ఉదయిన్తే, దానికి ఈ విధంగా నమాధానం చెబుతాము - 'వరమేశ్వరుడు తన ఆత్మయే అయినవ్హుడు, 
న్వవ్రకాళమే అయినవ్వుదు, అతడిని ఏ ఉపాయం ద్వారా సాధించగలం?” దీనిని న్వరూవలాభమని అనలేము. 
ఎందుకంటే అది నిత్యం గనుక. న్వరూవజ్ఞానమని కూడా అనలేము, ఎందుకంటే, ఆది న్వయంధ్రకాళశం 
గనుక. ఆవరణలు తొలగడం అనికూడా అనలేము, ఎందుకంటే, దానికి ఆవరణలుందటం నంభవంకాదు 
గనుక. ఒకదానిలో ఇంకొకటి ప్రవేశించిందని కూడా అనలేము, ఎందుకంటే, రెండూ వేర్వేరు కావు గనుక. 


కళ్చాత్ర ఉపాయః తస్యావి వ్యతిరిక్తన్య అనువవత్తో, తస్మాత్‌ నమస్తమిదమేకం చిన్మాత్రతత్త్వ్వం కాలేన 
అకలితం, దేశేన ఆసరిబ్దిన్నమ్‌, ఉపాధిభిరమ్తానమ్‌, ఆకృతిభారనియ్యాతం, _ శజ్జైరసందిప్టం, 
త్రమాఢైరప్రవజ్జితం, కాలాదే:, ప్రమాణవర్యన్రన్య న్వీ చ్రయైవ న్వరూవలాభినిమిత్తం చ, స్వతశ్తం ఆనన్హఘనం 
తత్త్వం, తదేవ చ అహమ్‌ త్రై అన్తర్హయి నిశ్వం ప్రతిజిమ్డితమ్‌ ఏనం దృఢం వివిజ్ఞానస్య శశ్వదేవ 
పారమేశ్వరః నమావేతో నిరుపాయక ఏవ, తస్య చ న మళ్ర-వూజూధ్యా న-చర్యా ది నియశ్తణా కాచిత్‌ / 

దానికంటే వేరేదేదీ లేనప్పుడు దానిని తెలునుకునే ఉపాయమెలా ఉంటుంది? కనుక ఈ నమన్తమూ - 
ఏకము, చిన్మాత్రము, కాలం చేత కల్లోలవడనిది, దేశంచేత వరిచ్చిన్నం కానిది, ఉపాధులచేత కృంగిపోనిది, 
రూవములచేత నియంత్రించబడనిది, శబ్ధములచేత చెప్పుబిడనిది, ప్రమాణములచేత వివరించబదనిదై 
యున్నది. కాలము నుండి వ్రమాణవర్యన్తము వరకు, ఆయన ఇచ్చతోనే వెలుగుతున్నవి. అదే విధముగా 
అవన్నియు, న్వరూవలాభనిమిత్తమై ఉన్నవి. అది న్వతంత్రము, ఆనందఘునము, అదియే 'అవామ్‌' అనబడే 


నందన, దాని లోలోతులలో ఈ విశ్వం ట్రతిబింబిస్తున్నది. ఈ విధమైన దృఢమైన వివేచన ఉన్నపుడు, అతనికి 
వరమేశ్వరునితో నమావేశం కలుగుతుంది. దీనికి ఏ విధమైన ఉపాయములూ అక్కరలేదు. అట్టీవానికి 
మంత్ర, పూజ, ధ్యాన, చర్యల నియంత్రణ ఉందదు. 


శ్లో ఉపాయజాలం న శివం ప్రకాశయేద్‌ 
ఘటేన కిం భాతి సహస్రదీధితిః | 
వివేచయన్నిత్లముదారదర్భనః 
న్వయంప్రకాళం శీవమావిశేక్టణాత్‌// 6|| 

ఉపాయజాలములు శివుని వ్రకాళింవశేయలేవు. నవ్రాద్రకిరణుదగు నూర్యుదు కుండచేత వెలుగుతాదా? 
ఈ విధంగా వివేచనగావించే ఉదారదర్భనుడు, న్వయంట్రకాళరూవుడైన శివునితో నమావేశమును ఒక్క 
క్షణంలో పొందగలుగుతాడు. 


వ్యాఖ్యానము 


సాధకులలో అందరూ ఒకే స్థాయిలో ఉండరు. వారిలో స్థాయీభేదములుంటాయి. ఉత్తమోత్తమ, ఉత్తమ, 
మధ్యమ, అధమసాధకులని వారిలో కూడా తారతమ్యములుంటాయి. వీరిలో, ఉత్తమోత్తమ సాధకులకు 
అనుపాయము సిద్ధిస్తుంది. వారికి ఉండవలసిన లక్షణములేమిటి? 
అనుపాయమునకు అర్హతలు 


మొదటగా, బలమైన శక్తిపాతమును అతడు పొంది ఉండాలి, ఆ తరువాత గురువాక్యములను ఒక్కసారి 
వినాలి. అట్లా కలగాలంటే, అతని మనస్సు తీవ్రమైన వివేకవైరాగ్యములతో నిండి ఉండాలి. పొడిగా ఉన్న 
అగ్గిపుల్లతో ఇటువంటి సాధకుని శ్రీరామకృష్ణులు పోల్చేవారు. అగ్గిపెట్టె గురువు. అది ఎలాగూ పొడిగానే 
ఉంటుంది. అగ్గిపుల్ల అంటే శిష్యుడు. అతని మనస్సు ఇంద్రియవ్యామోహములు లేకుండా అత్యంత శుద్ధమైన 
స్థితిలో ఉన్నపుడు, ఒక్కసారి గీచినంతనే భగ్గుమని మండే అగ్గిపుల్లలాగా, గురూపదేశమును ఒక్కసారి 
వినినంతనే, అతనిలో జ్ఞానోదయమౌతుంది. వేరే సాధనలను చేయవలసిన అవసరం అతనికి ఉండదు. 
మనస్సు అత్యంత పరిపక్వ స్థితిలో ఉండటమే దీనికి గల కారణము. 

బలమైన శక్తిపాతము, గురూపదేశము, స్వయంవిచారణ - ఈ మూడూ ఉన్నవానికి త్షణమే 
పరమేశ్వరానుసంధానం కలిగి సమాధి సిద్ధిస్తుంది. నిత్యసత్యస్వరూపమైన పరమశివానుభవంలో అతడు 
లీనుడౌతాడు, తాంత్రికపరిభాషలో సమావేశమంటే, పరమశివునితో సమరనం. 

ఇదంతా సులభంగా అర్థం కావడంకోసం, ఒక కథను చెబుతారు. 

పాతకాలంలోని ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. తన కాబోయే భర్త అందచందముల గురించి, 
గుణగణముల గురించి ఆమె ఎంతో విని ఉన్నది. కానీ అతడిని చూడలేదు. అతడిని చూడకుండానే ఎంతో 
ప్రేమలో పడింది. ఎప్పుడూ పరధ్యానంగా, తన్మయత్వంలో ఉండేది. ఈ తన్మయత్వమునే శక్తిపాతమంటారు. 


ఒకరోజున ఆమె ఒక సంతకు వెళ్ళింది. అక్కడ ఆ కాబోయే భర్త ఆమెకు ఎదురుపడ్డాడు. కానీ ఇతడు 
అతడే అని ఆమెకు తెలియదు. అందుకని అతడిని చూడగానే ఈమెకు ఏమీ అనిపించలేదు. అందరినీ 
చూచినట్లే చూచి ప్రక్కకు తప్పుకుంది. అప్పుడు, ఇద్దరినీ ఎరిగిన ఒక మనిషి వచ్చి, 'ఇతడే నీకు కాబోయే భర్త" 
అని ఆ అమ్మాయితో చెప్పాడు. అట్లా చెప్పిన వ్యక్తి, గురువు. గురువుకు ఈశ్వరుడూ తెలిసి ఉంటాడు, శిష్యుడూ 
తెలిసి ఉంటాడు. కనుక ఇద్దరినీ ఒకరికొకరికి పరిచయం చేస్తాడు. ఆ క్షణంలో ఆ అమ్మాయికి ఒక్కసారిగా 
సిగ్గు, ఆనందం, సంభ్రమం ముప్పిరిగొన్నాయి. అంటే, గురూపదేశాన్ని విన్నది. తరువాత, తన మననులో 
“ఓహో! ఇతడేనా నేనిన్నాళ్ళుగా ఊహించుకుంటున్నవాడు' అనుకుంది. ఇది స్వయం విచారణ. ఆ క్షణం 
నుంచీ అ అమ్మాయి ఆనందం లోనే ఉండిపోయింది. 


శక్తిపాతము, గురూపదేశము, న్వయం విచారణలంటే ఇవే. 
అయితే, ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చని ఊహించిన అభినవగుప్పులవారు, ఆ ప్రశ్నలను తానే 
లేవనెత్తుతూ, వాటికి సమాధానములను కూడా తానే ఇస్తున్నారు. అవేమనగా, 


ఇక్కడ, శిష్యునకు గురూపదేశమున్నది, దానినతడు లోతుగా విచారిస్తాడని అంటున్నారు కదా? మరి, 
అదే అతని సాధనయని అనవచ్చును గదా? అతని తర్మమే అతని సాధన. కనుక, సాధన లేదని, 
అనుపాయమని దీనినెలా అనగలమన్న ప్రశ్న ఉదయిస్తుంది. 


జవాబు; పరమశివుడు, సాధకుని అంతరాత్మగా ఉన్నపుడు, అతడు స్వయంప్రకాశమైన వెలుగై సాధకుని 
లోలోపల వెలుగుతూ ఉన్నపుడు, దానిని చేరుకోవడానికి వేరే సాధన ఎలా కుదురుతుంది? 


పోనీ, మీరు చెబుతున్నట్లుగా, పరమశివుడు తన స్వరూపమే అనుకుందాం, ఆ స్వరూపమే సాధకునకు 
లభించిందని అనవచ్చు కదా? 


జవాబు: ఒకప్పుడు లేనిదైతే, ఇంకొకప్పుడు లభించే అవకాశముంటుంది. ఎప్పుడూ లోపల వెలుగుతూ 
ఉన్నది క్రొత్తగా లభించేదేముంది? కనుక దానిని లాభమని అనలేము. 


పోనీ, దానిని స్వరూపజ్ఞానమని అనవచ్చు కదా? 

జవాబు: అది కూడా వీలుకాదు, ఎందుకనగా, తానే స్వయంప్రకాశమైన వెలుగును, మనం 
తెలుసుకోవడం ఎలా కుదురుతుంది? మనలో ఉండి, తెలునుకొంటున్న తెలివే అదైనప్పుడు, దానిని మళ్ళీ 
తెలుసుకోవడం ఎలా? దేనితో తెలుసుకోవడం? మరపనేది లేనిదానిని, ఒకసారికి మరచిపోవడం, మరలా గుర్తు 
తెచ్చుకోవడం ఎలా సంభవిస్తుంది? కనుక స్వరూపజ్ఞానమని కూడా దానిని అనలేము. 

పోనీ, దాని చుట్టూ ఉన్న ఆవరణలు, పొరలు తొలగడం వల్ల తెలియబడిందని అనుకోవచ్చు కదా? 

జవాబు: వీలుకాదు, ఎందుకనగా, అనంతమైన వెలుగును ఏ ఆవరణలు బంధించగలవు? దానికనలు 
ఆవరణలే లేవు. కనుక, లేని ఆవరణలు తొలగడం ఎలా సంభవిస్తుంది? కాదు. 


శిష్యుడు దానిలోకి ప్రవేశించాడని అనుకోవచ్చు కదా? 


జవాబు: ఇదీ వీలుకాదు. ఎందుకంటే, ప్రవేశించేవాడూ అదీ వేర్వేరు కాదు కాబట్టి. తనలోకి తానెలా 
ప్రవేశించగలడు? కుదరదు. 
దానిని గ్రహించే ఉపాయము లేదా? 


జవాబు: లేదు. ఎందుకంటే, దానికంటే విడిగా ఏదైనా ఉన్నపుడు, దానితో దీనిని గ్రహించవచ్చు. 
అటువంటిది సంభవం కానప్పుడు, అన్నీ తానేయై ఉన్నదానిని దేనితో తెలుసుకుంటాము? కనుక, 
అనుపాయమనేది ఒక ప్రత్యేకమైన ఉపాయమని కూడా చెప్పలేము. 


బ్రహ్మానుభూతిని వివరిస్తూ వివేకానందస్వామి ఇలా అంటారు, 'దానినొక అనుభూతియని చెప్పలేము. 

ఎందుకంటే, అనుభవించేవాడు దానికంటే విడిగా ఉంటే కదా అలా చెప్పడానికి? బ్రహ్మము ఇంద్రియాతీతము, 
అతీతముగా ఉన్నది. కనుక, బ్రహ్మమును తెలుసుకోవడం వీలుకాదు. మరి దారి 

లేదా? ఉన్నది, దానిలో మునిగి, దానిలో కరగి, దానిగా మారిపోవడమొక్కటే దారి'. 

శ్రీరామకృష్ణులవారు దీనిని, “ఉప్పుబొమ్మ సముద్రంలో కరగిపోవడం' గా వర్ణించారు. అప్పుడేమి 
మిగులుతుంది? సముద్రం మిగులుతుందని కూడా చెప్పలేము. ఎందుకంటే, అట్లా చెప్పవలసిన ఉప్పుబొమ్మ, 
తానే లేకుండా కరగిపోయింది కాబట్టి. అపుడు చెప్పేదీ ఉండదు, వినేవాడూ ఉండదు. ఆ స్థితిలో ఏముందో 
చెప్పడం వీలుకాదు, అందుకనే, ఈ స్థితిని అవాన్మానసగోచరమని వేదం వర్ణించింది. 

కాబట్టి ప్రకాశరూపమైన, సంవిద్రూపమైన, శివత్వము ఈ విధంగా ఉన్నది. 
అఖండమైనది 

ఎటువంటి ఎల్లలు, హద్దులు లేనిదై, చిత్స్వ్వరూపమై, అనగా తెలివి తానే అయినట్టిదై యున్నది. 
కాలము చేత కల్లోలపడనిది 


కాలమును సృష్టించినది కూడా అదే కావడం చేత, కాలమునకు అతీతం కావడం చేత, కాలమును 
తెలుసుకొనుటకు అవసరమైన వేరొకటి దానిలో లేని కారణం చేత, కాలము చేత బాధింపబడనిదై యున్నది. 


దేశంచేత పరిచ్చిన్నం కానిది 


సర్వత్రా నిండి యున్నందున, దేశమన్నది దానినుండియే పుట్టినందున, అది దేశమునకు లోబడదు. 
అంటే, ఒకచోట ఉన్నట్లుగా దానిని గుర్తించడం సాధ్యంకాదు. 


ఉపాధులచేత కృంగిపోనిది 
ఆధారముల యొక్క అవసరం దానికి లేనందున, పరిమితులకు అతీతమై యున్నందున, 
రూపములచేత నియంత్రించబడనిది 


సమస్త రూపాతీతమై, నిరాకారమై వెలుగుచున్నందున, అది అన్ని రూపములను మించి యున్నది. 
శబ్దములచేత చెప్పబడనిది 


శబ్బములనేవి పరిమితమైన ఒక భావమును మాత్రమే మాటలలో చెప్పగలుగుతాయి, ఇంద్రియములకు 
లోబడిన అనుభూతులను మాత్రమే వెల్లడించగలుగుతాయిగాని, అపరిమితమైనదానిని, ఇంద్రియములకు 


ప్రమాణములచేత వివరించబడనిది 

ఒకదానితో మరొకదానిని పోల్చి చెప్పడం ప్రమాణమంటారు. అన్ని పోలికలనూ అధిగమించి 
యున్నదానిని దేనితో పోల్చి చెప్పడం? దానిని వివరించడం అట్లా వీలు కాదు గనుక, విశ్వంలో ఉన్నట్టి 
కాలము నుండి ప్రమాణము వరకు అన్నీ దాని ఇచ్చతోనే వెలుగుతున్నవి. అవియన్నియు దాని స్వరూపమును 
పొందటానికే ఉద్దేశించబడి ఉన్నవి. అది సర్వస్వతంత్రము మరియు ఆనందమే తానై ఉన్నది. అదియే 
అహమ్‌ లేదా నేను నేనన్న స్పందన. అనంతమైన ఈ స్పందన యొక్క లోలోతులలో విశ్వము 
ప్రతిబింబిస్తున్నది. ఈ దృఢమైన వివేచనాశక్తి ఉన్నవానికి పరమేశ్వరునితో ఆ క్షణమే ఐక్యత లభిస్తుంది. ఇట్లా 
లభించడానికి ఏ విధములైన ఉపాయములు, సాధనలు అవసరం లేదు. మంత్రములు, పూజలు, ధ్యానములు, 
క్రియల యొక్క అవసరం ఎంతమాత్రం లేదు. అవన్నియు తగినంత స్థాయి లేని సాధకుల కోసం 
ఉద్దేశించబడినవి. ఉత్తమోత్తమ లక్షణములున్నట్టి సాధకునకు అనుపాయమే చాలు. గురుకటాక్షంతో, ఒకే 
ఒక్కక్షణంలో అతనికి పరమేశ్వరానుసంధానం లభిస్తుంది. అయితే, దానికి తగినట్టి అర్హతలు అతనిలో 
ఉండాలి, 


ఆ; సాధనమ్ము లెట్లు సాధించురా వాని? 
ఖానుదెట్లు వెల్లు భాందమందు? 
ఇట్లు చింతజోయు విబుధుందు భువియందు 
తానె శివుని జేరు తళ్థణమ్ము 

“సాధనములచేత పరమశివుడు లభిస్తాడా? సర్వమునూ మించినట్టి వెలుగై యున్నవానిని 
ఉపాయములు పట్టుకోగలవా? వెయ్యి కిరణములతో వెలిగే సూర్యుడు నీటి కుండలో ఎట్లా ఇముదుతాదు? అదే 
విధముగా, అనంతుడైన పరమాత్మను, పరిమితమైన మనస్సుతో ఎలా భావించగలము?” ఈ విధమైన 
చింతనలో లీనుడైన ఉదారహృదయుడు, ఆ చింతనద్వారా స్వయంప్రకాశరూపుడైన పరమశివునితో 
నమావేశమును ఆ క్షణమే అందుకుంటాడు. ఇదే అనుపాయము. 

ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే అనుపాయప్రకాశనం నామ ద్వితీయమాహ్నకమ్‌ | 2 | 


ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తస్తసారమనే గ్రంథములోని అనుపాయప్రకాశనమనే 
రెండవ అహ్నికము. 


మూడవ ఆహ్నికము 


శాంభవోపాయ ప్రకాశనము 


యదార్థః - యదార్థము 
అభ శావ్టువోపాయః / 

ఇవ్పుడు శాంభవోపాయము చెప్పబడుచున్నది. 

యబేతత్‌ ప్రకాశరూవం శివతత్త్వమ్‌ ఉక్తమ్‌, తత్ర అఖర్జుమణలే యదా ప్రవేష్టుం న శక్నోతి, తదా 
స్వాతన్హ శక్తిమేవ అధికాం పశ్యన్‌ నిర్వికల్పమేవ ఖైరవసమావేశమ్‌ అనుభవతి, అయం చ అన్య ఉపదేశః,- 
సర్వమిదం భావజాతం బోధగగనే ప్రతిబిన్దు మాత్రం ప్రతిబివ్చు లక్షణోవీతత్వాత్‌, ఇదం పా ప్రతిబివ్చున్య లక్షణం- 
యత్‌ భేదేన భానితమ్‌ అశక్తమ్‌ అన్యవ్యామిశ్రత్వేనైవ భాతి తత్‌ ప్రతిబిమ్దమ్‌, ముఖరూవమివ దర్పశే, రన ఇవ 
దస్లోదకే, గట్ల ఇవ మ్రాణో, మిథునస్పర్భ ఇవ ఆశన్దేస్ట్రాయే, శూలకున్తాదిస్పర్మో వా ఆత్తఃస్పర్భనేస్టాయే, 
ప్రతిత్రుత్కేవ వ్యోమ్మి / 

ఏ వ్రకాళమైతే శివతళ్ష్యమని చెప్పబడుతున్నదో ఆ అఖండమండలమునందు ప్రవేశించటం శక్యం 
కానవ్పుడు, దానియొక్క స్వాతంత్య్రళక్తినే అధికంగా భావిన్తూ, నిర్వికల్పన్థితిలో బైరవనమావేశమును 
పొందుతాడు. దీనిగురించిన ఉపదేశము ఈ విధంగా ఉన్నది : ఈ నమన్తభావజాలమంతా బోధరూవమైన 
గగనంలో బ్రతిబింబమాత్రంగా ఉన్నది. ఖావజాలమునకు ్రతిభింబలక్షణమున్నది. ్రతిలింబ 
లక్షణమేమనగా, విడిగా వ్రకాళించదానికి అశక్తమై, అన్యముతో మిశ్రితమవడం వల్ల ఏదైతే భానిన్తుందో అదే 
ప్రతిబింబము. - అద్ధంలో ముఖంలాగా, దస్తోదకమందు రనములాగా, ముక్కునందు వాననలాగా, 
ఆనందేస్త్రాయము నందు మైథునన్పర్చలాగా, లోవలి నృర్యేన్తియములో శూలము, కుంతము మొదలైనవాటి 
నృర్భలాగా, ఆకాళంలో వ్రతిధ్వనిలాగా ఇది ఉన్నది. 

న పాన రసో ముఖ్య: తత్యార్యవ్యాధిశమనాద్యదృష్టః | నావి గక్టన్పర్శొ ముఖ్యౌ గుణేనః తత్ర అభావే 
తయోరయోగాత్‌ కార్య వరమ్వ రానారమ్హాత్‌ చ / న చ తొ న న్హః దేహోద్దూలన విసర్లాది దర్శనాత్‌ / శబ్లో2.వి 
న ముఖ్య: కో౭.నె వక్తి ఇతి ఆగచ్చన్త్యా ఇవ ప్రతిత్రుత్కాయా: శ్రవణాత్‌ / ఏవం యథా ఏతత్‌ ప్రతిబిముతం భాతి 
తదైవ విశ్వం వరమేశ్వరప్రకాతే/ 

వ్యాధిని ఉవళమింవజేయలేదు గనుక, రనం ముఖ్యమైనది కాదు. గుణీ లేకుండా, కార్యవరంనర 
ఆరంభం కాదు గనుక, వానన, నరులు కూడా ముఖ్యములు కావు, కానీ, దేహకంవనము, వినర్గము 
మొదలైనవి కనివిన్తున్నందున, వాటిని పూర్తిగా లేవని కూదా చెప్పలేము. రాబోతున్న ధ్వని యొక్క ప్రతిధ్వని 
వినివిన్తుంది గనుక, శబ్ధం కూడా ముఖ్యం కాదు. ఇవన్నీ ఏ విధంగా బ్రతిబింబములుగా ఉన్నాయో, అదే 
విధంగా విశ్వము కూడా వరమేశ్వరవ్రకాళంలో ప్రతిబింబంగా ఉన్నది. 

నను కీమ్‌ అకారణకం తత్‌? హన్త తర్పి హీతువ్రశ్న:-తత్‌ కీం బిమ్దవాబోయుక్తా, హీతుళ్ల 
వరమేశ్వరశక్తీరేవ స్వాతన్హ్వావరపర్యాయా భవిష్యతి, విశ్వవ్రతిబిమ్దధారిత్వాచ్చ విశ్వాత్మకత్వం భగవతః, 


నంవిన్మయం పా విశ్వం బైతన్యన్య వ్యక్తిస్థానమ్‌ ఇతి, తదేవ పా విశ్వమ్‌ అత్ర ప్రతీమమ్‌ ఇతి 
ప్రతిబిన్టుధారిత్వమ్‌ అన్య, తచ్చ తావత్‌ విశ్వాత్మకత్వం పరమేశ్వరస్య స్వరూపం న అనామృష్టం భవతి, 
చిత్స్వభావస్య స్వరూపొనామర్శనానువవత్తేః / స్వరూపానామర్శనే పా వస్తుతో జదతైన స్వాత్‌, ఆమర్శళ్హ 
అయం న సాంకేతికః, అవి తు చిత్స్వభావతామాత్ర నాన్రరీయకః వరనాద గర్భ ఉక్తః, న చ యావాన్‌ 
విశ్వవ్యవస్థావకః వరమేశ్వరస్య శక్తీకలాహః తావన్తమ్‌ ఆమృశతి | 

మరి వీనిలో బింబమేమిటి అనిన ప్రశ్న రావచ్చు. లేదా, ఇవన్నీ అకారణములా అనిన బ్రశ్నకూడా. 
అయితే ఇది హేతువుకు నంబంధించిన బ్రశ్నయా? అయితే, బింబమును గురించి వాదమెందులకు? 
వరమేశ్వరళక్తియే హేతువు. దాని వర్యాయవదమే స్వాతంత్య్రళక్తి, విశ్వమనే ప్రతిబింబమును ధరిన్తున్నది 
గనుక భగవంతుని విశ్వాత్మకత్వమౌతున్నది. నంవిన్మయమైన విశ్వమే చైతన్యముయొక్షు వ్యక్తీకరణస్థానము. 
ట్రతిబింబంలాగా ఏది ధరింవబదుతున్నదో అదే విశ్వము. కనుక పరమేశ్వరుడు ప్రతిబింబధారి అవుతున్నాడు. 
దానివల్ల వరమేశ్వరుని విక్వాత్సకత్వమునకు కళంకం రావడంలేదు. ఎందుకనగా, బిత్‌ యొక్క 
న్వభావమునకు తన న్వరూపామర్శ లేకపోవడం నంభవించదు. న్వరూపామర్భ లేకపోతే అది 
జదమవుతుంది. ఈ ఆమర్భ సాంకేతికం కాదు. కేవలం చిత్స్వభానమే గాని ఇతరము కాదు. ఇది వరనాదమై 
ఉంటుంది. ఇదియే విశ్వవ్యవస్థావకమై ఉన్నది. వరమేశ్వరునియొక్కు శక్తికలావమంతటినీ ఇది 
న్పర్శించగలుగుతుంది. 


తత్ర ముఖ్యా స్తావత్‌ తిప్రః: పరమేశ్వరస్య తక్తయ:-అనుత్తరః-ఇ చ్చా-టీశ్చేష ఇతి, తదేవ పరామర్శత్రయమ్‌ 
అ-ఇ-చ ఇతి, ఏతస్మాదేవ త్రితయాత్‌ సర్వః శక్తి-ప్రవజ్బాః చర్హ్యతే, అనుత్రర ఏవ పా విత్రానిరానన్లః, 
ఇచ్చాయామేవ విత్రాన్తిః ఈశనమ్‌, చన్నేష ఏవ పా విత్రాన్తిరూర్మి: యః క్రీయాశక్తే! ప్రారమ్డః, తదేవ 
వరామర్శత్రయమ్‌ ఆ-ఈ-ఊ ఇతి / అత్ర చ ప్రాచ్యం వరామర్శత్రయః ప్రకాశభాగసారత్వాత్‌ నూర్యాత్మకం, 
చరమం ప్రామర్భత్రయం విక్రాత్తిస్వభావాహ్లోదప్రాధాన్యాత్‌ సోమాత్సకమ్‌, ఇయతి యావత్యర్శాంతస్య 
అనువ్రవేతో నాస్తి/ 

వీనిలో, అనుత్తరము, ఇచ్చ, ఉన్నేషములనబడే, వరమేశ్వరుని మూడుళక్తులు ముఖ్యములైనవి. వీని 
మూడు శబ్దములు 'అ-ఇ-ఉ "లు. ఈ మూడింటినుండి నర్వశక్తులు విన్తరించినవి. అనుత్తరములో ఆనందం 
విశ్రాంతమై ఉన్నది, ఇచ్చలో ఈశనము, ఉన్ఫేషములో ఊర్చి. ఇక్కడ క్రియాశక్తి ప్రారంభమౌతుంది. ఈ 
మూడింటి వరామర్శ 'ఆ-ఈ-ఊ' లై ఉన్నవి. ఈ మొదటి మూడు వరామర్భలు వ్రకాళభాగము యొక్క 
సారమును కలిగివుండటం చేత నూర్యాత్మకములౌతున్నవి. చివరి మూడువిమర్భలు విశ్రాంతిన్వభావకములై, 
ఆప్లోద ప్రాధాన్యమును కలిగియుండటం చేత సోమాత్సకములౌతున్నవి. ఇచ్చటీవరకూ కర్మాంళ ప్రవేశం 
కాలేదు. 


యదా తు ఇచ్చాయామ్‌ ఈశనే చ కర్ష అనుప్రవిశతి యత్‌ తత్‌ ఇష్యమాణమ్‌ ఈశ్యమాణమ్‌ ఇతి చ 
ఉచ్యతే, తదా అస్య ద్వౌ భేదౌ ప్రకాశమాత్రేణ రత్రుతః, విశ్రాన్ల్యా లత్రుతః, రలయోః ప్రకాశస్తవ్టున్వభావత్వాత్‌, 
ఇష్యమాణం చ న బాహ్యవత్‌ స్ఫుటమ్‌, నృుటరూవత్వే తదేవ నిర్మాణం స్యాత్‌, న ఇచ్చా ఈశనం వా, అతః 
అస్ఫుటత్వాత్‌ ఏవ త్రుతిమాత్రం రలయోః, న వ్యజ్ఞునవత్‌ స్థితః / తదేతద్వర్ధచతుషప్రయం 
ఉభయచ్దాయాధారిత్వా త్‌ నపుంసకమ్‌-బు-బూ-౭- శ ఇతి / అనుత్తరాశన్హయోః ఇచ్చాదిషు యదా ప్రసరః 


తదా వర్థద్వయమ్‌ హాజ్‌ ఇతి / తత్రానీ వునరనుత్తరానక్టనంఘట్టాత్‌ వర్థద్వయమ్‌ వి-బొ ఇతి / సా ఇయం 
క్రియాశక్తి, తదేవ చ వర్లచతుష్టయమ్‌ పవి ఓ-ఖౌ ఇతి / తతః వునః క్రీయాళక్ష్యన్తే సర్వం కార్యభూతం 
యావత్‌ అనుత్తరే ప్రవేక్ష్యతి, తావబోవ పూర్వం నంవేదనసారతయా ప్రకాశమాత్రత్వే న బిన్గుతయా ఆనీ-అమితి 
| తతస్తత్రైవ అనుత్తరస్య వినర్లో జాయతే-అః ఇతి/ ఏవం పోదళకం వరామర్శానాం బీజస్వడూవమ్‌ ఎచ్యతే/ 

ఇచ్చ మరియు ఈశానులలో కర్శ ప్రవేశించినపుడు అది ఇవ్యమాణం ఈశ్యమాణం అనబడుతుంది. 
దానిలో రెండు భేదములుతృ్పన్నములొతున్నాయి. వ్రకాళన్వభావం వల్ల 'బు' అనే శృతి, వ్విశాంతి న్వభావం 
వల్ల "ఇ" అనే శృతి కలుగుతున్నాయి. ఈ 'బు', "2" లకు బ్రకాళము మరియు న్తంభనములు న్వభావములు. 
నిర్మాణమౌతుంది. అదేవిధంగా ఇచ్చ మరియు ఈశానులు కూడా న్ఫుటులు కారు. అన్ఫుటులు గనుకనే 
యి”, "2" లు (త్రతిమాత్రులుగా ఉన్నారు గాని వ్యంజనముల వలె లేరు. ఇవ్ఫుడు, ఉభయచ్భాయల 
ఆధారములతో 'బు-బూ-7-౫ ' అనబిదే నాలుగు నవుంనకవర్హములు వచ్చినవి. అనుత్తరానందములు 
ఇచ్చ్భాదులవైవు ప్రనరించినపుడు 'ఏ-ఓ' అనబదే రెండు వర్ణములు ఏర్పడుతున్నాయి. మరలా వీనిలో, 
ఆనుత్తరానందములు నంభఘటితములైనవ్పుడు 'ఐ-టొ' అనే రెండు వర్ణములు వుడుతున్నాయి. ఇదే జ్రియాళక్తి. 
ఇది 'ఏ-ఐ-ఓ-జౌ' అనబడే నాలుగు వర్ణముల రూవంలో ఉంటుంది. క్రియాశక్తి యొక్క అంతంలో 
కార్వభూతమైన నర్వమూ మళ్ళీ అనుత్తరంలో ప్రవేశిస్తుంది. అవ్బుడు అంతకు వూర్వమున్నట్టి 
అనుత్తరం యొక్క వినర్గం అవుతుంది, అది 'అః' అనబడుతుంది. ఈ పదహారు వరామర్భలను 
బీజన్వరూవములంటారు. 


తదుళ్ధం వ్యబ్ణానాత్మకం యోనిరూవమ్‌ / తత్ర ఆనుత్తరాత్‌ కవర్ల శ్రద్ధాయాః ఇచ్చాయాః చవర్లః, 
నకర్శికాయా ఇచ్చాయా ద్వా టవర్గస్తవర్గక్త, ఉనే షాత్‌ వవర్లః-శక్తీపజ్బాతయోగాత్‌ వబ్బకత్వమ్‌ | ఇచ్చాయా ఏవ 
త్రివిధాయా య-ర-లాః, ఉన్మేషాత్‌ వకారః, ఇచ్చాయా ఏవ త్రివిధాయాః శ+ష-సాః, విసర్గాత్‌ హకారః, 
యోనినంయోగజు క్షకారః / ఇత్యేవమ్‌ ఏవ భగవాన్‌ అనుత్తర ఏవ కులేశ్వరరూవః / 

వానినుండి యోనిరూవములైన వ్యంజనములు ఉద్భవిస్తాయి. వానిలో, అనుత్తరమునుండి 'క' వర్గము, 
ఢ్రద్ధారూవమైన ఇచ్చనుంది 'చ' వర్గము, నకర్శళ ఇచ్చతో 'ట” వర్గము మరియు 'త' వర్లములనే రెండు, 
ఉన్నేవమునుండి 'వ' వర్గము ఏర్పడతాయి. వంచళక్తుల కలయికతో వంచకత్వమౌతుంది. త్రివిధములైన 
ఇచ్చలతో 'య-ర-ల' లు, ఉన్నేషమునుండి 'న' కారము, త్రివిధములైన ఇచ్చలతో 'శవ-న' లు, 
వినర్లమునుండి 'హ' కారము, యోనినంయోగమునుంది క్ష" కారము ఉదయిస్తాయి. ఈ విధంగా 
ఆనుత్తరరూవ్వుడైన భగవానుడే కులేశ్వరరూవంలో ఉన్నాడు. 


తన్య చ ఏకైన కౌలికీ విసర్థశక్తి?, యయా రనన్హరూపాత్‌ ప్రభృతి ఇయతా బహఃసృష్రివర్యన్లోన ప్రస్పన్థతః 
వర్గాదివరామర్శా ఏవ బహిన్తత్త్యరూవతాం ప్రాప్తా న చ ఏవ వినర్లస్థిధా, ఆణనః చిత్తవిత్రాన్తిరూపః, శాక్త! 
బిత్తనంబోధలక్షణః, తాంభవః బిత్తప్రలయరూమః ఇతి / ఏవం విసర ఏవ విశ్వ జుననే భగవతః శక్తీ: | ఇత్యేవమ్‌. 
ఇయతో యదా నిర్విభాగతయా ఏవ పరామర్శ: తదా ఏక ఏవ భగవాన్‌, బీజయోనితయా భాగశః వరామర్శే 
శక్తిమాన్‌. శక్తీళ్ల | పృథక్‌ అప్టకవరామర్శే చక్రేశ్వరసాపాత్యేన నవవర్లః, పకైకవరామర్భవ్రధాన్యే 


పజ్ఞాతదాత్మ కతా / తత్రావి సంభవద్దా గభేదపరామర్శనే ఏకాశీతిరూపత్వమ్‌ / వస్తుతస్తు షట్‌ పవ వరామర్శా:, 
త్రసర్పణప్రతిసంచరణయోగేన ద్వాదశ భవన్తః పరమేశ్వరస్య విశ్వ శక్రీవూర్రత్వం వుష్హన్తి/ 

ఆయనయొక ఏకైక కౌలికీశక్తి వినర్గశక్తియే. ఆనందరూవియైన ఇది అక్కడనుండి బాహ్వానృష్టి వరకూ 
న్పందించుచూ, వర్ణాది వరామర్శు గావిస్తూ, బాహ్యతత్ష్యముల రూవమును పొందుతూ ఉన్నది. ఈ వినర్ణము 
మూడువిధములై ఉన్నది. వీనిలో అణవము చిత్తవిశ్రాంతిరూవము. శాక్తము చిత్తనంబోధలక్షణము. 
శాంభవము చిత్తవళయరూవము. ఈవిధముగా వినర్గమే భగవంతుని శక్తియై విశ్వజనని అనబడుతున్నది. 
దీనినంతటినీ భాగములు లేని ఏకముగా వరామర్భగావించినవుడు భగవానుడు ఒకడే అవుతున్నాడు. 
బీజయోనులంటూ వరామర్శ గావించినవ్చుడు శక్తిమంతుడు మరియు శక్తి అవుతున్నాడు. మరలా, 
అష్టకరూవంలో వరామర్భగావించినవుడు చక్రేశ్వరునితో కలివి నవవర్గములౌతున్నాయి. ఒక్కొక్క వర్ణమును 
వరామర్శించినవ్హుడు ఏబది వర్ణములౌతున్నాయి, దానిలో కూడనూ, నంభావ్యభాగముల ట్రకారం 
చూచిన్నైతే ఎనుబది ఒకటి అవుతున్నాయి. వాస్తవికంగా వరామర్భలు ఆరు. ప్రనర్హుణ బ్రతినంచరణల 
వూర్వకంగా వన్నెండౌతున్నాయి. ఇవి వరమేశ్వరుని యొక్క విశ్వ శక్తిని పూర్ణము, వుస్తము గావిన్తున్నాయి. 


తా పవ ఏతా: పరామర్శరూపత్వాత్‌ శక్తయో భగవత్య: శ్రీకాలికా ఇతి నిరుక్తాః / ఏతే చ శక్తిరూపా పవ 


ఇదియే వరామర్భరూవిణిగా భగవంతుని శక్తిగా ఉన్నది, ఈమెయే శ్రీ కాళికాళక్తీయని చెప్పబడినది. 
ఈమె శక్తిరూవిణ్సీ శుద్ధ వరామర్భ, శుద్ధవిద్య, వరానరరూవిణియై మాయయొక్క ఉన్నేష నంకోచములవల్ల 
విద్యగా, విద్యేశ్వరునిగా విభజింవబడుచున్నది. 

మాయాయాం వునః స్ఫు టీభూతభేదవిభాగా మాయీయవర్టతాం భజన్లే, యే పశ్యన్లీమధ్యమావైఖరీషు 
వ్యావహారికత్వమ్‌ ఆసాద్య బహీరూవ తత్త్వన్వ భావతావత్తి వర్యన్హాః తే చ మాయీయా అవి శలీరకల్పత్వేన 
యదా దృశ్యన్హే యదా చ తేషామ్‌ ఉక్తనయరేతై: జీవితస్థానీయై: శుద: వరామరె: ప్రత్యుజ్జీవనం క్రియతో 
తదా తే నవీర్యా భవన్తి తే చ తాదృషా భోగమోక్షప్రదాః, ఇత్యేవం నకలవరొమర్భ విత్రాన్తిమాత్రరూవం 
ప్రతిబుమ్దిత నమన్తతత్త్వ, భూత, భువనభేదమ్‌ ఆత్మానం పశ్యతో నిర్వికల్పతయా శాంభవేన నమావేశేన 
జీవన్నుక్తతా / అత్రావి పూర్వవత్‌ న మన్తాదియత్రణా కాబిదితి | 
విభజింవబడుచున్నది. ఇది వళ్యనీ, మధ్యమా, వైఖరులనబడే వ్యావహారిక రూవములను ధరించి బావ్యూతత్య 
న్వభావమును పొందుచున్నది. మాయావర్రములైనవుటికీ శరీరనమములై, శుద్ధవరామర్శు యనబిడే 
ప్రాణమును పొందినవ్చుడు నవీర్వములౌతున్నవి. ఆ విధంగా అవి భోగ, మోక్ష, బ్రదములౌతున్నవి. ఈ 
విధముగా నకలవరామర్భలు విశ్రాంతిని పొందగా, ప్రతిబింబములుగా కనివీన్తున్న నమన్త భూతములు, 
భువనలేదములు తన ఆత్మయేనని చూచుచూ, నిర్వికల్పనీతిలో శాంభవనమావేశమును పొందగా, 
జీవన్ముక్తత్వము లభిస్తున్నది. దీనిలోకూదా, ముంధువలెనే మంత్రములు మొదలైనవాటి (శ్రమ, 
ఇనుమంతైననూ లేదు. 


ఛో! అన్సర్విభాతి సకలం జగదాత్మ నీహ 
యద్వద్ద్విచిత్రరచనా ముకురాన్తరాలే / 
బోధ: వరం నిజివిమర్శ రసానువృత్త్యా 
విశ్వం నరామ శతి నో ముకురస్తథా తు || 7// 

నకలజగత్తూ ఆత్మలోలోపల భానిన్తున్నది. అంతరాలమనే అద్దంలో ఈ విచిత్రరచన గోచరిన్తున్నది. 
వరమైన బోధ, నిజవిమర్భరనము ననునరించి, విశ్వమును వరామర్భ గావిన్తున్నది. కానీ అద్దము ఆ విధంగా 
చెయ్యలేదు. 


వ్యాఖ్యానము 
శాంభవోపాయము - అనుపాయముల పోలిక 


సంవిద్రూపియైన (జీవముతో కూడియున్న జ్ఞానమైన) ఏ వెలుగైతే శివతత్త్యమని చెప్పబడుతున్నదో, 
ఎల్లలు లేనట్టి ఆ అఖండ కాంతిమండలములో తాను పూర్తిగా కరగి లయమయ్యే సమాధిస్థితిని వెంటనే 
అందుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఉత్తమోత్తమ లక్షణములు కలిగిన అత్యంత కొద్దిమంది సాధకులు 
మాత్రమే దానిని అందుకోగలుగుతారు. ఇతరులకు అది వీలుకాదు. కారణమేమంటే, దానికి వారివారి 
ఆలోచనలు, త్రిగుణములు, అహంకార మమకారములు, అజ్ఞానము, అవిద్య, కర్మ ఇత్యాదులన్నీ అడ్డు వస్తూ 
ఉంటాయి. అటువంటివారు ఉత్తమసాధకులేగాని ఉత్తమోత్తమ సాధకులు కారు. 

మరి అలాంటి సాధకులేమి చేయాలి? అనగా, పరమశివుని యొక్క స్వాతంత్య్రశక్తినే వారు ఎక్కువగా 
ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు దానిలో లీనమైన మనన్సుతో వారు నిర్వికల్పనమాధి స్థితిని అందుకుంటారు. 
దానిలో భైరవసమావేశమును పొందుతారు. దీనిని శాంభవోపాయమని పిలుస్తారు. 

ఈ స్వాతంత్య్రశక్తియే పరమశివుని ఇచ్భాశక్తి. అది దేనికీ లోబడనిది, ఎల్లలు లేనిది, తన ఇష్టానుసారం 
ప్రవర్తించేదిగా ఉన్నది. ప్రకాశ (వెలుగు) రూపమైన పరమశివుని స్వరూపము, విమర్శనాత్మకమై యున్నది. 
అనగా, జ్ఞానస్వరూపముగా ఉన్నదని ముందే అనుకున్నాము. అది సృష్టిలో సర్వే సర్వత్రా ప్రసరిస్తూ, తన 
ఇచ్భానుసారము తాను ప్రసరించిన దానినెల్లా తన న్వరూపముతో నింపుతూ అనుగ్రహమయముగా 
వెలుగుతున్నది. 


ఈ విషయమై కఠోపనిషత్‌ ఈ విధముగా అంటున్నది. 


శ్లో న తత్ర నూర్యోభాతి న చంద్ర తారకం 
నేమా విద్యుతో భాన్లి కుతోయమగ్ని: 
తమేవ భాంత మనుభాతి నర్వం 
తస్యభఖాసా సర్వమిదం విభాతి // (2-2-15) 


అచ్చట నూర్యుడు వెలుగడు, చంద్రుడు, నక్షత్రములు వెలుగవు. విద్యుత్తూ ప్రకాశించదు, ఇక అగ్నిమాట 


చెప్పేదేముంది? అది వెలగడం వల్ల, నర్వమూ వెలుగుతున్నది. దానివెలుగుతోనే ఈ నర్వమూ వెలుగుతున్నది, 


భగవద్గీత కూడా ఇదే భావమును వెల్లడిస్తుంది. 
శో న తద్దాసయతే సూర్యో న శశాంకో న పావక! 
యర్హత్వా వనిన్తర్హన్తే తన్దాను వరదం మమ | (15-4) 

అక్కడ నూర్యుదు, చంద్రుడు, అగ్ని వెలుగరు, ఎక్కడికీ చేరిన తరువాత ఇకో వెనుకకు తిరిగి రావడం 
ఉండదో అదే నా వరమధామము. 

అట్టి వెలుగుకు, స్వాతంత్య్రశక్రి పర్యాయపదంగా ఉన్నది. నిరంకుశమైన అట్టి ఇచ్చాశక్రిని ధ్యానించే 
యోగి శాంభవ సమావేశమును పొందుతున్నాడు. 

క్రిందటి అధ్యాయములో చెప్పబడిన 'అనుపాయ'మనే స్థితిని సహజసమాధి యని పిలువవచ్చు. అది 
రాకపోకలు లేని నిరంతరసమాధి స్థితి. అయినప్పటికీ అత్యంత సహజంగా, ఏ విధమైన ప్రత్యేకతా లేనట్లుగా, 
అతి మామూలుగా కనిపించే స్థితి. ఈ స్థితిలో ఉన్నట్టి మహానుభావుని గ్రహించడం లోకులకు సాధ్యం కాదు. 
ఎందుకనగా, ఆయన పూర్తిగా మనవలెనే, అతిసాధారణంగా ఉంటాడు గనుక, ఏవైనా దివ్యమహిమలు 
ప్రదర్శించినపుడు మాత్రమే అతని దివ్యత్వమును సామాన్యులైన లోకులు గుర్తించగలుగుతారు. లేదంటే 
గుర్తించలేరు. 

దానికంటే ఒక మెట్టు క్రిందది శాంభవోపాయము ద్వారా కలిగే నిర్వికల్ప సమాధి స్థితి. దానివల్ల 
ఖైరవళివునితో ఐక్యం లభిస్తుంది. అది ఏ విధంగా జరుగుతుందో ఈ అధ్యాయంలో అభినవగుస్తలు 
వివరిస్తున్నారు. 
బింబము - ప్రతిబింబము 

నృష్టిరూపంలో ఉన్నట్టి ఈ సమస్తభావజాలమంతా ఎరుక, బోధ, జ్ఞానము అనిన ఆకాశంలో కేవలం 
ప్రతిబింబముగా ఉన్నది. సమస్తమైన భావజాలమునకు ప్రతిబింబము యొక్క లక్షణమున్నది. ప్రతిబింబమంటే 
ఏమిటి? తనంతట తానుగా ప్రకాశించే శక్తి దానికుండదు. ఇంకొకదానితో కలిసినప్పుడే అది 
ఉండగలిగినది బింబము. ఇంకొకదాని ఆధారంతో ప్రకాశించేది ప్రతిబింబము. కనుక సృష్టి, విశ్వము, 
సామర్థ్యం లేదు గనుక. అవి పరమేశ్వరుని నుండి ఉద్భవించి, ఆయన ఆధారంతో నిలబడి ఉంటున్నవి. 
మరలా ఆయనలోకే లయమౌతున్నవి. కనుక అవి అద్దములో కనిపిస్తున్నటువంటి ప్రతిబింబము వంటివి. 


ప్రకాశరూపుడైన పరమశివుడు నిర్మలమైన ఆకాశంలాగా ఉన్నాడు. అయనలో సమస్తవిశ్వమూ 
ప్రతిఫలిస్తున్నది. ఆయన యొక్క స్వచ్చతయే సృష్టిలోని నమస్తజీవులలో, వస్తువులలో ప్రతిబింబిస్తున్నది. 


పంచేంద్రియములు - వాటి చర్యలు 


అద్దంలో ముఖం కనిపిస్తుంది. నోటిలోని లాలాజలము నందు రుచి తెలుస్తుంది, ముక్కుకు వాసన 
తెలుస్తుంది. జననేంద్రియమునకు మైథునసమయంలో స్పర్శ తెలుస్తుంది. శూలము, బరిసె మొదలైన వాటితో 
దెబ్బ తగిలినప్పుడు, అవి చర్మము లోపలకు గుచ్చుకున్నపుడు, శరీరపు లోలోపల వాటి స్పర్శ తెలుస్తుంది. అదే 
విధముగా ఆకాశంలో ప్రతిధ్వని వినిపిస్తుంది. ఇవి, వరుసగా రూపము, రుచి, వాసన, స్పర్శ, శబ్దములు. 
వీటినే శబ్ద, స్పర్శ, రూప, రన, గంధములంటారు. అంటే, పంచేంద్రియములైన కన్ను, నాలుక, ముక్కు, 
చర్మము, చెవులకు కలిగే అనుభూతులు. ఆయా అనుభూతులు, ఆయా ఇంద్రియములలో ప్రతిబింబిస్తున్నాయి. 

అయిదు ఇంద్రియములలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణమున్నది. కన్ను చూస్తుంది గాని, వినలేదు. 
చెవి వింటుంది గాని, చూడలేదు. ఇదే విధముగా, ఇంద్రియములలో, దేని లక్షణం దానిదే. ఈ విధముగా, 
నృష్టిలోని వివిధ వన్తువులకున్న అయిదు లక్షణములను అయిదు ఇంద్రియములు విడివిడిగా గుర్తిస్తున్నాయి. 
మరియొక విధంగా చూచినపుడు, ఆయా లక్షణములు ఆయా ఇంద్రియములలో ప్రతిబింబిస్తున్నాయి గనుక 
అవి తెలియబడుతున్నాయి. కనుక ఇంద్రియానుభవములన్నీ ప్రతిబింబముల చర్యలే గాని బింబజ్ఞానములు 
కావు. 

తనంతట తానుగా, వ్యాధిని ఉపశమింపజేయలేదు గనుక రనం (రుచి) ముఖ్యమైనది కాదు. అనగా, 
మనమొక బెషధమును మ్రింగినపుడు, రుచిలో బెషధము కలసి దేహములో చేరి పనిచేస్తున్నది గనుక, రోగం 
నయమౌతున్నది. బొషధం లేకుండా ఉత్త రుచి, రోగమును నయం చేయలేదు. కనుక రుచి అనేది ఒక 
వాహకమే గాని ముఖ్యము కాదు. అదియొక ప్రతిబింబము వంటిదే గాని, అనలైన బింబము కాదు. 


అదే విధముగా ప్రతి వాననకు ఒక గుణముంటుంది. అది సువాననగాని, దుర్వాననగాని అవుతుంది. ఆ 
గుణము లేకుండా, ఉత్త 'వానన' అనే మాటకు అర్థం లేదు. వానన యొక్క గుణమును బట్టి, దానిని 
గుర్తించినవానిలో ప్రతిచర్య ఉంటుంది. సువాసనను ఆస్వాదించడము, దుర్వాసనను అనహ్యించుకోవడము 
జరుగుతాయి, కనుక, గుణమును బట్టి వాసనకు ప్రాధాన్యత ఉంటుంది. కనుక అది కూడా ఒక వాహకమే, ఒక 
ప్రతిబింబమే గాని, ముఖ్యము కాదు; అనలైన బింబమూ కాదు. 


అదే విధముగా స్పర్శ కూడా, దాని గుణమును బట్టి దానికి విలువ అపాదించబడుతుంది. నున్నితమైన 
స్పర్శ వేరు, మోటు స్పర్శ వేరు. ప్రేమతో కూడిన స్పర్శ వేరు, హింసతో కూడిన స్పర్శ వేరు. స్పర్శ వెనుక ఉన్న 
గుణమును బట్టి దానికి విలువ కలుగుతుంది గాని, ఏ విధమైన గుణమూ లేని ఉత్త 'స్పర్శ' అనేది ఉండదు. 
దానికి ప్రతిస్పందన కూడా ఉండదు. కానీ, స్పర్శ అనేది అనలు లేదని అనలేము. ఎందుకంటే, 
మైథునక్రియలో, దేహము వణకడము, స్థలనము మొదలైనవి కనిపిస్తున్న వి గనుక. 

అదే విధముగా, శబ్దం కూడా ముఖ్యం కాదు. శబ్దము దేనినుండి ఉద్భవించినదో ఆ మూలము 
ముఖ్యముగాని, శబ్ధము ముఖ్యము కాదు. మరి ప్రతిధ్వని విషయమేమిటి? అనిన ప్రశ్న రావచ్చు. దానికి 
కూడా ఒక ధ్వని మూలమై ఉంటుంది, ఆ ధ్వనికి కూడా దానిని పుట్టించిన వ్యక్తి మూలమై ఉంటాడు గనుక, 
అతడే బింబము, అతనికి ఇవన్నీ ప్రతిబింబములు మాత్రమే. 


ఈ విధముగా, పంచేంద్రియముల చర్యలన్నీ కేవలము ప్రతిబింబములే గాని, అసలైన, వాటికవి 


స్వతంత్రములైన, బింబములు కావు. సృష్టి మొత్తమును, పంచేంద్రియముల, పంచభూతముల అమరికయే 
గనుక, ఇవన్నీ ఏ విధంగా ప్రతిబింబములుగా ఉన్నాయో, అదే విధంగా ఈ చరాచరవిశ్వమంతా కూడా 
పరమేశ్వరుడనే అనంతమైన, అఖండమైన జ్ఞానన్వరూపమైన వెలుగులో, ఒక ప్రతిబింబంలాగా ఉన్నది. 
అంతేగాని, దీనికి స్వతంత్రమైన ఉనికి లేదు. 

బింబము - హేతువు 


మరి, ఇప్పటివరకూ మీరు చెప్పిన ఇంద్రియానుభూతులలో, అసలైన బింబమేమిటి? ఇవన్నీ 
'ప్రతిబింబములని అన్నారు కదా? వీటికి బింబములు లేవా? బింబము లేకుండా ప్రతిబింబం ఎలా ఉంటుంది? 
ఉంటే, ఆ బింబమేమిటి? అనిన ప్రశ్న ఉదయిస్తుంది. అలాగే, ఒక పని జరగాలంటే, దాని వెనుక ఒక కారణం 
ఉండాలి. కారణం లేకుండా కార్యం ఉండదు. కనుక, ఈ ఇంద్రియానుభూతులకు మూల కారణమేమిటి? అని 
కూడా ప్రశ్న ఉదయిస్తుంది. దానికి ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. 


ఈ నమాధానమును కోరుతున్న మీరు, హేతువాదుల లాగా అగుపిస్తున్నారు. ఎందుకనగా, వీటన్నింటికీ 
వెనుకనున్న 'హేతువు' ను మీరడుగుతున్నారు గనుక. బింబము వేరు, హేతువు వేరు. బింబము ఉండవచ్చు, 
కానీ, అది ప్రతిఫలించడానికి హేతువు మళ్ళీ వేరుగా ఉంటుంది. మీరడుగుతున్నది బింబము గురించియా? లేక 
అది ప్రతిఫలించడానికి అవనరమైన హేతువు గురించియా? ఏదేమైనప్పటికీ, సమాధానమును వినండి. 


పరమశివుడు - శక్తి 


ఈ సమస్తానికీ పరమేశ్వరశక్తియే అసలైన హేతువు. దానికి మరొక పేరున్నది. అదే, ఆయనయొక్క 
స్వాతంత్య్రశక్తి. ఆయన సర్వస్వతంత్రుడు. ఆ స్వాతంత్య్రమే ఆయన యొక్క శక్తి. ఆయనలో ప్రతిఫలిస్తున్న 
ఈ విశ్వమనే ప్రతిబింబమును, ఆయన శక్తియే భరిస్తున్నది, ధరిస్తున్నది గనుక, అది భగవంతుని యొక్క 
అనంతమైన విశ్వాత్మకత్వముగా, విశ్వమంతా వ్యాపించియున్న తత్త్యముగా గోచరిస్తుంది. జ్ఞానము, 
స్వాతంత్య్రము, వెలుగుల రూపమైన ఈ నృష్టియే అఖండ పరమేశ్వరచైతన్యము వ్యక్తమయ్యే చోటు. 
అలాంటప్పుడు విశ్వమునకు పరమేశ్వర నృ హ ఎందుకని లేదు? అంటే, పరమేశ్వరుని వెలుగు విశ్వంపైన 
పడుతున్నప్పటికీ దానిలో 'నేను పరమేశ్వరుని శక్తినే, ఆయన స్వరూపమునే” యన్న సృ హ లేదు. అంటే, 
ఆత్మరైతన్యం దానిలో లేదు. దీనికి కారణం మాయ, లేదా మలము. అయితే, ఇది అద్వైతవేదాంతము చెప్పే 
మాయ కాదు. ఈ మలమేమిటో ముందు వివరింపబడింది, 


అద్దంలో ్రతిబింబంలాగా, సృష్టి, పరమేశ్వరునిలో భాసిన్తూ ఉన్నది. కనుక పరమేశ్వరుడు 
ప్రతిటింబధారి అవుతున్నాడు. ఇక్కడ మరొక్క ప్రశ్న ఉదయిస్తుంది. 

పరమేశ్వరుడు అద్దంలాగా ఒకచోట ఉన్నపుడు ఆయన యొక్క విశ్వవ్యాపకత్వమునకు లోటు వస్తుంది 
కదా? అని. కానీ, దీనివలన పరమేశ్వరుని విశ్వాత్మకత్వమునకు ఎటువంటి చెదరుబాటునూ రాదు. 
ఎందుకనగా, చిత్‌ యొక్క స్వభావమునకు, తన స్వరూపమును తానే మరచిపోయే సమస్య ఉత్పన్నం కాదు 
గనుక, ఆ విధంగా తన స్వరూపమును తానే పూర్తిగా మరచిపోతే, అది జడమవుతుంది గాని చైతన్యస్వరూపం 


కాలేదు, కనుక నృష్టియొక్క ప్రతిఫలింపు వలన పరమేశ్వరునికి పరిమితత్వం ఎన్నటికీ రాదు. 


మరి ఈ పరామర్శ (తనను తాను గ్రహించి ఆవిష్కరించుకునే ప్రయత్నం) సాంకేతికమా? అనగా, దీనిలో 
విభాగములున్నవా? క్రియలున్నవా? ఉంటే, వాటి విధానమేమి? అనిన ప్రశ్న ఉదయిస్తే, సమాధానమేమనగా, 
“ఆ విధముగా జరుగదు' అని, ఈ స్వరూప పరామర్శ యన్నది కేవల చిత్‌ యొక్క సహజమైన స్వభావం 
మాత్రమేగాని ఇతరము కాదు. అది పరమేశ్వర సంవిత్‌ యొక్క ఒక లక్షణము మాత్రమే. దీనికే మరొక పేరు, 
పరనాదము, అదొక విశ్వాతీతమైన స్పందనానాదము, ఈ నాదంలోనే విశ్వమంతా ఇమిడి ఉంటుంది, 
పరమేశ్వరునికి ఉన్నట్టి రకరకములైన శక్తులనన్నింటినీ ఈ పరనాదమనేది తనలోని వివిధశబ్దముల 
రూపములుగా ప్రతిఫలించగలుగుతుంది. 


పరమేశ్వరుడు, ఆయనయొక్క శక్తి - వీరిని ప్రతిపాదించిన తరువాత, ఆ శక్తి, శబ్దములలో ఎలా ఇమిడి 
యుంటుందో, ఏ విధముగా వికసిస్తుందో, వివరిస్తున్నారు ఆచార్యులవారు, 
అచ్చులు - సృష్టిక్రమము 
పరిమితుడైన జీవునిగా మారాలని, సృష్టిని చేయాలని, అకారమును ధరించాలని అనిపించడము, అది 
క్రియారూపమును దాల్చడము, తిరిగి సృష్టి అంతంలో మళ్ళీ తన స్వస్వరూపమును తాను ధరించడము - ఈ 
ప్రక్రియ మొత్తమూ శక్తి సహాయముతోనే జరుగుతున్నది, అందుకనే, శక్తి సహాయము లేనిదే శివుడు కదలలేడని 
తంత్రశాస్త్రములలో చెప్పబడింది. శక్తి, శబ్దమయి, శబ్దములే మంత్రములు, కనుక శక్తి, మంత్రమయి, ఆయా 
కార్యములను చేసేటప్పుడు, కార్యానుసారియై ఒకే శక్తి అనేక రూపములను ధరిస్తుంది. ఇచ్చా, జ్ఞాన, 
క్రియాశక్తులుగా శబ్దములే పనిచేస్తాయి. ఈ ప్రక్రియ అంతా, అక్షరమాలలో ఏ విధముగా ఒదిగియున్నదో ఈ 
అధ్యాయములో అభినవగుష్తులు వివరించారు. మంత్రశాస్త్రము పైన సమగ్ర నంక్షిప్త వ్యాఖ్యానముగా ఈ 
అధ్యాయమును భావించవచ్చును. 
మూడు ముఖ్యశక్తులు 


పరమేశ్వరునకున్నట్టి లెక్కలేనన్ని శక్తులలో, మూడు శక్తులు ముఖ్యములైనవి. అవి, అనుత్తర, ఇచ్చా, 
ఉన్నేషములనబడే మూడుశక్తులుగా, ఈ క్రిందివిధముగా ఉన్నాయి, 
అనుత్తరము 

ఉత్తరమంటే ముందుది, అధికమైనది, అనుత్తరమంటే వీటికి వ్యతిరేకమైనది. అనగా, తనకంటే 
అధికమైనది లేనట్టిది. ఇది, 'అ' కారము. ఏమనగా, అక్షరమాలలో అకారమే మొదటి శబ్దము. దానికంటే 
ముందు వేరే అక్షరమేదీ లేదు గనుక, దానికంటే అధికమైన అక్షరమేదీ లేదు గనుక, ఇది పరమేశ్వరునికి 
ప్రతీకయై, ఆయనయొక్క స్వన్వరూపమైన 'అనుత్తరశక్తి' అనబడుతుంది, 
ఇచ్చ 


ఇది పరమేశ్వరుని సంకల్పశక్తి. ఇచ్చకే సంకల్పమని మరో పేరు. ఇది, 'ఇ' కారము. ఇది 
అక్షరమాలలోని రెండవ శబ్దము. కనుక ఇది పరమేశ్వరుని ఇచ్చాశక్తి. అనగా, ఒక్కడుగా, అనంతుడుగా, 
తనలో తానుగా ఉన్న పరమేశ్వరునకు నృష్టిని చేయాలన్న ఇచ్చ ఉదయించింది. 
ఉన్మేషము 


ఉన్మేషమంటే, తెరచుట అని అర్థం. కన్నులు తెరుచుకోవడం, మూయడాలను ఉన్నేష, నిమేషములని 
అంటారు. అంటే, క్రియ యని అర్ధం. నిద్రిస్తున్న స్థితినుండి, ప్రయత్నపూర్వకంగా మనం కన్నులను 
తెరుస్తాము. కనుక ఇది పరమేశ్వరుని క్రియాశక్తి. దీనిద్వారా, తన శక్తిని ఉపయోగించి, సృష్టిగా 
క్రియారూపమును ఆయన ధరించాడు. 


అచ్చులు - శివస్వరూపములు - సృష్టిక్రమం 

ఈ మూడు మూలశక్తులనుండి, పరమేశ్వరుని మిగతా శక్తులన్నీ విస్తరించాయని చెప్పవచ్చును. 
ఎలాగంటే, 'అ" కారములో ఆయనయొక్క అనందస్వరూపం ఉన్నది. అది క్రియాశక్తిగా ఇంకా 
అవతరించలేదు గనుక విశ్రాంతిగా తనలో తానున్న స్థితిలో ఉన్నది. అంటే, స్వస్వరూపమని అర్థం. ఇది 
అనుత్తరశక్తి. 


అదే విధముగా, 'ఇ' కారమైన ఇచ్చలో ఈశనమున్నది. అంటే, ఈశిత్వము లేదా ప్రభుత్వము. సృష్టిని 
చేయాలని, దానిని నడపాలని, ఇచ్చ ఉదయించింది. కనుక ఇది ఇచ్చాశక్తి. 


'మూడవదియైన, '“ఉ' కారములో, ఉన్మేషములో, ఊర్మి యున్నది. అంటే, స్పందనమని అర్థం. “ఉ" 
కారము జ్ఞానశక్తి. 

ఈ మూడు శబ్దముల పరామర్శ ఆ-ఈ-ఊ లై ఉన్నవి. పరామర్శ అనే పదమును ముందుగా అర్థం 
చేసుకోవాలి. ఆమర్శ అనే సంస్థ తపదమునకు 'వ్యక్తీకరింపబడుట', 'దర్శించుట', 'వ్యాప్తి చెందుట" అని 
అర్ధములున్నాయి. పరామర్శ అంటే, 'పరమునకు వ్యాప్తిచెందటం' అనిన అర్ధంలో తీసుకుంటే, హ్రన్వముగా 
ఉన్న శబ్దము దీర్హము గావడమని, తనను తాను వ్యక్తీకరించుకోవడమని అర్ధమౌతుంది. కనుక, అ, ఇ, ఉ 
లనబడే పొట్టి శబ్దములు దీర్హములుగా వ్యక్తీకరింపబడినప్పుడు అ, ఈ, ఊ లౌతున్నాయి. 

ఏ శబ్దమైనా దీర్హముగా ఉచ్చరింపబడినప్పుడు, చివరకది శూన్యంలో లయిన్తుంది. అంటే, పరంలో 
ఆమర అవుతుంది. కనుక దీనిని “పరామర్శ” అంటాము. 

అనుత్తరమునకు వ్యాప్తి ఆనందము. కనుక 'ఆ” కారము 'ఆ' కారములో విశ్రమిస్తున్నది. అదే విధముగా 
ఇచ్చకు వ్యాప్తిస్థానము ఈశిత్వము. కనుక, 'ఇ' కారము 'ఈ' కారములో విశ్రమిస్తున్నది. ఉన్మేషమునకు 
ఊర్మి వ్యాప్తిస్థానము. కనుక 'ఉ' కారము 'ఊ' కారములో విశ్రమిన్తున్నది. కనుక, అ ఆ, ఇ ఈ, ఉ ఊలు 
వరుసగా ఆనందము, ఇచ్చ, జ్ఞాన శక్తులౌతున్నాయి. 


సూర్యుడు - చంద్రుడు 


ఈ మొదటి మూడు శబ్దములు (అ, ఇ, ఉ లు) వెలుగు యొక్క రూపములుగా ఉన్నాయి. ఎందుకనగా, 
అప్పటివరకూ నిశ్శబ్దరూపంలో ఉన్న చీకటిని పారద్రోలి, ఒక భావమును వ్యక్తీకరించడంలో, పదముల 
నిర్మాణప్రక్రియలో అవి పునాదులుగా పడుతున్నాయి గనుక, ఆలోచనకు, భావమునకు అవి 
వెలుగునిస్తున్నాయి గనుక, అవి సూర్యశక్తిని కలిగి ఉంటున్నాయి. తరువాతివైన దీర్హశబ్దములు (ఆ, ఈ, ఊ లు) 
విశ్రాంతిగా ముందుకు సాగుతున్నాయి కాబట్టి, ఆహ్లాదమును సుఖమును సూచిస్తున్నాయి కాబట్టి, చల్లని 
వెన్నెలవంటి చంద్ర స్వరూపములౌతున్నాయి. సూర్యుడు చీకటిని పోగొట్టి వెలుగునిస్తాడు. చంద్రుడు చల్లని 
వెన్నెలతో హాయినిస్తాడు. కనుక మొదటి మూడు శబ్దములు సూర్యశక్తులు, తరువాత మూడు శబ్దములు 
చంద్రశక్తులని చెప్పబడినాయి. 

ఇప్పటివరకూ వెలుగు, ఆహ్లాదములే వచ్చినవి గాని, కర్మ రాలేదు. ఇప్పుడది కూడా వస్తున్నది. ఇచ్చ 
లేదా ఈశానమంటే ఈశ్వరత్వమని, ప్రభుత్వమని అనుకున్నాము కదా ! ఇది శుద్ధమైన సంకల్పరూపంలో 
మాత్రమే ఇప్పటివరకూ ఉన్నది. దానిలో కర్మ ప్రవేశించినపుడు అది ఇష్యమాణం లేదా ఈశ్యమాణం అని 
అనబడుతుంది. వీనిలో, ఇష్యమాణమంటే, ఆధిపత్యమును చెలాయించాలన్న ఇచ్చ లేదా నంకల్పము. 
ఈశ్యమాణమంటే, దేనిపైన అయితే అధిపత్యమును చెలాయించాలనుకుంటామో అది. ఇచ్చ ఉన్నపుడు, 
దానిచేత పొందబడే ఒక వస్తువు కూడా ఉండాలి. అంటే, కర్మ సంకల్పము, కర్మను ఆపాదించుకునే పదార్ధము, 
రెండూ వెంటవెంటనే పుడుతున్నాయి. అప్పుడు, దానిలో రెండు భేదములు కలుగుతాయి. వెలుగు (సూర్యుని) 
న్వభావం నుంచి 'బు' అనే శబ్దము, విశ్రాంతి (చంద్రుని) స్వభావం నుంచి "2 అనే శబ్దము పుడుతున్నాయి. 
ఎందుకనగా, వెలుగుకు ప్రసరించడం లక్షణము, విశ్రాంతికి స్వీకరించడం లక్షణం గాబట్టి. కనుక, ఈ 'బు', 
"ఇ" అనబడే శబ్దములకు ప్రకాశము మరియు స్తంభనములు స్వభావములుగా ఉంటాయి. ఎందుకంటే, అవి 
సూర్య, చంద్రన్వరూపములు గనుక, 


ఈ స్థాయిలోని శక్తి, ఇష్యమాణమైనప్పటికీ, అనగా, ఆధిపత్యమును చెలాయించాలన్న సంకల్పమును 
ధరించినప్పటికీ, అది బాహ్యరూపమును ధరించి, న్ఫుటంగా ఉండదు. ఎందుకంటే, స్ఫుటరూపం ధరిస్తే 
దానికొక అకారం ఏర్పడుతుంది. ఇప్పటికి ఈ శబ్దములకు సగము రూపమే వచ్చింది గాని, పూర్ణరూపం 
రాలేదు. అంటే, హ్రన్వరూపమే ఉన్నదిగాని, దీర్షరూపం రాలేదు. అదేవిధంగా, ఇచ్చ మరియు ఈశానులు 
కూడా ప్రస్తుతానికి ఇంకా స్పష్టమైన రూపమును ధరించలేదు. కనుకనే 'బు', 'ఇ' లు ప్రాన్వ 
శబ్దరూపములలోనే ఉన్నాయి గాని, దీరరూపములలోకి ఇంకా రాలేదు. ఇప్పుడు, హ్రస్వ, దీర్హధాయల 
ఆధారములతో బు-బూ-2-ఇ అనబడే నాలుగు శబ్దములు పుట్టినాయి. వీటిలో సూర్య, చంద్ర శక్తులు 
రెండూ కలిసి ఉన్నాయి గనుక, ఇవి పురుషులూ స్త్రీలూ రెండూ గనుక, వీటిని నపుంసక వర్ణములని 
అంటున్నాము. అంతేగాక, "బు", అనేది 'ర' కారము తోనూ, '' అనేది 'ల' కారము తోనూ ముడిపడి 
యున్న శబ్దములు, కానీ, సమగ్రమైన స్వరూపములను సంతరించుకున్నవి కావు. సగము ఛాయలతోనే 
ఉన్నాయి కనుక నపుంసక వర్ణములైనాయి. 


క్రియాశక్తి వర్ణములు 
అనుత్తరమనబడే 'అ' కారము, అనందమనబడే “ఆ' కారములు, ఇచ్చ మరియు ఉన్మేషములైన 'ఇ,4' 


ల వైపు కొద్దిగా ప్రసరించినపుడు 'ఏ-ఓ' అనబడే రెండు శబ్దములు ఏర్పడుతున్నాయి. మరలా, 'ఇ, ఉ' లతో 
“అ, ఆ' లు పూర్తిగా కలసిపోయినప్పుడు, 'ఐ-జె' అనే రెండు శబ్దములు పుడుతున్నాయి. అంటే, అనుత్తర, 
అనందశక్తులు - ఇచ్చా ఉన్మేషశక్తులతో కలసి, పూర్తిగా క్రియారూపమును ధరించాయి. కనుక, దీనిని 
క్రియాశక్తి అని అంటున్నాము. ఇది ఏ-ఐ-ఓ-టె అనబడే నాలుగు శబ్దముల రూపములుగా ఉంటుంది. 
క్రియాశక్తి, సృష్టిలో తాను చేయవలసిన పనిని పూర్తిచేసినప్పుడు, ఇవన్నీ ఉపసంహరింపబడి, వెనుకకు మరలి, 
పరమేశ్వరస్వరూపమైన అనుత్తరంలో, అనగా, 'అ' కారములో ప్రవేశిస్తాయి. అప్పుడు సృష్టికి పూర్వ మున్నట్టి 
న్పందనారూపంలో, ఒక వెలుగుతున్న బిందువులాగా శక్తి ఉంటుంది. అందుకే, దానిని 'అం' అంటాము. 
అంటే, ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ యంతయు ఒక బిందువు రూపమును ధరించింది. అప్పుడు, 
ఒక్కసారిగా విసర్గము జరిగి సృష్టి మొదలౌతుంది. అందుకని అది 'అః' అనబడే విసర్గము అవుతుంది. వెరసి, 
“అ' నుండి 'అః' వరకూ ఉన్నట్టి, ఈ పదహారు శబ్దములను (అచ్చులు) బీజములంటారు. ఎందుకంటే, ఇవి 
నృష్టిబీజములు లేదా “అచ్చు'లు గనుక. వీటినుండి యోనిరూపములైన 33 వ్యంజనములు (హల్లులు) 
ఉద్భవిస్తాయి. 

నృష్టి మొత్తం శివశక్తిమయము. శివుడు బీజస్వరూపుడు, శక్తి యోనిన్వరూపిణి. అందుకనే, 'అ' నుండి 
“అః” వరకూ ఉన్నట్టి పదహారు అచ్చులు శివస్వరూపములుగా ఉన్నాయి. వాటిని బీజములంటారు. 'క" 
నుంచి, 'హ' వరకూ ఉన్నట్టి హల్లులు ముప్పది మూడు శక్తిస్వరూపములు. వాటిని యోనులంటారు. సృష్టి 
మొత్తము శద్దమయము గనుక అంతా శివశక్తి స్వరూపమే. అలాగే, బీజ యోనుల (అచ్చులు, హల్లుల) 
కలయికలతో, సృష్టికి మారుపేరైన భాష, దానియొక్క శబ్దజాలం సమస్తమూ పుడుతుంది. 


నృష్టికి శబ్దము ఎట్లా మారురూపమైంది? అంటే, సృష్టిలో ఉన్న ప్రతిదానికీ ఒక పేరున్నది. అది ఒక 
శబ్దంతో సూచింపబడుతుంది. భౌతికమైన ప్రతిదానికీ ఒక భావన ఆధారంగా ఉన్నది. ఆ భావన ఒక 
శద్దిసహాయంతో ప్రకటించబడుతుంది. కనుక సృష్టి, ఉత్త భౌతికమే కాదు, అది భావనారూపము, శబ్దరూపము 
కూడా. 
“క్ష' కారము - గణపతి 

'క' నుండి 'స' వరకూ ఉన్న శక్తిమయములైన హల్లులతో కలసిన శబ్దము క్ష. అందుకే, దీనిని 
యోనిసంయోగముచేత పుట్టిన శబ్దమని అన్నారు. కనుక ఇది శక్తిస్వరూపమై ఉన్నది. కనుక అమ్మవారి ఒంటి 
నలుగు నుండి పుట్టిన గణపతికి సూచకము. 'క' నుంచి “హ” వరకూ ఉన్నట్టి ఎనిమిది హల్లుల వర్గములను 
(కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, యవర్గము, శవర్గము, హ) గణములంటారు. ఆ 
గణములకు అధిపతి గనుక 'క్ష' కారము గణపతి అవుతున్నది. పార్వతీదేవి, తన ఒంటినుండి తీసిన నలుగుతో 
ఒక బొమ్మను చేసి, దానికి వినాయకునిగా ప్రాణం పోసినదని చెప్పే కథలోని అంతరార్థమిదే. అందుకనే, 'క్ష" 
అనే అక్షరమును సంస్క తములో ట్రాస్తే, అది తొండముతో ఉన్న గణపతి ఇ ఆకారంలో ఉంటుంది. ఈ 
కారణం వల్లనే, అక్షరాభ్యాన ప్రారంభంలో, విద్య చక్కగా ఒంటబట్టాలన్న సదుద్దేశ్యంతో, శిశువుచేత గణపతి 
పూజను చేయించే ఆచారం ఉద్భవించింది. 


హల్లులు - శక్తిస్వరూపములు 

శక్తిస్వరూపములైన హల్లుల పుట్టుక ఎలా జరిగినదో వివరిస్తున్నారు. 

అనుత్తరమనబడే 'అ' కారము నుండి 'క' వర్గము పుట్టింది. ఉత్త శ్రద్ధతో కూడిన ఇచ్చనుండి 'చ' వర్గము 
పుట్టింది. అనగా, దీనిలో క్రియ లేదు. శ్రద్ధమాత్రమే ఉన్నది. అనగా, 'ఇ' కారమునుండి అని అర్ధము. 
తరువాత, కర్మతో కూడిన ఇచ్చతో 'ట" వర్గము మరియు 'త' వర్గములనే రెండు పుట్టినాయి. అంటే, 'ఈ" 
కారమునుండి యని అర్ధము. ఉన్మేషమునుండి 'ప' వర్గము ఏర్పడింది. అంటే, 'ఉ' కారము నుండి యని 
అర్ధము. అయిదు శక్తులతో కూడినందుచేత క,చ,ట,త,ప,లనే అయిదు వర్గములు పుట్టినాయి. ఇవి 
పంచభూతములపైన, అదే విధముగా పంచ తారాగ్రహములపైన ఆధిపత్యమును కలిగి ఉన్నాయి. సృష్టి స్థితి 
సంహారములనబడే మూడు ఇచ్చాశక్తులనుండి 'య, ర, ల' శబ్దములు, ఉన్మేషము నుండి 'వ' కారము 
పుట్టినాయి. మరలా మూడు విధములైన ఇచ్చలతో 'శ, ష, న" శబ్దములు, విసర్గమునుండి 'హ” కారము, 
యోనిసంయోగమునుండి “క్ష” కారము ఉదయిస్తాయి. యోనిసంయోగమంటే క, ష, హ అనే అక్షరముల 
కలయిక, వీనిలో అనుత్తరమైన 'అ' కారము కలసియే ఉంటుంది. 


ఈ క్రింది పట్టికను గమనించండి. 


erm —— 
jem ————— 1 


(ప్రకాశ ప్రధానమైన క్రియాశక్తి అన్ఫుటరూపం 
కాశ ప్రధానమైన క్రియాశక్తి న్ఫుటరూవం 
'అహ్లాదప్రధానమైన క్రియాశక్తి అన్ఫుటరూపం 
'అహ్లాదప్రధానమైన క్రియాశక్తి స్ఫుటరూపం 


క్రియాశక్తి - మూడవస్థాయి 
త్రియాశక్తి - నాలుగవస్థాయి 
బిందువు - అనుత్తర, ఆనంద, ఇచ్చా, ఉన్నేష శక్తుల కుదింపు. విసర్లమునకు ముందటి ఎకాగ్రస్థితి 


ఈ క్రింది పట్టికను గమనించండి. 


స్టా 


ఉన్మేషము, ఊర్భుల (ఉ, ఊ) నుండి - మనోబుద్ధాది పంచకముల ఉద్భవం 


ఈ అరును పురుషుని ఉపాధులు. వీటికి లోబదటం చేతనే, తనను తాను పరిమితునిగా జీవుడు 


కంచుకములు (ఉపాధులు) 


a కాలము, కళ (కళయంటే కళాత్మకత, కల్పనాశక్తి) 


Frere 7] 
ల jaeamasgs 


[ల _|రాగము, నియతి (రాగమంటే ఇష్టము, నియతి యంటే విధ) 


వ |మాయ (ఉన్నదానిని లేనట్లు, లేవిదానిని ఉన్నట్లు చూడటం) 


వర్ణమాలలోని మొదటి వర్గమైన 'అ' పరమశివునికి సూచిక కాగా చివరిదైన 'హ” శక్తితత్వమైనది. ఈ 
విధముగా అక్షరమాలలోని వర్ణములన్నీ 'అ' - 'హ' ల మధ్యలోనే ఉంటున్నాయి. వీటికి బిందువును చేర్చగా 
"అహమ్‌" అవుతుంది. శైవతంత్రముల ప్రకారము ఇదే శివశక్తుల మహామంత్రము. ఇది సృష్టిక్రియను 
సూచించే మంత్రము కాగా, దీనిని విపరీతముగా ఉచ్చరించినపుడు, 'మ్‌ హా' అనబడే సంహార 
మంత్రమౌతుంది. కుండలినీసాధనలోను, కాళ్ళీరశైవసంప్రదాయములోని యోగసాధనలోను వీటి 
ఆచరణాత్మకములైన ఉపయోగములున్నాయి. 
శబ్బాతీతుడే శబ్దమయుడు 

ఈ విధంగా అనుత్తరరూపుడైన భగవానుడే కులేశ్వరరూపంలో ఉన్నాడు. అనుత్తర స్వరూపుడంటే, 
సర్వాతీతుడై, తనకంటే అధికులుగా, ఉన్నతులుగా వేరెవరూ లేనట్టి స్థితిలో ఉన్న పరమేశ్వరుడు. ఆ స్థితి 'అ" 
కారముతో సూచితమౌతున్నది. కులమంటే సృష్టి, అనగా, 'హ" కారముతో అంతమయ్యే శక్తిస్వరూపములైన 
అక్షరముల సముదాయము. కనుక 'అ' నుండి 'హ' ల మధ్యలోనే శివశక్తులిద్దరూ నెలకొని యున్నారు. దీనికి 
స్పందనాశబ్బమైన 'మ్‌' ను కలుపగా 'అహమ్‌' అవుతుంది. 

కులేశ్వరుడంటే అక్షరమాలకు అధిపతి. అనగా, సృష్టికి అతీతుడైన పరమేశ్వరుడు. శక్తిద్వారా ఆయనలో 
నృష్టి ప్రతిఫలిస్తుంది. ఇంకొక కోణములో సృష్టియే తానౌతున్నాడు. ఆ విధముగా, శబ్దములకు 
ఆతీతుడైనవాడు, శబ్దముల సమూహమే తానౌతున్నాడని అర్థము. దీనికి సూచకం 'అహమ్‌' అనబడే శబ్దము. 
తంత్రశాస్త్రమున ఇది ఓంకారసమమైన మహామంత్రముగా లెక్కించబడుతుంది. 
విసర్గశక్తియే కాళ 


అట్టి పరమశివుని యొక్క ఏకైకమైన కౌలికీశక్తి విసర్గశక్తియే. అంటే, 'ఆహ్‌' అనబడే శబ్దము. మనము 
చింతలనుండి, బాధలనుండి తాత్కాలికంగానైనా సరే విముక్తులమైనప్పుడు, విశ్రాంతిని పొందినప్పుడు మనకు 


తెలియకుండానే ఈ శబ్దము మన నోటినుండి వస్తుంది, ఇది అందరికీ అనుభవమే. ఆనందస్వరూపమైన ఈ 
శబ్దము తన స్వస్థానము నుండి, అనగా, పరమేశ్వరుని స్థానము నుండి, బాహ్యసృష్టి వరకూ వరుసగా 
ప్రసరిస్తూ, అక్షరమాలలోని నానావిధములైన శబ్దములను సృష్టిస్తూ, చివరకు భౌతికమైన రూపములను 
ధరించి, పంచభూతములుగా, సృష్టిగా బాహ్యమైన రూపమును పొందుతూ ఉన్నది. 

ఇది పరమేశ్వరుని నుండి సృష్టివైపు ప్రనరించినపుడు 'ప్రవృత్తి' యని, దీనికి వ్యతిరేకదిశలో సృష్టి నుండి 
పరమేశ్వరునివైపు పయనించినప్పుడు “నివృత్తి” యని పిలువబడుతుంది. అనగా, ఈ శక్తి భోగరూపముగా, 
మోక్షరూపముగా, రెండువిధములుగానూ పనిచేస్తుంది. వీనిని అవిద్యాశక్తి, విద్యాశక్తి యని పిలువవచ్చును. 
సృష్టితో మమేకమై, దానిని అనుభవించాలన్న కోరిక అవిద్యాశక్తి, భోగమును దాటి మోక్షమును 
పొందాలనుకునేది విద్యాశక్తి. 


విసర్గము యొక్క మూడు రూపములు 


ఈ విసర్గక్రియ - అణవ, శాక్త, శాంభవములని మూడువిధములుగా ఉన్నది. అందుకనే - ఉపాయములు, 
సాధనలు కూడా ఈ మూడువిధములై ఉంటున్నవి. 


అణవోపాయము 


వీనిలో, అణవము చిత్తవిశ్రాంతిరూపము. అనగా, చిత్తమును స్థిరపరచి దానికి విశ్రాంతినిస్తుంది. ఇది 
ద్వైతరూపము. అనగా, నేను వేరు, నాచే చూడబడుచున్న సృష్టి వేరన్న ద్వైతములో ఉంటుంది. దీనిని 
భేదమంటారు, ఇది 'మ్‌' అనిన ధ్వనిగా జీవుని స్థాయియై యున్నది. 


జీవునిస్థాయిలో వినర్గము జరుగవలెనంటే, ఎంతో ప్రక్రియ అవసరమౌతుంది. సృష్టిని అంచెలంచెలుగా 
నిర్మించవలసి యుంటుంది. ఆ తరువాత జీవుని ఆవిర్భావం జరుగుతుంది. ఇది ఎంతో క్రియాకలాపంతో 
కూడుకున్నది. కనుక ఇది క్రియాశక్తి యొక్క పని అవుతుంది. విసర్గము నుండి బయలుదేరిన క్రియాశక్తి 
అధ్వప్రక్రియద్వారా సృష్టి స్తరములను నిర్మించుకుంటూ క్రిందకు దిగి వస్తుంది. కనుక, జీవుడు మరలా పైకి 
ఎదిగి, పరమశివుని చేరుకోవాలంటే, ఈ క్రియాశక్తి సహాయమునే తీసుకోవలసి యుంటుంది. దీనికి, 
మంత్రతంత్రములు, (క్రియా కలాపములు, ఆరాధనలు, పూజలు, జపతపాది క్రియలు ఇవన్నీ 
అవసరమౌతాయి. కనుక, అణవోపాయము క్రియాశక్తి మార్గము. ఈ సాధనలవలన, మనస్సు నిగ్రహింపబడి 
నిశ్చలమౌతుంది గనుక ఇది మనోనిగ్రహరూపమై ఉంటుంది, 


శాక్షోపాయము 


శాక్తము చిత్తసంబోధ లక్షణము, అనగా, అజ్ఞానముతో ఉన్న చిత్తమును నిద్రలేపి దానికి జ్ఞానమునిస్తుంది, 
'నృష్టిని నాలోనికి స్వీకరించి గ్రహిస్తున్నాన'న్న సృ హలో ద్వైతాద్వైతపు భావనగా ఉంటుంది. దీనిని 
భేదాభేదమంటారు. ఇది 'హ' అనిన ధ్వనిగా వర్ణమాలలోని చివరి వర్ణమై శక్తిస్థాయియై యున్నది. 


శక్తి రెందు విధములు - శుద్ధశక్తి, అశుద్ధశక్తి. వినర్గముతో ఉద్భవించిన ఈ రెండూ కలసి సృష్టిలో ఎన్నో 


తారతమ్యములను, అంతస్తులను నిర్మించుకుంటూ వస్తాయి, సాధకునిలో కూడా ఈ రెండూ ఉంటాయి. 
అశుద్ధశక్తి వలన చిత్తము చీకటిలో, అజ్ఞానములో ఉంటుంది. శుద్ధశక్తి దానిని జయించినపుడు చిత్తములో బోధ 
ఆధారమైన పరమేశ్వరుని చేరుకోవడం ఈ మార్గపు లక్షణం. ఇది జ్ఞానశక్తి యొక్క స్థాయి గనుక, జ్ఞానమును 
పొందిన చిత్తము ద్వారా ఈ ఉపాయము నంభవిస్తుంది. పోయిన అజ్ఞానము యొక్క ఛాయకంటే, పొందబడిన 
జ్ఞానము యొక్క ఛాయ ఎక్కువగా ఉంటుంది గనుక, ద్వైతాద్వైతములతో కూడిన ఈ స్థాయిలో ద్వైతము 
యొక్క ఛాయ తక్కువగాను, అద్వైతపు ఛాయ ఎక్కువగాను ఉంటుంది. శాక్తోపాయము జ్ఞానశక్తి మార్గము, 
శాంభవోపాయము 

శాంభవము చిత్తప్రళయరూపము. అనగా, చిత్తమును లయము గావిస్తుంది. ఇది అద్వైతభావన. దీనిని 
అభేదమంటారు. ఈ స్థితిలో ఉన్నపుడు, చూచే నేను, చూడబడుచున్న సృష్టి, ఈ ప్రక్రియకు అవసరమైన 
చిత్తము, మూడూ లేవు, ఇది 'అ' అని ధ్వనిగా శివునిస్థాయియై యున్నది. 

ఇచ్చాశక్తి వలన సృష్టి జరుగుతుంది. అదియే సృష్టికి మూలస్పందనము. కనుక ప్రళయం కూడా 
ఇచ్చాశక్తితోనే జరుగుతుంది. దేనితో శక్తి క్రిందకు వస్తుందో దానితోనే పైకి పోతుంది. ఇచ్భామాత్రంతో, 
స్వాతంత్యశక్తి ధ్యానంతో, చిత్తం నశిస్తుంది. పరమేశ్వర సమావేశం లభిస్తుంది. కనుక శాంభవోపాయము 
ఇచ్చాశక్తి మార్గము. 

విసర్గమే సృష్టి ప్రక్రియయై ఉన్నది గనుక, అదే భగవంతుని శక్తిగనుక, విశ్వమును రచించే శక్తి గనుక, 
విశ్వజనని అనబడుతున్నది. 
అనేకమైన ఏకము 

శబ్బరూపమైన ఈ ప్రసారమునంతా, ఆయా విభాగములేవీ లేనట్టి ఏకస్వరూపముగా దర్శించినప్పుడు 
భగవంతుడు పరనాదన్వరూపుడై ఒక్కడే అవుతాడు. ఇది నాదముయొక్క 'పరా' అనిన స్థితి. 

ఆ విధముగా కాకుండా, బీజములు (అచ్చులు), యోనులు (హల్లులు) అంటూ, రెండు వర్గములుగా 
చూచినప్పుడు, శక్తిమంతుడు (శివుడు) మరియు శక్తి అవుతున్నాడు. మరలా, అష్టకరూపంలో, అనగా, 
కృచట,త,వ,య,శహ వర్గములుగావిభజించి చూచినప్పుడు, చశ్రేశ్వరుడైన “క్ష” కారముతో కలిపి మొత్తము 
తొమ్మిది వర్గములౌతున్నాయి. ఒక్కొక్క అక్షరమును విడివిడిగా లెక్కించినప్పుడు మొత్తము ఏబది 
శబ్దములౌతున్నాయి. దానిలో కూడనూ, అక్షరములు మొత్తము ఎన్ని విడివిడి భాగములౌతాయో అన్నిగా 
విభజించి చూచినప్పుడు, అవి ఎనుబది ఒకటి శబ్దములౌతున్నాయి. ఇవన్నియు, వ్యక్తీకరింపబడి, 
ఇంద్రియనంవేదనా భూమికలోకి వచ్చి చేరడం వలన, 'అపరా' అనబడతాయి. ఈ అంకెలకు తంత్రశాస్త్రమున 
ప్రత్యేక ప్రతిపత్తి యున్నది. 
పన్నెండు కాళికాశక్తులు 


మూలంలో దర్శించినప్పుడు 'అ, ఇ, ఉ, ఆ, ఈ, ఊ' లనబడే శబ్దములు ఆరుగా ఉన్నాయి. అనుత్తర, 
ఇచ్చా, ఉన్మేష, ఆనంద, ఈశాన, ఊర్ములనబడే ఆరు పరామర్శ శక్తులే అవి. కానీ, పెరిగి తరిగే (హ్రన్వములు 
దీర్ణములుగా, మరలా దీర్హములు ప్రూస్వములుగా మారే) క్రమంలో ఇవి ఆరునూ, పన్నెండుగా 
మారుతాయి,ఈ పన్నెండు శక్తులూ కలసి పరమేశ్వరుని యొక్క విశ్వవ్యాపకత్వమును, విశ్వశక్తిని 
పరిపూర్ణము, పరిపుష్టము గావిస్తున్నాయి. అంటే, సృష్టిని నడపడంలో పరమేశ్వరునకు సహాయపడుతూ 
ఉన్నాయి. ఈ పన్నెండు విధములైన శక్తుల రూపమే, సకలపరామర్శ రూపిణిగా, భగవంతుని శక్తిగా ఉన్నది, 
ఈమెయే శ్రీ కాళికాశక్తియని నిరుక్తము చెప్పుచున్నది. 


కాళికాశక్తులు పన్నెండని ప్రసిద్ధి. క్రమ సాంప్రదాయం ప్రకారం, వారు - 
1. సృష్టికాళి 

2, రక్తకాళి 

3, స్థితినాశనకాళి 

4. యమకాళి 

5, సంహారకాళి 

6. మృత్యుకాళి 

7. రుద్రకాళి 

8. మార్తాందకాళి 

9, పరమార్మకాళి 

10, కాలాగ్నిరుద్రకాళి 

11. మహాకాలకాళి 

12. మహాభైరవ ఘోరచండకాళి 


అని చెప్పబడతారు. క్రమ సాంప్రదాయంలో ఈ వివిధ కాళికాశక్తుల ఉపాసన ప్రసిద్ధి చెందినది. వీని 
వివరములు శాక్తోపాయములో చెప్పబడినవి. 


మానవుడు తన ఇంద్రియముల ద్వారా పొందుతున్న అనేకములైన అనుభవముల వెనుక ఉన్న ప్రక్రియ 
అంతా ఈ పన్నెండు శక్తుల అధీనములో ఉంటుంది. జన్మ, కర్మ, బంధము, మోక్షము, సమస్తమూ ఈ శక్తుల 
అదుపాజ్జలలోనే ఉంటుంది. 


ఈమె శక్తిరూపిణిగా, శుద్ధ పరామర్శ (శుద్ధమైన జ్ఞానము) గా, శుద్ధవిద్య (శుద్ధమైన మంత్రము) గా 
ఉన్నది. పరాపరరూపిణియైనప్పటికీ, మాయయొక్క సంకోచ వ్యాకోచములవల్ల విద్య (మంత్రము, శక్తి 


హల్లులు) గా, విద్యేశ్వరుని (మంత్రాధిదేవత, శివుడు, అచ్చులు) గా రెండు రూపములుగా 
'విభజింపబడుచున్నది, అదే మాయవల్ల, మరలా ఆకారమును ధరించి, అనేకములైన భేదములతో కూడిన 
విభాగములతో, ఎనిమిది గణములతో కూడిన (క, చ, ట, త, ప, య, శ, హ లనబడే) మాయావర్ణములుగా 
విభజింపబడుచున్నది. ఆ తరువాత, పరారూపమునుండి వెలువడుతూ, పశ్యన్తీ, మధ్యమా, వైఖరులనబడే 
వ్యావహారికముగా మనము గుర్తించగలిగే నాదరూపములను ధరించి బాహ్యతత్తములుగా 
రూపొందుచున్నది. 

నాదము యొక్క నాలుగు రూపములు 


నాదము - పరా, పశ్యన్తీ, మధ్యమా, వైఖరీ అని నాలుగు రూపములలో ఉంటుందని తంత్రశాస్త్రము 
చెబుతుంది. 


పరా 
దీనినే పరాశక్తి యని కూడా వ్యవహరిస్తారు. ఇది పరమేశ్వరునిలో నిండి, ప్రపంచాతీతమై, సృష్టివైపు 
అసలు చూడని శుద్ధమైన ఎరుక. ఇది ప్రత్యక్చితి. అంటే, తనలోకి తాను తొంగిచూస్తున్న జ్ఞానమై ఉంటుంది. 


బహిర్ముఖంగా ఉండదు. కనుక, దీనిని గ్రహించడం మానవుని మనస్సుకు సాధ్యం కాదు. యోగశాస్త్రం 
ప్రకారం ఈ పరానాదమనేది మూలాధారచక్రంలో కుండలినీ రూపంలో ఉంటుంది. ఈ కారణంచేతనే, 
నుషుమ్నా ద్వారమును తన నోటితో మూసి నిద్రిస్తున్న మహాసర్పంగా దీనిని చిత్రీకరిస్తారు. దీనిని 
నిద్రలేపడమే యోగుల కర్తవ్యము. దీనిని, నాదం కాని నాదము, లేదా అవ్యక్తనాదమని అనవచ్చు. 


పశ్యన్తి 

అంతర్ముఖత నుండి వెలువడి, సృష్టివైపు చూస్తున్న శక్తిని, పశ్యన్తి అంటారు. అంటే, 'చూచునది' యని 
అర్థం, పరమేశ్వరునితో ఒక్కటిగా ఉన్న అద్వైతస్థితి నుండి, కొద్దిగా ప్రక్కకు జరిగి, ద్వైతం వైపు దృష్టి 
సారించిన శక్తి యని అర్ధం. ఇది శుద్ధమైన ఇచ్చ లేదా సంకల్పమౌతుంది. మూలాధారం నుండి కొద్దిగా కదలి 
స్వాధిష్టాన చక్రమునకు చేరి, సంకల్పాత్మకమై ఉన్న శక్తిని “పశ్యన్తి” అంటాము. 
మధ్యమ 

ఈ స్థాయిలో మనస్సు ప్రవేశిస్తుంది. అంటే, సృష్టిని అర్థం చేనుకుందామన్న ఆలోచనాస్రవంతి, 
వెల్లడించడానికి అవసరమైన శబ్దముల నిర్మాణము మనస్సులో జరుగుతుంది. స్వాధిష్టాన చక్రం నుండి ఇంకా 
పైకెక్కి, శరీరమునకు మధ్యలోనున్న హృదయస్థానమును చేరి, భావాత్మకముగా ఉన్న నాదమును 'మధ్యమ" 


అంటాము. 


వైఖరి 
ఒకనిచే గ్రహింపబడిన జ్ఞానము, పదములు, వాక్యములుగా వ్యావహారికభాషలో బయటకు ప్రసారమై, 


మనచేత అర్ధము చేసికొనబడుతుంది. హృదయమునుండి, హృదయగతములైన భావములను తీసుకుని, 
ర కాకక, పదముల రూపంలో ఆ భావములను మాటలలో వెలిబుచ్చే స్థితిని 


ఈ అక్షరశబ్ధములన్నీ శక్తిమయములు, మాయావర్ణములైనప్పటికీ, అవి దేహములై ఉంటాయి. 
ప్రాణమున్నపుడే దేహం కదులుతుంది. కనుక శుద్ధపరామర్శ (శుద్ధమైన ఎరుక, జ్ఞానము) యనబడే 
TR నా IR STE బాల్య కనన 

. అప్పుడవి తమను ఉపాసించువారికి భోగమును, మోక్షమును ఇవ్వడానికి 
a i లా టా ల య్య 

ఈ విధముగా నృష్టిలో ఉన్నట్టి అన్ని శబ్దములు విశ్రాంతిని పొందగా, ప్రతిబింబములుగా తన దృష్టికి 
కనిపిస్తున్న సమస్త తత్త్వములు, జీవులు, లోకములు అన్నీ తన ఆత్మలోనే ఉన్నవని చూచుచున్న స్థితియే 
విర్వికబ్బనమాధి. 
షడధ్వములు 


త్రికశాస్త్రములో షడధ్వములున్నాయి. అధ్వమంటే దారి, క్రమము యని అర్ధములున్నవి. అవి, వర్ణ, 
మంత్ర, పద, కళ, తత్త్వ, భువనములని అరుగా ఉన్నాయి. 

వర్గాధ్వము - వర్ణములంటే శుద్ధశబ్ధములు లేదా బీజములు. కనుక ఇది బీజాక్షరమార్గము. దీనిలో 
బీజాక్షరముల సహాయముతో పరమశివుని చేరుకోవాలి. 


మంత్రాధ్వము - వర్ణముల కలయికలతో మంత్రములేర్చడతాయి. కనుక ఇది మంత్రమార్గము. 
మంత్రముల సహాయముతో పరమశివుని చేరాలి. 

పదాధ్వము - పదములంటే వాక్యములు. కనుక ఇది స్తోత్రపారాయణలతో కూడిన మార్గము. స్తోత్రముల 
నహాయముతో పరమశివుని చేరుకోవాలి. 

కళాధ్వము - పరమశివునకు అయిదు కళలున్నాయి. అవి, నమస్త సృష్టినీ ఆవరించి ఉన్నాయి. అవి, 
నివృత్తికళ, ప్రతిష్టాకళ, విద్యాకళ, శాంతికళ, శాంత్యతీతకళ. ఈ కళలను తనలో గుర్తిస్తూ, ఒక్కొక్కదానిని 
దాటుతూ చివరిదైన శాంత్యతీతకళను చేరుకోవాలి. అదే పరమశివుడు. కనుక ఇది, కళాపథము. 


తత్త్వాధ్వము - పృథివి నుండి శివునివరకు 36 తత్త్వములు సృష్టిలో ఉన్నాయి. వాటిని తనలోనే 
దర్శించి, ఒక్కొక్కడానిని అధిగమిస్తూ పరమశివుని చేరాలి. ఇది తత్వ్వవథము. 


భువనాధ్వము - పరమశివుని అయిదు కళలలోను 118 భువనములు లేదా లోకములున్నాయి. ఆయా 
లోకములను తనలోనే గుర్తించి, వాటిని సృష్టించినట్టి శక్తితో మమేకమై, ఆ శక్తికి అధారుడైన పరమశివుని 
చేరుకోవాలి. ఇది భువనపథము. 


ఈ అధ్వములు (మార్గములు, దారులు) అన్నీ తనలోనే ఉన్నవన్న దర్శనమును సాధకుడు పొందాలి. 
అట్టి నిర్వికల్పస్థితిలో అతడు శాంభవనమావేశమును పొందుతాడు. ఎందుకనగా, శంభునిలోనే ఈ సృష్టి 
అంతా, అధ్వముల రూపంలో ఉన్నది. కనుక ఆయా అధ్వములను తనలోనే దర్శిస్తున్న సాధకుడు, తానే 
పరమశివుడౌతాడు. ఈ విధముగా, సాధకునకు జీవన్ముక్తత్వము అప్పటికప్పుడే లభిస్తున్నది. ఈ విధానములో 
కూడా, ఇంతకు ముందువలెనే, అనగా, అనుపాయములో వలె, మంత్రములు మొదలైనవాటిని జపించి 


అనుష్టించవలసిన అగత్యము ఉండదు. 


ఆ అంతమందు జగతి యట్టట్టుగా వెల్లు 
అద్ధమందు బింబ మరనినట్లు 
తనను బట్టి వరము; తనలోక మట్టటై 
అద్రమట్టులొనౌ యరని జూడ? 

నమస్త విశ్వమూ తనలోనే గోచరిస్తుంది. తానుండటం వల్ల ఇతరం కనిపిస్తున్నది. తనలో ప్రతిఫలించి 
నృష్టి కనిపిస్తుంది. అద్దంలో ప్రతిబింబం కనిపించినట్లు ఇది జరుగుతుంది. అద్దం లేకుంటే ప్రతిబింబం లేదు. 
అట్లే, స్వాత్య లేనిదే విశ్వం లేదు. కాకుంటే, మన బోధను బట్టి, విమర్శను బట్టి జగత్తు మనకు 
అనుభూతమౌతుంది. అద్దము ఆ విధంగా గ్రహించలేదు. అదే అద్దానికీ ఆత్మకూ గల భేదము. 

ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే శాంభవోపాయప్రకాశనం నామ తృతీయమాహ్నికమ్‌ | 3 
| 


ఇది శ్రీమదభినవగుస్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని 
శాంభవోపాయప్రకాశనమనే మూడవ ఆహ్నికము. 


అధ శాక్తోపాయః / 
ఇప్పుడు శాక్తోపాయము చెప్పబడుచున్నది. 
తత్ర యదా వికల్పం క్రమేణ సంస్కురుతే సమనన్తరోక్రస్వరూనవ్రవేశతాయ, తదా భావనాక్రమన్య నత్తర్మ- 


నదాగమ-సద్గురూపదేశ- పూర్వకస్య అనీ ఉపయోగ: / తధాహా-వికల్పబలాత్‌ ఏవ జున్తవో బద్దమ్‌ ఆత్మానమ్‌ 
అధిమన్యన్లే, న అభిమానః నంసారపవ్రతిబన్థవీతుః, అతః ప్రతిద్వన్యిరూపో వికల్ప ఉదితః సంసారహేతుం 
వికల్పం దలయతి ఇతి అభ్యుదయహేతుః/ 

ఇంతకుముందు చెప్పబడిన న్వరూవంలోకి ట్రవేశించడం కోనమై, వికల్పములను క్రమంగా 
నంన్యరించుకునే క్రమంలో నత్తర్యము, నదాగమము, నద్గురూవదేశముల యొక్క ఉవయోగం ఉంటుంది. 
వికల్పబలం వల్లనే జంతువు 'నేను బద్ధుడను' అని అనుకుంటుంది. ఈ అభిమానమే నంసార బంధహేతువు. 
దానికి ప్రతిద్వంద్వియై ఉదయించిన వికల్పము వల్ల నంసారహేతువైన వికల్పము దండింవబడి 
అభ్యుదయహేతువౌతుంది. 


న చ ఏవంరూవః నమన్తీభ్యః వరిబ్దిన్నన్వభావేభ్యః శివాన్రేభ్యః తత్త్వేభ్యో యత్‌ ఉత్తీర్లమ్‌ 
 అపరిబ్ధిన్న నంవిన్మాత్రరూవం తదేవ చ వరమార్ధు, తత్‌ వస్తువ్యవస్థాస్థానం, తత్‌ విశ్వన్య దీజు, తేన ప్రాణీతి 
విశ్వమ్‌, తదేవ చ అహమ్‌, అతో విశ్వోత్తీర్లో విశ్వాత్మా చ అహమ్‌ ఇతి /న చ అయం మాయాన్దానాం న 
ఉత్పద్యతే నత్తర్కాదీనామ్‌ అభావాత్‌ / వైప్టవాద్యా పా తావన్మాత్ర ఏవ ఆగమే రాగతత్త్యేన నియమితా ఇతి న 
ఊర్హ్యదర్శనే౭.వ్‌ తదున్ముఖతాం భజన్హే తతః సత్తర్య-సదాగమ-సద్దురూవదేశ-ద్వేషిణ పవ | యభోక్తం 
పారమేశ్వరే 

దాని రూవం ఇలా ఉంటుంది. వరిచ్చిన్నన్వభావము కలిగిన నమన్తము నుండి శివాంతమువరకు ఏవైతే 
తత్య్యములున్నాయో, వాటిని దాటిన ఆవరిచ్చిన్న నంవిన్మాత్ర రూవమేదైతే ఉన్నదో, అదే వరమార్థము. 
వన్తువులయొక్క వ్యవస్థాస్థానమదే. అదే విశ్వముయొక్సు ఓజన్సు. దానివల్లనే విశ్వం ప్రాణంతో ఉన్నది. అదే 
అహం. కనుక విళ్యోత్తీర్రము మరియు విశ్వాత్మ కూడా అహమే అయి ఉన్నది. నత్తర్ణము లేకపోవడం వల్ల 
మాయాంధులలో ఇది కలుగదు. వైష్ణవము మొదలైన ఆగమములలో రాగతత్ష్యముతో నియమితమై 
నద్దురూవదేశములను ద్వేషిస్తారు. కనుక వరమేశ్వరాగమము ఇలా చెబుతున్నది. 


శ్లో ైఫ్టవాద్యా? నమస్తాన్త విద్యారాగేణ రజ్జితాః | 


నవిజ్ఞన్లి వరం తత్త్వం సర్వజ్ఞాజ్ఞానవర్ణితాః | 


ఇతి | తస్మాత్‌ తాంభవదృధశక్తీపాతావిద్దా ఏన సదాగమాదిక్రమేణ వికల్పం సంన్భుత్య వరం స్వరూవం 
త్రవిశశ్తి/ 

వైష్ణవము. మొదలైన నమన్తములు విద్యారాగముతో రంజితములై నర్వజ్ఞ జ్ఞానమును వర్ణించి, 
వరతత్త్యమును అందుకొనలేవు " 

కనుక దృఢమైన శాంభన శక్తిపాతమును పొందినవాడు మాత్రమే నదాగమముల క్రమంలో తన 
వికల్పమును నంన్మరించుకుని వరన్వరూవమును చేరుకుంటున్నాడు. 


నను ఇత్థం నరం తత్త్వం వికల్ప్యడూనం స్యాత్‌?, మైవమ్‌-వికల్పన్య ద్వెతాధివానభజ్జుమాత్రే 
చరితార్థత్వాల్‌, వరంతత్త్వం తు సర్వత్ర నర్వరూవతయా న్వప్రకాశమేవ ఇతి న తత్ర వికల్పః కస్యచిత్‌ 
ఉవక్రీయాయై ఖర్హానాయై వా / తత్ర అతిదృఢతక్తిపాతావిద్దన్య స్వయమేవ సొంనిద్ధికతయా నత్తర్మ బీబేతి, 
యో.సా దేవీథిః దీక్షిత ఇతి ఉచ్యతే/ అన్యన్య ఆగమక్రమేణ ఇత్యాది సవిస్తరం శక్తీపాతప్రకాశనే వక్ష్యామః / 

ఇవ్చుడీ విధముగా ప్రశ్నించవచ్చు - 'అలా అయితే, వికల్పం వల్ల పొందబదే వరతత్వము వికల్పముల 
రూవమే అవుతుంది కదా? దానికి నమాధానమేమనగా - ద్వైతమును భంగమొనర్చడమే వికల్పముయొక్క 
చరితార్థత. వరతత్వమనేది నర్వత్రా నర్వరూవములలోనూ న్వవ్రకాశమే అయి ఉన్నది. వికల్చమనేది ఇదిగాక 
ఏ ఇతరత్రా ఉషక్రియ కొరకు గాని, ఖండన కొరకు గాని కాదు. అతిద్ధధమైన శక్తిపాతమును పొందినవానికి 
నవాజనిద్ధంగానే నత్రర్శం ఉదయిస్తుంది. వీరు 'దేవిచేత దీక్షను పొందినవారు” అనబడతారు. ఇతరులకు, 
ఆగమడ్రమానుసారం ఏ విధంగా దీక్షను జరువవలెనన్నదానిని, ఇంకా వివరంగా 'శక్తిపాత బ్రకాళనమ 'నే 
ఆమ్నాకంలో వివరిస్తాను. 

కీం తు గురోరాగమనిరూవణో వ్యాపారః, ఆగమన్య చ నిశి. 
సముచిత-వికల్పోదయే వ్యాపార, తధావిధవికల్పప్రబశ్ల ఏన నత్తర్మ ఇతి ఉక్తః, స ఏవ చ భావనా భణ్యతే 
అన్సుటత్వాత్‌ భూతమవి అర్జమ్‌ అభూతమివ స్సు టత్వాపాదనేన భావ్యతేయయా ఇతి/ 

వమనగా, ఆగమనిరూవణమే గురువుయొక్క వ్యాపారము. అదేమనగా, నిళ్ళన్న మరియు 
నజాతీయభావములకు ఏది అడ్డుగా ఉన్నదో దానిని తొలగించడం ద్వారా నముచితములైన వికల్పములను 
ఉదయింవజేయడమే ఆ వ్యాపారము, ఆ విధములైన అతుద్ధవికల్పములను బంధించడమే 
నత్తర్భమనబడుతుంది. అన్ఫుటంగా ఉన్న అర్థములను న్ఫుటంగా భావించడమే భావన అవుతుంది. 


నచ అత్ర సత్తర్కాత్‌ శుద్ధవిద్యా ప్రకాశరూపాత్‌ బుతే అన్యత్‌ యోగాన్లం సాక్షాత్‌ ఉపాయః, తవఃప్రభృతేః 
నియమవర్లస్య, అహింసాదోళ్ల యమప్రకారస్య, వూరకాబే: ప్రాడాయామవర్లస్య వేద్యమాత్రనిష్టత్వేన క ఇవ 
సంవిది వ్యాపారః / ప్రత్యాహోరో2.వి కరణభూమిమేవ సాతిశయాం కుర్యాత్‌, ధ్యానధారణాసమాధయో2.వి 
యథోత్తరమ్‌ అభ్యా నక్రమేణ నిర్వర్త్యమానా ధ్యేయవస్తుతాదాత్త్యం ధ్యాతుః వితరేయుః / అభ్యానక్హ వరే తత్త్వ 
శివాత్మని న్వన్వభావే న నంభవత్యేవ/ 

ఇందులో శుద్ధవిద్యా ప్రకాళరూవమైన నత్తర్యము దప్పు వేరే యోగాంగములేవీ ఉపాయములు కావు. 


వేద్యమాత్రనిష్టములై ఉందటం వల్ల నంనిత్‌ వ్యాపారములెలా అవుతాయి? ట్రత్యావోరంకూడా 
ఇంద్రియరంగములోనే పనిచేస్తుంది. ధ్యాన, ధారణ, నమాధులు కూడా అభ్యానక్రమం వల్ల మనన్సును 
నిగ్రహింవజేని దేయవన్తువులో ధ్యాతకు తాదాత్య్యతను కలిగిస్తాయి. వరతత్వము, న్వన్వభావము అయిన 
శివాత్మలో అభ్యానం నంభవం కాదు. 


సంవిద్రూధన్య ప్రాణబుద్ధి దోహనిస్ట్‌కరణరూపో పా అభ్యాసః- భారోద్వహన శాస్తార్థబోధ నృత్తాభ్యా నవత్‌, 
నంవిద్రూవీ తు న కీంచిత్‌ ఆదాతవ్యం న అపసరణీయమ్‌ ఇతి కథమ్‌ అభ్యానః / కీం తర్కేణావి ఇతి చేత్‌, 
ఉత్కమత్ర ద్వెతాధివాననిరానప్రకార ఏన అయం న తు అన్యత్‌ కీంచిదితి/ 

ప్రాణము, బుద్ధి, దేహములు నంవిత్‌ లో రూఢములై నిష్టగా ఉండటమే అభ్యానము. ఐరువులెత్తడము, 
శాస్త్రార్థములను గ్రహించడము, నృత్య మునభ్యనీంచడములలో వలె నంవిత్‌ లో గ్రహించడము, తిరన్ఫరించడం 
ఉండవు, కనుక అభ్యానమేముంటుంది? అటునంటవ్పుదు, తర్భం వల్ల కూడా వవౌతుంది? అనగా, 
ద్రైతాధివానమును నిరనించడం తప్పు దీనికి వేరే ప్రయోజనం లేదు. 


లౌకికే౭.వ వా అభ్యానే చిదాత్మత్వేన సర్వరూవస్య తన్య తస్య దేహాబే: అభిమతరూవతాప్రకటీకరణం 
తదితరరూపన్యగ్ధావనం చ ఇతి పవ ఏవ అభ్యాసార్టః / వరతత్త్వే తు న కించిత్‌ అపాన్యమ్‌ ఇతి ఉక్తమ్‌ / 
ద్వెతాధివాసో౭.వి నామ న కళ్లన్‌ వృథక్‌ వస్తుభూతః అవీ తు న్వరూపాఖ్యాతిమాత్రం తత్‌, అతో 
'ద్వైతాపాననం వికల్పేన క్రీయత ఇత్యుక్తేః | 

లౌకికాభ్యానములలో కూడా, చిదాత్మగా నర్వరూవములలో ఉంటూ ఆయా దేహములలో 
అభిమతరూవములను ప్రకటీకరించడం, ఇతరరూవములను నిగ్రహించడము, ఇదే అభ్యాసార్టమై ఉన్నది. 
వరతత్ష్యములో దేనినీ నిరాకరించడం ఉండదు. ద్రైతాధివానము కూడా దీనికంటే విడిగా ఇంకొక వస్తువు 
కాదు గనుక ద్వైతమును నిరనించడం వికల్పం వలన చేయబడుతుందని చెప్పుబదినది. 


అయం వరమార్ధుః-స్వడూవం ప్రకాశమానమ్‌ అఖ్యాతిరూపత్వం న్వయం స్వాతన్హ్వాత్‌ గృహతం క్రమేణ 
ప్రోళ్ర్యై వికాసోన్ముఖమ్‌, అధ వికసత్‌, అధ వికనితమ్‌ ఇత్యనేన క్రమేణ ప్రకాశతే, తథా ప్రకాశనమవి 
పరమేశ్వరస్య స్వరూవమేవ, తస్మాత్‌ న అత్ర యోగాబ్లాని సాక్షాత్‌ ఉపాయః / తర్కం తు అమగృ్భమ్హాయురవి, 
సత్తర్మ ఏవ సాక్షాత్‌ తత్ర ఉపాయః, స ఏవ చ శుద్ధవిద్యా, స చ బహుప్రకారతయా సంస్కృతో భవతి, తద్యధా- 
యాగో హోమో జపో వ్రతం యోగ ఇతి, తత్ర భావానాం సర్వేషాం పరమేశ్వర ఏవ స్థితి, నావ్యత్‌ వ్య తిరిక్తమ్‌ 
అన్తే ఇతి వికల్పరూఢినిద్దయే వరమేశ్వర ఏన నర్వభావార్పణం యాగః, న చ వృాద్యత్వాత్‌ యే 
సంవిదనువ్రవేశం స్వయమేవ భజన్లే తేషాం సుశకం వరమేశ్వరే అర్పణమ్‌ ఇత్యభిప్రాయేణ హృద్యానాం 
కుసుమ తర్పణ గన్హాదీనాం బహిరువయోగ చక్తః / నర్వే భావాః వరమేశ్వరతేజోమయా ఇతి 
పరమేశ నంవిదనలతేజని నమస్తభావగ్రాన రనీకతాభిమతో తత్తేజోమాత్రావశేషత్వ నహ 
సమన్తభావవిలాపనం హోమః/ 
ఈ వరమార్థ్హము న్వన్వరూవమై, ్రకాశమై ఉన్నది. న్వయముగా తన స్వాతంత్ర్యముతో 


అఖ్యాతిరూవమును న్వీకరించి, త్రమంగా వికాసోనుఖమై, వికనిన్తూ, చివరకు పూర్తిగా వికనితమై, 
థ్రకాశిన్తుంది. ఆ విధంగా ట్రకాళించడం కూడా వరమేశ్వరన్వరూవమే అయి ఉన్నది. కనుక దానికి 


యోగాంగములు సాక్షాదుపాయములు కావు. ఒకవేళ తర్భమును తీనుకున్నవ్పుటికీ, నత్తర్శమే అచ్చట 
ఉపాయమైనది. అదియే చుద్ధవిద్య.. అదియే, యాగము, హోమము, జవము, వ్రతము, యోగము మొదలుగా 
బహువ్రకారములుగా నంన్ఫరింవబదుతుంది. ఈ భావములన్నింటికీ వరమేశ్వరునియందే నీతి ఉన్నది. 
దానికంటే అన్యములేదన్న వికల్పుము రూఢియగుట కొరకు, వరమేశ్వరునియందు నర్వభావములను అర్హణం 
చేయడం యాగము. ఈ వృద్యమైన సాధనతో ఎవరైతే న్వయముగా నంవిత్‌ లో వ్రవేళించగలుగుతారో వారికి 
సరమేశ్వరార్హుణము చాలా నులభమనే భావమునక్రై హృద్యములైన కునుమములు, తర్పణము, గంధములు 
మొదలైనవి బావ్యాముగా ఉపయోగింపబడతాయి, నర్వభావములూ వరమేశ్వర తేజోనమయములే యన్న 
వికల్పము రూఢమగుట కొరకు నమన్తభావములనూ (మింగడం కొరకు నిద్ధంగా ఉన్నట్టి వరమేశుని 
నంవిదగ్నితేజన్సులో ఆ తేజన్సుతో అవతేషములయ్యేంతవరకూ నమన్తభావములనూ లయము గావించడం 
హోమము. 


తధా ఉభయాత్మక వరామర్శోదయార్హం బాహ్యాభ్యన్రరాది ప్రమేయడూవ భిన్న భావానవేక్షయైవ ఏవం- 
విధం తత్‌ వరంతత్త్వం స్వస్వభావభూతమ్‌ ఇతి అన్తః వరామర్శనం జహః | సర్వత్ర నర్వదా నిరుపాయ 
పరమేశ్వరాభిమానలాభాయ వరమేశ్వర నమతాభిమానేన దేహస్యావి ఘటాబేరవి అవలోకనం వ్రతమ్‌ / 
యథోక్తం శ్రీనన్ధిశిఖాయామ్‌ '......... నర్వసామ్యం వరం వ్రతమ్‌ /' ఇతి/ 

బాహ్యము అభ్యంతరము అనే ప్రమేయరూవములైన భిన్నభావములను ఆవేక్షించకుండా ఉండో ఏ 
వరతత్వము న్వన్వభావభూతమై ఉన్నదో దానిని లోలోవల వరామర్శించడం జవము. నిరుపాయమైన 
వరమేశ్వరాభిమానము. లభించుటకొరకు వరమేశ్వరునితో నమన్థితిద్వారా నర్వత్రా నర్వదా ఘటము 
మొదలైనవాటిని చూడటం వ్రతము. దీనిని శ్రీనందిళిఖ ఇలా చెప్పుచున్నది - 'నర్వనమత్వమే 


ఇత్జం విబిత్రైః శుద్ధవిద్యాంశరూవైః వికల్స్‌! యత్‌ అనవక్షితవికల్పం స్వాభావికం పరమార్థతత్త్వం 
ప్రకాతతో తన్వైవ ననాతన తధావిధ ప్రకాశమాత్రతారూధయే తత్వ్వరూపానునంధానాత్మా వికల్పవిశేపో 
యోగః! 

వికల్పుములను ఆళించకుందా ఉందే విచిత్రమైన శుద్ధవిద్యాంశరూవమైన వికల్పన్వభావంతో వ 
 వరమార్ధతత్ష్యమైతే ప్రకాళిన్తున్నదో అదే ననాతనమైన ట్రకాళముగా ఉన్నదన్నది రూఢి కావడం కొరకు 
తత్స్వురూషమును అనునంధానము గావించే వికల్ప విశేషమే యోగము. 


తత్ర పరమేశ్వరః వూర్ణసంవిత్స్వభానః, వూర్ణతైన అస్య శక్తిః, -కులం సామర్ధ్యం ఊర్మి? హృదయం సారం 
నృళ్ణః విభూతి త్రీశికా కాలీ కర్షణీ చజ్హీ వాణీ భోగో దృక్‌ నిత్యా ఇత్యాదిధః ఆగమభావభిః 
తత్తదన్వర్థప్రవృత్తాణః అభిధీయతే, తేన తేన రూవీణ ధ్యాయినాం హృది ఆస్తామ్‌ ఇతి / సా చ 
నమగ్రశక్రితాదర్భనేన పూర్ణతానంవిత్‌ ప్రకాశతే | శక్తయశ్ర అస్య అసంఖ్యేయాః / కీం బహునా, యత్‌ విశ్వం 
తా అన్య శక్తయః, తాః కథమ్‌ ఉవదేష్టుం శక్యా: ఇతి / తనృవు తావత్‌ విశ్వం నమావ్యతేే యయా ఇదం 
శివాబిధరణ్యన్రమ్‌ అవికల్ప్యనంవిన్మాత్రరూవతయా బిభర్తి చ వశ్యతి చ భాసయతి చ పరమేశ్వర సా అన్య 
శ్రీపరాశక్తిః / యయా చ దర్చణహాస్త్యాదివత్‌ భేదాభేదాభ్యాం సా అన్య శ్రీపరావరాతక్తిః: / యయా 


పరస్పరవివిక్తాత్యనా భేదేనైన సా అన్య శ్రీమదపరాశక్తి:/ 

వరమేళ్వరుడు వూర్ణనంవిత్స్వరూవుడై. ఉన్నాడు. ఆయన శక్తికూడా పూర్ణమే. అది, కులము, 
సామర్థ్యము, ఊర్చి, వృాదయము, సారము, నందము, విభూతి, డ్రీికా, కాళీ, కర్ణణీ, చండీ, వాణీ, భోగ, 
దృక్స్‌ నిత్యా మొదలైన ఆగమవదములలో వాని అన్వర్థవ్రవృత్తములలో ఉన్నదో ఆయా రూవములలో 
ధ్యానించేవారి వృదయములలో ఆ విధంగా ఉంటుంది. ఆమెయే నమగ్రళకిరూవీజ్‌ యనిన దర్శనంతో 
వూర్ణనంవిత్‌ ప్రకాశిస్తుంది. శక్తులు అనంఖ్యాకములు. ఎక్కువ మాటలెందుకు? విశ్వమేదైతే ఉన్నదో, అదంతా 
వరమేళ్వరుని శక్తియే. వాటిగురించి చెవ్పుడం శక్యం కాదు. మూడుశక్తులతో ఈ విశ్వమంతా 
నమావ్తమౌకుంది. శివునినుండి వృథివివరకూ ఉన్న తత్ష్యములను అవికల్పక నంవిన్మాత్రంగా ఏ శక్తి 
నవోయంతో వరమేశ్వరుడు భరెన్తున్నాదో, చూచుచున్నాడో, వ్రకాళింవజేస్తున్నాడో అదియే ఆయనయొక్క 
వరాళక్తి. ఏ శక్తివలన అద్దంలో ఉన్న ఏనుగులాగా వరమేశ్వరుడున్నాదో అది ఆయనయొక్ళ వరావరశక్తి. 
దేనివల్ల వరన్ఫరము విడివిడిగా ఆత్మలుగా భేదం గోచరించుచున్నదో అది అవరాశక్తి, 


ఏతత్‌ త్రివిధం యయా ధారణమ్‌ ఆత్మన్యేవ క్రోడీకారేణ అనునన్ధానాత్మనా గ్రనతే, సా అన్య భగవతీ 
శ్రీపరైవ శ్రీమన్మాతృ-నద్ధావ-కాలకర్ని డ్యాది-శబ్దాన్తరనిరుత్తా | తా ఏతాః చతస్రః శక్తయః స్వాతన్హ్వాత్‌ 
ప్రత్యేకం త్రిదైవ వర్తన్రే | నృష్టా స్థితొ సంహారే చ ఇతి ద్వాదశ భవర్తి/ 

ఈ విధంగా మూదుళక్తులను తన ఆత్మలో ధరించి క్రోడీకరించి ఏ శక్తి అయితే అనునంధానం 
గావిన్తున్నదో ఆ భగవతి వరాత్సర. ఆమె శ్రీమన్మాత్ళనద్భావ, కాలకర్ణిణీ ఇత్యాది శబ్ధములద్వారా 
చెప్పబడుతుంది. ఈ నాలుగుళక్తులు తమ స్వాతంత్యముతో ప్రత్యేకములై మూదువిధములుగా వర్తిస్తాయి. 
నృష్టి - న్థితి - నంవారములుగా ఇవి వన్నెండౌతాయి. 

తథాపా - ౧ నంవిత్‌ వూర్వమ్‌ అన్తరేవ భావం కలయతి, ౨ తతో బహిరవే స్ఫుటతయా కలయతి, ౩ 
తత్రైవ రక్షిమయతాం గృహీత్వా తతః తమేవ భావమ్‌ అన్తరుపసంజిహీర్షయా కలయతి, ౪ తతశ్ర 
తదువనంపహారవిమ్న భూతాం శబ్యొం నిర్మిణోతి చ గ్రనతే చ, ౫ గ్రన్తశబ్యొంతం భావభాగమ్‌ ఆత్మని 
ఉవనంపోరేణ కలయతి, ౬ తత ఉవనంవార్భత్వం మమేదం రూవమిత్యవి స్వభావమేవ కలయతి, ౭ తత 
ఉవసంవార్చస్వభావకలనే కస్య చిద్దావన్య వాసనాత్మనా అవస్థితిం కస్యచిత్‌ తు సంవిన్మాత్రావశేషతాం 
కలయతి, ౮ తతః న్వరూవకలనానాన్తరీయకత్వేనైవ కరణచక్రం కలయతి, ౯ తతః కరణేశ్వరమవి కలయతి, 
౧౦ తతః కల్పితం మాయాయం ప్రమాతృడూసమని కలయతి ౧౧ 
నజ్యోచత్యా గోన్ముఖవికాసగ్రహణరనేకమవి ప్రమాతారం కలయతి, ౧౨ తతో వికనీతమవి రూపం కలయతి 
ఇతి ఏతా ద్వాదశ భగవత్య: సంవిదః ప్రమాతృన్‌ ఏకం వావీ చద్దిశ్య యుగపత్‌ క్రమేణ ద్విశః త్రిశే 
ఇత్యాదిస్థిత్యావ్‌ ఉదయభఖాగిన్య: చక్రవదావర్తమానా ఐపారనే మాసకలారాశ్యాదిక్రమేణ అత్తతో వా 
ఘటవటాదిక్రమేణావ భానమానాః: చక్రేశ్వరస్య స్వాతన్హం వుష్తత్య: శ్రీకాలీశబ్దవాచ్యా: | 

1. నంవిత్‌ వూర్వన్థితిలో లోలోపల భావమును ఊహిన్తుంది. 

2. తదువరి బావ్యాంగా కూడా భావమును న్ఫుటంగా కల్పిన్తుంది. 


3, బాహ్యారూవమును ధరించిన భావములోని రక్తిని గ్రహించి, దానిని తిరిగి తన లోపలకే 


ఉవనంవారించుదామన్న కల్పన గావిస్తుంది. 

4. 'ఈ ఉవనంవారమును నేను చేయగలనా?” అనిన ఆనుమానమును నృష్టించి, మళ్ళీ తానే దానిని 
నంవారిస్తుంది. 

5. గ్రన్తమౌతున్న శంక యొక్క భావభాగమును ఆత్మలో ఉవనంహారం చేయాలని కల్పిస్తుంది. 

ఈ. ఆ ఉపసంహారం చేస్తున్నది కూడా తన రూవమేనని కల్పిస్తుంది. 

7 ఉవనంహారింవబడుతున్న న్వభావకలనంలో కొంతభావమును వాననాతృ్యకముగా ఉంచి 
కొంతభాగమును నంవిక్‌ యొక్క అవశేషంగా కల్సిన్తుంది. 

శ. తనలోనికి కరణచక్రమును ఉవనంవారిస్తుంది. 

9. తరువాత కరణేశ్వరుని కూడా ఉవనంవారిన్తుంది. 

10. తదువరి మాయాన్వరూవమైన వ్రమాతను కూదా గ్రనిన్తుంది. 

11. నంకోచత్యాగమును చేని వికానగహణమునకున్నుఖమైన ప్రమాతను కూడా ఉవనంహారిన్తుంది. 

12. ఆ తరువాత వ్రమాత యొక్క వికనితరూవమును కూడా ఉవనంవారిస్తుంది. 

ఈ వన్నెండు భగవతులు నంవిద్రూవులై, బ్రమాతలలో ఒక్కరికిగాని, అనేకమందికి గాని, ఇద్దరుగా, 
ముగ్గురుగా, వివిధములుగా ఉదయించి, చక్రంలాగా తిరుగుతూ గోచరిస్తారు. బాహ్యంగా కూడా, మానము, 
కళ్ళ రాళి అనే క్రమంలోను, ఘటవటాది క్రమంలోను వెలుగుతూ, చక్రేశ్వరునికి పుష్టిని కలిగిస్తూ ఉంటారు 
గనుక కాళీళబంతో విలువబడతారు. 

కలనం చ-గతిః క్షేపో జ్ఞానం గణనం భోగీకరణం శబ్దనం స్వాత్మలయీకరణం చ / యదాహుః 
శ్రీభూతిరాజగురమ 'క్షెపాజ్ఞానాచ్చ కాలీ కలనవశతయాథ.....!' ఇతి / పవ చ ఆర్థః తత్ర తత్ర మద్విరబితే 
వివరణే ప్రకరణస్తోత్రాదౌ వితన్య వీక్ష్యః / న అతిరహస్యమ్‌ ఏకత్ర ఖ్యావ్యం, న చ నర్వథా గోవ్యమ్‌ ఇతి పా 
ఉత్తర! 

కలనమంటే గతి క్షేవము, జ్ఞానము, గణనము, భోగీకరణం, శబ్ధనం, స్వాత్సలయీకరణమని 
అర్ధములున్నాయి. ఈ విషయమై శ్రీ భూతిరాజ గురుదేవులిలా అన్నారు - 'క్షేషమును జ్ఞానమును 
కలనమును గావిస్తుంది గనుక కాళి అనబడుతుంది: ఈ ఆర్థములను అక్కడక్కడా నాచే రచింవబడిన 
వివరణలలోను, వ్రకరణస్తోతములలోను వివరముగా చూడవచ్చు. 'అతిరవాన్యమును ఒకేచోట తెరచి 
చూవకూదదు, అదేవిధంగా ఎల్లవుడూ దానిని రహన్యంగానూ ఉంచకూదద 'ని మా గురుదేవులన్నారు. 

తదేవమ్‌ యదుక్తం యాగహోమాది తత్‌ ఏవం-విధో మహేశ్వర ఏవ మన్తవ్యమ్‌ / సర్వే పా హీయమేవ 


ఉపాదేయభూమిరూవం విష్ణుతః ప్రభృతి శినాన్తం సరమశినతయా వశ్యన్లి, తచ్చ మిధ్యాదర్శనమ్‌ 
అవశ్యేత్యాజ్యమ్‌ అనుత్తరయోగిధరితి, తదర్ధమేవ విద్యాధిపతేః అనముభవస్తోత్రే మహాన్‌ సంరమ్టు:, ఏవం-విదే 


యాగాబౌ యోగాన్తే చ వజ్ఞాకే ప్రత్యేకం బహుప్రకారం నిరూఢిః యథా యథా భవతి తథైవ ఆచరేత్‌, నతు 
భక్ష్యాభక్ష్యశుద్ధ్యశుద్ద్యాదివివేచనయా వస్తుధర్మోజ్ఞితయా కల్పనామాత్రసారయా స్వాత్మా ఖోదనీయ ఇతి 
ఉక్తం శ్రీపూర్వాదౌ, న పా శుద్ధిః వస్తునో రూవం నీలత్వవత్‌, అన్యత్ర తస్యైవ అశుద్ధిచోదనాత్‌, దానన్యవ 
బీక్షితత్వే, చోదనాతః తన్య తత్‌ తత్ర అశుద్ధమ్‌ ఇతి చేత్‌ చోదనాన్లరే2. ఇ తుల్యం, ' చోదనాన్తరమ్‌ అనత్‌- 
తద్దాధితత్వాత్‌ ఇతి చేత్‌ న, శివచోదనాయా ఏవ బాధకత్వం యుక్తీసిద్దం సర్వ జ్ఞానోత్తరాద్య నన్తాగమనిద్ధం 
చ ఇతి వక్ష్యామః/ 

యాగహోమముల విషయంలో విదైతే చెప్పబడిందో అదంతా మహేశ్వరుని రూవమునకే వర్తిస్తుంది. 
పాయమైనదానినే ఉపాదేయమని అందరూ భావిస్తూ, విష్ణువు నుండి శివునివరకూ అంతా వరమళివుడే అని 
తలచుచున్నారు. ఈ మిథ్యాద్భన్టీని అనుత్తరయోగి వినర్జించాలి. దీనిని శ్రీ విద్యాధివతి తన 
'అనుభవస్తోత్రం 'లో గొప్పగా వివరించారు. ఈ విధంగా యాగముల నుంచి యోగములవరకూ ఈ అయిదు 
విషయములు ఐహువ్రకారములుగా చెప్పబడినాయి. ఏయే విధంగా ఎవరికి గురి కుదురుతుందో, ఆయా 
విధములుగా వీటిని ఆచరించాలి. 'ఇది భక్ష్యము, ఇది కాదు, ఇది శుద్రము, ఇది కాదు" అనే వివేచనలతో 
వన్లుధర్శమునకు లోనై, కల్పనామాత్రమైన వాటిని చూచి ఆత్మను కష్ట్రపెట్టుకోకూడదని, శ్రీవూర్వాది 
(గ్రంథములలో అన్నారు. రూవమున నీలత్వమువలె వన్తువులో శుద్రత్వము లేదు. అన్యత్ర దానికే అతుద్ధత్వం 
కలుగుతున్నది. 'దీక్షీతుడైనవానికి దానమివ్వడం అశుద్ధమ'ని ఒకచోట చెప్పుబిడినా, మరొకచోట 
ఇంకొకరీతిగా చెప్ప బడినదానినిబట్టీ, కాదని తేలుతుంది. మరి ఆ రెండవది అనత్యమా అంటే, కాదంటాము. 
శిమవాక్యమే ఇతరములను బాధిస్తుంది. ఇది యుక్తీనిధ్రము, నర్వజ్ఞానోత్తరాది ఎన్నో ఆగమములు చెప్పినదని 
చెప్పుచున్నాను. 

తస్మాత్‌ వైదికాత్‌ ప్రభృతి పారమేశ్వర నద్ధాన్తత్హు కులోచ్చుష్మాదిశాస్తోక్తోజ. ని యో నియమో విధిః వా 
నిషీథధో వ సోఒిత్ర యావదకీంచిత్కర ఏవ ఇతి నిద్దమ్‌ / తభైన చ ఉక్తం శ్రీఫూర్వాదౌ వితత్య తన్హాలోకాత్‌ 
అన్వేవ్యమ్‌/ 

కనుక వైదికము నుండి పరమేశ్వర నిద్ధాంతతంత్రములైన కులోచ్చూవ్మము మొదలైన శాస్త్రముల వరకు, 
ఇది విధి, ఇది నిషేధమంటూ, ఏ నియమములైతే ఉన్నాయో, అవి ఇక్ళడ అవనరం లేదనుట 
నిద్ధమగుచున్నది. శ్రీవూర్వాది గ్రంథములలో ఇదియే చెప్పుబడినది. తంత్రాలోకమునందు విస్తారముగా 
గలదు. అన్వేషింవవలనినది. 


సద్యః వతిర్ధవతి విశ్వవవుశ్రదాత్యా/8// 
పశువు - పశుపతి 

'వతువు" లైన జనులకు ఈ విధమైన నిళ్ళయముంటుంది - 'నేను జడుడను. కర్మను 
మూటగట్టుకుంటున్నాను. మలినుడను ఇతరుల అధీనంలో ఉన్నాను'. దీనికి విరుద్ధమైన దృఢనిశ్చయం 


కలిగినవ్చుడు ఆ క్షణంలోనే అతడు విశ్వమునంతా నిండిన చిదాత్సయై 'వతి' అవుతున్నాడు. 


వరయోగియైనవాడు ఈ విధమైన నిశ్చయమును పొందటానికి నర్వదా జాగరూకుడుగా ఉండాలి. 


వన్తునయొక్క యదార్ధతత్ష్యమును_ అతడు మరచిపోరాదు. మూఢజనుల వృధావాదములలో వది 
శంకామనన్సుడు కాకూడదు. 


వ్యాఖ్యానము 


ఇంతకు ముందటి అధ్యాయములో, శాంభవోపాయం ద్వారా భైరవసమావేశమునెలా పాందవచ్చునో 
చెప్పబడింది. దానిని సాధించలేనివారు అంతకంటే క్రింది మెట్టెన శాక్తోపాయమును అనుసరించాలి. 
దానికోనం, ఆ ప్రక్రియకు అద్దువన్తున్నట్టి వికల్బములను ముందుగా సంస్కరించుకోవాలి. వికల్పములంటే 
ఏమిటి? ఈ సాధనకు అవి ఏ విధముగా అద్దువస్తాయి? అనిన దానిని ముందుగా తెలుసుకోవాలి. 

వికల్బములంటే విరుద్ధకల్పనలు. అంటే, సత్యవిరుద్ధములైన అలోచనలు. వీటికి లోబడిన సాధకుడు 
సత్యమును దర్శించలేడు. ఈ వికల్పముల బలం వల్లనే, జంతుస్థాయిలో ఉన్న సాధకుడు 'నేను బద్దుడను' అని 
అనుకుంటాడు. పరమశివసమావేశం లేని జీవుడు జంతువుతో సమానుడు. ఎలాగంటే, బంధింపబడటమే 
జంతువు యొక్క లక్షణం, కనుక, మాయకు బద్ధుడైన జీవుడు కూడా జంతువుతో సమానుడే, ఈ విధముగా 
నిరంతరమూ 'నేను అల్పుడను, బద్దుడను' అంటూ భావిస్తూ ఉండటమే సంసారబంధమునకు గల 
ముఖ్యకారణము. ఈ విధంగా ఆలోచించదాన్ని, వికల్పములు లేదా అశుద్ధపు అలోచనలని అంటాము. 

కనుక ఈ అడ్డుగా ఉన్నట్టి అశుద్ధవికల్పములు పోవాలంటే, వాటికి సమఉజ్జీలుగా, సమాంతరములుగా 
ఉన్న శుద్ధవికల్పములు సాధకునిలో ఉదయించాలి. అప్పుడు సంసారబంధమును కల్పిస్తున్న వికల్పములు 
ఖండింపబడి, సాధనలో పురోగతి కలుగుతుంది. 

నంసారబంధమును కల్పిస్తున్న వికల్పములు ఎలా పోతాయి? అంటే, దానికి, మూడు విధములైన 
ఆసరాలు సాధకునికి కావాలి, అవి, సత్తర్కము, సదాగమము, సద్గురూపదేశములు. 


సత్తర్మము 


సత్‌ + తర్కము అంటే, సరియైన ఆలోచన అని అర్ధం. సత్యస్వరూపుడైన పరమశివుని చెంతకు చేర్చే 
ఆలోచనాధోరణి యని మరొక అర్ధం. “నేను బద్దుడను, నేను అల్పుడను, నేను జీవుడను' మొదలైన సంకుచిత 


ఆలోచనలను విడచిపెట్టి, 'నేను పరమేశ్వరుడను, అఖండుడను, నిత్యుడను, అనల్పుడ'ను అనిన ఆలోచనలో 
స్థిరముగా ఉండటమే సత్తర్మమని చెప్పబడుతుంది. ఈ విధమైన సత్తర్మమును శిష్యుడు అనుసరించాలి. 
సదాగమము 


సత్‌ + ఆగమము అంటే, సరియైన శాస్త్రము, సత్యమైన బోధను గావించే శాస్త్రము, పరమేశ్వరునిచే 
చెప్పబడిన శైవాగమమని అర్ధము. దీనిలో మాత్రమే, పరిపూర్ణ చిదానంద స్వరూపమైన స్వాతంత్యృసిద్ధిని 
కలిగించే బోధ చేయబడినది. కనుక ఈ సదాగమము యొక్క బోధను శిష్యుడు అలకించాలి. 


సద్గురూపదేశము 


నద్గురువంటే ఎవరు? పరమేశ్వర సమావేశమును పొంది, పరమశివానుభవంలో స్థిరంగా ఉన్నవాడే 
నద్గురువు, అట్టి సద్గురువు మాత్రమే, అట్టి స్థితికి చేరే ఉపాయమును అర్హులకు బోధించగలడు. శక్తిపాతమును 
గావించగలడు. శిష్యుని చేయి పట్టుకుని నడిపించి పరమశివానుభవములో అతడిని లీనం చేయగలడు. 
అటువంటి సద్గురువును శిష్యుడు సమీపించి, ఆయన ద్వారా ఉపదేశమును పొంది కృతార్ణుడు కావాలి. 

పతంజలిమహర్షి తన యోగనూత్రములలో 'వితర్శబాధనే ప్రతిపక్ష భావనం' అంటూ, 'తనను బాధిస్తున్న 
వితర్మములు విడచిపోవాలంటే, వాటికి విరుద్ధములైన ఆలోచనలను యోగి అభ్యానం చేయాలి' అని అన్నారు. 
కానీ, అభినవగుప్తలు దీనిని ఒప్పుకొనలేదు. శిష్యుడు తనంతట తానుగా ప్రతిపక్షభావననెలా చేయగలడు? 
అంతటి సమర్థత, పరిపక్వతలు అతనికుండవు. తన నిమ్నమనస్సును తనంతట తానై ఎదుర్కొని, జయించి, 
దానిని ఓడించే శక్తి అతనికి ఉండదు. కనుక అతనికి సరియైన ఆలోచనావిధానమును నేర్పించే ఒక 
శాస్త్రముండాలి, దానిని బోధించే ఒక గురువుండాలి. అతడు తన శక్తితో ఈ శిష్యుని ఆదుకొని, ఆసరాగా నిలచి, 
అభ్యుదయమార్గంలో అతడిని నడిపించాలని అభినవగుప్తులన్నారు. 

ఈ మూడు విధములైన సాధనలవలన, అప్పటివరకూ తనను బాధపెడుతున్న అశుద్ధములైన వికల్పములు 
అతడిని వీడిపోతాయి. అప్పుడు శుద్ధములైన భావముల పరంపర అతనిలో తలెత్తుతుంది. వాటి స్వరూపం ఈ 
విధంగా ఉంటుంది. 

ఈ చరాచరమైన సృష్టిలో - పరిమితములై, నశించే స్వభావము కలిగిన పంచభూతములు మొదలుగాగల 
వాటి నుండి, శివుని వరకూ ఏవైతే ముప్పదియారు తత్వ్వములున్నాయో, వాటినన్నింటినీ మించి వెలుగుతున్న 

, నాశనం లేనిదై, కేవలము సంవిత్‌ రూపమై ఏదైతే ఉన్నదో అదే పరమార్ధము, అంటే, 
అంతిమసత్యము. దానికే పరమశివుడని పేరు. 

సాంఖ్యము మొదలైన సిద్ధాంతములలో, ఒక్కొక్కదానిలో ఒక్కొక్కవిధముగా ఈ తత్త్వములు 
చెప్పబడినాయి. త్రికసెద్ధాంతము, తనకంటే ప్రాచీనమైన శైవసిద్ధాంతము నుండి 36 తత్వ్వములను 
గ్రహించింది. దీనిప్రకారం ఈ ముప్పదియారు తత్త్వములు, ఈ విధంగా ఉంటాయి. 

1. శివుడు 2. శక్తి 3, సదాశివుడు 4. ఈశ్వర 5. శుద్ధవిద్య 6, మాయ 7. కాలము 8. నియతి 9. కళ 10, 


కలిగినవ్చుడు ఆ క్షణంలోనే అతడు విశ్వమునంతా నిండిన చిదాత్సయై 'వతి' అవుతున్నాడు. 


శ్లో యథా యధా నిళశ్రయ ఈదృగావ్యతే. 
తథావధేయం వరయోగినా నదా/ 


న వస్తుయాధాత్ష్యవిహీనయా దృశా 
విశబ్యీతవ్యం శిశిదేతనాగడైః //9// 
పరయోగి తత్త్వము 
వరయోగియైనవాడు ఈ విధమైన నిశ్చయమును పొందటానికి నర్వదా జాగరూకుడుగా ఉందాలి. 


వన్తువుయొక్క యదార్జతత్య్యమును అతడు మరబిపోరాదు. మూధజనుల వృధావాదములలో వడి 
శంకామనన్నుడు కాకూదదు. 


వ్యాఖ్యానము 


ఇంతకు ముందటి అధ్యాయములో, శాంభవోపాయం ద్వారా భైరవసమావేశమునెలా పొందవచ్చునో 
చెప్పబడింది. దానిని సాధించలేనివారు అంతకంటే క్రింది మెట్టెన శాక్తోపాయమును అనుసరించాలి. 
దానికోనం, ఆ ప్రక్రియకు అడ్డువస్తున్నట్టి వికల్పములను ముందుగా సంస్మరించుకోవాలి. వికల్పములంటే 
ఏమిటి? ఈ సాధనకు అవి ఏ విధముగా అద్దువస్తాయి? అనిన దానిని ముందుగా తెలుసుకోవాలి. 

వికల్పములంటే విరుద్ధకల్పనలు. అంటే, సత్యవిరుద్ధములైన అలోచనలు. వీటికి లోబడిన సాధకుడు 
సత్యమును దర్శించలేడు. ఈ వికల్పముల బలం వల్లనే, జంతుస్థాయిలో ఉన్న సాధకుడు 'నేను బద్దుడను' అని 
అనుకుంటాడు, పరమశివసమావేశం లేని జీవుడు జంతువుతో సమానుడు, ఎలాగంటే, బంధింపబడటమే 
జంతువు యొక్క లక్షణం. కనుక, మాయకు బద్దుడైన జీవుడు కూడా జంతువుతో నమానుడే. ఈ విధముగా 
నిరంతరమూ 'నేను అల్పుడను, బద్ధుడను' అంటూ భావిస్తూ ఉండటమే సంసారబంధమునకు గల 
ముఖ్యకారణము. ఈ విధంగా ఆలోచించడాన్ని, వికల్పములు లేదా అశుద్ధపు అలోచనలని అంటాము. 


కనుక ఈ అడ్డుగా ఉన్నట్టి అశుద్ధవికల్పములు పోవాలంటే, వాటికి నమఉజ్జీలుగా, సమాంతరములుగా 
ఉన్న శుద్ధవికల్పములు సాధకునిలో ఉదయించాలి. అప్పుడు సంసారబంధమును కల్పిస్తున్న వికల్పములు 
ఖండింపబడి, సాధనలో పురోగతి కలుగుతుంది. 

నంసారబంధమును కల్పిస్తున్న వికల్పములు ఎలా పోతాయి? అంటే, దానికి, మూడు విధములైన 
ఆసరాలు సాధకునికి కావాలి. అవి, సత్తర్క్మము, సదాగమము, సద్గురూపదేశములు. 
సత్తర్క్మము 

నత్‌ + తర్మము అంటే, సరియైన ఆలోచన అని అర్థం. సత్యస్వరూపుడైన పరమశివుని చెంతకు చేర్చే 
ఆలోచనాధోరణి యని మరొక అర్థం. 'నేను బద్భుడను, నేను అల్పుడను, నేను జీవుడను' మొదలైన సంకుచిత 


ఆలోచనలను విడచిపెట్టి, 'నేను పరమేశ్వరుడను, అఖండుడను, నిత్యుడను, అనల్పుడ'ను అనిన అలోచనలో 
స్థిరముగా ఉండటమే సత్తర్మమని చెప్పబడుతుంది. ఈ విధమైన నత్తర్మమును శిష్యుడు అనుసరించాలి. 
సదాగమము 


నత్‌ + ఆగమము అంటే, సరియైన శాస్త్రము, సత్యమైన బోధను గావించే శాస్త్రము, పరమేశ్వరునిచే 
చెప్పబడిన శైవాగమమని అర్ధము. దీనిలో మాత్రమే, పరిపూర్ణ చిదానంద స్వరూపమైన స్వాతంత్యంసిద్ధిని 
కలిగించే బోధ చేయబడినది. కనుక ఈ నదాగమము యొక్క బోధను శిష్యుడు అలకించాలి. 


సద్గురూపదేశము 


నద్గురువంటే ఎవరు? పరమేశ్వర సమావేశమును పొంది, పరమశివానుభవంలో స్థిరంగా ఉన్నవాడే 
సద్గురువు, అట్టి సద్గురువు మాత్రమే, అట్టి స్థితికి చేరే ఉపాయమును అర్హులకు బోధించగలడు. శక్తిపాతమును 
గావించగలడు. శిష్యుని చేయి పట్టుకుని నడిపించి పరమశివానుభవములో అతడిని లీనం చేయగలదు. 
అటువంటి సద్గురువును శిష్యుడు సమీపించి, ఆయన ద్వారా ఉపదేశమును పొంది కృతార్జుడు కావాలి. 

పతంజలిమహర్షి తన యోగనూత్రములలో 'వితర్శబాధనే ప్రతిపక్ష భావనం' అంటూ, 'తనను బాధిస్తున్న 
వితర్మములు విడచిపోవాలంటే, వాటికి విరుద్ధములైన ఆలోచనలను యోగి అభ్యాసం చేయాలి' అని అన్నారు. 
కానీ, అభినవగుప్పులు దీనిని ఒప్పుకొనలేదు. శిష్యుడు తనంతట తానుగా ప్రతిపక్షభావననెలా చేయగలడు? 
అంతటి సమర్థత, పరిపక్వతలు అతనికుండవు. తన నిమ్నమనస్సును తనంతట తానై ఎదుర్కొని, జయించి, 
దానిని ఓడించే శక్తి అతనికి ఉండదు. కనుక అతనికి నరియైన ఆలోచనావిధానమును నేర్పించే ఒక 
శాస్త్రముండాలి, దానిని బోధించే ఒక గురువుండాలి. అతడు తన శక్తితో ఈ శిష్యుని ఆదుకొని, ఆసరాగా నిలచి, 
అభ్యుదయమార్గంలో అతడిని నడిపించాలని అభినవగుస్తులన్నారు. 

ఈ మూడు విధములైన సాధనలవలన, అప్పటివరకూ తనను బాధపెడుతున్న అశుద్ధములైన వికల్పములు 
అతడిని వీడిపోతాయి. అప్పుడు శుద్ధములైన భావముల పరంపర అతనిలో తలెత్తుతుంది. వాటి స్వరూపం ఈ 
విధంగా ఉంటుంది. 


ఈ చరాచరమైన సృష్టిలో - పరిమితములై, నశించే స్వభావము కలిగిన పంచభూతములు మొదలుగాగల 
వాటి నుండి, శివుని వరకూ ఏవైతే ముప్పదియారు తత్త్వములున్నాయో, వాటినన్నింటినీ మించి వెలుగుతున్న 
, నాశనం లేనిదై, కేవలము నంవిత్‌ రూపమై ఏదైతే ఉన్నదో అదే పరమార్ధము. అంటే, 
అంతిమసత్యము. దానికే పరమశివుడని పేరు. 
సాంఖ్యము మొదలైన సిద్ధాంతములలో, ఒక్కొక్కదానిలో ఒక్ళొక్యవిధముగా ఈ తత్వములు 
చెప్పబడినాయి. త్రికసిద్ధాంతము, తనకంటే ప్రాచీనమైన శైవసిద్ధాంతము నుండి 36 తత్త్యములను 
గ్రహించింది. దీనిప్రకారం ఈ ముప్పదియారు తత్త్వములు, ఈ విధంగా ఉంటాయి. 
1. శివుడు 2. శక్తి 3. సదాశివుడు 4, ఈశ్వర 5. శుద్ధవిద్య 6. మాయ 7. కాలము 8. నియతి 9. కళ 10. 


విద్య 11. రాగము 12. పురుషుడు 13, ప్రకృతి 14. బుద్ధి 15, అహంకారము 16. మనస్సు 17. శ్రోత్రము 
18. త్వక్‌ 19. నేత్రము 20. రసన 21, నాసిక 22. వాక్కు 23, పాణి 24. పాదము 25. పాయువు 26. ఉపస్థ 
27. శబ్దము 28. స్పర్శ 29. రూపము 30, రసము 31. గంధము 32. ఆకాశము 33. వాయువు 34. అగ్ని 
35. జలము 36, పృథివి 


rr 


rama 
[కర్మేంద్రియములు | శ్రోత్రము, త్వక్‌, నేత్రము, రసన, నాసిక 5 
(పంచభూతములు | ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి 

వ = 


ఈ ముప్పదియారు తత్త్యములను మించినది పరమశివతత్త్వము. ఈ 36 తత్వ్వములతో కూడిన 
నమస్తసృష్టికి ఆధారం అదే. దానినుంచే సృష్టి ఉదయించింది గనుక అదే విశ్వముయొక్క ఆధారశక్తియై 
ఉన్నది. దాని ఆధారంతోనే ఈ విశ్వమంతా ప్రాణంతో నిండి ఉన్నది. అదే “అహమ్‌” అనబడుతుంది. 
నిరంతరం 'నేను' 'నేను' అంటూ స్పందిస్తున్న విశ్వస్పందన అదే, జీవులలో ఉన్న గుండెచప్పుడు అదే. ఈ 
“అహమ్‌' అన్నదానికి రెండు స్థితులున్నాయి. అది విశ్వాతీతంగానూ ఉన్నది, విశ్వమంతా నిండికూడా 
ఉన్నది. 

ఈ విధమైన సత్తర్క్మము (సరియైన అవగాహన) లేకపోవడం వల్ల, మాయతో గ్రుడ్డివారైన మనుష్యులలో 
పరమశివానుభవం కలుగదు. 

శైవాగమములు కాకుండా మిగతా ఆగమములు కూడా ఉన్నాయి, అవి వైష్ణవము మొదలైనట్టివి. ఆయా 
ఆగమములు రాగతత్త్యముతో ఆగిపోతాయి. అంతకంటే పైకి చూడటానికి ఒప్పుకోవు. రాగమంటే ఏమిటి? 
భోగములను అనుభవించాలన్న అభిలాషయే రాగము. దానికోసం, పరమాత్మ నుండి వరములను పొంది, 
ఆయన సృష్టించిన సృష్టిలో సుఖముగా కాలమును గడపడమే వాటి పరమోద్దేశ్యమై ఉంటుంది గాని, 
మాయాన్వరూపమైన ఈ సృష్టిని దాటి, ఆయనలో లీనం కావడం వాటియొక్క పరమగమ్యం కాదు. 

న్థూలముగా చూచినప్పుడు, మతములలో రెండు విధములైన ఆలోచనలుంటాయి. 

ఒకటి - దైవం సృష్టిని చేసి, దానికంటే విడిగా ఎక్కడో కూర్చుని యున్నది. రెండు - దైవం సృష్టిని చేసి, 
సృష్టిలో, సృష్టిగా ఉన్నది. మొదటిభావనకు దైవం యొక్క బహిర్యామిత్వమని, రెండవదానికి దైవం యొక్క 
అంతర్యామిత్వమని పేర్లు. 


బహిర్యామిత్వ భావనను నమ్మే మతములు సంకుచిత దృష్టిని కలిగి ఉంటాయి. ద్వేషము, హింసలను 
అనుసరిస్తూ ఉంటాయి. వీటికి భిన్నములుగా అంతర్యామిత్వ భావనను అనుసరించే మతములు సహనంతో 
ప్రేమతో ఉంటాయి. అభినవగుప్తులవారు చెబుతున్న త్రికశాస్త్రము ప్రకారం, దైవం బహిర్యామిగానూ, 
అంతర్యామిగానూ రెండు విధములుగానూ ఉంటుంది. ఈ భావనను, ఈయన, తనకంటే ప్రాచీనములైన 
శ్వేతాశ్వతరాది ఉపనిషత్తుల నుండి గ్రహించి ఉండవచ్చునని నా భావన. ఏమంటే, 'తతృ ష్ట్వా 
తదనుప్రావిశత్‌', (బ్రహ్మము సృష్టిని చేసి దానిలో ప్రవేశించినది) అనిన మంత్రములు వేదములలోనే స్పష్టంగా 
ఉన్నాయి గనుక. 

అందుకనే, మిగతా ఆగమములను పాటించే వైష్ణవులు మొదలైనవారు, రాగభావనతో భోగభావనతో 
ఆగిపోతారు, వారు భగవంతుని సృష్టిలో ఉంటూ, సృష్టిని అనుభవించాలన్న అనురాగముతో నిండియుంటారు 
అందుకని, అది బోధించే సత్తర్మము, సదాగమము, సద్గురూపదేశములను వారు ద్వేషిస్తారు. పరమాత్మతో 
ఐక్యానుసంధానమును ఊహించడానికి వారు ఇష్టపడరు. కనుక శైవాగమము ఇలా చెబుతున్నది. 


“వైష్ణవము మొదలైన ఆగమములు విద్యారాగముతో రంజితములై ఉంటాయి. 

సర్వజ్ఞజ్ఞానమును వర్ణించడం వలన అవి పరతత్త్యమును అందుకొనలేవు” 

ఈ విధమైన విచారణ వల్ల ఏమి తేలుతున్నది? దృఢమైన శాంభవశక్తిపాతమును పొందిన శిష్యుడు 
మాత్రమే, సదాగమములు ఏదైతే బోధిస్తున్నాయో ఆ క్రమంలో తన వికల్పమును సంస్కరించుకుని, పరమశివ 
'స్వరూపమును చేరుకుంటున్నాడని తేలుతున్నది. మిగతా వారికది సాధ్యం కాదు. 

ఇప్పుడు ఇంకొక ప్రశ్న తలెత్తవచ్చు. “మీరు చెబుతున్నట్లుగా జరిగే పనైతే, వికల్బముల వల్ల పొందబడే 
పరతత్వము కూడా వికల్పముల రూపమే అవుతుంది కదా? అలాంటప్పుడది పరమశివస్వరూపమెలా 
అవుతుంది?” అని. 

ఈ ప్రశ్నలో తర్మమున్నది. ప్రాచీనులైన మహర్షులు, ఈ విధముగా ఏయే ప్రశ్నలను ప్రత్యర్థులు 
అడుగవచ్చునో ఊహించి, వాటిని వారే లేవనెత్తి, సమాధానములు కూడా ఇస్తారు. ఈ ప్రక్రియ ద్వారా వారు 
ప్రతిపక్షమును నిరుత్తరం గావిస్తూ తమ వాదమును నిరూపించుకుంటారు. ఆదిశంకరుల 
అద్వైతగ్రంథములలోను, ఇతరములైన అనేక ఇతరశాస్త్రములలో కూడా ఈ విధానమును మనం 
గమనించవచ్చు. 

మట్టితో చేయబడిన కుండలోకూడా మట్టి స్వభావమే ఉంటుంది. అదేవిధంగా, ఆలోచనల ద్వారా 
పొందబడే ఫలితం కూడా ఇంకొక అలోచనయే అవుతుంది గాని దానికతీతమైనది ఎట్లా అవుతుంది? అన్నది 
ఈ ప్రశ్న. 

ఈ ప్రశ్నకు సమాధానమేమనగా - ద్వైతభావమును భంగం చేయడమే శుద్ధవికల్పముయొక్క పని. 
అంతేగాని పరమశివత్వమును అందించడం కాదు. అశుద్ధవికల్పముల ద్వారా శిష్యునిలో ద్వైతభావన గట్టిగా 


వేళ్లూనుకుని ఉన్నది. దానిని తొలగించడానికే శుద్ధవికల్పముల అవసరంగాని, పరమేశ్వరుని నిరూపించడం 
వాటి ఉద్దేశ్యం కాదు. అంతటి శక్తి కూడా వాటికుండదు. అశుద్ధ వికల్బమును తొలగించడమే శుద్ధవికల్పము 
యొక్క పని. 

అంటే, ఈ ప్రక్రియ, ముల్లుతో ముల్లును తీయడం వంటిది. శ్రీ రామకృష్ణులిలా అనేవారు, 'నీ కాలికి ఒక 
ముల్లు గుచ్చుకున్నపుడు, దానిని ఇంకొక ముల్లుతో తీసివేసి, అప్పుడు రెండు ముళ్ళనూ అవతల 


పారవేసినట్లుగా, నీలో ఉన్న అవిద్యను, అజ్ఞానమును - విద్యతో, జ్ఞానంతో తొలగించాలి. ఆ తరువాత, 
విద్యావిద్యలను, జ్ఞానాజ్ఞానములను రెంటినీ అవతల పారవేసి, రెంటికీ అతీతుడవు కావాలి'. 


అశుద్ధ వికల్బములు, పరమశివానుభవమునకు అడ్డుగా నిలుస్తున్నాయి. వాటిని శుద్ధ వికల్పముల 
సహాయంతో తొలగించగా, అనాదిగా ఉన్నట్టి పరమశివస్వరూపం తానై వెలుగుతుంది. అద్దును తొలగించడమే 
చేయవలసింది. అంతేగాని, అడ్డును తొలగించడం వల్ల, క్రొత్తగా పొందేది ఏదీ ఉండదు, 


పరమశివునకు, ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం సంభవించదు. ఆయన నిత్యుడు. సర్వవ్యాపి, 
'సర్వాతీతుడు కూడా. ఆయన తనలో తానుగా వెలుగై ఉన్నాడు, అన్నింటిలో కూడా వెలుగుగానే ఉన్నాడు. 
కాబట్టి ఆయనను వేరొక వెలుగు ప్రకాశింపజేయలేదు. శుద్ధవికల్పం కూడా అందుకు సమర్థం కాదు. మరి 
అలాంటప్పుడు శుద్ధవికల్బము యొక్క ఉపయోగమేమున్నదని మరొక ప్రశ్న ఉదయిస్తుంది. 

వికల్చమనేది ఇతరత్రా ఏదో ఒకదానిని సాధించడంకోసం గాని, ఇంకొకదానిని ఖండించి, మా మతమే 
నరియైనదన్న వాదనను నిరూపించడం కోసంగాని కాదు. 


ఈ విధమైన సత్తర్మము లేదా సరియైన ఆలోచనావిధానమనేది, అతిద్భధమైన శక్తిపాతమును 
పొందినవానికి దానంతట అదే ఉదయిస్తుంది. దీనిని, ఏవో గ్రంథములను చదివి నేర్చుకొనవలసిన పని లేదు. 
శక్తిపాతమనేది సత్తర్భ్మమును తనంతట తానే ఉదయింపజేస్తుంది. ఇది కొంతమందిలో తనంతట తానే 
కలుగుతుంది. ఇదికూడా ఒక విధమైన అద్భశ్యదీక్షయే. ఇటువంటి శిష్యులు 'దేవిచేత దీక్షను పొందినవారు" 
అనబడతారు. వారికి పరాదేవియే ఈ విధమైన అనుగ్రహమును కలిగిస్తుంది. వీరు మిక్కిలి అదృష్టవంతులు. 
అయితే, ఈ స్థాయి లేనట్టి మిగతావారికి, ఆగమశాస్త్రములలో చెప్పబడిన విధముగా ఏ విధంగా దీక్షను 
ఇవ్వాలన్న _ వివరమును, _ “శక్తిపాతప్రకాశనమ'నే ముందటి అధ్యాయంలో వివరిస్తానని 
ఆచార్యులవారంటున్నారు. 

ఈ విధమైన దీక్షనిచ్చే గురువు ఆ దీక్షద్వారా ఏమి చేస్తాడు? అతడు క్రొత్తగా ఏమీ చెయ్యడు. 
ఆగమశాస్త్రములలో ఏమి చెప్పబడినదో దానిని నిరూపిస్తాడు గాని అంతకంటే ఇతరమైనదేదీ గురువు 
చెయ్యడు. మరి, ఆగమశాస్త్రములలో ఏమి చెప్పబడినది? శిష్యునకున్నట్టి సందేహములనన్నింటినీ తొలగించి, 
పరమేశ్వరానుసంధానమునకు దారిచూపగల భావములేనైతే ఉన్నాయో, వాటికి అడ్డుగా నిలుస్తున్న 
విరుద్ధభావములను అతనినుంచి తొలగించడమే శాస్త్రములలో చెప్పబడినది. ఈ పని ద్వారా, శుద్ధములై, 
సాధనలో సహాయపడగలిగినట్టి వికల్పములను శిష్యునిలో ఉదయింపజేయడమే గురువు యొక్క పని. ఈ 
ప్రక్రియకు విరుద్ధములైన ఇతర వికల్పములు వాటి తలల నెత్తకుండా బంధించడమే సత్తర్మము లేదా సరియైన 


తర్మమనబడుతుంది. 
ఈ సత్తర్మం ఉదయించడం వలన శిష్యునిలో ఏమి జరుగుతుంది? 


సత్తర్మమనేది శుద్ధవిద్య యొక్క వెలుగై ఉన్నది. అది ఉదయించడం వలన, అప్పటివరకూ అర్ధం అయ్యో 
కానట్లుగా ఉన్న గూఢమైన అర్ధములను శిష్యుడు స్ఫుటంగా భావించగలగుతాడు. ఇది భావన అనబడుతుంది. 
కనుక శుద్ధమైన భావన అతనిలో మేలుకొంటుంది. ఇదిగాక, ఇతర సాధనలు వేటినైనా శిష్యుడు 
ఆచరించవలసిన అవసరం ఉన్నదా? అంటే, ఈ మార్గములో ప్రయాణిస్తున్న సాధకులు, శుద్ధవిద్య యొక్క 
వెలుగైన నత్తర్మ్యమును అనుసరించడం తప్ప, వేరే యోగసాధనలేవీ చేయవలసిన అవసరం లేదు. 


శాక్లోపాయులకు యోగాంగముల అవసరం లేదు 


పతంజలి మహర్షిచేత చెప్పబడిన అష్టాంగయోగములో యమనియమాది ఎనిమిది మెట్లు చెప్పబడినాయి. 
కానీ ఈ మార్గములోని శాక్తోపాయమునకు అర్హత ఉన్నట్టి శిష్యునకు అవేవీ అవసరం ఉండవు. అహింస 
మొదలైన యమములు, తపస్సు మొదలైన నియమములు, పూరకము మొదలైన ప్రాణాయామములు కూడా 
అవసరం లేదు. ఇవన్నీ కూడా, శిష్యుడు వాటిని గ్రహించుకొని, అభ్యాసం చేసి, సాధించవవలసినవి. అవి 
నర్వాతీతమైన సంవిత్‌ వ్యాపారములెలా అవుతాయి? కావు గనుక, వాటిని సాధన చేయవలసిన పని లేదు. 
బయటకు పరుగెత్తుతున్న ఇంద్రియములను చిక్కబట్టి, వాటిని తన లోలోపలకు నిగ్రహించడమే. కనుక అది 
కూడా పరమేశ్వరుని సమావేశమును కలిగించలేదు. ఇదే విధముగా, ధ్యాన, ధారణ, సమాధులు కూడా. 
వాటిలో ఏమి జరుగుతుంది? అభ్యాసబలం చేత మనస్సును నిగ్రహింపజేసి, దేనినైతే ధ్యానిస్తున్నాడో అ 
ధ్యేయవన్తువులో, ధ్యానించే సాధకునికి తాదాత్మ్యతను కలిగించే ప్రక్రియ వాటిలో ఉంటుంది. అంటే, 
యోగమంతా అభ్యాసరూపమే. అందుకే దానిని అభ్యాసయోగమంటారు. 


అయితే, ఇక్కడొక సమస్య ఉన్నది. పరమశివుడు పరతత్వమై యున్నాడు. అంటే, నమస్తానికీ 
అతీతముగా ఉన్నాడు. అభ్యాసానికి కూడా అతీతుడు. కనుక ఆయనను అభ్యాసంతో ఎట్లా చేరుకోవడం? 
వీలుకాదు. ఆయన అంతటా స్వన్వభావ రూపంలో ఉన్నాడు. అంటే, ఆత్మస్వరూపుడై, అత్యంత నహజస్థితిలో 
ఉన్నాడు. అటువంటి, పరమశివునిలో అభ్యానం ఏ విధంగా కుదురుతుంది? కుదరదు. కనుక, యోగసాధనతో 
పరమేశ్వరుడు లభించడు. 

శాక్తోపాయము నందు, శుద్ధమైన తర్కము వల్లనే అంతా జరుగుతుంది. దీనిలో ఇతర సాధనల అవసరం 
ఏమాత్రమూ ఉండదు. నవీనకాలంలో ఈ మార్గమును నిరూపించినవారిలో రమణమహర్షి ప్రసిద్ధులు. వారి 
తరువాత కాళ్ళీరవాసియైన స్వామి లక్ష్మణ్‌ రఘూ గారు ప్రసిద్ధులు. జపధ్యానములు, ప్రాణాయామము, 
యమనియమములు మొదలైన సాధనలు, ఇంతకంటే క్రిందిస్థాయిలో ఉన్నట్టి సామాన్యసాధకుల కోసం 
ఉద్దేశించబడినట్టివి. అవి అణవోపాయము క్రిందకు వస్తాయి. శాక్తోపాయ సాధకులకు అవి అవసరం ఉండవు. 

మరి శాక్తోపాయములో ఏమి జరుగుతుంది? అంటే, శిష్యుని ప్రాణము, బుద్ధి, దేహములు సంవిత్‌ లో 


కుదురుకుని స్థిరములుగా ఉండటం తప్ప, ఇందులో వేరే ఏమీ ఉండదు. అదొక్కటే ఈ మార్గపు సాధన. 


బరువులెత్తడమును క్రమంగా అభ్యసిస్తే, కొంతకాలానికి, మామూలు మనిషి ఎత్తలేని బరువును వస్తాదు 
ఎత్తి చూపగలుగుతాడు. మామూలుగా మనకు అర్థం కాని శాస్త్రములను ఆయా గురువుల వద్ద నేర్చుకుంటే, 
వాటి అర్ధములను గ్రహించడం సాధ్యమౌతుంది. లౌకికవిద్యలన్నీ ఇటువంటివే. మామూలు మనిషి 
నృత్యమును చేయలేడు. కానీ, అభ్యాసం వల్ల అది సాధ్యమౌతుంది. ఈ విద్యలన్నింటిలోనూ, కొన్నింటిని 
స్వీకరించడము, మరికొన్నింటిని తిరస్మరించడము ఉంటుంది. కానీ సంవిత్‌ లో మాత్రము, గ్రహించడము, 
తిరస్కరించడం అనే ప్రక్రియలు లేవు. అది సర్వాతీతమై ఉన్నది.కనుక, దానిలో అభ్యాసమేముంటుంది? 
అభ్యాసంతో దానిని పొందటం ఎలా వీలవుతుంది? కాదు. 


అలాంటప్పుడు ఇంకొక ప్రశ్న ఉదయించవచ్చు. 

“మీరు సత్తర్మమే ప్రధానమని చెబుతున్నారు కదా. మరి తర్కం వల్ల కూడా ఏమౌతుంది? తర్కం కూడా 
ఒక అభ్యాసం వంటిదే కదా? దానిలో ఒకదానిని స్వీకరించడం మరొకదానిని నిరసించడం ఉంటుంది కదా? 
మరి ఇదెలా పరమేశ్వరసమావేశమును కలిగించగలదు?” అనినప్పుడు, “ద్వైతముగా కనిపిస్తున్నదానిని 
నిరసించడం తప్ప, దీనికి ప్రత్యేకమైన వేరే ప్రయోజనం లేద”ని సమాధానమును ఇవ్వవలసి యుంటుంది. 

లౌకికములైన పనులలో కూడా చిదాత్మగా సర్వరూపములలో ఉంటూ, ఆయా దేహములలో తనకు 
ఇష్టమనిపించిన వాటిని ప్రకటించడం, వాటికి విరుద్ధములైన వాటిని తిరస్కరించడము, ఇదంతా కూడా 
ఎందుకు చెయ్యబడుతుంది? అంటే, ద్వైతమును నిరసించే అభ్యానమును నిరూపించడం కోసమై ఇదంతా 
ఉన్నది. పరతత్త్యములో దేనినీ నిరాకరించడం ఉండదు. ద్వైతము కూడా పరమశివుని కంటే వేరైన ఇంకొక 
వస్తువు కాదు. అది కూడా ఆయనలోనిదే. కనుక ద్వైతమును నిరసించడం మాత్రమే శుద్ధవికల్పం వలన 
చేయబడుతుందని చెప్పబడినది. ఈ సత్తర్మములో ద్వైతము తొలగించబడుతుంది గాని, దాని స్థానంలోకి, 
లౌకికములైన పనులలో చేసినట్లు, వేరే దేనినో స్వీకరించడం ఉండదు. ద్వైతభావన తొలగినప్పుడు, ఏది 
ఉన్నదో అదే ప్రకాశిస్తుంది గాని, ఇంతకుముందు లేనిది, క్రొత్తగా వచ్చేది, ఏమీ ఉండదు. 


పరమశివతత్త్యమనే పరమార్థము, న్వస్వరూషమై, ప్రకాశమై ఉన్నది, స్వయముగా తన 
స్వాతంత్ర్యముతో తన వెలుగును తగ్గించుకుంటుంది. మళ్ళీ క్రమంగా వికాసోన్ముఖమై, వికసించడం 
మొదలుపెట్టి, చివరకు పూర్తిగా వికసించి, ప్రకాశిస్తుంది. ఈ విధంగా తగ్గించుకోవడము, వికసించడము, 
ప్రకాశించడము, ఇదంతా పరమేశ్వరస్వరూపమే ఆయి ఉన్నది. కనుక దానికి ప్రత్యేకములైన 
'యోగాంగములు, సాధనలు అవనరం లేదు. అవి దీనిని పొందటానికి ప్రత్యక్షములైన ఉపాయములు కావు. 


ఒకవేళ తర్మమును ఉపాయముగా అనుకున్నప్పటికీ, అచ్చట ఉపాయమౌతున్నది మామూలు తర్మము 
కాదు. ఇది నత్తర్మము లేదా శుద్ధవిద్య. అంటే, శుద్ధమైన జ్ఞానపూరితమైన తర్మము. ఈ తర్మము - 
అంతరికములైన యాగము, హోమము, జపము, వ్రతము, యోగము మొదలైన అనేకవిధములైన సాధనలుగా 
అనుష్టింపబడుతూ,క్రమేణా శుద్ధత్వాన్ని నంతరించుకుంటుంది. శాక్తోపాయములో ఇవన్నీ ఎలా ఉంటాయో 
వివరిస్తున్నారు. 


యాగము 


తన మనస్సులో ఉదయిస్తున్న భావములన్నింటికీ పరమేశ్వరునియందే స్థితి ఉన్నది. ఆయన 
ఆధారముతోనే అవి ఉదయిస్తున్నవి గాని వాటికి స్వతంత్రప్రతిపత్తి లేదన్న భావము సాధకునిలో స్థిరపడాలి. 
ఈ విధమైన దృధత్వం రావడం కోసం, పరమేశ్వరుని కంటే వేరే ఏదీ లేదన్న శుద్ధమైన భావన గట్టియగుట 
కొరకు, తనయొక్క అన్ని భావములనూ పరమేశ్వరునియందు అర్చణం చేయడం యాగము. ఇదే 
అంతర్యాగము. 

హృదయమునకు హాయిని కలిగించే ఈ విధమైన సాధనతో, ఎవరైతే తమంతట తాముగా సంవిత్‌ లో 
ప్రవేశించగలుగుతారో వారికి పరమేశ్వరానుసంధానము చాలా సులభమనే భావమును చెప్పడం కోనం, 
హృదయమునకు హాయిని కలిగించే పూవులు, తర్పణము, గంధము మొదలైనవి బాహ్యపూజలో 
ఉపయోగింపబదతాయి. 


హోమము 

తనయొక్క సర్వభావములూ పరమేశ్వరుని తేజస్సుతో నిండియున్నట్టివే యన్న భావన స్థిరపడటం 
కోసం, సమస్తభావములనూ మింగడం కొరకు సిద్ధంగా ఉన్నట్టి పరమశివుని జ్ఞానాగ్ని తేజస్సులో, 
నమస్తభావములనూ లయము గావించడం హోమము. తన భావములన్నీ పరమశివాగ్నీలో పడి పూర్తిగా కాలి 
భస్మముగా మారేంతవరకూ ఈ సాధన చేయాలి. ఇది అంతరిక హోమము. 


జపము 


లోపలా బయటా అనే భేదం లేకుండా అనుభవం లోకి వస్తున్న ప్రతిదానిని తనకంటే వేరుగా చూడకుండా, 


తన యొక్క స్వభావముగా ఉన్నట్టి పరమశివతత్త్వమే ఇదంతా అన్న స్థితిలో నిరంతరం ఉండటమే జపము. 
అసలైన జపమంటే ఇదే. 


వ్రతము 


“నేను పరమేశ్వరుడనే' అనినట్టి అనుభవంలో కుదురుకోవడం కోసం, ఆయనతో సమస్థితిలోకి 
యోగియైనవాడు ప్రవేశించాలి. పరమేశ్వరునకు వేరుగా ఇతరమేదీ లేదు గనుక, అదే విధంగా తాను కూడా, 
తన దేహమును, తన చుట్టూ ఉన్నట్టి కుండ మొదలైన నిర్జీవ వస్తువులతో సహా ఒక్కటే అయినట్లుగా, అన్నీ 
పరమేశ్వర స్వరూపములే అన్న భావంతో, అన్నింటినీ నిరంతరం చూస్తూ ఉండటమే వ్రతము. 


ఈ విషయమై శ్రీనందిశిఖ అనే గ్రంథము ఇలా చెప్పుచున్నది. 
“అన్నింటినీ సమభావంతో చూడటమే మహావ్రతము" 
యోగము 
ఆలోచనలకు అతీతంగా, దేనినీ ఆశించకుండా ఉండే ఒక విచిత్రమైన స్థితి ఉన్నది. అది కూడా ఒక 


ఆలోచనయే అయినప్పటికీ, ఇతర ఆలోచనలవలె కాకుండా, శుద్ధవిద్యాంశ యొక్క స్వరూపమైనది. ఇలాంటి 
భావముతో, ఏ పరమార్థతత్త్యమైతే దేనికీ అంటకుండా, అన్నింటికీ అతీతంగా వెలుగుతున్నదో, అదే 


సనాతనమైన పరమేశ్వరప్రకాశమన్న సత్యము చక్కగా అర్థం కావడం కోసం, దానిని తన స్వరూపముగా 
నిరంతరం అనుసంధానము గావించే ఆలోచనయే (ధ్యానమే) యోగము. 


శక్తి - వివిధ స్వరూపములు 

పరమేశ్వరుడు పరిపూర్ణజ్ఞానంతో నిండిన వెలుగుగా ఉన్నాడు, ఆయన శక్తికూడా ఆయనలాగా 
పరిపూర్ణమైనట్టిదే. ఆ శక్తి - కులము (దేహము, వర్గశబ్ధము), సామర్థ్యము (శక్తి, ఊర్మి (భావోదయము), 
హృదయము, సారము, స్పందము (కదలిక), విభూతి (అంశశక్తి, త్రిశిఖ (మూడు తలలున్న దేవి), కాళి 
(కలనము చేయునది), కర్షణీ (కుదించునది), చండి (రౌద్రి, భయంకరి), వాజి (వాగ్టేవి), భోగ (భోగించునది, 
లక్ష్మి), దృక్‌ (జ్ఞానదేవి,నరన్వతి), నిత్య (పదహారు నిత్యాదేవతల స్వరూపిణి) మొదలైన ఆగమశాస్త్రములలో 
ధ్యానులచేత వారి హృదయములలో ధ్యానింపబడుతూ ఉంటుంది. ఎవరు ఏ పేరుతో, ఏ రూపంతో ఆరాధిస్తే, 
ఆయా రూపములతో వారికి గోచరిస్తూ ఉంటుంది. 


ఈ శక్తులన్నీ కలిసిన మూలశక్తియే ఆమె అనినట్టి భావనతో ఉపాసింపబడినప్పుడు తన పూర్ణమైన 
వెలుగుతో ప్రకాశిస్తూ అట్టి ఉపానకునికి దర్శనమిస్తుంది. దేవియొక్క శక్తిస్వరూపములు లెక్కలేనన్ని ఉన్నాయి. 
ఎక్కువ మాటలెందుకు? విశ్వంలో ఉన్న శక్తులన్నీ ఆమె స్వరూపములే. విశ్వశక్తులుగా ఆమెయే ఉన్నది. 
వాటినన్నిటి గురించి పూర్తిగా గ్రహించి చెప్పగలగడం మానవమాత్రులకు సాధ్యం కాదు. 


కానీ, స్థూలంగా చూచినప్పుడు, సృష్టి మొత్తాన్నీ మూడే మూడుశక్తులు పరిపాలిస్తున్నాయి. అవి - 
పరాశక్తి, పరాపరశక్తి, అపరాశక్తి. వీరిలో అంతస్స్యూతగా ఉన్నది పరాత్సరి. 
పరాశక్తి 


శివునినుండి పృధివివరకూ ఉన్న 36 తత్త్యములను అఖండమైన నంవిత్‌ స్వరూపంగా ఉన్న ఏ శక్తి 
నహాయంతో, వాటికతీతుడైన పరమేశ్వరుడు చూచుచున్నాడో, భరిస్తున్నాడో, మరియు ప్రకాశింపజేస్తున్నాడో 
అదియే ఆయనయొక్క పరాశక్తి. ఇది అద్వైతము మరియు అభేదమనబడుతుంది. 
పరాపరశక్తి 


ఏ శక్తివలన అద్దంలో ఉన్న ఏనుగులాగా పరమేశ్వరుడున్నాదో అది ఆయనయొక్క పరాపరశక్తి. అద్దంలో 
ఏనుగు ప్రతిబింబం అగుపిస్తున్నది. కానీ అది అసలైన ఏనుగు కాదు. అదే సమయంలో ఏనుగు కాకపోనూ 
లేదు. అదే విధంగా, పరమేశ్వరుని నుండి సృష్టి విరజిమ్మబడుచున్నది. సృష్టిలో పరమేశ్వరుడున్నాడు. అదే 
నమయంలో దానికి భిన్నంగానూ ఉన్నాడు. అంటే, ద్వై తాద్వైతమని, భేదాభేదమని అర్థం. 


అపరాశక్తి 


దేనివల్ల పరస్పరము విడివిడిగా ఉన్నట్టి అత్మలుగా, సృష్టిలో భేదం గోచరించుచున్నదో అది అపరాశకి. 
అగ్నినుండి నిప్పురవ్వలు వెలువడినట్లుగా పరమశివుని నుండి ఇన్ని ఆత్మలు వెలువడటం ఏ శక్తి వల్ల 
జరుగుతున్నదో, అది ఆయనయొక్క అపరాశక్తి. ఇది ద్వైతమని, భేదమని పిలువబడుతుంది. 

సృష్టికి ఆధారభూతములుగా ఉన్నట్టి, పర, పరాపర, అపర లనే ఈ మూడుశక్తులను తనలో ధరించి, 
వాటిని క్రోడీకరించి, ఏ శక్తి అయితే ఈ మూడింటిని అనుసంధానం గావిస్తున్నదో, ఆ భగవతికి “పరాత్పర” 
యని పేరున్నది. ఆమె “మాతృసద్భావ”, “కాలకర్షిణి” ఇత్యాది పేర్లతో ఆగమములలో పిలువబడుతుంది. ఈ 
విధంగా, ఈ నాలుగుశక్తులూ, తమతమ స్వాతంత్ర్యములతో, ప్రత్యేకములైన సృష్టి, స్థితి, సంహారరూపములై, 
మూడుమూడు విధములుగా వర్తిస్తాయి. కనుక, ఇవి పన్నెండౌతాయి. ఈ పన్నెండుగురే పన్నెండు 
కాళికాశక్తులు. 

వీరు చేసే పనులు, ప్రమాత, ప్రమాణ, ప్రమేయములనే మూడు స్థాయిలలో ఉంటాయి. వీటినే క్లుప్తముగా 
మాత్ళ, మాన, మేయములంటారు. అంటే, జ్ఞాత, జ్ఞానము, జ్లేయములని అర్థం, మామూలు మాటలలో 
చెప్పాలంటే - తెలుసుకొనునది, తెలుసుకొనుట, తెలియబడునది యని, కర్త, క్రియ, కర్మ లని చెప్పవచ్చు. 

మానవుని అనుభవప్రక్రియ అంతా ఈ పన్నెండు కాళీశక్తుల అదుపులోనే ఉంటుందని చెప్పినారు కదా. 
అది ఎలా ఉంటుందో గమనిద్దాం! 


1. మొదటి శక్తి - సృష్టికాళి: సంవిత్‌ యొక్క పూర్వస్థితిలో, అనగా, ఈ చరాచరమయమైన సృష్టికి 
ముందు, తన లోలోపల సృష్టిలోని సమస్త భావములను ఊహిస్తుంది. 


అనగా, సృష్టిలో ఏయే లోకములు, జీవులు, పదార్థములు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలన్న ప్రణాళికను 
తన లోలోపల రచిస్తుంది. ఈమె సృష్టిస్వరూపిణి. 

ఏవేవో చెయ్యాలన్న ఊహలలో ఎప్పుడూ తేలుతూ ఉండే ఊహాజీవులు ఈమె ఉపాసకులు, 

2. రెండవ శక్తి - రక్తకాళి: భావములకు బాహ్యమయములైన రూపములను ఈ శక్తి కల్పిస్తుంది. 

రక్తమంటే రంగు. అంటే, రూపంలేనిదానికి ఒక రూపమును ఇవ్వడం. రూపమంటూ లేని భావములకు, 
రూపంతో కూడిన ఒక స్థితిని కల్పిస్తుంది, ఆలోచనలకు ఒక రంగును అద్ది వాటికి భౌతికరూపములను 
ఇస్తుంది, కనుక ఈమె స్థితి స్వరూపిణి. 


ఆవిష్కర్తలు, చిత్రకారులు, రంగులతో పనిచేసేవారు, ఊహలకు వాస్తవరూపాన్నిచ్చే విజ్ఞానవాదులు, 
కళాకారులందరూ ఈమె ఉపాసకులు. 


3. మూడవ శక్తి - స్థితినాశనకాళి: బాహ్యంగా వ్యక్తములవుతున్న భావములను సంతోషముతో 
ఆనందించి, వాటిని తనలోకి లయం చేసుకుందామన్న ఊహతో వాటిని ఉపసంహరిస్తుంది. అంటే, సృష్టిని 
మళ్ళీ తనలోనికి తీసుకుంటుంది. ఈమె లయస్వరూపిణి. 


ఉన్నదానిని ముందు ఆనందముగా అనుభవించి, తరువాత వాటిని మార్చివేద్దామన్న ఆలోచనతో ఉండే 


విప్లవవాదులు, సంస్కరణవాదులు, పాతను నిర్మూలిద్దామన్న సంకల్పంతో పనిచేసేవాళ్ళు ఈమె ఉపాసకులు, 
4. నాలుగవ శక్తి - యమకాళి: ఈ విధంగా సృష్టిని లయం చేయడానికి ఏవేవి ఆటంకములుగా 
ఉన్నాయో? అన్న అనుమానమును మొదటగా సృష్టించి, ఆ శంకను నిర్మూలించి, తరువాత ఆయా 
ఆటంకములను కూడా నిర్మూలిస్తుంది. 
మార్చును ఒప్పుకోలేనివారు, భయస్తులు, అనుమానస్తులు, తమమీద తమకే నమ్మకం లేనివారు, మార్పు 
నిజంగా అవసరమా? మారినది ఇంతకుముందు కంటే బాగా ఉంటుందా? మొదలైన ఆలోచనలు చేసి, 
చివరకు, మారక తప్పదన్న నిశ్చయానికి వచ్చి, మార్పును స్వాగతించేవారు ఈమె ఉపానకులు. 


ఈ నాలుగు ప్రక్రియలూ, ప్రమేయస్థాయిలో, అంటే బాహ్యప్రపంచస్థాయిలో, భౌతికస్థాయిలో 
జరుగుతాయి. అంటే, పంచభూతములు, ఇంద్రియములు, ప్రకృతి శక్తులు మొదలైనవాటి సృష్టి, స్థితి, 
ఉపనంహారము, లయము ఈ స్థాయిలో చేయబడతాయి. 


5. అయిదవ శక్తి - సంహారకాళి: తరువాత, ఈ విధముగా అనుమానిస్తున్న శక్తి (శంక) ఏదైతే ఉన్నదో, 
దాని భావరూపమును కూదా తనలోకి తీసుకుంటుంది. 


6. ఆరవశక్తి - మృత్యుకాళి ; ఆ విధముగా ఉపసంహారం చేయడానికి ఒక శక్తిని సృష్టించి, అదికూడా 
తన రూపమేనని భావిస్తుంది. 


7. వదవశక్తి - రుద్రకాళి: ఈ విధంగా ఉపసంహరిస్తున్న శక్తిలో కొంత భావమును వాసనాత్మకముగా 
ఉంచి, మరి కొంతభాగమును సంవిత్‌ యొక్క రూపంగా ఉంచుతుంది. 


8. ఎనిమిదవ శక్తి - మార్తాండకాళి: తన స్వభావమును బయటకు విరజిమ్మి, కరణచక్రము 
(ఇంద్రియముల సమూహము) లను కల్పిస్తుంది. 


ఈ నాలుగు ప్రక్రియలూ, ప్రమాణస్థాయిలో జరుగుతాయి. అంటే, జ్ఞానము, తెలుసుకొనుట అనే 
భూమికలో, అంతఃకరణ స్థాయిలో జరుగుతాయి. 


9, తొమ్మిదవ శక్తి - పరమార్మకాళి : కరణేశ్వరులను (ఇంద్రియముల అధిపతులను) కల్పిస్తుంది. 

10. పదవశక్తి - కాలాగ్నిరుద్రకాళి : మాయకు లోబడిన భూమికలో ఉన్న ప్రమాత (ఆత్మ) ను 
కల్పిస్తుంది. 

11. పదకొండవ శక్తి - మహాకాలకాళి: సంకోచమును వదలిపెట్టి వికాసమును గ్రహించవలెనన్న 
'రసికత్వము కలిగిన ప్రమాత (ఆత్మ) ను కల్పిస్తుంది. 

12. పన్నెండవ శక్తి -మహాభైరవ ఘోరచండ కాళి: ఆ తరువాత (ప్రమాత (ఆత్మ) యొక్క పరిపూర్ణ 
వికసితరూపమును కల్పిస్తుంది, 


పూర్తిగా వికసించి, 36 తత్త్యములను దాటి, పరమేశ్వరునితో ఒక్కటైన స్థితిని పొందిన ఆత్మయొక్క స్థితి 


ఇది. సామాన్యభాషలో చెప్పాలంటే మోక్షమును పొందటం. ఈ స్థితిలో జ్ఞాత, జ్ఞానము, జ్లేయములు మూడూ 
ఒక్కటౌతాయి. అనగా, తెలుసుకొంటున్న 'నేను', తెలివి, తెలియబడుతున్న 'ప్రపంచము' - ఈ మూడూ 
ఒక్కటిగా మారిపోయి అనిర్వచనీయమైన పరమశివానుభవంలో సాధకుడు లీనుడౌతాడు. 

“మహాభైరవ' అంటే, పరమశివుడు. 'ఘోర' అంటే సృష్టి, 'చండ' అంటే జీవాత్మ, కాళి ఆంటే శక్తి. అంటే, 
'పరమశివునిలో, సృష్టి, జీవులు కలసిపోయిన స్థితి గనుక దీనిని 'మహాభైరవ - ఘోర - చండకాళి' అంటారు. 
ఈ మూడింటినీ కలిపివేసే కాళిని ఈ పేరుతో పిలుస్తారు. 


ఈ నాలుగు ప్రక్రియలూ ప్రమాతస్థాయిలో, అనగా, జ్ఞాత స్థాయిలో, జీవాత్మ స్థాయిలో జరుగుతాయి. 


సృష్టికి ముందున్న స్థితిలో, 
భౌతిక నృష్టిని ఊహిస్తుంది 


(ఆ ఊహలకు భౌతికరూపాన్నిర్చి, దానిని కొనసాగనిన్తుంది. 


| అహంకారమును మాయాత్యలో 


| పరాక్సరు | అడ | నరహార్తంగా ఆకర చేస్తది 

ఈ పన్నెండుగురు భగవతీశక్తులు, సంవిద్రూపులై, సృష్టిలో ఉన్న ఆత్మలలో ఒక్కరిని గాని కొంతమందిని 
గాని ఉద్దేశించి, ఇద్దరుగా, ముగ్గురుగా, అనేక విధములుగా ఉదయిస్తూ చక్రాకారంలో తిరుగుతూ వారికి 
గోచరిస్తారు. అంటే, అందరు యోగులకు ఈ 12 మంది శక్తుల దర్శనం కాదు. యోగులు వారివారి 
పరిపక్వతను బట్టి కొంతమంది ఒకరిని, మరి కొంతమంది ఇద్దరిని, ఈ విధంగా దర్శించగలుగుతారు. 
బాహ్యప్రపంచంలో అయితే - నెలలు, కళలు, రాశులు మొదలైన క్రమంలోను, కుండ, వస్త్రము మొదలైన 
వస్తువుల రూపములలోను వీరు వెలుగుతూ ఉన్నారు. అంటే, పన్నెండు నెలలరూపంలో ఉన్నది వీరే. పన్నెండు 
నెలలు, నిజమునకు పన్నెండుమంది నూర్యులకు సూచికలు. ఈ విధంగా ఒక్కొక్క రాశిలోని సూర్యుడు ఒక్కొక్క 
కాళికి సంకేతముగా ఉన్నాడు. కళలంటే చంద్రకళలు. రాశులంటే, రాశిచక్రంలోని మేషాది రాశులు. ఈ 
విధముగా చక్రేశ్వరునికి బలమును పూర్ణత్వమును చేకూరుస్తూ 'కాళికా' శబ్దముతో పిలువబడుతున్నారు. 
చక్రేశ్వరుడంటే పరమశివుడు. కాలస్వరూపమైన కాళి ఈ విధంగా కాలునికి (పరమశివునికి) సృష్టి నడకలో 
పుష్టిని కలిగిస్తున్నది. అంటే, తోడ్పడుతుంది. 

కలనమును చేసే శక్తికి కాళి యని పేరు. కలనమంటే ఏమిటి? ఈ పదమునకు ఏడు. విధములైన 
అర్ధములున్నాయి. 

1. గతి: వేగముతో కూడిన కదలిక. 


2. క్షేపము: బయటకు విరజిమ్మడం. 

3. జ్ఞానము: గ్రహించడం, తెలుసుకోవడం, 

4. గణనము: లెక్కపెట్టడం, ప్రణాళికలు రచించడం. 
5, భోగీకరణం: అనుభవించడం. 

6. శబ్దనం: వాక్కు ద్వారా వ్యక్తపరచడం. 

7. స్వాత్మలయీకరణం: తనలో లయం చేసుకోవడం. 


ఈ విషయమును ఇంకా వివరిస్తూ, శ్రీ భూతిరాజ గురుదేవులు, “కాళికాదేవి” అనే పదము యొక్క 
ఈ విధంగా వివరించారు - 'విక్షేపమును కలిగిస్తుంది గనుక, జ్ఞానమును వెదజల్లుతుంది గనుక, 
కలనమును (కల్పన, లెక్కించుట లను) చేస్తుంది గనుక కాళి అనబడుతుంది". కాళిక అనే పదమునకు ఇదే 
అర్ధము. 
నాచే రచింపబడిన ఇతర వివరణలలోను, స్తోత్రములలోను ఈ అర్థములను వివరముగా చూడవచ్చు. 
ఎందుకంటే, అతిరహన్యమును ఒకేచోట తెరచి చూపకూడదు, అదేవిధంగా ఎల్లపుడూ దానిని రహస్యంగానూ 
ఉంచకూడదని మా గురుదేవులన్నారు. ఇదే వారి విధానము. 


ఎందుకిలా? అంటే, అవసరం ఉన్నా, లేకపోయినా, ఆధ్యాత్మిక రహస్యములను అందరికీ ప్రదర్శించడం 
మంచిది కాదు. దానివల్ల, వాటి విలువ తగ్గిపోవడమే గాక వేరేఉపయోగం ఏమీ ఉండదు. దీనికి వ్యతిరేకంగా, 
పూర్తిగా వాటిని దాచిపెట్టడమూ మంచిది కాదు. ఈ పనివల్ల, వాటి ఉనికికే భంగం వాటిల్లుతుంది. కనుక, 
వీటిని చెప్పీ చెప్పనట్లుగానే చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల, నిజమైన సాధకులలో జిజ్ఞాన, ఉత్కంఠలు రేకెత్తబడి 
వారిని ఇంకా సాధనోన్ముఖులను గావిస్తాయి. అన్వేషణకు పురికొలుపుతాయి. కనుక, విషయమును 
సూచనప్రాయంగా చెప్పి, మిగతా వివరమును వారంతట వారే గ్రహించేటట్లు చెయ్యడమే గురువుల 
పరమోద్దేశ్యము, 

యాగము, హోమము మొదలైనవాటి విషయంలో పైన ఏదైతే చెప్పబడిందో అదంతా పరమశివునకే 
వర్తిస్తుంది. కానీ, జనులందరూ ఏమి చేస్తున్నారు? కానిదానిని అవునంటూ స్వీకరిస్తున్నారు. అందుకనే, 
విష్ణువు నుండి శివునివరకూ ఉన్న దేవతలను పరమశివుడే అని తలచుచున్నారు. ఈ భావన సరియైనది కాదు. 
వీరందరూ 36 తత్వ్వముల పరిధిలోపల ఉన్న దేవతలేగాని, వాటికి అతీతుడైన పరమేశ్వరుడు కారు. కనుక, వీరే 
పరమాత్ములన్న మిథ్యాపూరితమైన దృష్టిని, అనుత్తరయోగియైనవాడు వదలిపెట్టాలి. 'అనుత్తరయోగి' అంటే, 
పరమశివాగమమైన త్రికశాస్త్రమును అనుసరిస్తున్న యోగి యని అర్ధం. ఈ విషయమును, శ్రీ విద్యాధిపతి తన 
అనుభవస్తోతంలో గొప్పగా వివరించారు. 

ఈ విధంగా, యాగము, హోమము, వ్రతము, జపము, యోగము మొదలైన అయిదు విషయములలో 
రకరకములైన స్థాయీభేదములున్నాయి. ఏయే విధంగా ఎవరికి గురి కుదురుతుందో, ఎవరికేది సరిపోతుందో 
చూచుకొని, వారు, ఆయా విధములుగా వాటిని ఆచరించాలి. వాటిలో స్థిరంగా నిలబడటానికి ప్రయత్నం 
చేయాలి. అంటే, తనకు అనువైన సాధనను ఎంచుకుని, దానిని గట్టిగా సాధన చెయ్యాలని అర్థం. 


ఈ మార్గములో నడచే యోగి ఏ విధంగా ఉండాలి? ఆహారవిషయములో అతనికి “ఇది తినదగినది, ఇది 
తినకూడనిది, ఇది శుద్ధమైనది, ఇది కాదు' మొదలైన విచక్షణ అవసరం లేదు. అంటే, మామూలు 
యోగసాధకులు అనుసరించే ఆహారనియమములు ఇతనికి అవసరం ఉండవు. శుద్ధత, పవిత్రతలనేవి 
వస్తువులలో లేవు. అవి, మనస్సుచేత కల్పించబడేవి. కనుక వస్తువులలో అవి ఉన్నాయన్న భ్రమకు లోనైపోయి, 
మనస్సు కల్పిస్తున్న భావములను చూచి, తన ఆత్మను అనవసరంగా క్షోభ పెట్టుకోకూడదని శ్రీపూర్వాది 
గ్రంథములలో చెప్పబడింది. 

నియమనిష్టలే ప్రధానములుగా భావిస్తూ చాలామంది చాదస్తులుగా తయారౌతూ ఉంటారు. నియమముల 
ఉపయోగం, వాటిని దాటించి సత్యసాక్షాత్మారమును సాధకునకు కలిగించడం మాత్రమే. అంతేగాని, అవియే 
సర్వన్వములుగా భావిస్తూ అక్కడే ఆగిపోకూడదు. అలాగని, వాటినసలు పాటించకుండా తిరస్కరించి, 
ఇష్టానుసారం ప్రవర్తించనూ కూడదు, 

వస్తువులో లక్షణమనేది ప్రతిబింబిస్తుంది గాని, స్వతహాగా ఏ వస్తువూ దోషపూరితమైనది కాదు. 
ఉదాహరణకు, సముద్రజలం నీలంగా కనిపిస్తుంది. కానీ, అది ఆకాశముయొక్క ప్రతిఫలింపేగాని, నీటికా 
రంగు స్వతస్సిద్ధంగా లేదు. అదే విధంగా, వన్తువులో శుద్ధత్వమూ అశుద్ధత్వమూ ఉండవు. ఒక పరిస్థితిలో 


ఉన్నపుడు శుద్ధమైనది, ఇంకొక పరిస్థితిలో ఉన్నపుడు అశుద్ధమౌతున్నది. 

“దీక్షను స్వీకరించినవానికి దానం ఇవ్వకూడదు, అలా ఇవ్వడం దోష'మని శాస్త్రములలో ఒకచోట 
చెప్పబడినప్పటికీ, అదే శాస్త్రములో మరొకచోట దీనికి విరుద్ధంగా చెప్పబడిన దానినిబట్టి, మనకు ఏమి 
అర్ధమౌతున్నది? ఒక ఖచ్చితమైన నియమమంటూ వస్తువునకు విధించలేమని అర్థమౌతుంది. మరి ఆ రెండవ 
శాస్త్రవాక్యం అబద్దమా అంటే, కాదని చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే, ఎన్నో శాస్త్రవాక్యములున్నప్పటికీ, 
శివవాక్యమే వాటన్నిటినీ అధిగమిస్తుంది. ఇది తర్కమునకు నిలబడుతుంది. అదీగాక, సర్వజ్ఞానోత్తర తంత్రము 
మొదలైన ఇతర ఆగమములు చెప్పినదానినే నేను ఇక్కడ చెబుతున్నాను. 

కనుక వైదికమార్గము నుండి, శివాగమ తంత్రగ్రంథమైనట్టి కులోచ్చూష్మతంత్రము వరకూ, 'ఇది 
చేయదగినది, ఇది చేయకూడనిది', అంటూ ఏ విధములైన నియమములైతే ఉన్నాయో, అవి త్రికశాస్త్రమును 
అనుసరించే యోగికి అవసరం లేదన్న విషయం స్పష్టమౌతున్నది. శ్రీపూర్వము మొదలైన ఇతర 
గ్రంథములలో కూదా ఈ విషయమే చెప్పబడినది. ఇదే విషయము తంత్రాలోకమునందు ఇంకా వివరంగా 
నాచేత చెప్పబడింది. ఆయా వివరములను దానినుంచి గ్రహించవచ్చు, 
పశువు - పశుపతి 

పశువులంటే జీవులు. పశుపతి యంటే, పరమశివుడు. పశువుకూ పశుపతికీ ఉన్న భేదమేమిటి? 

ఆ వళులకిట్టి యూహ వట్టింపుగా నుందు 
జదుడనైతి కర్యజంత్రమందు 
మలినమందు జిక్కి మరణించు చున్నాడ 
ఒరుల బంటునగుచు యోర్వకుంటి 


ఆ// ఇట్టి యూవాలన్ని వివరీతము లటంచు 
వాని ద్రోనివేయ వన్నెకెక్కు 
విశ్వమందు నిండు విశ్వాత్మగా దేరి 
వతిగ మారునతడు వదము నంది 

పశువు అంటే ఇంద్రియబంధంలో, మాయాబంధంలో చిక్కుకుని ఉన్న జీవుడు. అతదు ఇలా 
అనుకుంటాడు, - 'నేను జడుడను, కర్మను మూటగట్టుకుంటున్నాను, మురికిపట్టి ఉన్నాను, ఇతరుల 
చెప్పుచేతలలో ఉన్నాను', దీనికి విరుద్ధమైన దృఢనిశ్చయం, అనగా, 'నేను చైతన్యస్వరూపుడను, నాకు కర్మ 
లేదు, నాకు మాలిన్యం లేదు, నేను సర్వస్వతంత్రుడను' అన్నట్టి గట్టినిశ్చయం కలిగినప్పుడు ఆ క్షణంలోనే 
అతడు విశ్వమునంతా నిండిన చిదాత్మయై, 'పశుపతి' అవుతున్నాడు. 
పరయోగియొక్క తత్త్వము 


ఆ// వరము గోరు యోగి వరవళుం డవరాదు 


వస్తుతత్యమెవుడు వదలరాదు 
మూర్ధజనులు జేయు ముచ్చట్లలో జేరి 
శంకలందరాదు సాధకుందు 

పరయోగమార్గంలో సాధన చేసేవాడు పరయోగి. ఇటువంటివాడు ఈ విధమైన గట్టి నిశ్చయమును 
పొందటానికి ఎల్లప్పుడూ జాగరూకుడుగా, మరపుకు లోనుకాకుండా ఉండాలి, ప్రపంచం యొక్క, తనయొక్క, 
యదార్థతత్త్యములను అతడు ఏ పరిస్థితిలోనూ మరచిపోకూడదు. తెలివిలేని సామాన్యమానవులు చేసే 
పనికిరాని వాదములలో పడిపోయి, తన మనస్సులో అనుమానమును రేకెత్తనివ్వకూడదు. ఇటువంటి 
జాగ్రత్తను అతడు పాటించాలి, 


ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే శాక్తోపాయప్రకాశనం నామ చతుర్ధమాహ్నకమ్‌ || 4 || 


ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్త్రసారమనే గ్రంథములోని శాక్తోపాయప్రకాశనమనే 
నాలుగవ ఆహ్నికము. 


ఐదవ ఆహ్నికము 


అణవోపాయ ప్రకాశనము 


యదార్థః - యదార్థము 

తత్ర యదా వికల్ప స్వయమేవ నంస్కారమ్‌ ఆత్మని ఉపాయాన్తరనిరవక్షతయైన కర్తుం ప్రభవతి, తదా 
అసౌ పాశవవ్యాపారాత్‌ ప్రచ్యుతః శుద్ధవిద్యానుగ్రహేణ పరమేశశక్తీరూపతామ్‌ ఆపన్న ఉపాయతయా 
అవలమ్హ్యమానః శాక్తం జ్ఞానమ్‌ ఆవిర్ధావయతి/ తదేతచ్చ నిర్టీతమ్‌ అనన్హర పవ ఆహ్నా కే/ 

ఈ విధముగా, ఏ విధమైన ఇతర ఉపాయమూ అవనరము లేకుందా, వికల్పము న్వయముగా 
తననుతాను నంన్ఫరించుకోగలిగినవ్హుదు, అవుడది వశువ్యాపారము నుండి విముక్తిని పొంది, 
శుద్ధవిద్యానుగ్రహంతో వరమేశ్వరశక్తిగా మారి, దానినే ఉపాయంగా మలచుకుని, శాక్తజ్ఞానంగా 
ఆవిర్భవిస్తుంది. దాని వివరణను గత అధ్యాయంలో ఇచ్చియున్నాను. 


యదా తు ఉపాయాన్తరమ్‌ అసౌ స్వనంస్కారార్థం వికల్పోవి.వేక్షతే, తదా బుద్ధిప్రాంచేహమటాదికాన్‌ 
పరిమితరూపాన్‌ ఉపాయత్వేన గృహ్హన్‌ అణుత్వం ప్రాప్త ఆణవం జ్ఞానమ్‌ ఆవిర్ణావయతి, తత్ర బుద్ధిః 
ఛ్యానాక్షికా, ప్రాణా సూల! నూస్తుక్రు ఆద్య ఉచ్చారనాత్సా, ఉచ్చారణం చ నామ వల్చప్రాణాద్యా వృత్తయః, 
సూక్షుస్తు వర్రళభ్రవాచ్యో వక్ష్యతే, దేహ: నంనివేశవిశేషాత్మా కరణళభ్ధివాచ్య:, ఘటాదయో బాహ్యా: కువ్చు- 
ఫ్రశ్రీల-లిల్లి వూజూద్యు పాయతయా కీర్ణయివ్యమాణా: / 

ఒకవేళ వదైనా ఉపాయంద్వారా న్వనంస్కారమును పొందగోరితే, అవ్హుడు బుద్ధి, ప్రాణము, దేహము, 
ఘటము మొదలైనవాటి వరిమితరూవములను ఉపాయములుగా తీనుకుని, అణుత్వమును పొందటం వలన 
అణవజ్ఞానము ఆవిర్భవిస్తుంది. అవ్చుడు బుద్ధి ధ్యానాత్సకమౌతుంది. ప్రాణము, న్థూలము నూక్ష్మములని 
రెండు విధములు. మొదటిది ఉచ్చారణాత్స, ఉచ్చారణమంటే వంచప్రాణముల వృత్తులు. నూక్ష్మము 
వర్ణశబ్రవాచ్య మౌతుంది. నన్నివేశ విశేషాత్మయైన దేహము కరణమౌతుంది. ఘటాదులు బాహ్యాములు, కుంభ 
శ్రణిల లింగ పూజాది ఉపాయములని కీర్తింవబడుచున్నవి. వాని ధ్యానములను ఉచితరీతిని ఉపదేశిస్తాను. 


తత్ర ధ్యానం తావత్‌ ఇహ చచితమ్‌ ఉపదేక్ష్యామః, యత్‌ ఏతత్‌ స్వప్రకాశం సర్వతత్త్వాశ్రర్యూతం 
వరంతత్స్యమ్‌ ఉక్తం, తదేవ నిజహృదయబోధే ధ్యాత్వా, తత్ర ప్రమాతృ-వ్రమాణ-ప్రమేయరూవన్య 
వహ్న్యర్కసోమ త్రితయన్య సంఘట్టం ధ్యాయేత్‌ యావత్‌ అసౌ మవోలైరవాగ్ని: ధ్యానవాత నమిద్దాకారః 
నంవద్యత్వే తస్య ప్రాక్తన శక్తీజ్వాలా ద్వాదశక పరివృతన్య చక్రాత్మనః చక్షురాదీనామ్‌ అన్యతమసువర 
ద్వారేణ నిసృతన్య బాహ్యా గ్రాహ్యాత్మని విత్రాన్తం చిశ్తయేత్‌, తేన చ విశ్రాన్తేన ప్రథమం తద్దావ్యం 
సోమరూవతయా నృష్టిక్రమేణ ప్రపూరితం, తతః అర్యడూవతయా స్థిత్యా అవభానితం, తతో౭.వి 
సంహారనష్నారూనతయా విలావితం, తతః అనుత్తరాత్మతామ్‌ ఆపాదితం ధ్యాయేత్‌ / ఏవం తచ్చక్రం 
సమన్తబావ్యావన్వ్వభేదపరివూర్ణం నంవద్యతే/ 


ధ్యానము 


న్వయంట్రకాళరూవమని, ఆన్ని తత్త్యములలో నిండి యున్నదని, ఏ వరతత్వమైతే చెప్పుబడినదో దానిని 
తన వృదయబోధలోనే ధ్యానిన్తూ, అక్కద ప్రమాత్ళ ప్రమాణ వ్రమేయరూవములలో ఉన్నట్టి అగ్ని, నూర్య, 
చంద్రుల నంభట్టమును, ధ్యానవాయువుయొక్క తోద్దాటుతో నమిద్ధాకారమును పొందునంతవరకూ 
ధ్యానించులెను, అది ఇంతకుముందు చెప్పబడిన వన్నెండు శక్తిజ్వాలలతో ఆవరింపబడినదై చక్రమువలె 
ఉంటూ, కన్ను మొదలైన ఇంద్రియద్వారములద్వారా బయటకు చిమ్మబడి, బాహ్యమున తెలియబదుతున్న 
వన్తువ్రవంచములో విశ్రాంతిని పొందుతున్నదని ధ్యానించాలి. ఆ విశ్రాంతిలో మొదటగా అది 
సోమురూవముద్వారా నృ్టి క్రమంలో వూరితమై, ఆ తరువాత అర్భరూవంలో న్రీతిద్వారా అవభానితమై, ఆ 
వీమ్మట నంవోరాగ్ని రూవంలో విలీనమై, అక్కడ అనుత్తరాత్సగా ఉన్నదని ధ్యానించాలి. ఈ విధముగా ఈ 
చక్రము నమస్తబాహ్యవన్తు అభేదరూవమై పరివూర్ణమై విరాజిల్లుతుంది. 

తతో వాసనాశేషానవి భావాన్‌ తేన చక్రోణ ఇత్టం కృతాన్‌ ధ్యాయేత్‌ / ఏవమ్‌ అన్య అనవరతం ధ్యాయినః: 
న్వనంబిన్మాత్రవరమార్దాన్‌ నృష్టిస్థితినంవారప్రబన్టాన్‌ నృష్ట్యాది స్వాతత్హ్య వరమార్హత్వం చ న్వనంవిదో 
నిశ్చిశ్వతః సద్య ఏవ ఖైరబీభావ: / అభ్యాసాత్‌ తు సర్వేవ్పిత సిద్ద్యాదయో౭ వి/ 

అశేషములైన వాననాభావములను కూడా ఈ చక్రంలోనే ఇమిద్చి ధ్యానించాలి. దీనిని ఈ విధంగా 
అనవరతమూ ధ్యానించేవానికి, నృష్టి స్థితి లయములను గావిన్తున్న న్వనంనిత్‌ ఏదైతే ఉన్నదో దానియొక్క 
స్వాతంత్ర్య వరమార్ధత్వము నిశ్చయమౌతుంది. దానిని బైరవభావమంటారు. దీని అభ్యానంవల్ల కోరుకున్న 
శ్లో స్వవ్రకాళం సమస్తొత్మ తత్త్వం మాత్రాదికం త్రయమ్‌ / 
అన్తుకృత్య స్థితం ధ్యాయేర్హ దయానన్దధామని || 

ఆ్రయోమాథ్రాదిరూవమై న్వవ్రకాశమైన ఆత్మతత్వమేదైతే ఉన్నదో దానిని తన అంతరాంతరములలో 
నిలువుకుని హృదయంలోని ఆనందధామముగా దానిని ధ్యానించాలి. 
ల్లో/ తద్ద్వాదశమహాశక్తీరళ్ళి చక్రేశ్వరం విభుమ్‌ / 
వ్యోమభర్ని:సరద్దావ్యా ధ్యాయేత్సృష్ట్యాదిభావకమ్‌ // 

ఆ వన్నెందు మవోళక్తుల కాంతిచక్రము యొక్క విభుని ఈశ్వరుని, లోపలనుంచి బయట శూన్యంలోకి 
ట్రనరిన్తున్న వానిగా, నృష్రాదులను ఖావిన్తూ ధ్యానించవలెను. 


శ్లో/ తద్దస్తనర్వబావ్య న్రర్ధావమణ్థిలమాత్మని/ 
విత్రామ్య న్ధావయేద్యోగీ స్యాదేవం స్వాత్మనః ప్రధా/ 


దానిచేత గ్రస్తమైన నమన్త బాహ్వభావములూ ఆత్సయొక్క భావమండలంలో విశ్రమిన్తున్నట్లుగా యోగి 
భావించాలి. దీనివల్ల ఆత్మదీప్తి కలుగుతుంది. 


ఇతి సంగ్రహల్లోకాః / ఇతి ధ్యానమ్‌ / 
ఇవి నంగ్రవాళ్లోకములు. ఇది ధ్యానము. 


అధ ఉచ్చారః /ఉచ్చారము 


తత్ర ప్రాణమ్‌ ఉబ్దిచారయిషుః పూర్వం హృదయ ఏవ శూన్యే విశ్రామ్యతి, తతో బావ్యీ ప్రాణోదయాత్‌, 
తతో౭.వి బాహ్యం ప్రతి ఆపానచన్హువూరణేన సర్వాత్మతాం వశ్యతి, తతః అన్యనిరాకాళ్డో భవతి, తతః 
సమానోదయాత్‌ సంఘట్టవిశ్రాన్లిమ్‌ అనుభవతి, తత ఉదానవపబ్న్యుదయే మాతృయేయాబికలనా గ్రసతే / 
తద్దానకవస్నా ప్రశమే వ్యానోదయే సర్వా వచ్చేదవన్హ్య: స్ఫురతి | ఏవం తూన్యాత్‌ ప్రభృతి వ్యానాన్హం యా ఏతా 
విశ్రాశ్రయః తా ఏవ నిజానన్లో, నిరాననః, వరానన్లో, బ్రవీనన్లో, మహానన్హః, చిదానన్ల ఇతి వషట్‌ 
ఆనన్టభూమయ చఉవదిష్ణాః, యాసామ్‌ ఏకః అనునంధాతా ఉదయాస్తమయవిహీనః అన్తర్విత్రాన్తి 
వరమార్హరూపో జగదానన్హః / 

ప్రాణమును ఉచ్చారము గావించే పూర్వము హృదయపు శూన్యతలో దానిని విశ్రాంతిగా ఉంచాలి. 
అవ్పుడు బాహ్యంలో ప్రాజోదయమౌతుంది. అక్కడకూడా బాహ్యాంలోని అపానమును చంద్రునిద్వారా 
వూరించడంచేత నర్వాత్ఫను వీక్షిస్తాడు. అవ్హుడు అన్యమును ఆకాంక్షించడు. నమానముదయించడం వల్ల 
నంఘట్టవిశ్రాంతిని అనుభవిస్తాడు. ఉదానాగ్ని ఉదయించడంతో మాత మేయాది కలన గ్రనింవబడుతుంది. ఆ 
గ్రానకాగ్ని వ్రశమించదంతో వ్యానముదయించగా అన్ని అచ్భాదనములూ తొలగిపోతాయి. ఈ విధముగా 
శూన్యము మొదలుకొని వ్యానమువరకూ ఎ విశ్రాంతులైతే ఉన్నాయో అవి నిజానందము, నిరానందము, 
వీటిని ఏకముగా అనునంధానిన్తున్నది ఉదయానస్తమయవిహీనమైన, అంతర్వి/శాంతి వరమార్ధరూవమైన 
జగదానందము. 


తత్‌ పతాసు ీచ్చారభూమిము ప్రత్యేకం ద్వ్యాదిశః సర్వశో వా విశ్రామ్య అన్యత్‌ తద్దేహప్రాణాదివ్య తిరిక్తం 
విశ్రాశితత్త్వమ్‌ ఆసాదయతి / తదేవ నృష్టినంహారబీజోచ్చారణరహన్యమ్‌ అనునందధత్‌ వికల్పం 
నంన్కుర్యాత్స్‌ ఆను చ విత్రాన్తిము ప్రత్యేకం వచ్చా అవస్థా భవన్లి ప్రవేశతారతమ్యాత్‌ / తత్ర ప్రాగానన్లః 
వూర్జతాంశస్పర్మాత్స్‌ తత చద్దనః క్షణం నిఃశరీరతాయాం రూధే, తతః కమ: న్వబలాక్రాస్తా 
దేహతాదాత్మ్యశెభిల్యాత్‌, తతో స్వబలాక్రాగౌ దేహతాదాత్మ్యశైథిల్యా త్‌, తతో నిద్రా బపార్షు ఖత్వ విలయాత్‌ / 
ఇళ్టమ్‌ అనాత్మని ఆత్మ భావే లీనే స్వాత్మనః సర్వమయత్వాత్‌ ఆత్మని అనాత్మభావో విలీయతే ఇతి, అతో ఘూర్ధి: 
మహావ్యాఫవ్యుదయాత్‌/ 

ఈ ఉచ్చారభూములలో, ప్రత్యేకముగా రెందురెండుగా గాని, మొత్తముగా గాని, విశ్రాంతి అనుభవమైతే, 
దేహప్రాణములకు భిన్నమైన విశ్రాంతితత్వ్యము అనుభూతమౌతుంది. అదియే నషి నంహారణటీజముల 
రవాన్యము, దానిని ఆనునంధానం గావిన్తూ వికల్పుమును నంన్ఫ్యరించాలి. ట్రవేశములలోని 
తారతమ్య భేదములనలన ఈ వితాంతులకు ఐదు అవస్థలు ఉంటాయి. వానిలో ప్రాగానందము వూర్ణతాంళ 
న్ఫరను కలిగి ఉంటుంది. దాని ఉద్భవక్షణంలో శరీరన్భ వా రూఢిగా పోతుంది. అవ్దుడు కంవం 
కలుగుతుంది. దాని బలంవల్ల దేహతాదాత్మ్యత శిథిలమౌతుంది. అప్పుడు ఐహిర్ముఖత్వం విలయమైపోగా నిద్ర 
కలుగుతుంది. అవ్చుడు అనాత్సభావములన్నీ ఆత్మలోను, ఆత్సభావం ఆనాత్మలలోను లీనములౌతాయి. అట్లా 
కావడంచేత, స్వాత్స నర్వమయమౌతుంది. అవ్బండు మవోవ్యాన్లీ చదయించడంచేత యూరి కలుగుతుంది. 


తా ఏతా జాగృదాదిభూమయః తుర్యాతీతాన్తాః / పతాశ్ల భూమయః త్రికోణాకన్ల- 
హృత్తాలూర్హ్వకుక్ణులినీచక్ర-ప్రవేశే భవన్తి | ఏవమ్‌ ఉచ్చారవిత్రాన్తా యత్‌ వరం న్పన్దనం గలితాశేషవేద్యం, 
యచ్చ ఉన్మిషద్వేద్యం, యచ్చ ఉన్సిషేతవేద్యం, తదేవ లిజ్జిత్రయమ్‌ ఇతి వక్ష్యామః స్వావనరే/ వరం చాత్ర లిజ్ఞం 
యోగినీహృదయమ్‌ / తత్ర ముఖ్యా స్పద్థనరూపతా సంకోచవికాసాత్మ తయా యామలరూవతోదయేన 
విసర్గకలావిశ్రాన్తిలాభాత్‌ ఇత్యలమ్‌ / అప్రకాశః అత్ర అనువ్రవేతః / 

ఇవన్నీ, తుర్యాతీతమే అంతమైన జూగ్భుదాది భూములు. ఈ భూములన్నీ త్రికోణము, కందము, 
వృాదయము, తాలువు, ఊర్జ్వ్యకుండలిని మొదలగు చకములలో ప్రవేశించడం వల్ల కలుగుతాయి. ఈ 
ఉచ్చారవ్యికాంతులలో ఏ వరన్సందనమైతే గలితాశేష వేద్యమౌతుందో, ఏది ఉన్నిష వేద్యమౌతుందో, ఏది 
ఉీన్నిషీత వేద్యమౌకుందో, ఇదే లింగతయము. అవనరమును బట్టి మున్గుందు వివరిస్తాను. దీనికి వరమైనది 
యోగినీహృదయము. వీనిలో న్పందనరూవమే ముఖ్యమైనది. దానిలో నంకోచవికాసాత్సత వల్ల 
యామలరూవం ఉదయించడంతో, వినర్గకళారూవమైన విశ్రాంతి ప్రావ్రమౌతుంది. దానిలో ట్రవేకించే 
విధానము చెప్పరానిది. 


శ్లో! పూర్వం స్వబోధే తదను ప్రమేయే విశ్రమ్య మేయం పరిపూరయేత / 
పూర్ణేజి త్ర విశ్రామ్యతి మాతృమేయ-విభాగమాశ్వేవ న సంహరేత || 

ముందు న్వబోధరూవమై, తదువరి బ్రమేయనందు విశ్రాంతిని గైకొని, మేయమును పూరిన్తున్నది. 
వూర్ణమునందు విశ్రాంతమై మాత్సమేయాది విభాగములను శ్వీఘమే నంవారిస్తున్నది. 
శ్లో వ్యాప్యాథ విత్రామ్యతి తా ఇమాః స్యుః శూన్యేన సాకం షడుపాయభూమ్య: / 
ప్రాణాదయో వ్యా ననపశ్రీమాస్త-ల్రీనశ్ర జాగ్రత్స)భృతి ప్రవబ్రః || 

వ్యాప్తి మొదలైన వ్యికామములేవైతే ఉన్నాయో అవి శూన్యముతో కలిని ఆరు ఉపాయభూములుగా 
ఉన్నాయి. ప్రాణము మొదలుకొని వ్యానముయొక్క అంతమువరకూ ఉన్నవాటిలోనే జాగ్రత్‌ మొదలైన 
ప్రపంచమంతా ఉన్నది. 
శ్లో అభ్యాసనిష్యో౭ త్ర తు నృష్టిసంవృాతద్‌- 
విమర్శధామన్య చిరేణ రోహీత్‌ / 

వీనిలో ఆభ్యాననివ్హుడైనవాడు నృృష్టీసంహోరము మొదలైన విమర్శధామములను అచిరములోనో 
అధిరోహిస్తాడు. 

ఇతి ఆన్తరల్లోకాః / ఇతి చచ్చారణమ్‌ / 

ఇవి అంతరళ్లోకములు. ఇది ఉచ్చారణము. 

అధ నూక్ష్మప్రాణాత్మా వరః | 

ఇప్పుడు నూక్ష్మ ప్రాణాత వర్ణనము. 


లన్మిన్‌ పవ బీచ్చారే స్ఫురన్‌ అవ్య క్తానుకృతిప్రాయో ధ్వని: వర్గ, తస్య నృష్టినంహారబీజో ముఖ్యం రూపం, 
తదభ్యాసాత్‌ వరసంవిత్తిలాభః, తధాపా-కాదౌ మానే సాచ్యే అనచ్చే వా అవ్రరుచ్చారితే స్పృతే వా నమవిశిప్టః 
నంవిత్స్ప్పృళ్టస్పర్భ: నమయానవక్షిత్వాత్‌ వరివూర్లః, నమయావక్షిణోతివ్‌ శబ్దాః తదర్ధభావకా 
మనోరాజ్యూదివత్‌, అనుత్రరసంవిత్స్ప ర్భాత్‌ ఏకీకృతహృత్కణ్ణోష్యో ద్వాదశాశ్రద్వయం హృదయం చ 
ఏకీకుర్యాత్‌ ఇతి వర్ధరహస్యమ్‌ / అన్హఃస్ఫురద్విమర్శాశన్తర నముద్దూతం నీతవీతాద్యాన్లరం వరమ్‌ 
ఉద్ధావ్య మానం నంవిదమ్‌ అనుభావయతి ఇతి కేచిత్‌ / 

ఈ ఉచ్చారములో న్ఫురించే అవ్యక్తానుకృతి ప్రాయమైన ధ్వనియే వర్ణము. నృ నంవోర బీజములే 
దానియొక్క ముఖ్యరూవములు. వాని అభ్యానం వల్ల వరనంవిత్‌ లభిస్తుంది. వాటిని కాదినుంచి మాంతము 
వరకూ, అచ్చులతో గాని, లేకుందా గాని, లోలోపల ఉచ్చరించినా, నృరించినా నమానమైన శక్తితో నంవిక్‌ 
నృందన్పర్భను కలిగిస్తాయి. నమయము లేకున్నవ్పటికీ అని వరివూర్హములే, నమయముతో కలనీ ఉన్నవైనా, 
శబ్దములు వాని అర్థముల భావములను మనోరాజ్యములోనే కదా కల్పిస్తాయి. అనుత్తర నంవిత్‌ న్పర్భవలన 
వృదయము, కంఠము, ఓష్టములు ఏకమవ్వడము, ద్వాదశాంతద్వయము హృదయములు ఏకమవ్వడమే 
వర్ణరవాన్యము. లోలోపల న్ఫురించిన విమర్భానంతర నముద్భూతములైన శ్వేత, వీత వరములను 
ధ్యానించడం ద్వారా నంవిత్తును అందుకోవాలని మరికొందరంటారు. 
శ్లో/ వాచ్య విరహీణ నంవిత్‌ స్ప న్హాదిన్హ్వర్కగతినిరోధాఖ్యామ్‌ / 
యన్య తు నమనంప్రవేశాత్‌ పూర్ణా చిట్టీ జవిర్రావరవిధౌ || 

ఇంద్వర్భగతి నిరోధాభ్యానం వల్ల, వాచ్యము కానట్టి నంవిత్‌ నృందమును పొందుతూ, ఎవడైతే చక్కగా 
దీనిలో బ్రవేశిస్తాడో, వాడు చిత్‌, బీజము, విందవర్హముల విధులలో వూర్ణుడౌతున్నాడు. 

ఇతి ఆన్తరల్లోక: / ఇతి వర్థవిధిః | కరణం తు ముద్రాప్రకాశనే వక్ష్యామః! 

ఇది అంతర ళ్లోకము. ఇది వర్ణవిధి. కరణమును ముద్రాప్రకాళన ప్రకరణములో వివరిస్తాను. 
శ్లో వికల్ప: కస్యావ న్వయమనువయన్వూర్గమయతా- 
ముపాయాత్ప్సంస్కారం వ్రజుతి న ఉపాయో౭త్ర బహుధా / 


ధియి ప్రాణో దేహీ తదను బహిరిత్యాణవతయా. 
ననిల్జీతో నైషాం వరఫలవిధౌ కావ పా భిదా | 


కొందరికి వికల్పము న్వయముగా, ఉపాయములేకుందా, వూర్ణమౌతుంది. కొందరికి ఉపాయమువల్ల 
నంన్యరింవబడుతుంది. బుద్ధి, ప్రాణము, దేహము, బాహ్యవిషయముల డూవములలో ఆ ఉపాయములు 
చాలా ఉన్నాయి. అవి నిర్గీతములై ఇట్లే ఉండాలని చెప్పలేము, అవి ఎట్లున్నవ్పటికీ, వరఫలమును 
పొందినవిదవ వాటిలో భేదమేముంటుంది? 


వ్యాఖ్యానము 
శాక్షోపాయము - అణవోపాయముల పోలిక 


ఇంతకు ముందటి అధ్యాయములో చెప్పబడిన విధముగా - ఏ విధమైన బయటి ఉపాయమూ అవసరము 
లేకుండా, సాధకుని మనస్సు తననుతాను సంస్కరించుకోగలిగినప్పుడు, శుద్ధభావముల అభ్యాసముతో 
అశుద్ధభావములను తనంతట తాను పోగొట్టుకోగలిగినప్పుడు, పశువుగా మాయకు బద్ధుడై ఉన్నస్థితి నుండి 
విముక్తిని పొంది, శుద్ధవిద్యానుగ్రహంతో పరమేశ్వరశక్తిగా మారి, ఆ శక్తినే ఉపాయంగా మలచుకుని, 
శాక్తజ్ఞానం ద్వారా పరమశివానుభవమును పొందుతుంది. అది శాక్తోపాయము, దాని వివరమంతా ముందటి 
అధ్యాయంలో వివరించబడింది కదా ! 

దానికి తగినంత మానసికపరిపక్వత లేకపోవడం వల్ల, శాక్తోపాయమును సాధించలేకపోతే, అటువంటి 
సాధకునికి, అంతకంటే తక్కువస్థాయికి చెందిన ఉపాయం అవసరమౌతుంది. అప్పుడు బుద్ధి, ప్రాణము, 
దేహము, లేదా ఒక వస్తువు మొదలైన పరిమిత ఆకారములను ఉపాయములుగా తీసుకుని సాధన చేయగా 
తనను తాను తగ్గించుకుంటున్నాడు గనుక, అణువుగా మారుతున్నాడు గనుక, అణవజ్ఞానము కలుగుతుంది. ఆ 
విధంగా ఈ స్థాయిలోని సాధకులకు మనస్సు ధ్యానాత్మకమౌతుంది. కనుక దీనిని అణవోపాయమంటారు. 


ప్రాణము, స్థూలము సూక్ష్మమని రెండు విధములు, స్థూలప్రాణము సూక్ష్మప్రాణముగా మారనిదే మనస్సు 
ధ్యానస్థితిలో నిలకడను పొందదు. వీటిలో స్థూలప్రాజము ఉచ్చారణాత్మగా ఉంటుంది. ఉచ్భారణమంటే 
పంచప్రాణముల వృత్తులు. అవి - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు. వాటి కదలికలుగా, 
స్థూలమైన ప్రాణసంచారం దేహంలో సాగుతుంది. నూక్ష్మప్రాణము, బీజాక్షరముల శబ్దన్వరూపమై ఉంటుంది. 
ఇవన్నీ దేహంలోనే జరుగుతాయి గనుక, సాధనారంగం దేహమే అవుతుంది. కనుక అదికూడా ఒక సాధనమే. 
ఇకపోతే, కలశము మొదలైన వస్తువులు బాహ్యంగా ఉపయోగపడే సాధనములు. కలశము, పూజావేదిక, 
శివలింగము మొదలైనవి బాహ్యమైన ఉపాయములని చెప్పబడుచున్నవి. 


మొదటగా, ధ్యానము ఉపదేశింపబడుచున్నది 


ఇప్పటివరకూ ఏ పరమశివతత్వ్యమైతే, స్వయంప్రకాశమని, సృష్టిలోని అన్ని తత్వ్వములలో 
అంతర్యామిగా ఉన్నదని చెప్పబిడినదో, దానిని తన హృదయములో ఉన్న చైతన్యరూపమైన ఎరుకగా 
ధ్యానించాలి. అక్కడనే, సూర్య, చంద్ర, అగ్నుల వెలుగులు కలసిపోతున్నట్లుగా ధ్యానించాలి. వీరిలో అగ్నిని 
'ప్రమాత (జ్ఞాత లేదా జ్ఞానమును పొందుతున్నది) గాను, సూర్యుని ప్రమాణము (జ్ఞానము, తెలివి) గాను, 
చంద్రుని ప్రమేయము డశ్రేయము, తెలియబడుతున్న వస్తువు) గాను ధ్యానించాలి. అనగా, మన 
అనుభవమునకు అవసరమైన జ్ఞాత - జ్ఞానము - జ్ఞేయములు మూడూ తన హృదయములో కలసిపోయి 
ఒక్కటిగా అయిపోతున్నట్లుగా ధ్యానించాలి. దీనిని, సూటిగా చేయలేనివారు, ఏదో ఒక రూపము యొక్క 
ఆధారము కావలసినవారు, సూర్య, చంద్ర, అగ్నులను ధ్యానిస్తూ, ఆ మూడూ తన హృదయంలో ఒక్కటిగా 
కలసిపోయి, ఒక పెద్ద వెలుగుగా మారినట్లు ధ్యానించాలి. దాని పేరు మహాభైరవాగ్ని, అనగా, భైరవశివుని 
స్వరూపమని అర్థం. ఆ వెలుగు ఒక చడక్రంలాగా వెలుగుతున్నట్లు, దానిచుట్టూ ఇంతకు ముందు చెప్పబడిన 
పన్నెండుగురు కాళీకాశక్తులు ఆవరించి ఉన్నట్లు ధ్యానించాలి. అవి, సృష్టి, స్థితి, లయము, అనాఖ్య 
(తురీయము, పేరులేనిది) ములని చెప్పబడతాయి. అవి ఈ క్రింద చూపిన పన్నెండు విధములుగా ఉంటాయి. 


లా 'న్వవ్న-న్వవ్న | న్వవ్న-నుషప్తి 
సుషుప్తి = జాగ్రత్‌ నా! 
అంటే, సృష్టిలో - సృష్టి, స్థితి, లయము, అనాఖ్యము నాలుగు నడుస్తూ ఉంటాయి, అదే విధంగా 


స్థితిలోను, సంహారములోను కూడా నడుస్తూ ఉంటాయి. ఈ విధముగా ఈ శక్తులు పన్నెండౌతాయి. వీరి 
గురించి ఇంతకు ముందు వివరించారు కదా ! 


ఈ పన్నెండుగురు శక్తులు పన్నెండు అగ్నిజ్వాలల రూపంలో, ఈ మహాభైరవాగ్నిని ఆవరించి ఉన్నట్లు 
ధ్యానిస్తూ, ఇవి కన్ను, ముక్కు, మొదలైన అయిదు జ్ఞానేంద్రియములు, చేతులు, కాళ్ళు మొదలైన అయిదు 
కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి - ఈ పన్నెండు వాకిళ్ళ ద్వారా బయట ప్రపంచం లోకి వెలుగులుగా 
ప్రసరిస్తూ, వస్తువుల పైన పడుతున్నట్లుగా ధ్యానించాలి. 

ఈ వెలుగులో చంద్ర, సూర్య, అగ్నులనబడే మూడు కాంతులున్నాయి కదా ! కనుక, అది వస్తువులపైన 
పడినప్పుడు, మొదటగా చంద్రకాంతి రూపంలో ఆయా వన్తువులు సృష్టి చేయబడి, సూర్యకాంతి ద్వారా 
పోషింపబడి, అగ్నితేజన్సు ద్వారా దహింపబడి, అనాఖ్యపు ఎరుక ద్వారా అనుత్తర పరమశివస్వరూపంగా 
మారుతున్నాయని ధ్యానించాలి. ఈ విధంగా ధ్యానించినప్పుడు, ధ్యానికి తన ఇంద్రియముల ద్వారా 
అనుభూతిలోకి వస్తున్న సమస్తమూ, సృష్టి, స్థితి, లయ, అనాఖ్య శక్తులతో పరిపూర్ణమై, పరమశివస్వరూపంగా 
అనుభవమౌతుంది. ఇంతవరకూ సృష్టిని వివిధ వస్తువులుగా, జీవులుగా చూస్తున్న దృష్టి మాయమై, అంతటినీ 
పరమశివన్వరూపంగా చూచే దృష్టి కలుగుతుంది. దీనినే 'శివదృష్టి' 'జ్ఞానదృష్టి' అంటారు. పరమశివుని 
దృష్టి పడినప్పుడు ఆ వస్తువు భస్మమౌతుంది. అదే విధంగా, ఈ దృష్టితో చూచినప్పుడు, ఆయా వస్తువుల పట్లా, 
జీవులపట్లా, రాగద్వే షముల రూపంలో మనలో ఉన్న “మాయ' లేదా 'అవిద్య' భస్మమౌతుంది. 

ఈ విధంగా ఇంద్రియగోచరమౌతున్న సమస్త భౌతిక ప్రపంచమూ, ఈశ్వరీకరించబడిన తరువాత, ఆ 
భౌతికరూపముల సూక్ష్మ వాననలను కూడా, అనగా, వాటిగురించి తన మనస్సులో ఉన్న సంస్కారములను 
కూడా ఇదే ఖైరవాగ్నిలో కాల్చి భస్మం చేయాలి. చిత్తపు లోతులలో ఉన్న సంస్కారములను నాశనం చేసే 


మార్గం ఇదే. 

ఈ విధంగా తెంపులేకుండా నిత్యమూ ధ్యానించే యోగికి ఏమి జరుగుతుంది? సృష్టి స్థితి లయములను 
చేస్తున్నట్టి, అడ్డులేని స్వాతంత్య్రరూపంలో ఉన్న పరతత్వము అనుభూతిలోకి వస్తుంది. తాంత్రికపరిభాషలో 
దానినే భైరవభావమని పిలుస్తారు. ఈ భైరవభావంలో నిరంతరం నిలచి ఉండటం వల్ల, సమస్తములైన సిద్ధులు 
ఆ యోగికి వాటంతట అనవే కలుగుతాయి. పరభైరవునికి లేని సిద్ధులు శక్తులు ఏమున్నాయి? పన్నెండు 
కాళికాశక్తులు తనను ఆవరించిన వెలుగులని, తానే పరఖైరవుడనని ధ్యానించే యోగికి సిద్దుల కొరత 
ఏముంటుంది? 

దీనినే సంగ్రహరూపంలో వివరిస్తున్నారు. 

ప్రమాత(జ్ఞాత, లయము) - ప్రమాణ(జ్ఞానము, స్థితి) - ప్రమేయ(జ్ఞేయము, సృష్టిములు మూడుగా 
తనంతట తానుగా వెలుగుతున్న అత్మ ఏదైతే ఉన్నదో, దానిని తన హృదయంలోని ఆనందపు వెలుగుగా, 
యోగియైనవాడు నిత్యమూ ధ్యానించాలి. 

పైన వివరించినట్లుగా, సృష్టి, స్థితి, లయము, అనాఖ్యముల కలయికలతో ఏర్పడిన పన్నెండుగురు 
మహాశక్తుల కాంతిచక్రము యొక్క మధ్యలో ఉంటూ, వాటియొక్క అధిపతియైన ఈశ్వరుని, తన హృదయంలో 
నుంచి బయట శూన్యంలోకి ప్రసరిస్తున్న వెలుగుగా భావిస్తూ ధ్యానించాలి, 

ఈ వెలుగు ఏయే వస్తువుల పైన, వ్యక్తులపైనా పదుతున్నదో, అనగా, తనకు ఏయే వస్తువులు, జీవులు 
మొదలైనవి తన ఇంద్రియముల ద్వారా తెలియబడుతున్నాయో, అవి యన్నీ, తన యొక్క ఆత్మలోనే 
ఉన్నాయని, తన అత్మస్వరూపములే అవి యని, తన వెలుగుతోనే అవి వెలుగుతున్నాయన్న భావనలో నిలచి, 
యోగియైనవాడు స్థిరంగా ధ్యానించాలి. దీనివలన, ఆ యోగికి, లోపలా బయటా కూడా, ఆత్మదీప్తి 
నిండుతుంది. 


ఇప్పుడు ఉచ్చారము (పంచప్రాణ రహస్యము) వివరించబడుచున్నది 

సూటిగా మనస్సును నియమించి ధ్యానమును చేయగలగడం ఉత్తమపద్ధతి, అది చేయగలిగిన వారికి, 
ధ్యానవిధానమును ముందుగా ఉపదేశించిన తదుపరి, అలా చేయలేనివారికోనం, ప్రాణాయామమును 
ఉపదేశిస్తున్నారు. 

ఉత్తమసాధకులకు ప్రాణాయామము యొక్క అవసరం లేదు. వారి మనస్సులు స్వచ్చములై, సహజముగా 
ఏకాగ్రములయ్యే స్థితిలో ఉంటాయి గనుక వారికి ప్రాణమును నియమించే అవసరం ఉండదు. అయితే, 
అది చేసిన కాసేపు మాత్రమే వారి మనస్సు ఏకాగ్రమై నిలబడుతుంది. 

ప్రాణమును ఊర్ధ్వమునకు, అక్కడనుంచి బయటకు, పంపించే ముందుగా హృదయపు శూన్యతలో 
దానిని విశ్రాంతిగా ఉంచాలి. తరువాత దానిని బయటకు పంపి, బాహ్యంలో ఉంచాలి. బాహ్యంలోని 
అపానమును చంద్రునిద్వారా పూరించడంచేత, సాధకుడు సర్వాత్మను వీక్షిస్తాడు. అప్పుడు అన్యమును 


ఆకాంక్షించడు. 


అనగా, సుఖపూర్వక (అనులోమ విలోమ) ప్రాణాయామమని అర్ధం. యోగాభ్యాసపరులందరూ దీనిని 
చేస్తారు గాని, భావనాత్మకంగా చెయ్యరు. కనుకనే, ఇక్కడ చెప్పబడిన ఫలితములు వారికి లభించవు, దీనిని 
చెయ్యడానికి ముందుగా, హృదయమును శూన్యం చేసి, అక్కడనుంచి ప్రాణమును రేచకసహితంగా బయటకు 
పంపించే విధానం యోగికి తెలియాలి. ఆ తరువాత ఇడానాడి (చంద్రనాడి) ద్వారా ఊపిరిని పూరించాలి. ఈ 
విధముగా బయటా, లోపలా ఉన్నది ఒకే ప్రాణమన్న భావనలో యోగి స్థిరంగా ఉంటూ ఈ 
ప్రాణాయామమును చేయాలి. ఈ ధ్యానస్థితి చేతకానివారికి ఇది ఉత్త శ్వానవ్యాయామమౌతుంది తప్ప, ఇక్కడ 
చెప్పబడిన ఫలితం మాత్రం లభించదు. 


ఎప్పుడైతే అంతటా నిండియున్న ప్రాణమును తెలునుకుంటాడో, అప్పుడు సర్వాత్మను, అనగా, అంతటా 
నిండియున్న ప్రాణరూపియైన ఆత్మను తెలుసుకుంటాడు. అది చాలా సుఖంగా ఉండే స్థితి. దీనిని రుచిచూచిన 
యోగి ఇతరములు వేటినీ కోరుకోడు. 


ప్రాణాపాన వాయువులు సమానంగా మారినప్పుడే సమానవాయువు ఉదయిస్తుంది. ఈ రెంటిలో 
హెచ్చుతగ్గులున్నపుడు అది ఉదయించదు. సాధారణంగా, మానవులకు ప్రాణము, అపానము రెండూ 
సమానంగా ఎప్పుడూ ఉండవు. వాటి దీర్ణతలోను, స్థూల, సూక్ష్మస్థితులలోను, వాటిని నడిపే విధానంలోను, 
మామూలు మనుషులకు అర్థం కాని తేడాలుంటాయి. వీటి రహస్యములను తెలిసి, అభ్యాసంతో దానిని 
సాధించిన యోగులలో మాత్రమే ఇవి అన్నివిధములుగా నమానస్థాయిలో ఉంటాయి. ఎప్పుడైతే ప్రాణము, 
అపానము రెండూ అన్నివిధములుగా ఒకే విధంగా నిలుస్తాయో, అప్పుడు అ రెండింటి చర్యలు ఆగిపోయి, 
నమానవాయువనే ఇంకొక వాయువు యోగి దేహంలో పనిచెయ్యడం మొదలుపెడుతుంది. ఈ 
సమానవాయువు ఉదయించడం వల్ల, చాలా విశ్రాంతిగా, హాయిగా, ఉండే స్థితి యోగికి అనుభవంలోకి 
వస్తుంది. 

ఈ స్థితిలో ఉండటం బాగా అలవాటైనపుడు, అభ్యాసపరిపక్వతలో, ఉదానవాయువనేది యోగి దేహంలో 
ఉదయిస్తుంది. ఉదానమంటే పైకి ఎగరడమని అర్ధం. అది అగ్నిలక్షణం గనుక యోగి దేహంలో విపరీతమైన 
అగ్ని పుడుతుంది. పతంజలిమహర్షి తన యోగనూత్రములలో 'సమానజయాత్‌ ప్రజ్వలనమ్‌' అనే సూత్రంలో 
దీనిని వివరిస్తూ, 'సమానవాయువును జయించడం వలన, యోగి దేహంనుంచి కాంతి వెలువడుతుంది” 
అంటారు. ఈ ఉదానవాయువు పుట్టడం వలన, మాతృ (జ్ఞాత), మేయ(క్రేయము) మొదలైన భిన్నత్వము 
మాయమౌతుంది. అంటే, చూస్తున్న తనకు, చూడబడుతున్న వస్తువుకు భేదమనేది యోగికి తెలియకుందా 
పోతుంది. ఇదే విధంగా, మిగతా ఇంద్రియములకు కూడా జరుగుతుంది. అనగా, కర్త, కర్మ రెండూ 
ఒక్కటైపోతాయి. అంటే, సృష్టికి తనకు ఏ విధమైన భేదమూ లేనట్లుగా అతనికి అనిపిస్తూ ఉంటుంది. ఈ 
స్థితిలో ఉన్న యోగి, ఏదో అయోమయస్థితిలో ఉన్నట్లుగా, చూచేవారికి అగుపిస్తాడు. 

ఈ స్థితి బాగా అలవాటైన పిదప, జ్ఞాతలో జ్లేయమును లయం చేసుకుంటున్న ఉదానమనే అగ్ని కూడా 
చల్లారడంతో, వ్యానమనే అయిదవ వాయువు యోగిలో ఉదయిస్తుంది. అప్పుడు ఆత్మకున్నట్టి అన్ని విధములైన 


ముసుగులూ తొలగిపోయి, మబ్బులు వీడిన సూర్యునిలా ఆత్మతేజస్సు తనంతట తానుగా ప్రకాశిస్తుంది, 

పంచకోశములే ఆత్మను కప్పిన ముసుగులు. అవి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, 
ఆనందమయ కోశములు. ఇవి అయిదు రకాలైన మేఘములనుకుంటే, వాటి వెనుకనున్న సూర్యునిలా 
ఆత్మజ్యోతి ఉంటుంది. వీనిలో, అన్నమయ, ప్రాణమయ కోశములు, ప్రాణాపానముల కలయికతో 
తొలగుతాయి. అంటే, వాటి నృ హ యోగికి పోతుంది. సమానవాయువుతో మనోమయకోశం తొలగుతుంది. 
అంటే, మనస్సులో ఆలోచనలు మొత్తం శాంతిస్తాయి. ఉదానవాయువుతో విజ్ఞానమయకోశం ప్రక్కకు 
తప్పుకుంటుంది. అంటే, 'తాను వేరు, ఇంద్రియములతో తనకు అనుభూతిలోకి వస్తున్న ప్రపంచం వేరు' అనిన 
విజ్ఞానపూరితమైన ద్వంద్వభావన నశిస్తుంది. అప్పుడు, నిష్కారణమైన ఆనందం ఒక్కటే ఎప్పుడూ అతనిలో 
ఉబుకుతూ ఉంటుంది. ఇది ఆనందమయకోశ లక్షణం, వ్యానవాయువు ఉదయించడంతో ఈ 
ఆనందమయకోశం కూడా తొలగిపోతుంది, ఈ విధంగా, పంచవాయువుల సాధన, పంచకోశములను అడ్డు 
తప్పిస్తుంది. 'అత్మసాక్షాత్మారం' అంటూ మనం తేలికమాటలలో అనుకునే స్థితి, అప్పటికి మాత్రమే యోగికి 
అందుబాటులోకి వస్తుంది. 


ఈ ప్రక్రియ మొత్తమూ, 'హృదయంలో ఉన్న శూన్యం" నుంచి మొదలుపెట్టబడి, వ్యానవాయువు 
ఉదయించడంతో ముగిసింది. ఈ విధముగా, శూన్యము, పంచవాయువులు కలసి, అరు విధములైన 
విశ్రాంతులతో నిండిన స్థితులు యోగికి అనుభవములౌతాయి. వాటి పేర్లు వరుసగా - నిజానందము, 
నిరానందము, పరానందము, బ్రహ్మానందము, మహానందము, చిదానందములనబడతాయి. ఇవి 
అనందభూములు, అనగా, ఈ స్థితులలో ఉన్నపుడు చాలా హాయిగా అనిపిస్తుంది. 


ఈ ఆరు ఆనందభూమికలను వివరించవలసి యున్నది. 
నిజానందము 


ప్రాణము ఉదయించడానికి పూర్వము, హృదయంలో స్థిరంగా ఉంటుంది. అప్పుడు హృదయం 
శూన్యంగా ఉంటుంది. దానిలో ఎటువంటి కదలిక కూడా ఉండదు. అది తనదే అయినప్పటికీ శూన్యస్థితి. 
అప్పటికి, యోగికి ఇంకా చైతన్యము అనుభవంలో ఉండదు. అత్మచైతన్యమూ ఉండదు. అనంతచైతన్యమూ 
ఉందదు. ఉత్త శూన్యత మాత్రమే అనుభవంలో ఉంటుంది. దీనినే చాలామంది 'బ్రహ్మానుభూతి' అనుకుంటూ. 
పారపడుతూ ఉంటారు. ఇది చాలా ప్రాథమికస్థాయి మాత్రమే. 


నిరానందము 


ఈ శూన్యస్థితిలోనుండి ప్రాణాపానముల చలనం వలన, బయటి ప్రపంచం అనుభవం లోకి వస్తూ 
ఉంటుంది. అప్పుడు ఈ నిజానందము మాయమై నిరానందం కలుగుతుంది. అంటే, అంతకు ముందున్న 
అనందస్థితి మాయమై పోతుంది. కనుక ఇది నిరానందము (ఆనందపు లేమి) అనబడుతుంది. 


పరానందము 


నమానవాయువు ఉదయించడం చేత, ఇంద్రియముల ద్వారా అనుభూతిలోకి వస్తున్న సమస్త వస్తువులూ 
నమానములుగా యోగికి అనుభూతి కలుగుతుంది. అనగా, ఒకదానికి, ఇంకొకదానికి మధ్యనున్న భేదం, 
యోగికి అగుపించదు. ఇది సమత్వ స్థితి. కనుక దీనిని 'పరానందము' అంటారు. దీనిని కూడా 


'బ్రహ్మానుభూతిగా భ్రమించే అవకాశం ఉన్నది. చాలామంది దీనినే సాధనామార్గంలో సర్వోత్తమస్థాయి 
అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. 


బ్రహ్మానందము 
గోచరమౌతున్న చరాచరప్రపంచం మొత్తమూ, తనకంటే భిన్నం కాదని, జ్ఞాతకూ జ్ఞేయమునకూ భేదము 

లేదన్న అనుభూతి ఈ స్థాయిలో కలుగుతుంది. ద్వైతభావన మాయమౌతుంది గనుక, దీనిని బ్రహ్మానందమని 

అంటారు. కానీ ఇది కూడా సర్వాతీతస్థితి కాదు. ఎందుకంటే, ద్వైతం మాయం కావడమనే కారణం దీని 

వెనుక ఉన్నది గనుక. ఏ కారణం పైనైనా ఆధారపడి ఉన్నది సర్వోత్తమస్థితి కాబోదు. 

మహానందము 


శనవరకే పరిమితమైన (బ్రహ్మానందము, ఈ స్థితిలో సర్వవ్యాపకమౌతుంది గనుక 
యున్నది గనుక, ఈ ఆనందము కూడా అత్యుత్తమం కాదు. 
చిదానందము 


జ్ఞాతకూ, జ్ఞేయమునకూ భేదము లేకుండా, అంతరికమూ బాహ్యమూ అనిన భేదము లేకుండా, 
పరిమితము, అపరిమితమానిన భేదము లేకుండా, అన్ని ఆధారములకూ అతీతమై, కేవలము 'చిత్‌' తో 
నిండియున్న అనందస్థితి ఇది. కనుక చిదానందమని చెప్పబడుతుంది. ఇది అన్నింటికీ అతీతమై, అదే 
సమయంలో అన్నింటిలోనూ ఉంటూ, ఏ ఆధారమూ లేకుండా ఉన్నప్పటికీ, అన్నింటికీ ఆధారమై ఉండే స్థితి. 
కనుక ఇది అత్యున్నతమైన అనందస్థితి. 

ఈ ఆరు ఆనందభూములలోను, దండలో దారంలాగా అంతస్సూత్రంగా ఉంటూ, వీటినన్నింటినీ 
ఒక్కటిగా కలిపి ఉంచుతున్నదేమిటి? అది, ఉదయము, అస్తమయములంటూ లేనట్టి, అంతరికవిశ్రాంతి యైన 
జగదానందము. దీనికి ఈ ఆరు భూమికలవలె ఒకప్పుడు ఉదయించడము, మరొకప్పుడు అస్తమించడము 
ఉండవు. ఇది పరమేశ్వర స్వరూపము. ఈ అనందభూములలో, ఉచ్చ్వాస నిశ్వానములలో గాని, లేదా 


కుంభకసమయంలో గాని, ఆయా విశ్రాంతులు యోగికి అనుభవమైతే, అప్పుడతనికి అంతవరకూ తెలియనట్టి, 
దేహప్రాణములకు విభిన్నమైనట్టి, విశ్రాంతితత్త్యము గ్రహింపులోకి వస్తుంది. అంతవరకూ అతనికి దేహము, 
“విశ్రాంతి స్థితులు' తెలియవస్తాయి. అదియే సృష్టి సంహార బీజముల రహస్యము. 

సృష్టి - సంహార బీజములు 


నృష్టి బీజమంటే 'న' కారము, సంహారబీజమంటే 'హ' కారము. పరమశివుని నుండి బయటకు నృష్టి 
ఉదయించింది. అదే విధంగా, ఆ యోగి తననుండి, ఊపిరిని బయటకు వదలడం సృష్టి అవుతుంది. అంటే, 
నిశ్వానము (ఊపిరిని వదలడం), 'సో' అనిన శబ్దంతో అనునంధానమౌతుంది. సంహారమంటే, సృష్టి 
మొత్తాన్నీ పరమశివుడు తనలోకి ఉపసంహరించుకోవడం. దీనికి సూచికగా, బయటనున్న గాలిని యోగి 
తనలోనికి పీల్చుకుంటాడు. అంటే, ఉచ్చ్వాసము (ఊపిరిని పీల్చుకోవడం), 'హం" అనిన శబ్దంతో 
అనునంధానమౌతుంది. వెరసి ఇది, 'సోహం' అనిన హంసమంత్ర జపమౌతుంది. కొన్ని 
తంత్రసాంప్రదాయములలో దీనిని అహమ్‌” అనికూడా ఉపయోగిస్తారు. ఎందుకనగా, ఇంతకుముందు 
వివరించినట్లు, 'అ' అన్నది సృష్టిప్రారంభము, 'హ' అన్నది దాని చివర, 'మ్‌' అన్నది అంతము లేదా లీనము 
గనుక 'అహమ్‌' అన్నది సృష్టి సంహారబీజముల కలయికతో కూడిన మహామంత్రమౌతుంది. 'సోహం'" 
మంత్రములో కూడా 'అహమ్‌' అనిన మంత్రము అంతర్భాగంగా ఉన్నది. శుద్ధవిద్య యైన 'న' కారం ఒక్కటే, 
దానికి అధికంగా కలుస్తుంది. 

ఈ సహజమంత్రము, మన ప్రయత్నంతో సంబంధం లేకుండా ప్రాణమున్నంత వరకూ, 
ప్రతిమనిషిలోనూ నిరంతరం జరుగుతూనే ఉంటుంది గనుక, దీనిని అజపా జపమంటారు. అంటే, జపం కాని 
జపమని, మనం చెయ్యకుండా దానంతట అదే జరిగే జపమని అర్థం. ఈ “సోహం” మంత్రమును లేదా 
'అహమ్‌' మంత్రమును ఉచ్చ్వాన నిశ్వాసములతో అనుసంధానం గావిస్తూ తన ఆలోచనలను 
యోగియైనవాడు సంన్కరించుకోవాలి. 

ధ్యానపూర్వకమైన ప్రాణాయామము ఆధ్యాత్మికమైన ఉత్తమ ఫలితములనిస్తుంది. అది కాకుండా, ఊరకే 
ఊపిరిని పీలుస్తూ వదులుతూ చేసే అధమప్రాణాయామము, ఉత్త ఆరోగ్యాన్ని మాత్రమే ఇస్తుంది, అదికూడా 
సరిగా చేయబడితే మాత్రమే. అందుకనే, 'భావనాత్మకము కాని ప్రాణాయామమును చేసేవాదికీ కమ్మరి 
కొలిమితిత్తికీ తేడా లేద" ని ఆదిశంకరులన్నారు. 
పంచ స్థితులు 

ఈ విశ్రాంతులు తనలో ఉదయిస్తున్న సమయంలో, యోగికి కొన్ని సూచకలక్షణములు కనిపిస్తాయి. 
వాటినే అయిదు అవస్థలంటారు. అవి, ప్రాగానందము, ఉద్భవము, కంపము, నిద్ర, ఘూర్ణి అనబిడతాయి. 
వీటిని వివరిస్తున్నారు. 
ప్రాగానందము 


వానిలో, ప్రాగానందము (మొదటగా ఉదయించే ఆనందము) పూర్ణతాంశ స్పర్శను కలిగి ఉంటుంది. 
పరమశివుడే పరిపూర్ణుడు. ఆయన యొక్క అంశ, శుద్ధమైన జీవాత్మ ఆ ఆత్మయొక్క స్పర్శ, ప్రాగానందంలో 
ఉంటుంది. అంటే, ఈ పంచప్రాణసాధన మొదటిలో కలిగే ఆనందంలో ఆత్మయొక్క ఛాయ ఉంటుంది. 
అందుకే, చాలామంది దీనిని చిదానందముగా భావించి పొరపాటు పడుతూ ఉంటారు. 


ఉద్భవము 

ఈ ఆనందము ఉదయిస్తున్న సమయంలో, దానిలోనే స్థిరంగా ఉండగలిగితే, శరీరస్స హ తప్పకుండా 
పోతుంది. ఈ స్థితి మొదటిలోనే రాదు. నిరంతరమైన అభ్యాసంతో దీనిని సాధించాలి. చాలామందికి, దీనిని 
సాధించడానికే ఏళ్లకేళ్లు పడుతుంది. మొదటిలో ఈ స్థితి ఒక్క క్షణంపాటు మాత్రమే ఉంటుంది. అభ్యాసం 
చెయ్యగా చెయ్యగా, దీనిలో స్థిరత్వం కలుగుతుంది. ఎక్కువసేపు దానిలో ఉండగలగడం అలవాటౌతుంది. 
దానిని 'ఉద్భవం' అంటారు. 
కంపము 


అప్పుడు ఒక కుదుపు వంటిది దేహంలో కలుగుతుంది. దీనిని 'కంపము' అంటారు. ప్రాణరూపిణియైన 
కుండలిని, సుషుమ్నలో ప్రవేశించే సమయంలో ఈ కుదుపు కలుగుతుంది. రాకెట్టు ఆకాశంలోకి లేచేముందు. 
కలిగేటటువంటి ప్రేలుడు లాగా ఇది యోగికి తన శరీరంలో అనుభూతమౌతుంది. దానిలో స్థిరంగా ఉండటం 
అలవాటు అయ్యేకొద్దీ, తన దేహంతో యోగికున్న ఏకత్వం సడలిపోతూ ఉంటుంది. అనగా, తన శరీరంతో 
తనకే సంబంధం పోతూ ఉంటుంది. అప్పుడు, దేహానికి ఏమీ జరిగినప్పటికీ కూడా, తనకు మాత్రం ఏమీ 
కానటువంటి స్థితి కలుగుతుంది. 

నిద్ర 

ఈ స్థితిలో, ఇంద్రియములు, మనన్సు బయటకు చూడటం మానివేస్తాయి. అంటే, యోగసూత్రములలో 
చెప్పబడిన 'ప్రత్యాహారస్థితి” కలుగుతుంది. ఈ స్థితి ఒక నిద్రలాగా ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న యోగి, 
బయటనుండి చూచేవారికి నిద్రపోతున్నట్లుగా కనిపిస్తాడు. కానీ అది నిద్ర కాదు, ఈ స్థితిలో ఏమౌతుంది? 


ఇంద్రియగోచరములౌతున్న వస్తువులు వేరు, తాను వేరన్న దృష్టికోణం యోగినుంచి మాయమౌతుంది. సృష్టి 
అంతా తన అత్మలోకే వచ్చి చేరిపోతూ ఉంటుంది. ఆ విధంగా అవన్నీ ఆత్మలో లీనం కావడంచేత, తన 


ఆత్మయే, తానే ఎక్కడ చూచినా ఉన్నట్లుగా యోగి దర్శిస్తాడు. అప్పుడు, తన ఆత్మయే విశ్వమంతా 
నిండియున్న అనుభూతి యోగికి కలుగుతుంది. విశ్వమయుడౌతాడు. దీనిని 'మహావ్యాప్తి' అంటారు. 
ఘూర్జి 

ఇది ఉదయించడం చేత 'ఘూర్డి" అనబడే స్థితి కలుగుతుంది. అంటే, రంగులరాట్నంలో లాగా, అన్నీ 
గిర్రున తిరిగిపోతూ, ఏదో తెలియని శూన్యంలోకి, తనలోకి, లయమైపోతున్నట్లు కనిపిస్తాయి. ఈ స్థితులన్నీ, 


జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, తురీయము మరియు తురీయాతీతములంటూ వేదాంతమున చెప్పబడిన అయిదు 


వివేకానందస్వామి సన్యాసి కాకముందు, నరేంద్రునిగా కళాశాలలో చదువుకుంటూ ఉన్న సమయంలో, 


శ్రీరామకృష్ణులను దర్శించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అతడిని సమీపించి హృదయభాగంలో మెల్లిగా 
తాకారు. అప్పుడేం జరిగిందో, తన మాటలలో తానే చెప్పాడు నరేంద్రుడు. 


“శక్తివంతమైన అ స్పర్శతో ఒక్కసారిగా నాకేదో అయింది. నేను చూన్తున్న ప్రపంచమంతా నా కళ్ళముందే 
గిర్రున సుడిగుండంలాగా తిరిగిపోతూ, ఏదో తెలియని చోటకు మాయమైపోతోంది. అప్పటిదాకా నాకు 
కనపడుతున్న ఇళ్ళు, చెట్లు, మనుషులు, ఆకాశం సమస్తం ఈ సుడిగుండంలో చిక్కుకుని మాయమైపోయాయి. 
చివరకు 'నేను' అనిన నా నృ హను కూడా అది మింగివేయబోతోంది. నేను చనిపోతున్నానని నాకర్థమైంది. 
చివరి క్షణంలో శక్తిని కూడగట్టుకున్న నేను 'మహానుభావా ! మీరు నాకేం చేస్తున్నారు? నాకింటిదగ్గర 
తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు, తమ్ముడు ఉన్నారు' అంటూ పెద్దగా అరిచాను, విలాసంగా నవ్వుతూ 
శ్రీరామకృష్ణులవారు, మళ్ళీ నా ఛాతీమీద సున్నితంగా సృ శించారు. నేను చూస్తున దృశ్యం మొత్తం 
ఆగిపోయింది. మళ్ళీ మామూలుగా అన్నీ నాకు కనిపించసాగాయి. శ్రీరామకృష్ణులవారు నవ్వుతూ ఇలా 
అన్నారు 'ఇప్పటికిది చాలు, సమయం వచ్చినపుడు అంతా నీకే తెలుస్తుందిలే !'”. 

ఆ సమయంలో నరేంద్రునికేం జరిగిందో, ఇప్పటివరకూ ఏ గ్రంథములోనూ ఎవరూ వ్రాయలేదు. 
ఆయనకా సమయంలో జరిగింది ఇది. శ్రీరామకృష్ణుల శక్తివంతమైన స్పర్శతో నరేంద్రుని ప్రాణశక్తి మొత్తమూ, 
అతని సుషుమ్నానాడిలో ప్రవేశించి ఊర్ధ్వకుండలిని అని చెప్పబడిన చోటకు చేరిపోయింది. 'ఘూర్డి' అంటూ 
అభినవగుప్తులవారి చేత చెప్పబడిన స్థితి, ఆయనకు ఒక్క క్షణంలో కలిగింది. నరేంద్రుడు కారణజన్ముడు, 
సప్తబిషులలో ఒకడు, హిందూమతమును ఉద్ధరించే పనికోసం జన్మించాడు గనుక, దానిని తట్టుకుని 
నిలబడగలిగాడు. మామూలు మనిపైతే అదే క్షణంలో చనిపోయేవాడు. 

ఈ ఆనందభూములన్నీ, యోగి యొక్క ప్రాణము ఊర్జ్వగామినిగా మారి, వరుసగా, త్రికోణము, కందము, 
హృదయము, తాలువు, ఊర్జ్వకుండలిని మొదలగు చక్రములలో ప్రవేశించడం వల్ల కలుగుతాయని 
చెప్పబడింది. ఇవి యోగపరములైన స్థానములు. వీనిలో త్రికోణమునే 'యోనిస్థానమ'ని 
'ప్రాచీనయోగగ్రంథములలో అన్నారు. కందమంటే 'దుంప' అని అర్ధం. ఇది నాభిప్రాంతంలో ఉంటుంది. 
దుంపలో అన్ని వేర్లు కలసి ఉన్నట్లుగా, దేహంలో ఉన్న 72,000 నాడులు ఇక్కడ కలసి ఉంటాయి గనుక 
దీనిని కందము (దుంప) అన్నారు. హృదయమంటే అనాహతచక్రము, తాలువంటే కొండనాలుక భాగము. 
ఊర్థ్వకుండలిని అంటే, శిరస్సుపైన పన్నెండు అంగుళముల ఎత్తులో ఉన్న ద్వాదశాంతము. 

ఈ అయిదువిధములైన స్థితులకు, వేదాంతములో చెప్పబడిన జాగ్రదాది స్థితులకు, యోగశాస్త్రములో 
చెప్పబడిన చక్రములకు సామ్యము ఈ క్రింది విధముగా ఉంటుంది. 


aad] 


ఈ విధమైన ఉచ్చారవిశ్రాంతులలో ఉన్న సమయంలో, యోగి లింగత్రయమును అనుభూతి చెందుతాడు. 
అవి, అవ్యక్త లింగము, వ్యక్తావ్యక్త లింగము, వ్యక్త లింగములు. 


లింగమనే పదమునకు అనేక అర్ధములున్నాయి. కొన్నింటిని ఇక్కడ చూద్దాము. 
1. దేనిలో విశ్వమంతా లీనమౌతుందో అది లింగము. 


2. ప్రమాణము లేదా గుర్తు. ఒకదానిని నిరూపించడానికి, దానితో పోల్చబడేది లింగము. ఉదాహరణకు, 
ఆత్మను ఇదంటూ నిర్వచించలేము గనుక, నిర్వచనమునకు అందుబాటులోకి వస్తున్న 'ప్రకృతి' ని ఆనరాగా 
తీసుకుంటూ, 'ప్రకృతికి అతీతుడు పురుషుడు" అంటూ, ప్రకృతితో పోల్చి చెప్పడం జరుగుతుంది. కనుక, 
ఇక్కడ, 'ప్రకృతి' అనేది పురుషునకు లింగమౌతుంది. 

ఇక్కడ, స్పందసిద్ధాంతపు భావనలను అభినవగుప్తలవారు ప్రవేశపెడుతున్నారు. 
అవ్యక్త లింగము 

సృష్టికి అతీతంగా ఏ పరస్పందనమైతే ఉన్నదో, అది, మిగతా సమస్తమునూ తనలోకి మ్రింగి, లయం 
చేసుకుని, తెలియబడుతుంది. ఇది ప్రథమ లింగము, 

అయితే ఈ స్థితిని తెలుసుకోవాలంటే దానికి విడిగా ఉంటూ, దానిని తెలుసుకోవడం సాధ్యం కాదు. 
అదొక బ్లాక్‌ హోల్‌ వంటిది, దానిని చూడటం కోసం దగ్గరకు పోయిన, ద్రష్టను కూడా అది మింగివేస్తుంది. 
కనుక, దానిలో లీనం కావడమే దానిని 'తెలునుకోవడం' అని చెప్పవచ్చు. అదేమిటో, దాని బయటనుండి 
తెలుసుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. దీనినే “అవ్యక్తము” (ఎన్నటికీ వ్యక్తము కాని స్థితి) అని వేదాంతము 
పిలిచింది. శ్రీరామకృష్ణుల స్పర్శతో వివేకానందునికి అనుభవంలోకి రాబోయినది ఈ స్థితియే. దీనిని, 
ఇంతకుముందు చెప్పబడినట్టి, 'అహమ్‌' (నేను) అనబడే స్పందనగా తలచవచ్చు. ఈ స్థితిలో, సృష్టి 
సమస్తమూ 'నేను' లో లయమౌతుంది. పూర్తిగా కన్నులు మూసుకున్నట్టి స్థితి ఇది. 
వ్యక్తావ్యక్త లింగము 

అంటే, 'నేను - సృష్టి' రెండూ ఉన్నట్టి స్థితి. అంటే, కొంత వ్యక్తమౌతూ, కొంత వ్యక్తం కాకుండానూ ఉండే 
స్థితి అన్నమాట. ఇందులో ఉన్న యోగికి, 'నేను' అనినట్టి అహంస్ఫురణ ఉంటుంది, అదే సమయంలో, 
“ప్రపంచమును నేను అనుభూతి చెందుతున్నాను' అనే సృ హ కూడా ఉంటుంది. కన్నులను సగం తెరచి, 


సగం మూసి ఉంచినట్టి అర్థనిమీలిత స్థితి ఇది. 
వ్యక్త లింగము 

అంబే, నృష్టి పూర్తిగా గోచరిస్తూ ఉన్నట్టి స్థితి. ఇందులో 'నేన'న్న స్ఫురణ బాగా తగ్గిపోయి, సృష్టిలోకి 
ద్రష్ట పూర్తిగా వెళ్ళిపోయిన స్థితి యన్నమాట. కన్నులు పూర్తిగా తెరచి చూస్తున్న స్థితి ఇది. 

ఈ మూడింటినీ - అద్వైతము, ద్వైతాద్వైతము, ద్వైతములని, అవ్యక్తము, వ్యక్తావ్యక్తము, వ్యక్తములని 
చెప్పవచ్చు. ప్రాణసాధనను చేస్తున్న యోగికి, ఈ మూడు స్థితులూ అనుభవములోకి వస్తాయి. వీటి యొక్క 
పూర్తి వివరణ ముందుముందు చెప్పబడుతుంది. 
యోగినీహృదయము 

దీనిలో ఉత్తమమైనది యోగినీహృదయము, ఇందులో స్పందనయే అతిముఖ్యమైనది. దాని సంకోచము, 
వికానముల వల్ల, శివశక్తిస్వరూపమైన యామళం ఉదయించడంతో, విసర్గపు వెలుగైన విశ్రాంతి యోగికి 
లభిస్తుంది. దానిలోకి ప్రవేశించే విధానము, రహస్యము గనుక, చెప్పకూడనిదిగా ఉన్నది. కనుక ఇంతటితో ఈ 
వివరణను ఆపివేయడం జరుగుతున్నది. 

ఆత్మనంవిత్‌ అన్నది ముందుగా న్వబోధ (ఆత్మజ్ఞాన) రూపమై తనలో తానుగా (హృదయగతమై) 
ఉంటుంది. తదుపరి, అక్కడనుండి, బాహ్యముగా ఉన్నట్టి ప్రమేయము (ఇంద్రియగోచరమౌతున్న సమస్తము) 
లోకి ప్రసరించి, ఆయా వస్తువులను పూరిస్తున్నది. అనగా, వాటికి స్థితిని కల్పిస్తున్నది. అక్కడనుండి, తిరిగి 
వెనుకకు వచ్చి, పూర్ణములో నిలిచి, మాతృమేయాది (తెలుసుకొనువాడు, తెలిసికొనబడుతున్నది అన్నట్టి) 
విభాగములను శీఘ్రమే సంహరిస్తున్నది. 

పైన చెప్పబడిన మహావ్యాప్తి మొదలైన విశ్రామభూమికలేవైతే ఉన్నాయో అవి హృదయగతమైన 
శూన్యముతో కలిపి ఆరు ఉపాయములుగా ఉన్నాయి. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, 
వ్యానము అనబడే పంచప్రాణవాయువుల లోపలే జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, తురీయము, తురీయాతీతములతో 
నిండిన సమస్తమూ నిలచి యున్నది, 

ఈ పంచప్రాణసాధనలోను, ఆరు విశ్రామభూమికలలోను స్థిరంగా ఉండటం నేర్చుకున్నవాడు సృష్టి 
సంహారము మొదలైన ఆత్మవిమర్శ యొక్క స్థితులను త్వరగానే అందుకోగలుగుతాడు. 


పంచప్రాణసాధన ద్వారా ఆత్మజ్ఞానమును, సృష్టి, స్థితి సంహారముల రహస్యములను 
గ్రహించగోరువాడు అనుసరించవలసిన మార్గం ఇది. 


ఈ విషయమై, ఇతర చోట్ల చెప్పబడిన శ్లోకములు పై విధముగా ఉన్నాయి. ఇది ఉచ్చారణ రహస్యము. 
ఇప్పుడు సూక్ష్మ ప్రాణాత్మ వర్ణనము చెప్పబడుచున్నది. 
పై విధముగా చెప్పబడినట్లు, పంచప్రాణముల యొక్క ఊర్ధ్వనంచారము తనలో జరుగుతున్న యోగికి తన 


లోలోపల ఒక విధమైన ధ్వని (నాదము) వినవస్తుంది. అది, సృష్టిలో నిత్యమూ ప్రతిధ్వనిస్తున్నప్పటికీ, 
బాహ్యంగా వ్యక్తము కానట్టి ఓంకారధ్వనిని పోలి ఉంటుంది. వర్ణమాల లోని అక్షరముల శబ్దములను పోలి 
ఉంటుంది గనుక దానినే వర్ణశబ్దమంటారు. వర్ణమాలలో నున్న సమస్త అక్షరముల, శబ్దముల, 
సారాంశరూపమే, సృష్టి మరియు సంహారబీజములైన 'స' మరియు 'హ' లు. అనగా 'సోహం' మంత్రమని 
అర్ధము. ఈ మంత్రము యొక్క అభ్యాసం వల్ల పరసంవిత్‌ ను యోగి అందుకుంటాడు. ఈ వర్ణశబ్దములను, 'క" 
వర్గము నుండి, “ప' వర్గము యొక్క చివరివరకూ, అనగా 'క' నుండి 'మ' వరకు, అచ్చులతో కలిపిగాని, 
కలుపకుండా గాని జపించాలి. మంత్రములంటే ఇవే, వీటిని, పెదవులు కదలకుండా, తన లోలోపల మౌనంగా 
ఉచ్చరించినా గొప్ప ఫలితముంటుంది. లేదా ఊరకే వాటిని స్మరించినా కూడా అదే ఫలితముంటుంది. ఏమిటా 
ఫలితం? సంవిత్‌ యొక్క స్పందము అనుభూతిలోకి రావడమే ఆ ఫలితం. ఉదాత్త, అనుదాత్త, స్వరితములనబడే 
'స్వరములతో, విధివిధాన సహితంగా వాటిని జపించడం సమయవిధి. సమయవిధిని పాటించినా, లేదా, 
స్వరం లేకుండా ఊరకే వాటిని స్మరించినా కూడా, వాటి శక్తిలో ఏమీ తేడా రాదు. ఎందుకంటే, ఎలా 
జపించబడినప్పటికీ, అవి పరిపూర్ణములే గనుక, స్వరము, విధివిధానములతో కలసి ఉన్నప్పుడు కూడా, 
భావనను బట్టేకదా మంత్రఫలితం ఉండేది? కనుక మంత్రమునకు భావం ప్రధానం గాని ఆచారం కాదు. 


తనకంటే ఎక్కువైనదేదీ లేనట్టి, సంవిత్‌ యొక్క స్పర్శవలన హృదయము, కంఠము, పెదవులు ఏకములు 
కావాలి. అంటే, హృదయంలో ఉన్నట్టి భావము, గొంతులో శబ్దరూపమును ధరించి, నోటిద్వారా బయటకు 
రావాలి. దీనికి ముందుగా హృదయశుద్ధి ఉండాలి. తరువాత, హృదయం నుండి నోటివరకూ భావప్రసరణ 
శుద్ధంగా స్పష్టంగా ఉండాలి. ఆ తరువాత, రెండు ద్వాదశాంతములు, హృదయము ఏకములు కావాలి. 
శిరస్సు పైన ఒక ద్వాదశాంతస్థానమున్నట్లే, మూలాధారం క్రింద ఇంకొక ద్వాదశాంతమున్నది. వీని మధ్యలో 
హృదయమున్నది. ఈ మూడూ, మంత్రశబ్దంతో ఒక్కటైపోవాలి. ఇదే మంత్రజపం యొక్క రహస్యం. అప్పుడు 
మంత్రం సిద్ధిస్తుంది. ఈ రహస్యం తెలియకపోతే మంత్రం సిద్ధించదు. 

అయితే, ఈ విషయంలో, మరికొంతమంది చేసే భావన ఈ క్రిందివిధంగా ఉన్నది. 

హృదయం లోపల స్ఫురించిన ఆత్మవిమర్శనుండి తెలుపు, పసుపు రంగులలో ఉన్న శబ్దములు 
(అక్షరములు) ఉదయిస్తాయి. వాటిని ధ్యానించడం వల్ల ఆత్మసంవిత్‌ అందుకోబడుతుందని వారంటారు. 

చంద్ర, సూర్య, నాడుల చలనములను ఆపడం వల్ల, మాటలలో చెప్పలేనట్టి సంవిత్‌ స్పందమును ఎవదైతే 
అనుభవంలో తెలుసుకొని, దీనిలో ్రవేశిస్తాడో, వాడు, చిత్‌, బీజము, పిండవర్ణముల విధులలో 
'పూర్ణుడౌతున్నాడు. చిత్‌ అంటే శుద్ధచైతన్యన్వరూపమైన పరమశివతత్త్యము. బీజమంటే బీజాక్షరస్వరూపమైన 
వర్ణశబ్దముల జ్ఞానము. పిండవర్ణములంటే, బీజాక్షర సముదాయకములైన మంత్రములు. 

ఇడా, పింగళా నాడులలో ఆడుతున్న ఊపిరిని నిరోధించి, లోలోపల వినవస్తున్న నాదమును, దానిలోని 
రెండు రూపములను (అనాహతము, ఆహతము) ఏ యోగి అయితే వింటాడో, వాడికి చైతన్యముతో నిండినట్టి 
'మంత్రశబ్దముల జ్ఞానము దానంతట అదే వస్తుందని భావము, 


ఇది పై విషయమై వేరొక చోట చెప్పబడిన శ్లోకము. వర్ణవిధి యనునది, పై విధముగా స్థూల, సూక్ష్మ, 


రూపములుగా ఉన్నది. కరణమనే దానిని గురించి 'ముద్రాప్రకాశన ప్రకరణము' లో వివరంగా చెబుతాను. 
నంస్కరింపబడుతుంది. బుద్ధి, ప్రాణము, దేహము, బాహ్యవిషయముల రూపములలో ఆ ఉపాయములు 
చాలా ఉన్నాయి. అవి నిర్జీతములై ఇట్లే ఉండాలని చెప్పలేము. అవి ఎట్లున్నప్పటికీ, పరఫలమును 
పొందినపిదప వాటిలో భేదమేముంటుంది? 


ఆ|// కొన్ని చోట్ల దలవు కోరకున్ననె తాను 
వూర్ణమౌను గాదె వుడమియందు 

కొన్ని చోట్ల యదియె కొండంత సాధనల్‌ 
జేయు వీదవ మీరి నిద్ధినందు 


ఆ దేహప్రాణ చిత్త దేవతా మూర్తులన్‌ 
సాగు సాధనములు చక్కనున్న 
నిక్కమెంచరాదు నిర్హీతములె యంచు 
శివుని జేరు వీదవ చిక్కులేల? 


కొందరు సాధకులకు, ఆలోచన అనేది తనంతట తానే, ఎటువంటి ఉపాయము కూడా లేకుండా, 
పరిపూర్ణమౌతుంది. మరి కొందరికి ఉపాయమువల్ల సంస్కరింపబడుతుంది. ఈ విధముగా సాధకుని బుద్ధిని, 
ప్రాణమును, దేహమును, విగ్రహములు మొదలైన బాహ్యవిషయములను ఉపయోగించుకుంటూ చేసే 
సాధనోపాయములు చాలా విధములైనవి ఉన్నాయి. ఉన్నతస్థాయి సాధకులకు, అవి అల్పములుగా 


అనిపించవచ్చు. అవి అందరికీ అదే విధముగా ఉండవలెనన్న నియమం కూడా లేదు, అవి నిర్గీతములు కూడా 
కావు. కానీ, అవి కూడా చిదానంద స్వరూపమైన పరమశివానుభవమునకు దారిచూపేవే. దానిని పొందిన 


తర్వాత, అక్కడకు ఏ దారిలో వచ్చామన్న భేదం ఏముంటుంది? కొండ శిఖరమును ఎక్కిన తర్వాత, ఏ దారిలో 
అక్కడకు చేరారనిన భేదం ఉండనట్లుగానే, ఇది కూడా ఉండదు. 

అనగా, యోగులలో ఎవరెవరి స్థాయీభేదములను బట్టి, ఎవరెవరి మానసిక సంస్కారముల పరిపక్వతను 
బట్టి - శాంభవోపాయము గాని, శాక్తోపాయము గాని, అణవోపాయము గాని - వారికి కుదురుతుంది. అతి 
కొద్దిమందిలో మాత్రం, ఆనుపాయము సిద్ధిస్తుంది. ఏదేమైనప్పటికీ, అంతిమ గమ్యమైన 
'పరమశివానుభావమును పొందిన తర్వాత ఈ ఉపాయములలో భేదములుండవు. సముద్రంలో, ఎన్నో 
దిక్కులనుండి వచ్చిన నానానదులు కలసినప్పటికీ, కలసిన తర్వాత వాటిలో ఏమీ భేదం ఉండదు. ఇది కూడా 
అదే విధంగా జరుగుతుంది. 


ఇతి శ్రీమదభినవగుస్తాచార్యవిరచితే తన్హసారే అణవోపాయప్రకాశనం నామ పంచమమాహ్నాకమ్‌ || 5 || 


ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని అణవోపాయప్రకాశనమనే 
అయిదవ ఆహ్నికము. 


ఆరవ ఆహ్నికము 


కాలాధ్వ ప్రకాశనము 
యదార్థః - యదార్థము 
అభ బాహ్యావిధిః | 
ఇప్పుడు బావ్యూవిధి వివరింవబడుచున్నది. 


న ఏవ స్థానవ్రకల్ప నశబ్దేన ఉక్తః, తత్ర త్రిధా స్థానం-ప్రాణవాయుః శరీరం బాహ్యం చ, తత్ర ప్రాణే తావత్‌ 
విధి; సర్వః అసౌ వక్ష్యమాణః అధ్వా ప్రాణన్లః కల్యతే, తన్య క్రమాక్రమకలనైవ కాలః, న అచ వరమేశ్వర ఏవ 
అన్తర్థాతి, తద్దాసశం చ దేవన్య కాలీ నామ శక్తీ:, భేదేన తు తదాభాసనం క్రమాక్రమయోః ప్రాణవృత్తిః | 

ఇదియే స్థానవ్రకల్పమని చెప్పబడుతుంది. దీనికి మూడు స్థానములున్నాయి - ప్రాణవాయువు, 
శరీరము, బావ్యాము. వీనిలో ప్రాణజముయొక్క విధి ఇది: ఇవ్పటీవరకూ చెప్పబడిన అధ్వములన్నీ 
ప్రాణములోనే ఉన్నాయి. ప్రాణము యొక్క క్రమ - అక్రమ చలనమే కాలము. దానిలోకూడా వరమేశ్వరుడే 
నిండి యున్నాడు. దైవముయొక్క భాననమే కాళి అనే శక్తి. దాని అభాననము యొక్క క్రమాశ్రమభేదములే 
ప్రాణవృత్తులు, 

నంవిదేవ పా ప్రమేయేభ్యో విభక్తం దూవం గృహ్హాతి, అత పవ చ అవచ్చేదయోగాత్‌ వేద్య తాం యాన్లీ నభః, 
తతః స్వాతన్హ్వాత్‌ మేయే న్వీకారౌత్సుక్యేన నివతన్తీ క్రియాశక్తిప్రధానా ప్రాణనారూపా జీవస్వభావా వజ్బుభో 
రూవైః దేహం యతః వూరయతి, తతో౭.సౌ చేతన ఇవ భాతి/ 

నంవిక్తే ్రమేయమునుండి విభక్తమై రూవమును ధరిన్తున్నది. అవచ్చేదయోగం వల్ల అదే ఆకాశమును 
కూడా తెలినికొంటున్నది. తన స్వాతంత్రంతో మేయమును న్వీకరించే ఉత్సావాంలో క్రిందకు దిగుతూ 
బ్రీయాళక్తి ప్రధానమైన ప్రాణరూవమై జీవన్వభావమును ధరించి అయిదురూవములతో దేహమును 
'వూరిన్తుంది. అందులో చేతనారూవంలో భానిన్తుంది. 


తత్ర క్రీయాశక్తౌ కాలాధ్వా ప్రాచ్యభాగే, ఉత్తరే తు మూర్తివైచిత్యరూపో దేశాధ్వా, తత్ర వర్ణమన్ర- 
వదాధ్వనః కాలాధ్వని స్థితి పర-నూక్ష్య-స్తూలరూవత్వాత్‌ | దేతాధ్వస్థేతిస్తు తత్త్వ-వుర-కలాత్మనా ఇతి 
భవిష్యతి స్వావనరే / తత్ర యద్యవ దేహే సబాహ్యాభ్యన్రరమ్‌ ఓతప్రోతరూవః ప్రాణః, తథావి 
ప్రన్సుటనంవేద్య ప్రయత్న: అసౌ వృదయాత్వ్రభృతి ఇతి, తత పవ అయం నిరూవణీయః / తత్ర ప్రభుశక్తిః 
ఆత్మ శక్తీ! యత్న ఇతి త్రితయం ప్రాణోరణో హీతుః-గుణముఖ్య భావాత్‌ / తత్ర హృదయాత్‌ ద్వాదశాన్లాన్లం 
స్వాజ్సులైః నర్వన్య వట్రేంశదజ్లులః ప్రాణచారః నిరమే ప్రవేశే చ, స్వోచిత బల-యత్న- దేహాత్వాత్‌ నర్వన్య / 
తత్ర ఘటీకా తిథి! మాసో వర్షం చ వర్ష సమూహాత్మా, ఇతి సమస్తః కాలః వరినమావ్యతే / తత్ర సపజ్ఞాంతే 
అభ్లులే చవక ఇతి స్థిత్యా ఘటికోదయ:ః, ఘటీకా పా వష్ట్యా చవ్మక్షై తస్మాత్‌ ద్వానవ్తత్యజులా భవతి | 

ఆ క్రియాశక్తి ముందుగా కాలాధ్వము, తరువాత మూర్తినెచిత్సరూవమైన దేశాధ్వము. వర్ణము, 
మంత్రము వదాధ్వముల నీతి కాలాధ్వంలో ఉన్నది, ఎందుకనగా వరము, నూక్ష్మము, స్థూలరూవములచేత. 


దేశాధ్వంలో తత్త్వము, వురము, కళలు అవనరమునుబట్రి కలుగుతాయి. దేహము యొక్క 
బావ్యోభ్యంతరములలో ఓతప్రోతమై ప్రాణమున్నవృటికీ, న్ఫుటంగా నంవేద్యమయ్యే ప్రయత్నము 
హృదయంలోనే జరుగుతుంది గనుక అక్కడనే దానిని నిరూవించవలని యున్నది. గుణ-ముఖ్య-భావములచేత 
ప్రాణనంచారంలో ట్రభుశక్తి, ఆత్మశక్తి, ప్రయత్నము, ఈ మూడును ముఖ్యములైనవి. ఎవరికి తగినట్లుగా 
వారికి, బలము, యత్నము, దేహములననునరించి, వారివారి వృాదయమునుంది ద్వాదశాంతము వరకూ తమ 
బొటనటైేలికణువు కొలతతో 36 రెట్లుగా ప్రాణనంచారం ప్రవేశిస్తూ నిరమిన్తూ ఉంటుంది. దానిలో 
ఘడియలు, తిథులు, మానములు, నంవత్సరము, నంవత్సరనమూవాములు - ఈ విధంగా నమన్తకాలమూ 
వరినమావ్తి అవుతుంది. ఒకటీ ఇరవయ్యవ వంతుతో చషకమౌతుంది. 6 చషకములతో ఒక ఘటిక 
అవుతుంది. ఈ విధముగా 72 అంగుళములు ఏర్పడతాయి. 


అధ తిధ్యుదయః / సపాదమజ్లులద్వయం తుటీః ఉచ్యతే, తాసు చతుస్ఫము ప్రహరు, తుట్యర్థం తుట్యర్థం 
తత్ర సంధ్యా, ఏవం నిర్లమే దినం, ప్రవేశే రాత్రిః, ఇతి తిధ్యుదయః | 

ఇవ్వూడు తిథి ఉదయం గురించి. రెండుంబావు అంగుళములు తుటి అనబడుతుంది. ఒక్కొక్క తుటిలో 
నగం నంధ్య అవుతుంది. నాలుగైతే ప్రహరము. ఇది నిర్ణమించదం దినము, ప్రవేశము రాత్రి. ఈ విధంగా తిథి 
ఏర్పడుతుంది. 


అభ మాసోదయః / తత్ర దినం కృష్ణవక్తః, రాత్రిః శుళ్లః, తత్ర పూర్వం తుట్యర్ణం అన్యం చ తుట్యర్థం 
విత్రాన్తిః అకాలకలితాః, మధ్యాస్తు వజ్చాదశ తుటయ ఏన తిభయః, తత్ర ప్రకాలో విత్రాన్తిళ్ర ఇతి ఏతే పన దిననిశే/ 
తత్ర వేద్యమయతాప్రకాతో దినం, వేద్యన్య విచారయితరి లయో రాత్రి; తే చ ప్రకాశవిశ్రాన్తీ 
బిరాచిరవైబిత్ర్యాత్‌ అనన్తభేదో, తత్పామ్యే తు విషువత్‌ / తత్ర కృష్ణవక్షే ప్రాణార్యే అపానచన్ల) ఆప్యాయికామ్‌ 
పకామేకాం కలామ్‌ అర్పయతి, యావత్‌ పబ్బదశ్యాం తుటౌ ద్వాదతాన్తనమీవే క్షీణవృథగ్థూతకలాప్రసరః 
చక్రుమాః ప్రొణార్మ ఏవ లీయతే/ తదథన్తరం యత్‌ తుట్యర్లం న వక్షనంధిః / తన్య చ తుట్యర్థన్య ప్రాచ్యమ్‌ 
అర్ధమ్‌ ఆమావన్యం, ద్వితీయం ప్రాతివదం / తత్ర ప్రాతిపదే తన్మిన్‌ ఖాగే న ఆమావస్యో భాగో యదా 
కొనవ్రయత్నా వధానాదికృతాత్‌ తిభిచ్చేదాత్‌ విశతి తదా తత్ర గ్రహణమ్‌, తత్ర చ వేద్య రూపసోమసహభూతో 
మాయావ్రమాతృరాహు: స్వభావతయా విలావనాళక్తః కేవలమ్‌ ఆచ్చాదనమాత్రనమర్థః సూర్యగతం చాన్హ్రం 
అమృతం విబతి ఇతి / ప్రమాతృ-ప్రమాణ-ప్రమేయ-త్రితయా విభాగకారిత్వాత్‌ న వుణ్యః కాలః 
పారలౌకీకఫలప్రదః / తతః ప్రవిశతి ప్రాణో చిదర్క ఏకైకయా కలయా అపానచక్హ్రమ్‌ ఆవూరయతి, యావత్‌ 
వక్తాదశీ తుటీః పూర్ణిమా, తదనన్సరం పక్షసంధిః గ్రహణం చ ఇతి ప్రాగ్వత్‌, ఏతత్‌ తు విపాకఫలప్రదమ్‌, ఇతి 
మాసోదయ:ః / 

ఇవ్పుడు మాసోదయము గురించి. ఇక్కడ దినమే కృష్ణవక్షము, రాత్రి శుక్లవక్షము. దానికి 
ముందూవెనుకలలో తుటిలో అర్ధభాగం విశ్రాంతి. ఆది అకాలకలితము. మధ్యలోని వదిహేనుతుటులే తిథులు. 
అక్కడ బ్రకాళము, విశ్రాంతులే వగలూరాత్రులు. తెలినికొంటున్న వెలుగున్నవుడు దినము, తెలివి 
లేకపోవడము, వేత్తలో వేద్యము లయంకావడమే రాత్రి. వీటిలో ్రకాళము విశ్రాంతి ఎక్కువతక్కువభేదములతో 
ఉంటాయి, వాటి నమత్వమే విషువత్‌. కృష్ణపక్షంలో ప్రాణనూర్యుని ఆపానచంద్రుడు దగ్గరౌతూ ఒక్కొక్క 
కళను అర్పిన్తూ వస్తాడు. కళాబ్రనరణంతో క్షీణుడైన చంద్రుడు వదిహనుతుటులలో ద్వాదశాంతమును 


నమీవించి, ప్రాణనూర్యునిలో లీనమౌతాదు. దాని తరువాత ఒక తుట్యర్థము వక్షనంధి అవుతుంది. దాని 
ముందు నగము అమావాన్య, రెండన నగం పాడ్యమి, ఆ పాడ్యమి భాగంలో అమావాన్య భాగం దగ్గు లేదా 
ట్రేయత్నముల నల్ల కలనీనవ్సుడు తిథిచ్చేదం అవుతుంది. అవ్హుడది గ్రహణం అంటాము. 
మాయావ్రమాత్రుడైన రాహువు వేద్యరూవుడైన చంద్రునితో కలని, న్వభావతః చంద్రుని నళింవణేయ శక్తి 
లేనవ్ఫటికీ, అచ్చాదనానమర్దుడైనందువల్ల, నూర్వగతుడైన చంద్రుని అమృతమును త్రాగుతాడు. ట్రమాత్ళ- 
(్రమాణ-బ్రమేయము లనబదే మూడు విభాగములు మాయమౌకున్నందునలన ఆది పారలౌకీక 
వలములనిచ్చే వుణ్యకాలమౌకున్నది, అవుడు బిదర్శమనబడే ప్రాణము ట్రవేశించి ఒక్కొక్క కళను 
అపానచంద్రునిలో నింపుతుంది. అటువంటి పదిహేను తుటులు వూర్ణిమ అవుతుంది, దాని తరువాత 
వక్షనంధి, గ్రహణము ముందువలెనే. ఇది ఐహికఫలప్రదము, మాసోదయము. 


అధ వర్నోదయః / తత్ర కృష్ణవక్ష ఏవ ఉత్తరాయణం వట్సు వట్సు అబ్లులేషము నంక్రాన్తిః మకరాత్‌ 
మిధునాన్తం / తత్ర ప్రత్యమ్లులం వబ తిభయం, తత్రావ దినరాత్రివిభాగు, ఏవం ప్రవేశే దక్షిణాయనం, గర్భత్వమ్‌, 
ఉద్ధవేచ్చా, ఉద్దుభాముతా, ఉద్ధవివ్యత్వమ్‌, ఉద్ధవారమ్టు:, ఉద్ధవత్తా, జాన్మాదివికారషట్కం చ ఇతి క్రమాత్‌ 
నుకరాదివు ఇతి / తభైన ఉపాసా అత్ర ఫలం సముచితం కరోతి / అత్ర చ దక్షాద్యాః వతామహాన్తా రుద్రాః 
శక్తయత్ర ద్వాదశాధిపతయ, ఇతి వర్షో దయః / 

ఇప్పుడు వర్రోదయము, కృష్ణవక్షమే ఉత్తరాయణము. మకరం నుంది మిథునం వరకూ ఆరారు 
అంగుళములకొక నంశ్రాంతి అవుతుంది. దానిలో ఒక్కొక్క అంగుళము అయిదు తిథులతో నమానము, 
దానిలోకూడా దినరాత్రివిభాగమున్నది. శ్వానవ్రవేశమే దక్షిణాయనము. గర్భత్వము, ఉద్భవేచ్చ, ఉద్భవ 
మిభూవత్క ఉద్భవించదానికి పూనుకోవడం, ఉద్భవించడం మొదలు, ఉద్భవించడం - మొదలైన 
జన్మాదివికారములు ఆరును, క్రమంగా మకరం నుంచి ఉంటాయి. కనుక ఆయా నమయాలలో చేయబడిన 
ఉపాననలు తగిన ఫలితములనిస్తాయి. దక్షుడు మొదలుకొని వితామహునివరకూ ఉన్న రుద్రులు 
వారిళక్తులతో కలనీ పన్నెండు రాశులకు అధివతులై ఉంటారు. ఇది వర్రోదయము. 


వ్రత్యత్లులం వష్టిః తిథయ ఇతి క్రమేణ నంక్రాన్తా వర్షమ్‌ ఇత్యనేన క్రమేణ ప్రవేశనిరమయోః 
ద్వాదశాబ్దోదయః, ప్రత్యథ్లులం తిభీనాం శతత్రయం, సపజ్ఞాంతే౭.బ్లులే వర్గం, యత్ర ప్రాక్‌ చషకమ్‌ బక్తమ్‌ 
ఇతి గణనయా నంక్రానౌ వద్ది వర్మాణే ఇతి అనయా వరిపొట్యా ఏకన్మైన్‌ ప్రాణనిరమప్రవేశకాలో 
వ్ట్యబ్లోదయః, అత్ర ఏకవింశతిసహస్రాణీ వట్‌ శతాని ఇతి తిభీనాం నంఖ్యా / తావతీ ఏన ఆహోరాత్రో 
ప్రాణనంఖ్యా, ఇతి న వష్ట్యబ్లోదయాత్‌ అధికం పరీక్ష్యతే ఆనన్ల్యాత్‌ / 

ప్రతి అంగుళములో ఆరవై తిథులున్నట్లు అనుకున్నట్లెతే నంభ్రాంతియే వర్గమౌతుంది. ఈ ట్రమంలో 
ట్రవేళనిర్లమనములలో వన్నెండు వత్సరములొతాయి. ప్రతి అంగుళంలో మూడునూర్ల తిథులున్నట్లు 
అనుకుంటే, ఒకటిన్నీ ఐదవవంతు అంగుళంలో వర్గమౌతుంది, దాని వూర్వభాగం చషకమౌతుంది. ఇట్లా 
గణిస్తే నంత్రాంతి అయిదు వర్గములౌతుంది. ఈ లెక్సలో ఒకసారి ప్రాణం నిర్లమించి ప్రవేశిస్తే అరవై 
వళ్ళవుతుంది. దీనిలో 21,600 తిథులనంటఖ్య వస్తుంది. ఒక అహోరాత్రములో ప్రాణనంఖ్య కూడా అదే. 
అనంతమౌతుంది గనుక అరవై అభములను మించి వరీక్షించడం లేదు. 


తత్ర మానుషం వర్షం దేవానాం తిథి, అనేన క్రమేణ దివ్యాని ద్వాదశవర్శ నహస్రాణీ చతుర్యుగమ్‌ / 
చత్వారి త్రీణి ద్వే ఏకమ్‌ ఇతి కృతాత్‌ ప్రభృతి తావద్ధిః శతైః అష్టా నంధ్యాః | చతుర్యుగానామ్‌ ఏకనప్రత్యా 
మన్వన్తరమ్‌, మన్వల్తరైః చతుర్దతథిః బ్రాహ్మం దినం, బ్రహ్మదినాన్తే కాలాగ్నిదర్దే లోకత్రయే అన్యత్ర చ 
లోకత్రయే ధూమప్రస్వావతే సర్వే జనా వేగవదగ్నివ్రరితా జనలోకే ప్రలయాకలీభూయ తిప్థల్తి / ప్రబుద్దాస్తు 
కూష్ణార్ధాహాటకేశాద్యా మహోలోకే క్రీడన్తి] 

ఒక మనువ్యవర్షము దేవతలకు ఒక తిథి. ఈ క్రమంలో 12,000 దివ్యవర్గములు ఒక చతుర్యుగము. 
నాలుగు మూడు రెండు ఒకటి ఈ విధంగా కృతము మొదలైన యుగములు, అదేవిధంగా 800 మొదలైన 
నంధ్యలు. 71 చతుర్వుగములైతే ఒక మన్వంతరము. 14 మన్వంతరములైతే బ్రహ్మకొక్స దినము. 
టహ్మాదినాంతమున లోకత్రయము కాలాగ్నిదగ్ధములై పోగా మిగతా లోకములన్నీ ఈ పొగవల్ల 
కమ్మబడతాయి. వేగాగ్నిద్రేరితులై అందరు జనులూ జనలోకమును చేరి వ్రళయకాలంవరకూ అక్కడుంటారు. 
ట్రబుద్దులైన కూష్మాండ వోటక ఈశాదులు మవోలోకంలో క్రీడిస్తూ ఉంటారు. 


తతో నిశానమాప్తా బ్రామ్మా నృష్టిః | అనేన మానేన వర్ష శతం బ్రహ్మాయుః / తత్‌ విష్ణోః దినం తావతీ చ 
రాత్రి, తస్యావి శతమ్‌ ఆయుః / తత్‌ దినం తదూర్హ్వే రుద్రలోకప్రభో రుద్రస్య, తావతీ రాత్రి: ప్రాగ్వత్‌ వర్షం, 
తచ్చతనువి చ అవధిః / తత్ర రుద్రస్య తదవనితౌ శివత్వగతిః, రుద్రస్య చక్తాధికారావధిః, బ్రహ్మార్ఞాధారకాణాం 
తత్‌ దినం శతరుద్రాణాం, నిశా తావతీ, తేషామవి చ శతమాయుః / శతరుద్రక్షయే బ్రహ్మణివినాశః | 

అవ్పుడు రాత్రి నమామ్తమై బ్రవ్మాదేవుని నృష్టి మళ్ళీ మొదలౌతుంది. ఆలాంటి లెక్కలో నూరువర్షములు 
బ్రవ్మాదేవుని ఆయువు. అది విద్దుదేవునకు ఒక వగలు, అలాంటిదే ఒక రాత్రి. ఆయనకు కూడా నూరేళ్లు 
ఆయువు. దానివైనున్న రుద్రలోకదవ్రభువైన రుద్రునకు అది ఒక దినము, అలాంటిదే రాత్రి. ముందువలెనే 
వర్గము, అలాంటి నూరు ఆయన ఆయువు. ఆ తరువాత రుద్రుడు శివునిలో లీనమౌతాడు. రుద్రుని 
జీవితకాలం, (బ్రహ్మోండధారకులైన శతరుద్రులకు ఒకో దినము, రాత్రికూదా అంతే, వారికి కూడా నూరేళ్లు 
ఆయువు, శతరుద్రుల ఆయున్సు తీరినవ్హుడు బ్రహ్మాండం నాళనమౌతుంది. 


ఏనం జలతత్త్వ్వాత్‌ అవ్య క్లాన్లమ్‌ ఏతదేవ క్రమేణ రుద్రాణామ్‌ ఆయుః / పూర్వ స్యా యురుత్తరస్య దినమ్‌ ఇతి 
| తతశ్చ బ్రహ్మో రుద్రాశ్ర అబాద్యధికారిణః అవ్యక్తే తిష్టన్తి ఇతి / శ్రీకణ్ణినాధశ్ర తదా నంహర్తా / 
ఏషో౭.వాన్తరప్రలయః, త్టయే నృష్టిః / తత్ర శాస్త్రాన్తరముత్తా ఆవి సృజ్యిన్హే / యత్తు శ్రీకజానాభస్య స్వమ్‌ 
ఆయుః తత్‌ కజ్దుకవానిశాం రుద్రాణాం దినం, తావతీ రజనీ, తేషాం యదాధుః తత్‌ గహనేశదినం, తావతీ 
ఏవక్షసా, తస్యాం చ సమన్తమేవ మాయాయాం విలీయతే/ 

ఈ విధంగా జలతత్ష్యం నుండి అవ్యక్తాన్తము వరకూ క్రమముగా రుద్రుల ఆయున్సు ఇలా ఉంటుంది. 
వెనుకటివారి ఆయున్సు తరువాతి వారికి దినమౌతుంది. (ప్రళయనమయంలో) జలము మొదలైనవాటి 
అధివతులైన బ్రహ్మా రుద్రుడు మొదలైనవారు అవ్యక్తములో ఉంటారు. శ్రీకంఠనాఢుదవుదు 
నంవోరకుడౌతాడు. ప్రళయం తర్వాతి అంతరం ఇలా ఉంటుంది. దాని తరువాత మళ్ళీ నృష్టి జరుగుతుంది. 
అమ్హుడు ఇతరశాస్రములననునరించి ముత్తులైనవారు కూడా నృష్టీంవబిడతారు. శ్రీకంఠనాథుని ఆయున్సు 
కంచుకవానులైన రుద్రుల ఒక్క దినము, అంతే రాత్రి. వారి ఆయుష్మాలమే గహనేశుని ఒక దినము, 


రాత్రికూడా అంతే, దానిలో ఈ నమన్తమూ మాయలో లీనమైపోతుంది. 


వునః గహనేశః నృజితి | ఏవం యః అవ్వక్తకాల తం దతభిః వరారైః గుణయిత్వా మాయాదినం 
కథయేత్‌, తావతీ రాత్రి: [ స ఏవ ప్రలయః / మాయాకాల: పరార్ధశతేన గుణిత విశ్వరతత్త్వే దినమ్‌ / అత్ర ప్రాణో 
జగత్‌ సృజతి, తావతీ రాత్రి: యత్ర ప్రాణప్రశమః, ప్రాణే చ బ్రహ్మ బిలధామ్మి శాన్రేజ.వీ యా సంవిత్‌, తత్రావ్యన్తి 
శ్రమః/ 

మళ్ళీ గహనేశుడు నృష్టి చేస్తాడు. ఈ అవ్యక్తకాలమును వది వరార్రములతో గుణీంచగా ఒక 
మాయాదినమౌతుంది, అంతే రాత్రి. ఆ రాత్రే ప్రళయము. మాయాకాలమును వరార్థశతంతో గుణించగా 
ఈశ్వరుని యొక్క దినమౌతుంది. అవ్చుడు ప్రాణము మళ్ళీ నృష్టిని చేస్తుంది. అంతే కాలం రాత్రి, దానిలో 
ప్రాణం విశ్రాంతి తీనుకుంటుంది. ప్రాణము బ్రిహ్మాబిలంలో శాంతమైనా లేదా మేల్ళొనిడన్నా, ఇదే క్రమం 
జరుగుతుంది. 


విశ్వరే కాలే పరార్రళతగుణీతేయా సంఖ్యా, తత్‌ సదాశివం దినం, తావతీ నిశా, న ఏవ మహాప్రలయః / 
సదాశివ స్వకాలవరిక్షయే జిన్ల్వర్ణచన్హనిరోధికా ఆక్రమ్య నాదే లీయతే, నాదః శక్తితత్త్వే, తత్‌ వ్యావిన్యాం, 
సౌ చ అనాశ్రితే / శక్తికాలేన వరార్హకోటిగుణేతేన అనాశ్రితదినం | అనాశ్రితః సామననీ పదే, యత్‌ తత్‌ 
సామనస్యం సామ్యం తత్‌ బ్రహ్మ / అస్మాత్‌ సామనస్యాత్‌ అకల్యాత్‌ కాలాత్‌ నిమేషోనేషమాత్రతయా 
ప్రోక్తాశేషకాలప్రసరప్రవిలయచక్రభ్రమోదయః / 

ఈశ్వరకాలమును వరార్ధళతంతో గుణించగా, అది నదాళివుని ఒక దినమౌతుంది, అంటే రాత్రి, అది 
మవోవ్రళయం. నదాశివుని కాలము క్షయమైనవ్హుడు బిందువును అర్ధచంద్రుని, నిరోధికను ఆక్రమించి 
నాదంలో లీనమౌతాడు. నాదం శక్తితత్వంలో, అది వ్యావినిలో, అది అన్యాళితమౌతుంది. శక్తీకాలమును 
వరార్థకోటి గుణితం చేస్తే అనాశితం యొక్క దినమౌతుంది. అన్యాశ్రితమునకు నమనన్సు వదమౌతుంది. 
సామానన్యమునకు సామ్యము బ్రవ్మా. ఈ సామనన్యమునకు కన్ను మూనీ తెరచుట వంటి లెక్కలేనన్ని 
కాలములు నడుస్తూ నషి వ్రళయరూవమైన చక్రభ్రమణం నడున్తూ ఉంటుంది. 


ఏకం దశ శతం నహస్రమ్‌ అయుతం లక్షం నియుతం కోటీః అర్జుదం వృన్ణం ఖర్వం నిఖర్వం వద్భం 
శబ్బ్ముః నముద్రం అత్యం మధ్యమ్‌ పరార్రమ్‌ ఇతి క్రమేణ దశగుణీతాని అష్టాదశ, ఇతి గణీతవిధి: / ఏవమ్‌ 
అసంఖ్యాః నృష్టిప్రలయాః ఏకన్మీన్‌ మహాసృష్టిరూవీ ప్రాణో, సోజ.వీ సంవిది, సా ఉపాధౌ, న చిన్మాత్రే, 
చిన్మాత్రన్యెన ఆయం న్పన్దో+యదయం కాలోదయో నామ 1 

వకం/, దళ10, శతం10%10, నహన్రము100x10, అయుతము 1000%10, og 10000x10, 
నియతము 100000౫10, కోటిః1000000%10, అర్భుదము (వదికోట్లు), వృన్హము (నూరుకోట్లు), ఖర్వము 
(వెయ్యికోట్లు), నిఖర్వము (వదినేలకోట్లు), వద్దము (లక్షకోట్లు), శజ్యుః(వదిలక్షలకోట్లు), నముద్రము 
(కోటికోట్లు), అన్యము (వదికోట్లకోట్లు), మధ్యము(నూరుకోట్లకోట్లు, వరార్రము(దెయ్యికోట్ల కోట్లు) ఈ 
క్రమంలో ఒకదానికొకటి వదివది రెట్లుగా వద్దెనిమిది మెట్లుగా ఈ లెక్ళ ఉంటుంది. ఈ విధంగా లెక్కలేనన్ని 
నృష్ణి బ్రళయములుంటాయి. ఈ మహోనష్టీరూవమే ప్రాణము. అలాంటిదే నంవిత్‌, ఉపాధులు కూడా అంతే, 
చిన్మాత్రము కూడా ఆంతే, చిన్మాత్రయొక్య నందనే కాలము. 


తత ఏవ న్వవ్న సంకల్పాదౌ వైచిత్ర్యమ్‌ అస్య న విరోధావహమ్‌ / ఏవం యథా ప్రాణో కాలోదయః, తథా 
అపానే౭.ఏ హృదయాత్‌ మూలవీఠపర్యన్హమ్‌ | యధా చ హృత్కణ్ఞి-తాలు-లలాట-రన్ర-ద్వాదశాన్తేషు బ్రహ్మ- 
విష్ణు-రుద్రేశ- సదాశీవానాశ్రీతాఖ్యం కారణపుట్కమ్‌, తథైవ అపానే౭.వి హృత్కంన్లానన్ల- సంకోచ- వికాన- 
ద్వాదశాన్తేషు, బాల్య -యౌవన-వార్టక-నిధన-వునర్జవ- ముక్త్యధివతయ ఏతే/ 

కనుక న్వవ్నములు నంకల్పములు మొదలైన విచిత్రమంతా దానితో విరోధించదు. ప్రాణమునకు 
కాలోదయమెలా అవుతుందో అదే విధంగా వృదయము నుండి మూలవీఠంవరకూ అపానమునకౌతుంది. 
ఈశ్వర్క నదాళివుడు అన్యాశ్రితుడు ఆరు కారణములౌతున్నారు. అదే విధంగా అపానమునకు కూడా, 
హృదయము, కందము, ఆనందము, నంకోచము, వికానము, ద్వాదశాంతములలో - బాల్యము, యౌవనము, 
వార్టక్యము, నిధనము, వునర్భవము, ముక్తి వీటికి అధివతులై ఉన్నారు. 


అభ నమానే కాలోదయః: / సమానో హార్టీవు దశను నాడీషు నంచరన్‌ నమన్త దేహ సామ్యేన రసాదీన్‌ 
వాహయతి / తత్ర దిగప్టకే నంచరన్‌ తద్ధిక్స తిచేస్థామ్‌ ఇవ ప్రమాతుః అనుకారయతి / ఊర్జ్వాధస్తు సంచరన్‌ 
తిన్ఫము నాడీషు గతాగతం కరోతి / తత్ర విషువద్దినే బాహ్యా ప్రభాతకాలే నపాదాం ఘటీకాం మధ్యమాల్లే 
వహతి / తతో నవశతాని ప్రాణవిక్షేపాణామ్‌, ఇతి గణనయా బహాః సార్రఘటీకాద్వయం వామే దక్షిణే వామే 
దక్షిణే వామే ఇతి పజ్బు సంక్రాన్లయః / 

ఇవ్పుడు నమానవాయువులో కాలోదయము గురించి చెప్పబడుచున్నది. నమానవాయువు వృదయం 
నుండి దళవిధనాడులలో నంచరిన్తూ నమన్తదేహంలోనూ రనములను ప్రవహింవజేస్తూ ఉంటుంది. ఎనిమిది 
దిక్కులలో నంచరిన్తూ వ్రమాతచేత ఆ దికతిచేష్టను అనుకరింవజేస్తూ ఉంటుంది. వైకీ క్రిందకూ మూడు 
నాడులలో నంచరిన్తూ రాకపోకలను చేస్తూ ఉంటుంది. విషువత్‌ దినమున బావ్యూంగా వ్రభాతకాలంలో 
ఘటికంబావు కాలంపాటు మధ్యేమార్గంలో నడుస్తుంది. దానికి 900 ప్రాణవిక్షేవణములుండటం చేత 
ఘటికన్నర పాటు ఎడమ, కుడి, ఎడమ, కుది దారులలో నడిస్తే అయిదు నంత్రాంతులౌతాయి. 


తతః సంక్రాన్తిపబ్బుతే వృత్తే పాదోనాసు చతుర్హతసు ఘటీకాను అతిక్రాన్తాసు దక్షిణం శారదం 
విషువశ్మధ్యావ్నీ నవ ప్రాణశతాని / తతో౭.వ దక్షీశో వామే దక్షిణే వామే దక్షిణే ఇతి సంక్రానిపజాకం, ప్రత్యేకం 
నవశతాని ఇత్యేవం రాత్రావవ, ఇతి / ఏనం విషువద్ధివనే తద్రాత్రౌ చ ద్వాదశ ద్వాదశ నంక్రాన్స్యయః / తతో 
బినవృద్ధిక్షయేషు నంక్రాల్లివృద్ధిక్షయః / ఏవమ్‌ ఏకన్మిన్‌ నమానమరుతి వర్షద్వయం 


ఈ విధంగా అయిదు నంక్రాంతులు ఆవత్తములై, వదమూడున్నర ఘటికల కాలం దక్షీణాయనంతో 
శరత్విమవత్‌ అవగా, మధ్యాన్నామునకు 900 ప్రాణములొతాయి. మళ్ళీ కుడి, ఎడమ, కుడి, ఎడమలుగా 
అయిదు నంక్రాంతులౌతాయి. ఇదే విధంగా 900 ప్రాణములతో రాత్రి కూడా అవుతుంది. ఈ విధంగా వగలూ 
రాత్రులలో విషువత్తులతో వన్నెండు పన్నెండు నంక్రాంతులౌతున్నవి. దినవద్ధిక్షయములను బజ్జీ 
నంక్రాన్తివృద్ధిక్షయములౌతాయి. ఈ శ్వానవ్రశ్వానలు కలవనందువలన ఈ విధంగా ఒక నమానవాయువులో 
రెందువర్ణములౌతాయి, ఈ విధంగా మునుపటిలాగా వన్నెందుఅబాములౌతాయి. 


ఉదానే తు ద్వాదశాన్తావధిశ్చారః స్పజ్టమాత్రాత్మనః కాలన్య / అత్రావ్‌ వూర్వవత్‌ విధిః / 

ఉదానమునకు వన్నెండుసార్ల నడకలో కాలమునకు ఒక నృన్హమౌతుంది. దానికీ మునువటి విధముగానే 
లెక్క. 

వ్యానేతు న్యావకత్వాత్‌ అత్రమే2.వ సూక్షో చ్చలత్తాయోగేన కాలోదయ:ః / 

కానీ వ్యానం మాత్రము అంతటా వ్యావించి ఉంటుంది గనుక అభ్రమమైనవ్పుటికీ నూక్ష్మచలనయోగం 
వల్ల కాలోదయమౌతుంది. 


అధ వర్గోదయః / తత్ర అర్హప్రహరే లర్హప్రహరే వర్గోదయో విమువతి నమః, వర్ధస్య వర్ధస్య ద్వే శతో 
పషోదశాధికే ప్రాణానామ్‌, బహి: వట్టింశత్‌ చషకాణే ఇతి ఉదయః, అయమ్‌ అయత్నజో వర్గోదయః / 
యత్న జిస్తు మశ్చోదయః అరఘట్టమఘటీయత్ర్రవాహనవత్‌ ఏకాశునంధిబలాత్‌ చిత్రం మన్లోదయం దివానిశమ్‌ 
అనుసందధత్‌ మశ్రదేవతయా సహ తాదాత్మ్యమ్‌ ఏతి / తత్ర సదోదితే ప్రాణచార సంఖ్యయైవ ఉదయసంఖ్యా 
వ్యాఖ్యాతా, తద్ధ్విగుణీతే తదర్భమ్‌ ఇత్యా దిక్రమేణ అష్టోత్తరళతే చక్రే ద్వి శత ఉదయ, ఇతి క్రమేణ స్థూలనూశ్రే 
న వకను తారకే శ్రీ బాయన సశ శరర రాయనా నత యా కయ్యం 

[/ 

ఇవ్చుడు వర్రోదయము చెప్పబడుచున్నది. విషువత్‌ నమమైన అర్హవ్రవహరము అర్హవ్రహరములో వరముల 
మ్లోదయవౌతుంది. ప్రతి వర్ణమునకూ 2/6 ప్రాణములుంటాయి, బయటకు 36 చషకములుదయిస్తాయి. ఆ 
విధంగా ప్రయత్నం లేకుండానే వర్ణములుదయిస్తాయి. యత్నంతో మంత్రములుదయిస్తాయి. 
అరఘట్టఘటీయన్రమును నడివించినట్లుగా, రాత్రిమృవళ్ళు మంత్రమును అనునంధానం చెయ్యడం వల్ల 
యోగికి మంత్రదేవతతో తాదాత్మ్యత ఏర్పడుతుంది. అక్కద నదోదిత ప్రాణచారనంఖ్యయే ఉదయనంఖ్యగా 
చెప్పబడుతుంది. అది రెందైతే ఇది నగమౌతుంది. ఈ (క్రమంలో 108 నంట్యలున్న చక్రములు 200 
ఉదయిస్తాయి, ఈ క్రమంలో న్థూలనూక్ష్మ చారన్వరూవంలో విశ్రాంతి తీనుకునేవాడికి ప్రాణచారము 
క్షీణిస్తుంది, కాలగ్రస్తమై వృత్తం నంవూర్ణమౌతుంది. చిత్రశక్తితో కూడిన ఒక్కటే నంవిత్తు భానిన్తుంది. 

కాలభేద పవ నంవేదనభేదక: న వేద్యలేదు శిఖరస్థజ్ఞానవత్‌, జ్ఞానస్య యావాన్‌ అవస్థితికాల: స పవ 
క్షణ ప్రాణోదయే చ ఏకన్మిన్‌ ఏకమేవ జ్ఞానమ్‌, అవశ్యం బైతత్‌, అన్యధా వికల్పజ్ఞానమ్‌ ఏకం న కించిత్‌ 
స్యాత్యమికళబ్దారూషివత్వాత్‌ మాత్రాయా అవి క్రమికత్వాత్‌ / యదాహ 'తస్యాదిత చదాత్తమర్థప్రాస్వమ్‌' / 
(పా, వ్యా, 1-2-32) ఇతి/ 

కాలభేదమే నంవేదనలో భేదమును నృన్లీన్తుందిగాని వేద్యములో భేదం వల్ల కాదు. శిఖరంపైన ఉన్నవాని 
జ్ఞానంలాగా. జ్ఞానముయొక్కు అవన్థితి కాలమే క్షణము. ఒక్క ప్రాజోదయంలో ఒక్కటే జ్ఞానముంటుంది. 
కాకుంటే వికల్పజ్ఞానం ఎక్కడా ఒక్కటి కాలేదు. బ్రమములైన శభ్ధముల వల్లనే మాత్రలకు కూడా జ్రమత్వం 
కలుగుతోంది. ఈ విధంగా చెప్పుబిడింది - “దానినుండి ఉదయించిన ఉదాత్తము ఆర్థవ్రాన్వమైనది... " 


తస్మాత్‌ స్పన్దాన్తరం యావత్‌ న ఉదితం తావత్‌ ఏకమేవ జ్ఞానం / అత ఏవ ఏకాశీతిపదస్స రణసమయే 
వివిధధర్మానుప్రవేశముఖోన ఏక పవ అసౌ నరమేశ్వరనిషయో వికల్ప: కాలగ్రానీన అనికల్పాత్మా పవ 


నంవద్యతే ఇతి / ఏవమ్‌ అఖిలం కాలాధ్వానం ప్రాణోదయ ఏవ వశ్యన్‌, నృష్టిసంహారాంశ్ల విబిత్రాన్‌ 
నిసంఖ్యాన్‌ తతైవ ఆకలయన్‌, ఆత్మన ఏవ పారమేశ్వర్యం ప్రత్యభిజానన్‌ ముక్త ఏవ భవతి ఇతి/ 

కనుక నృందాంతరమున ఏదైతే ఉదయించినదో అంతవరకూ జ్ఞానము ఏకమే. అందుకనే 8! వదముల 
న్మరణనమయములో వివిధధర్శముల అనువ్రవేశం ద్వారా ఒక్కటో అయినట్టి వరమేశ్వర విషయనికల్పము 
కాలగ్రానంవల్ల అవికల్పాత్సయై ఖానీన్తుంది. ఈ అఖిలమైన కాలాధ్వమును ప్రాజోదయముగా చూచుచూ, 
లెక్కలేనన్ని విచిత్రములైన నృష్టీనంహోరములను అందులోనే గ్రహించుచూ, తనలోనే వరమేశ్వరుని 
ట్రత్యక్షజ్ఞానం ద్వారా గ్రహించిన వాడు ముక్తుడౌతాడు. 
శ్లో|| నంవిద్రూవస్యాత్మనః ప్రాణశక్తిం వళ్య త్రూవం తత్రగం చాతికాలమ్‌ / 
సాకం నృష్టస్థేమనంహారచక్రై-ర్ని త్యో ద్యు కో లైరలీభావమేతి// 

నంవిద్రూవీయైన ఆత్మలో ప్రాణశక్తిని, అందులోనున్న కాలాతీతరూవమును చూచుచూ, నషి -న్రీతి- 
నంవోరచక్రములందు నిత్యమూ ఉద్యుక్తుదైనవాడు ఖైరవభానమును పొందుచున్నాడు. 


వ్యాఖ్యానము 


ఈ అధ్యాయములో బాహ్యవిధి ఉపదేశింపబడింది, బాహ్యవిధి యనేది స్థానప్రకల్పమని 
చెప్పబడుతుంది. మాలినీవిజయ తంత్రమును అభినవగుస్తలు ఎంతో శ్లాఘించారు, దానిలో 
అణవోపాయమును వివరిస్తూ, “ఉచ్చారము, కరణము, ధ్యానము, వర్ణము, స్థానప్రకల్పనము మొదలైన 
సాధనల సహాయంతో పరమేశ్వరునిలో లయం కావడమే అణవోపాయమ 'ని చెప్పబడింది. 

స్థానప్రకల్పనమంటే, అంతటా వ్యాపించియున్న దానిని సూటిగా చూడలేనప్పుడు, దానికంటూ ఒక 
స్థానమును కల్పించి, తద్వారా దానిని గుర్తించడమే స్థానప్రకల్పము. దీనికి మూడు స్థానములున్నాయి. అవి, 
1. ప్రాణవాయువు 2. యోగియొక్క దేహము 3. బయటి వస్తువులు. 
ప్రాణవాయువు 

దీనికి రెండు రూపములున్నాయి. ఒకటి, స్థూలప్రాణము. ఇది ఆకాశంలాగా సర్వవ్యాపిగా ఒక్కటిగా 
ఉంటుంది. రెండు, సూక్ష్మప్రాణము. ఇది జీవులలో పంచప్రాణములుగా ఉంటూ, అనేకములైన జీవక్రియలను 
చేస్తూ ఉంటుంది. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానములే పంచప్రాణములు. 
యోగియొక్క దేహము 

యోగిలోని యోగచక్రములు, షోడశాధారములు ఈ కోవకు చెందుతాయి, 
బాహ్య వస్తువులు 


మండలము (యంత్రము), స్థణ్ణిలము (పూజావేదిక), పాత్ర (ఘటము), అక్షనూత్రము (జపమాల), 
పుస్తకము (మంత్ర గ్రంథము), లింగము (శివలింగము), విగ్రహములు మొదలైనవి, 


ఈ మూడింటిని ఆధారములుగా తీసుకుంటూ పరమేశ్వరచైతన్యమును యోగియైనవాడు అందుకోవాలి. 
వీటిలో మొదటి రెండూ, యోగి యొక్క లోపల ఉన్నట్టివి. మూడవది బయటది. ఈ స్థాయిలో కూడా, కొద్దిగా 
పైమెట్టులో ఉన్నవారికి మొదటి రెండు సాధనలు చెప్పబడతాయి. అవికూడా చేయలేనివారికి, 
మూడవతరగతికి చెందిన విగ్రహాది బయటి సాధనలు చెప్పబడతాయి. 


ప్రాణసాధన 


ప్రాణమన్నది ధ్యానసాధనలో చాలా ముఖ్యమైనది. ఎలాగంటే, ఇప్పటివరకూ చెప్పబడిన ఆరు 
అధ్వములూ ప్రాణములోనే ఉన్నాయి గనుక. ప్రాణము రెండు విధములుగా ఉంటుందని ఇంతకు ముందు 
చెప్పినారు. ఒకటి విశ్వవ్యాప్తమైన ప్రాణము, రెండు యోగి దేహంలో ఉన్నట్టి ప్రాణము. పైన చెప్పబడిన ఆరు 
అధ్వములూ విశ్వప్రాణంలో ఉంటూ విశ్వసృష్టిని చేస్తున్నాయి. అదే విధంగా యోగిదేహంలో కూడా ఉంటూ, 
అతని లోపలి సృష్టిని చేస్తున్నాయి. విశ్వంలో ఉన్నవాటికి, యోగి దేహంలో ఉన్నవాటికి సమన్వయము 
చేయడమే తంత్రశాస్త్ర లక్షణము. 

పరమేశ్వరుని యొక్క ఉచ్చ్వాస నిశ్వాసములే సృష్టి లయములు. అదే విధంగా, యోగియొక్క దేహంలోని 
నృష్టి లయములే అతని యొక్క ఊపిరి నడకలు, మామూలు మాటలలో చెప్పాలంటే, ఉచ్చ్వాన నిశ్వానములే 
కాలము. ఇంకొక విధంగా, ఊపిరి బయటనుంచి లోపలకు, లోపలనుంచి బయటకు ఆడుతూ ఉండటమే 
కాలము. ఈ నిర్వచనము తంత్రశాస్త్రంలో ఇవ్వబడింది. కాలాన్ని అనేకులు అనేకరీతులలో నిర్వచించే 
ప్రయత్నమును గావించారు. శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రయత్నమును చేశారు. కానీ, కాలమును సరిగ్గా 
నిర్వచించినది యోగ-తంత్ర _ శాస్త్రమొక్కటే. కాలానికి ఒక అద్భుతమైన నిర్వచనాన్ని, 
అభినవగుప్తాచార్యులవారు ఇక్కడ ఇచ్చారు. అదేమంటే, ప్రాణము యొక్క క్రమ - అక్రమ చలనమే కాలము. 
వీటినే సవ్య - అపసవ్య చలనములని చెప్పవచ్చు. అంటే, ఉచ్చ్వాన నిశ్వాసములు. ఊపిరి 
ఆడుతున్నంతవరకూ జీవికి కాలం ఉంటుంది. ఊపిరి ఆగిపోతే కాలం ఆగిపోతుంది. “అతనికి కాలం 
మూడింది, అతడు కాలం చేశాడు" అంటూ, చనిపోయినవానిని గురించి చెప్పడం మనకందరికీ తెలుసును 
కదా ! కనుక, ఊపిరి ఆడటమే కాలమన్నది తంత్రశాస్త్రపు అవగాహన. 

ఊపిరి ఉన్నవాడికే కాలం తెలుస్తుంది. ఊపిరాగిపోతే కాలం లేదు. 'మిగతా వాళ్ళకుంది కదా?" అని 
ప్రశ్న రావచ్చు. వారిలో కూడా, ఎవరికైతే ఊపిరి ఆడుతున్నదో వారివరకూ కాలం ఉంది. ఆగిపోతే లేదు. 
కాలాన్ని తెలుసుకునేవాడు లేనప్పుడు, వాడివరకూ కాలం లేనట్లే. కాలమనేది సాపేక్షమన్నది గమనార్హం. 
ఒక్కొక్క ప్రదేశంలో కాలం ఒక్కొక్కవిధంగా ఉంటుంది. కొన్నిచోట్ల అసలు ఉండకపోవచ్చు కూడా. అది 
కాలాతీత స్థితి, సైన్స్‌ ప్రకారం కూడా ఇది సాధ్యమే. 

కాలంలో కూడా పరమేశ్వరుడే నిండి యున్నాడు. పరమేశ్వరుడు లేనిదంటూ నృష్టిలో ఏదీ లేదు. ఆ 
పరమశివుని వ్యక్తరూపమే, ఆవిర్భావమే, శక్తిప్రసారమే 'కాళి” అనబడే శక్తి. కాళియొక్క వ్యక్తీకరణలో ఉన్న 

నంవిత్తే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము మొదలైన రూపములను వరుసగా ధరిస్తున్నది. ఇది 


కాళియొక్క సవ్య (క్రమ) రూపము, ఈ స్థితులనుండి అది తిరోహితమై (వెనుకకు నడచి) తిరిగి తనదైన 
శూన్యరూపంలో ఉంటున్నది. ఇది అపసవ్య (అక్రమ) రూపము. మరలా, తనకున్నట్టి పరమ న్వతంత్రశక్తితో, 
'ప్రమేయమును స్వీకరించే ఉత్సాహంలో శూన్యస్థితినుండి (క్రిందకు దిగివస్తూ, (క్రియాశక్తి ప్రధానమైన 
ప్రాణరూపమును ధరించి, జీవస్వభావమును ఆరోపించుకొని, అయిదు విధములైన రూపములతో 
మానవదేహమును పూరిస్తుంది. మళ్ళీ అందులోని చేతనారూపంలో తానే భాసిస్తుంది. కనుక ఈ క్రియాశక్తి 
స్వరూపమంతా కాళియే. 


అధ్వములంటే, పరమశివుని చేరుకునే మార్గములని ఇంతకుముందు వివరించాను. క్రియాశక్తి 
రకరకములైన బాహ్యరూపములతో కూడిన దేశాధ్వముంటుంది. కనుక, మొదటిది కాలము, తరువాత 
(ప్రదేశము, అవుతుంది. 


ఈ కాలాధ్వంలో, వర్ణము, మంత్రము, పదములనే మూడు మెట్లున్నాయి. ఇవి కాలం యొక్క రూపములే. 
దానియొక్క పరము, సూక్ష్మము, న్థూలరూపములవడం చేత, అవి కాలంలో ఉంటున్నాయి. వర్ణమంటే 
బీజాక్షరము. వాటితో ఏర్పడేవి మంత్రములు. మంత్రములతో ఏర్పడేవి పదములు. ఇవి ఒకదానికంటే 
నూక్ష్మస్థాయికి చెందినది. పదములు స్టూలములు, 

ఇదేవిధంగా, దేశాధ్వంలో కూడా మూడు మెట్లున్నాయి. అవి తత్త్వము, పురము, కళ. తత్వములంటే 
నృష్టిలో ఉన్న 36 తత్త్వములు, పురము లేదా భువనములంటే వివిధములైన లోకములు. ఇవి 118 అని 
తంత్రశాస్త్రమంటుంది. కళలంటే నృష్టిలోని వెలుగులు, లోకముల స్వభావములు. అవి అయిదు. ఇవన్నీ, 

వివరించబడతాయి. 


క్లుప్తముగా చెప్పవలెనంటే, కాలము ప్రాణస్వరూపమై ఉన్నది. ప్రాణము శబ్దరూపంలో ఉన్నది. దానిలో 
మూడు భాగములున్నాయి. అవి - వర్ణము, మంత్రము, పదము. దేశమంటే ప్రదేశమని అర్ధము. దీనిలో కూడా 
మూడు భాగములున్నాయి. అవి - తత్త్వము, పురము (భువనము), కళ. ఈ కాలాధ్వము, దేశాధ్వములు, 
కాళికారూపమైన క్రియాశక్తిలో సగము సగములుగా ఉంటాయి. 


ప్రాణశక్తి యనేది విశ్వంలో అన్నిచోట్లా ఉన్నది, మానవదేహము లోపల కూడా అది పనిచేస్తున్నది, 
'బయటకూడా పనిచేస్తున్నది. దేహము లోపల, శ్వాసించడము, గుండె కొట్టుకోవడము, రక్తప్రసరణ, ఆహారము 
జీర్ణం కావడం మొదలైన జీవక్రియలను నడుపుతున్నది. విశ్వంలో పంచభూతముల చలనంగా, గ్రహగోళముల 
చలనంగా, నక్షత్రములలో కాంతిని, వేడిని పుట్టిస్తున్న ప్రక్రియలుగా ఉన్నది. కానీ, ఇది స్పష్టంగా 
వ్యక్తమవుతున్నది మన హృదయంలోనే కాబట్టి, దీనిని గ్రహించాలంటే మన హృదయాలలోనే గ్రహించాలి. 
కనుక, దానినక్కడ మాత్రమే గుర్తించాలి, నిరూపించాలి. 


మన లోలోపల నిత్యమూ నడుస్తున్న ప్రాణశక్తి చలనమును గ్రహించాలంటే, అది మూడు రకములుగా 
జరుగుతుంది. ప్రాణసంచారంలో వీటిని 1. ప్రభుశక్తి 2. ఆత్మశక్తి 3. ప్రయత్నము అని పిలుస్తాము. ఇవి 
గౌణము (అనుషంగికము, ముఖ్యము కానిది) మరియు ముఖ్యములుగా ఉంటాయి. 
దైవశక్తి - ఆత్మశక్తి - స్వప్రయత్నము 

యోగిలోని ప్రాణశక్తిలో - దైవశక్తి, అత్మశక్తి, స్వప్రయత్నము - ఈ మూడునూ రకరకములైన పాళ్ళలో 
కలసి ఉంటాయి. దైవశక్తి ఎంతగా ప్రాణములో వ్యాపిన్తుందో అంతగా దాని గుణము వృద్ధి అవుతుంది. 
అత్మశక్తిని బట్టి ప్రాణము యొక్క శక్తి ఉంటుంది. యోగియొక్క సాధనాప్రయత్నంలోని తీవ్రతను బట్టి అతనికి 
కలిగే ఫలితం ఉంటుంది. కనుక ఈ మూడు లక్షణములు ప్రాణశక్తికి కీలకములై ఉంటాయి. అనగా, 
ప్రాణముపైన దైవశక్తి యొక్క పనిని బట్టి - ప్రాణము యొక్క గుణము, ఆత్మశక్తి యొక్క పనిని బట్టి - 
 ప్రాణముయొక్క శక్తి, సాధనాతీవ్రతను బట్టి - లభించే ఫలితములుంటాయి. 

ప్రభుశక్తి అనే మాటతో ఈశ్వ రశక్తి సూచితమౌతున్నది. ఈశ్వరునకు - వామశక్తి, జ్యేష్టాశక్తి, రౌద్రీశక్తి అనే 
మూడు శక్తులున్నట్లు శైవాగమములలో చెప్పబడుతుంది, ఇవి జీవులలో ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులుగా 
ప్రకటితములౌతూ ఉంటాయి. వీటినే పరా, పరాపరా మరియు అపరా శక్తులంటారు. యోగులలో అయితే, 


ఇడా, పింగళా, సుషుమ్నా అనే మూడునాడులుగా ఇవి ఉంటూ ప్రాణసంచారమునకు కేంద్రములుగా 
ఉంటాయి. 


ప్రాణసంచారము 


మానవులందరిలోనూ ప్రాణశక్తి ఒకే విధంగా ఉండదు. ఎవరెవరి బలమును బట్టి, ప్రయత్నమును బట్టి, 
దేహము యొక్క స్థితిని బట్టి, వారివారి హృదయమునుండి ద్వాదశాంతము వరకూ, బొటనవ్రేలికణుపు 
కొలతతో 36 రెట్లుగా ప్రాణనంచారం లోపలకూ బయటకూ జరుగుతూ ఉంటుంది. బొటనవేలి కణువును 
'అంగుళం' అంటాము, ఈ అంగుళం కొలత ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరికి వారికి, 
హృదయం నుండి ద్వాదశాంతం వరకూ 36 అంగుళముల దూరం ఉంటుంది. దానిలో ఘడియలు, తిథులు, 
మానములు, సంవత్సరము, సంవత్సర సమూహములు - ఈ విధంగా కాలం మొత్తమూ ఇమిడి ఉంటుంది. 
అనగా, మనము పీల్చుకునే ఊపిరిలోనే కాలం ఉన్నది. కాలవిభజనకూడా దానిలోనే ఉన్నది. దానినికృడ 
వివరిస్తున్నారు. 


ఒక అంగుళము మరియు దానిలో అయిదవవంతు కలసి చషకమనబడుతుంది. అటువంటి ఆరు 
చషకములు ఒక ఘటిక అనబడుతుంది. ఈ విధముగా చషకములు, ఘటికలతో 72 అంగుళములు 
ఏర్పడతాయి. 

1 చషకము = 1.2 అంగుళములు 

6 చషకములు=- 7,2 అంగుళములు - 1 ఘటిక 

5 ఘటికలు = 30 చషకములు - 36 అంగుళములు - ఆరోహణం 

5 ఘటికలు = 30 చషకములు - 36 అంగుళములు - అవరోహణం 

10 ఘటికలు = 72 అంగుళములు - 1 అవృత్తి 


కాలగణనంలో చూచినప్పుడు, ఒక ఘటిక అంటే 24 నిముషముల సమయము, రెండు ఘటికలైతే ఒక 
ముహూర్తము, అంటే, 48 నిముషములు. రెండున్నర ఘటికలు నేటి కాలమానంలో ఒక గంట అవుతున్నాయి. 


eee ese య. 


ఇప్పుడు తిథిని గురించి చెప్పబడుతున్నది. రెండుంబావు అంగుళములను 'తుటి' అంటున్నాము. ఒక 
ఆరోహణ (36 అంగుళముల) లో 16 తుటులున్నాయి. అదే విధంగా అవరోహణ (36 అంగుళముల) లో 
మళ్ళీ 16 తుటులున్నాయి. తుటిలో సగభాగం, 'సంధ్య' అవుతుంది. నాలుగు తుటులు కలసి ఒక ప్రహరము 
(మూడు గంటలు) అవుతాయి. ఒక తుటి యంటే 45 నిముషములు. ఒక అంగుళమునకు 20 
నిముషములౌతుంది. యోగియైనవాడు, ఈ విధముగా తన ప్రాణములోనే, అనగా శ్వాసలోనే, 
కాలన్వరూపమును ధ్యానించాలి. 

శ్వాన, దేహంలోనుంచి బయటకు పోవడం పగలైతే, లోపలకు రావడం రాత్రి యనబడుతుంది. పగలంటే 
సృష్టి, రాత్రియంటే లయం. ఈ విధంగా శ్వాసలోనే, పగలూ రాత్రులు, సృష్టి లయములతో కూడిన 'తిథి" 
ఏర్పడుతుంది. 
మాసోదయము 


ఈ విధానములో - శుక్ల, కృష్ణ పక్షములతో కూడిన మాసము కూడా ప్రాణము (శ్వాన) లోపలనే ఉన్నట్లు 
యోగియైనవాడు ధ్యానించాలి. ఇక్కడ దినమే కృష్ణపక్షమని, రాత్రి శుళ్లపక్షమని చెప్పబడింది. ఎలాగంటే, 
దినములో సూర్యునికి ఐలం పెరుగుతుంది, చంద్రునికి బలం తగ్గుతుంది. కనుక అది కృష్ణపక్షము. రాత్రిలో 
నూర్యునికి బలం తగ్గుతుంది, చంద్రునికి బలం పెరుగుతుంది. కనుక, అది శుక్షపక్షమౌతున్నది. దినమంటే 
నిశ్వానమని, రాత్రియంటే ఉచ్చ్వానమని తాంత్రికపరిభాషలో అర్ధం చేసుకోవాలి. 

శుక్షపక్షపు రోజులలో చంద్రసూచకమైన ఇడానాడి బలమును పుంజుకుంటుంది. కృష్ణపక్షపు రోజులలో 
సూర్యసూచకమైన పింగళానాడి బలమును పుంజుకుంటుంది. ఇక్కడ ఒక్కొక్క తుటి ఒక్కొక్క తిథి అవుతుంది. 
కనుక పదిహేను తుటులు పదిహేను తిథులౌతాయి. పదహారవ తుటిలో సగం 'సంధ్య' అవుతుంది. మిగతా 
సగం పాడ్యమి అవుతుంది. 


ఈ నంధ్యానమయమన్నది కాలపు పరిధిలో ఉండదు. కనుక ధ్యానసాధనకు ప్రశస్తమైనది. ఈ 
సాధనలో, పగటికీ రాత్రికీ అర్థములు వేరుగా ఉంటాయి. వేద్యమును (తెలిసికొనబడుతున్న దానిని), వేత్త 
(తెలునుకొంటున్నవాడు) చూస్తున్నపుడు పగలు అనబడుతుంది. అదే విధంగా, వేత్తలో వేద్యము లయం 
కావడం రాత్రి అవుతుంది. 

ఈ ఆరోహణా అవరోహణలలో, వెలుగు (క్రియ, సృష్టి), చీకట్లు (విశ్రాంతి, లయము), తిథులను బట్టి 
ఎక్కువతక్కువలుగా మారుతూ ఉంటాయి. తిథులలో చంద్రకాంతి పెరుగుతూ తరుగుతూ ఉన్నట్లుగా ఇది 
కూడా జరుగుతుంది. ఈ రెండూ ఎక్కడైతే సమానంగా ఉంటాయో అది 'విషువత్‌' అవుతుంది. 

అనగా, సాధారణ స్థితిలో, పగలూ రాత్రులు సమానంగా ఉండకుండా హెచ్చుతగ్గులుగా ఉంటాయి. 
ఉత్తరాయణంలో పగళ్లు పెద్దవిగా ఉంటాయి. దక్షిణాయనంలో రాత్రుళ్ళు పెద్దవిగా ఉంటాయి. పగలంటే 
ప్రకాశము, వెలుగు. పగటిపూట మనము వస్తువులను స్పష్టంగా చూడగలుగుతాము. కనుక అది 
ప్రకాశాత్మకం, దానిలో వేద్యము (గోచరించే వస్తువు) కు ప్రాముఖ్యత ఎక్కువ. అలాగే, రాత్రిపూట చీకటి 


హెచ్చుగా ఉంటుంది. అది విశ్రాంతి ప్రాధాన్యమైన సమయము. అప్పుడు వస్తువులు కనిపించవు. ఈ స్థితిలో 
ఉన్నపుడు, వేద్యము కంటే వేత్త (తెలిసికొనేవాడు) కు ప్రాముఖ్యత ఎక్కువ. కనుక అది ఆహ్లాదాత్మకం. 
యోగపరిభాషలో వీటినే ఇడా పింగళా నాడులలో ప్రాణసంచారమని చెబుతారు. పగలూ రాత్రీ అనేవి 
ఏడాదిలో రెండుసార్లు మాత్రమే సమానంగా ఉంటాయి. వాటిని విషువత్‌ దినములంటారు. తంత్రపరిభాషలో 
చెప్పాలంటే, ఇడా పింగళా నాడులు, సూర్యచంద్రులు, పగలూ రాత్రులు, ప్రకాశ విశ్రాంతులు, వేత్త 
వేద్యములు ఎప్పుడు సమానంగా ఉంటాయో అది విషువత్‌ సమయం. యోగులు ఈ విధంగా సమస్తమునూ 
తమలోనే గ్రహిస్తారు. 

కృష్ణపక్షంలో ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. చంద్రుడు సూర్యునికి దగ్గర కావడమే కృష్ణపక్షము. 
కనుక ఒక్కొక్క తిధికీ ఒక్కొక్క చంద్రకళ తగ్గిపోతూ వస్తుంది. అమావాస్యనాడు పూర్తిగా చీకటిగా ఉంటుంది. 
సూర్యుడు ప్రాణమని, చంద్రుడు అపానమని తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ విధంగా చూచినప్పుడు, 
ప్రాణమనే సూర్యునికి, అపానమనే చంద్రుడు ఒక్కొక తిథికీ దగ్గరౌతూ, తనవైన ఒక్కొక్క కళను అతనికి 
అర్చిస్తూ వస్తాడు. ఈ విధంగా తన కళలను అర్పించి క్షీణుడైన చంద్రుడు, పదిహేను తుటులలో 
ద్వాదశాంతమును సమీపించి, ప్రాణనూర్యునిలో లీనమౌతాడు. దాని తరువాత ఒక తుటిలో సగభాగం పాటు, 
'పక్షసంధి' అవుతుంది. అంటే, శుక్లపక్షానికీ కృష్ణపక్షానికీ మధ్యలో ఉన్న సంధికాలం, ఒక తుటి అంటే, 45 
నిముషములు గనుక, దానిలో సగభాగమైన 22.5 నిముషములు 'సంధికాలం' అవుతుంది. దానిలో, ముందు 
సగము అమావాస్యకు చెందిన భాగమౌతుంది. అంటే, 11.25 నిముషములన్నమాట. రెండవ నగభాగము, 
అంటే ఇంకొక 11.25 నిముషములు పాద్యమికి చెందిన భాగమౌతుంది. దగ్గు లేదా తుమ్ము లేదా అటువంటి 
ఇతరపనుల వల్ల, ఈ పాడ్యమి భాగంలోకి, అమావాన్యభాగం కలసినప్పుడు, 'తిధిచ్చేదం' అనబడేది 
జరుగుతుంది. దానినే 'గ్రహణం' అని తాంత్రికులు పిలుస్తారు. కనుకనే, ఏదైనా పనిని మొదలుపెట్టే 
సమయంలో ఎవరైనా దగ్గినా, తుమ్మినా, అది గ్రహణనమయం కనుక, శకునం మంచిది కాదని, కొంచం ఆగి, 
కాళ్ళను కడుక్కుని బయలుదేరమని పెద్దవాళ్లంటారు. ఈ ఆచారం వెనుకనున్న తంత్రవిజ్ఞానం ఇదే. 


పరమేశ్వరుని శక్తియే. రాహువు ప్రమాత, అంటే, గ్రహించేవాడు. చంద్రుడు వేద్యము, అంటే, గ్రహింపబడే 
వస్తువు, మాయారూపియైన జ్ఞాత, జ్లేయమును నశింపజేయలేడు. ఎందుకనగా, అది పరమేశ్వరన్వరూపము 
గనుక. ఆదే విధముగా, చంద్రుడు (జీవుడు) కూడా సూర్యుని (పరమశివుని) వెలుగును వెదజల్లేవాడేగాని, 
ఇతరుడు కాడు. కనుక మాయారూపియైన జ్ఞాత, జ్ఞేయమును తాత్కాలికంగా ఆచ్చాదించగలదు. ఈ 
గ్రహింపునే 'ఆచ్చాదన' అంటాము. ఈ విధమైన ఆచ్చాదన వలన, అంటే, వస్తువును గ్రహిస్తున్నందువలన, 
దానిరూపంలో ఉన్న పరమేశ్వరుని చైతన్యమునే మాయ ఆస్వాదిస్తున్నది. దీనినే - గ్రహణరాహువు - 
'సూర్యునిలో ఉన్న చంద్రుని అమృతమును త్రాగుతాడని మార్మికభాషలో చెప్పినారు. 

ఈ విధంగా, గ్రహణసమయంలో, రాహువు, చంద్రుడు, సూర్యుడు ఒక్కటౌతున్నారు. అంటే, 'అనుభూతి" 
అనబడే ప్రక్రియలో ఉన్నట్టి, ప్రమాత్భ (జ్ఞాత)- ప్రమాణ (జ్ఞాన) - ప్రమేయ (శ్రేయ) ములనబడే మూడు 
విభాగములు మాయమౌతున్నాయి, అనుభూతి ఒక్కటిగా మారుతున్నది. కనుక గ్రహణసమయమనేది 


పారలౌకిక ఫలములనిచ్చే పుణ్యకాలమౌతున్నది. అందుకనే, ఆ సమయంలో చేయబడిన జపధ్యానాది 
సాధనలు అనంతమైన ఫలితములనిస్తాయని శాస్త్రములు చెబుతున్నాయి. 


ఆ తరువాత, చిదర్శము (చిద్రూపియైన సూర్యుని తేజస్సు) అనబడే ప్రాణము చంద్రునిలో ప్రవేశించి, 
ఒక్కొక్క కళను అపానచంద్రునిలో నింపుతుంది. ప్రాణమంటే సూర్యుని వెలుగు. దానికి మరోపేరు 
అర్మవైతన్యము. అది, మళ్ళీ అమావాస్య చంద్రునిలో ప్రవేశించి, ఒక్కొక్క కళనూ నింపుకుంటూ, ఒక్కొక్క 
తిథినీ మళ్ళీ పేర్చుకుంటూ పోతుంది. అటువంటి పదిహేను తుటుల తర్వాత పూర్ణిమ వస్తుంది. దాని తరువాత 
మళ్ళీ తుట్యర్థభాగం 'పక్షనంధి'. ఆ తరువాత మళ్ళీ గ్రహణము, ఇవన్నీ ముందువలెనే వస్తాయి. ఈ 
గ్రహణసమయము బహికఫలప్రదమై ఉంటుంది. ఈ విధంగా మాసమనేది యోగియొక్క ప్రాణంలోనే 
ఉదయిస్తుంది. 
వర్నోదయము 


ఈ సాధనలో, ఉచ్చ్వాన నిశ్వాసములతో కూడిన ఒక అవృత్తిలో ఒక సంవత్సరముంటుంది. తంత్రశాస్త్ర 
ప్రకారము, కృష్ణపక్షమే ఉత్తరాయణము, అంటే, ఊపిరిని వదలడం (నిశ్వాసం) ఉత్తరాయణమని అర్థం. 


ఉత్తరాయణమంటే, మకరరాశి నుండి మిథునరాశి వరకూ సూర్యుని గమనము. ఈ ఆరు మాసములు, 
హృదయము నుండి ద్వాదశాంతము (యోగపరిభాషలో చెప్పవలెనంటే, అనాహత చక్రము నుండి సహస్రార 
చక్రము) వరకు ఉన్న 36 అంగుళములలో ఇమిడి ఉంటాయి. అంటే, ప్రతి ఆరు అంగుళములకు, ఒక 
రాశినుండి మరొక్క రాశికి నూర్యసంక్రమణం జరుగుతుంది. మాసములోని ఆరు అంగుళములలో, ఒక్కొక్క 
అంగుళము అయిదుతిథులతో సమానము, అంటే, అంగుళములో అయిదవభాగము ఒక తిథి అవుతుంది. 
కనుక అయిదార్లు ముప్పై తిథులౌతాయి. మళ్ళీ ఈ తిథిలో కూడా దినరాత్రి విభాగమున్నది. అంటే, 
అంగుళములో పదవభాగము పగలౌతుంది. అంతే భాగము రాత్రి అవుతుంది. ఈ రెండూ కలసి ఒక తిథి 
అవుతాయని అర్థము. ఇదే విధంగా శ్వాన పీల్చుకోవడం దక్షిణాయనమౌతుంది. 


మకరరాశిలో సూర్యుని ప్రవేశంతో, ఉత్తరాయణ పుణ్యకాలం మొదలై, పగటివెలుగు క్రమేణా పెరుగుతూ 
వస్తుంది. ఇది, గర్భంలోని పిండము పెరగడానికి సూచికగా ఉంటుంది. ఆయా సామ్యములు ఈ క్రిందివిధంగా 
ఉంటాయి. 


శిశువు, తల్లిగర్భంలో ఉన్నపుడు, నాలుగవ నెలనుండి ప్రతినెలా ఒక్కొక్క విధమైన వైదికక్రియను తండ్రి 
నిర్వర్తిస్తాడు. దానివల్ల, శిశువుకు మంచి జరుగుతుందని, అయుష్టుకు వృద్ధి కలుగుతుందనే భావన ఒకటి 
ఉన్నది. అదే విధంగా, ప్రాణసాధనలో కూడా, ఆయా మాసముల కాలనమయాలలో చేయబడిన ఉపాసన, 
ఉద్భవించబోతున్న జ్ఞానమనే శిశువుకు పరిపుష్టిని కలుగజేస్తుంది. బాహ్యమైన ఉత్తరాయణమునకూ, అంతరిక 
ప్రాణసాధనలోని ఉత్తరాయణమునకూ ఇదే సామ్యము. 

రాశిచక్రంలోని పన్నెండు రాశులకు, పన్నెండుగురు సూర్యులు అధిపతులై ఉన్నారు. యోగులకు 
తెలిసినట్టి అంతరిక రాశిచక్రంలో, దక్షుడు మొదలుకొని పితామహునివరకూ ఉన్న రుద్రులు వారి శక్తులతో 
కలసి పన్నెండు రాశులకు అధిపతులై ఉంటారు. వారు 1. దక్షుడు 2. చండుడు 3. హరుడు 4. శౌస్టి 5. 
ప్రమధుడు 6. భీముడు 7. మన్మథుడు 8. శకుని 9. సుమతి 10. నందుడు 11. గోపాలకుడు 12. 
పితామహుడు. 


ద్వాదశ వర్నోదయము 


ఇదే విధముగా, ప్రతి అంగుళములోను అరవైతిథులున్నట్లు ధ్యానించినటైతే, ఇంతకుముందు అనుకున్న 
రాశిసంక్రమణమే ఒక సంవత్సరమౌతుంది. అనగా, ఇంతకుముందు ఒక నెల అయినది, ఇప్పుడు 
నంవత్సరమౌతుంది. ఈ క్రమంలో, ఒక్క శ్వాస యొక్క ఉచ్చ్వాన, నిశ్వానములలో పన్నెండు 
'సంవత్సరములుంటాయి. ఈ సాధనలో, తన ప్రతి శ్వానలోను పన్నెండు సంవత్సరముల కాలం గడచిపోతూ 
ఉండటాన్ని యోగి గమనిస్తాడు. 


షష్ట్యబ్ణోదయము 


ఆ తరువాత, ప్రతి అంగుళంలోను, మూడునూర్ల తిథులున్నట్లు ధ్యానిస్తే, పైలెక్క అయిదోవంతుకు 
కుదించబడుతుంది. అప్పుడు, ఒకటిన్నీ ఐదవవంతు అంగుళంలోనే ఒక సంవత్సరం ఇమిడిపోతుంది. దాని 
పూర్వభాగం చషకమౌతుంది. ఇట్లా గణిస్తే ఇంతకుముందు ఒక సంక్రాంతి అయినది ఇప్పుడు అయిదు 
నంవత్సరములౌతుంది. ఈ లెక్క ప్రకారం, ఒకసారి శ్వాస నిశ్వానము, ఉచ్చ్వానములు జరిగితే, అరవై 
ఏళ్ళవుతుంది. ఒక్కొక్క ఏడాదికి 360 తిథుల చొప్పున, దీనిలోని తిథుల నంఖ్య 21,600 అవుతుంది. ఒక 
పగలూ రాత్రులలో, మానవుని శ్వాసల మొత్తము సంఖ్య కూడా ఇదే. ఇంతకంటే ఎక్కువగా లెక్కిస్తే, లెక్కకు 
మించిన అనంతమౌతుంది గనుక అరవై సంవత్సరములను మించి వివరించడం లేదు. 


దేవతాలోకముల కాలము 
కాలమనేది ఒక్కొక్కలోకంలో ఒక్కొక్క విధంగా ఉంటుందని అనుకున్నాము కదా. నిన్నా మొన్నటి వరకూ 
ఈ లెక్కలను ఎవరూ నమ్మలేదు. ఈనాడు సైన్స్‌ వచ్చి, ఒక్కొక్క గ్రహంలో కాలమనేది ఒక్కొక్కవిధంగా 


ఉంటుందని చెబితే నమ్ముతున్నాము. అంతెందుకు? మన భూమిపైననే, ఒక్కొక్క దేశంలోని కాలం 
ఒక్కొక్కవిధంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 


ఇప్పుడు మనుష్యులమైన మనకు, దేవతలకు, కాలంలో సామ్యం ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. 


మనుష్యలోకంలో ఒక సంవత్సరమైతే, దేవతాలోకంలో అది ఒక తిథి, అంటే, ఒక రోజు అవుతుంది. ఈ 
విధమైన లెక్కతో, 12,000 దేవతా సంవత్సరములు గడచినప్పుడు ఒక దేవతా చతుర్యుగము అవుతుంది. 
దానిలో, కృతయుగము 4000 సంవత్సరములు, త్రేతాయుగము 3000 సంవత్సరములు, ద్వాపరయుగము 
2000 సంవత్సరములు, కలియుగము 1000 సంవత్సరములు ఉంటాయి. వాటికి ముందూ వెనుకలుగా 
400, 300, 200, 100 సంవత్సరముల సంధ్యాకాలం ఉంటుంది. ఆ విధంగా 71 చతుర్యుగములు 
గడచినపుడు అది ఒక మన్వంతరమనబడుతుంది. న్థూలముగా చెప్పవలెనంటే, మానవుల కాలపరిణామము 
కంటే దేవతల కాలము 360 రెట్లు పెద్దదిగా ఉంటుంది. 


400-400-800 నం 


300-300-600 సం 


200+200=400 నం 


100+-100=200 నం 


సృష్టికర్తయగు బ్రహ్మదేవుని ఆయువు 


అ విధముగా 14 మన్వంతరములు గడువగా, అది బ్రహ్మదేవునికి ఒక దినమౌతుంది. బ్రహ్మదేవుని ఒక 
రోజు చివరలో, చీకటిపడి, అంతే నిడివి గలిగిన రాత్రి వస్తుంది. అప్పుడు, స్వర్గము, భూమి, నరకము, లేదా, 
భూ, భువ, నువములనబడే మూడు లోకములూ కాలమనే అగ్నిలో కాలిపోతాయి. మిగతా లోకములన్నీ ఈ 
పాగవల్ల కమ్మబడతాయి. ఆ అగ్నివేదిని, పొగను భరించలేక మిగతా లోకముల జీవులందరూ లోకములలో 
అయిదవది అయిన జనలోకమును చేరి ప్రళయకాలం వరకూ అక్కడ క్షేమంగా ఉంటారు. ప్రబుద్ధులైన 
సమాప్తమై (బ్రహ్మదేవునియొక్క సృష్టి మళ్ళీ మొదలౌతుంది. అలాంటి లెక్కలో నూరు సంవత్సరములు 


[espe | దేవతల కాలము. మానవుల కాలము 
హయ [ముం మానవ సంవతృరములలో 


14% 71112000 = 14 ౫ 71x 360X 12000 = 
1,19, వ 000 429,40,80,000 
429.4 కోట్లు 


360 (14 X 71x 12000) 
429,40,80,000 
429.4 కోట్లు 


2% 429,40,80,000 = 
858,81,60,000 = 
38 కోట్లు 858.8 కోట్లు 
ఆయువు = నూరేళ్లు = 36000 36000 ౫ 858,81,60,000 = 3,09,17,376 కోట్లు 
దినములు = ఇ 
85881 కోట్ల 60 లక్షలు 309 లక్షల కోట్లు 
త్రిమూర్తుల జీవిత కాలములు 


బ్రహ్మదేవుని జీవితకాలం, విష్ణుదేవునకు ఒక పగలు అవుతుంది. అలాంటిదే ఒక రాత్రి, ఆయనకు కూడా 
నూరేళ్లు ఆయువు. కనుక ఆయన జీవితకాలం ఊహకందదు. 


దానిపైనున్న రుద్రలోకప్రభువైన రుద్రునకు, విష్ణుదేవుని జీవితకాలం ఒక దినమౌతుంది, అలాంటిదే రాత్రి 
కూడా. ముందువలెనే సంవత్సరము, అలాంటి నూరు సంవత్సరములు ఆయన ఆయుస్సు. ఇదీ మన 


ఊహకందదు. ఈ పైలెక్కలేవీ మానవమేధస్సుకు అందే లెక్కలు కావు, ఉత్సాహమున్నవారు ప్రయతించవచ్చు. 
ఉదాహరణ పట్టిక 


బ్రహ్మదేవుని ఆయుస్సు 3,09,17,376 కోట్ల 
మానవ నంవత్సరములు 


విష్ణుదేవుని అయుస్సు | బ్రహ్మ అయువుః 2 X 36000 _ | 2,20,625 కోట్ల కోట్ల మానవ సంవత్సరములు 
రుద్రుని ఆయుస్సు, విష్ణువు అయున్సు ౫2 % 36000 | 15,885 కోట్ల కోట్ల కోట్ల మానవ సంవత్సరములు 


'శతరుద్రుల ఆయున్సు (రుద్రుని ఆయుస్సు ౫ 2 ౫ 36000 | 11,43,720 కోట్ల కోట్ల కోట్ల మానవ సంవత్సరములు 


ఒక్కొక్క బ్రహ్మాండములోని నూరుమంది రుద్రులు వివిధవిభాగములకు అధిపతులుగా ఉంటారు. అందుకే 
వారిని శతరుద్రులంటారు. రుద్రుని యొక్క ఒక జీవితకాలం, బ్రహ్మాండమునకు అధిపతులైన శతరుద్రులకు 
ఒక దినము అవుతుంది, రాత్రికూడా అంతే. వారికి కూడా నూరేళ్లు ఆయువుంటుంది. శతరుద్రుల ఆయుస్సు 


తీరినప్పుడు ఆ (బ్రహ్మాండం నాశనమౌతుంది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ముగ్గురూ ఒక (బ్రహ్మాండంలో 
ఉంటారు. ప్రతియొక్క బ్రహ్మాండమునకూ త్రిమూర్తులు వేర్వేరుగా ఉంటారు. దానివరకూ సృష్టి, స్థితి, 
లయములకు వారు అధిపతులుగా ఉంటారు. అలాంటి బ్రహ్మాండములు లెక్కలేనన్నిగా ఈ సృష్టిలో ఉంటాయి. 


ఈ విధంగా జలతత్వం నుండి అవ్యక్తము వరకూ రుద్రులుంటారు. 36 తత్వములలో జలతత్వం 35 వది. 
అవ్యక్తమనే ప్రకృతి 13 వది. ఈ మధ్యలో 23 తత్త్యములున్నాయి. వాటికి అధిపతులైన రుద్రుల ఆయుస్సు 
ఎలా ఉంటుందంటే, వెనుకటివారి ఆయుస్సు తరువాతివారికి ఒక దినమౌతుంది. (ప్రకయసమయంలో) 
జలము మొదలైనవాటి అధిపతులైన బ్రహ్మ, రుద్రుడు మొదలైనవారు అవ్యక్తము (ప్రకృతిస్వరూపిణియైన శక్తి) 
లో లీనమౌతారు. అప్పుడు శ్రీకంఠనాథుడు సంహారకుడౌతాడు. 

ఈ విధమైన ప్రళయం జరిగిన తరువాత, కొంతకాలానికి, మళ్ళీ సృష్టి మొదలౌతుంది. అప్పుడు 
ఇతరశాస్త్రములననుసరించి ముక్తులైనవారు కూడా మళ్ళీ సృష్టింపబడతారు. అంటే, సాంఖ్యము మొదలైన 
శాస్త్రముల ప్రకారము, ఆయా తత్త్యములను దాటి ప్రకృతిలో లీనమైన ఆత్మలకు, ఆయా శాస్త్రముల ప్రకారం, 
అదే ముక్తి అనుకుంటారు. కానీ, త్రికశాస్త్రం ప్రకారం, అది అంతిమమైన ముక్తి కాదు. ఎందుకంటే, వారు 13వ 
తత్త్యమైన ప్రకృతివరకే పురోగమించి ఉంటారు. ఆ పైన, ఇంకా 12 తత్వ్వములను దాటితేనే గాని పరిపూర్ణముక్తి 
వారికి లభించదు. కనుక, ప్రకృతితో లయమై, మళ్ళీ ప్రకృతితో బాటు వారు జన్మిస్తారు, 


శ్రీకంఠనాథుని ఆయుస్సు, కంచుకవాసులైన రుద్రుల ఒక్క దినము. కంచుకములంటే ఆవరణలు, అవి - 
మాయ, కాలము, నియతి, కళ, విద్య, రాగము. వారి రాత్రి కూడా అంతే నిడివితో ఉంటుంది. వారి జీవితకాలం, 
గహనేశునికి ఒక దినమౌతుంది. వారి రాత్రికూడా అంతే నిడివితో ఉంటుంది. అప్పుడీ సమస్తమూ మాయలో 
లీనమైపోతుంది. మళ్ళీ గహనేశుడు సృష్టిని మొదలుపెడతాడు. ఈ అవ్యక్తకాలమును పది పరార్థములతో 
గుణించగా, మాయకు ఒక దినమౌతుంది, దాని రాత్రి కూడా అంతే ప్రణామము కలిగినది. ఆ రాత్రినే 
ప్రళయమంటాము. మాయాకాలమును పరార్థశతంతో గుణించగా ఈశ్వరుని యొక్క ఒక దినమౌతుంది. 
అప్పుడు ప్రాణము మళ్ళీ సృష్టిని చేస్తుంది. అంతే కాలం రాత్రి. దానిలో ప్రాణం విశ్రాంతి తీసుకుంటుంది. 
ప్రాణము బ్రహ్మబిలంలో (బ్రహ్మరంధ్రంలో) విశ్రాంతిని పొందిన స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఇదే క్రమం 
జరుగుతుంది. ఈశ్వరకాలమును పరార్ధశతంతో గుణించగా, అది సదాశివుని ఒక దినమౌతుంది, అంటే రాత్రి. 
అది మహాప్రళయం అనబడుతుంది. సదాశివుని కాలము క్షయమైనప్పుడు బిందువును అర్ధచంద్రుని, 
నిరోధికను ఆక్రమించి నాదంలో లీనమౌతాడు. నాదం శక్తితత్వంలో లీనమౌతుంది, అది వ్యాపినిలో 
కలుస్తుంది, అది అనాశ్రిత శివునిలో లయమౌతుంది. అనాశ్రితశివుని కాలమును పరార్ధకోటిగుణితం చేస్తే శక్తి 
యొక్క దినమౌతుంది. అనాశ్రితము సమనస్సులో విశ్రాంతిని పొందుతుంది. ఈ సామనస్యమునే "బ్రహ్మము" 
అంటాము. దీనికి, కన్ను మూసి తెరచుట వంటి లెక్కలేనన్ని కాలములు నడుస్తూ, సృష్టి- ప్రళయరూపమైన 


EEE 


క 
క 
వే 
క 


10000x10 


Boru 


ii 
J 


| 
Et 
é 


EE 
శ 
é 


(| 
g 
17 


ఈ క్రమంలో ఒకదానికొకటి పదిపది రెట్లుగా, పద్దెనిమిది మెట్లుగా ఈ లెక్క ఉంటుంది. 

ఈ విధంగా లెక్కలేనన్ని నృష్టిప్రళయములు, ప్రతినిత్యమూ జరుగుతూ ఉంటాయి. ఈ మహాసృష్టి 
రూపంలో ఉన్నదానినే 'ప్రాణ' మని అంటాము. అది సంవిత్తులో నిలుస్తుంది. అది ఉపాధులలో, అది 
చిన్మాత్రములో లయిస్తాయి. చిన్మాతము యొక్క స్పందనే కాలము. కనుక, స్వపష్నములు, సంకల్పములు 
మొదలైన ప్రాణవిచిత్రమంతా చిన్మాత్రముతో ఏ మాత్రమూ విరోధించదు. 

ఈ విధంగా, ప్రాణవాయువులో కాలమెలా ఉంటుందో, అదేవిధంగా హృదయము నుండి మూలాధారం 
వరకూ అపానవాయువులో కూడా జరుగుతుంది. ప్రాణము హృదయమునుండి ఊర్చ్వద్వాదశాంతం వరకూ 
పనిచేస్తే, అపానం హృదయము నుండి అధోద్వాదశాంతం వరకూ పనిచేస్తుంది. మొదటిదానిని 
శివద్వాదశాంతమని, రెండవదానిని శక్తిద్వాదశాంతమని తంత్రశాస్త్రంలో పిలుస్తారు. 


ప్రాణనంచారమార్గంలో, హృదయము, కంఠము, తాలువు, లలాటము, బ్రహ్మరంధ్రము మరియు 
'ఊర్థ్వద్వాదశాంతములకు వరుసగా (బ్రహ్మ, విష్ణువు, రుద్ర, ఈశ్వర, సదాశివుడు, అనాశ్రితుడు ఆరుగురు 
అధిపతులై ఉన్నారు. అదే విధంగా అపానసంచార మార్గంలో కూడా, హృదయము, కందము, ఆనందము, 
సంకోచము, వికాసము, మరియు అధోద్వాదశాంతములలో ఉన్నారు. వీరు వరుసగా, బాల్యము, యౌవనము, 


వార్థక్యము, మరణము, పునర్భవము, ముక్తి వీటికి అధిపతులై ఉంటారు. 
అధిపతులు 'పాణ సంచార మార్గము. అపాన; సంచార మార్గము ] 
(ఆహ్మ | హృదయము హృదయమా 


విష్ణువు కంఠము కందము 
రుద్రుడు తాలువు ఆనందము 
ఈశ్వరుడు |లలాటము సంకోచము 


(సదాశివుడు | బ్రహ్యరంధ్రము వికాసము 
'అనాశ్రిత శివుడు | ఊర్ద్వ ద్వాదశాంతము | అధో ద్వాదశాంతము 


సమానవాయువులో కాలము యొక్క నడక 


ఇప్పటివరకూ. ప్రాణము, అపానములలో కాలము యొక్క అమరిక చెప్పబడింది. ఇప్పుడు, 
నమానవాయువులో కాలోదయము గురించి చెప్పబడుచున్నది. 


ప్రాణాపానములు సమానములైనప్పుడు, యోగి తనలోనే ఉన్న సమానవాయువును తెలునుకుంటాడు. 
నమానవాయువు హృదయం నుండి దశవిధనాడులలో సంచరిస్తూ సమస్తదేహంలోనూ రసములను 
ప్రవహింపజేస్తూ ఉంటుంది. దశనాడులనేవి యోగశాస్త్రములలో చెప్పబడినాయి. అవి - ఇడ, పింగళ, 
సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వ, పూష, యశ, ఆలంబుస, కుహు, శంభినులు. ఇవి కందము నుండి పుట్టి, 
దేహంలోని అన్ని అవయవాలకూ ప్రాణమును సరఫరా చేస్తూ ఉంటాయి. కందమంటే నాభి క్రిందుగా ఉన్న 
దుంపవంటి ప్రదేశము. 


ఈ సమానవాయువనేది దేహంలోని నాడులగుండా ఎనిమిది దిక్కులలో సంచరిస్తూ, ఆ దిక్సాలకుడైన 
దేవత యొక్క చేష్టను, ఆత్మచేత అనుకరింపజేస్తూ ఉంటుంది. అష్టదిక్కుల అధిపతులు ఈ విధంగా ఉన్నారు. 


దిగ్జెవతలు - వారి పనులు 

వీరిలో అగ్ని, యముడు, నిర్భతి క్రూరమైన పనులను చేస్తారు. వాయువు క్రూర, సౌమ్య కర్మలను రెంటినీ 
చేస్తాడు. మిగతా దేవతలు, సౌమ్యుకర్మలను చేస్తారు. సమానప్రాణము ఏ దిక్కులో సంచరిస్తున్నదన్న దానిని 
బట్టి, ఆ మనిషి, క్రూర, సౌమ్య, మిశ్రమ కర్మలలో ఏదో ఒకదానిని చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు, కోపము, 
దూకుడు మొదలైనవి అగ్ని చేసే పనులు, చంపడం, భయపెట్టడం యముని పనులు. హాని కలిగించడం, 
మాయచెయ్యడం మొదలైనవి నిర్భతి పనులు. అధికారం చెలాయించడం ఇంద్రుని లక్షణం. ధనసంపాదన 
కుబేరుని లక్షణం, దైవభక్తి మొదలైనవి ఈశానుని పనులు, ఈ విధంగా మనుషులు చేసే పనులు, వారి 
నాడులలో సమానవాయువు ఎటు ప్రవహిస్తున్నదన్న దానిని బట్టి ఉంటాయి. హృదయం యొక్క పైభాగంలో 
సంచరిస్తున్నపుడు ధర్మచింతననూ, క్రిందభాగంలో సంచరిస్తున్నపుడు అధర్మచింతననూ సమానవాయువు 
కలుగజేస్తుంది. 

ఈ విధంగా, పైకీ క్రిందకూ, చుట్టూ ఉన్న ఎనిమిది దిక్కులలోనూ, మూడునాడులలో ఈ వాయువు 
సంచరిస్తూ ఉంటుంది. విషువత్‌ దినమున దీని సంచారం ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకనగా, ఆ రోజున, 
భూమిపైన ఎక్కడ చూచినా, పగలూ రాత్రీ సమానంగా ఉండటం వలన, సమానవాయువుకు ప్రాముఖ్యత 
కలుగుతుంది. ఇదే కారణంచేత, యోగిదేహంలో ప్రాణాపానవాయువులు (ఇదా, పింగళా నాడీ 
ప్రవాహములు) ఎప్పుడు సమానంగా ఉంటాయో, అప్పుడు అతనిలో సమానవాయువు తలయెత్తి, 'విషువత్‌' 
ను అతనిలో కల్పిస్తుందని అర్థం చేనుకోవాలి. 


విషువత్‌ దినమున యోగిలోని ప్రాణచలనం ఈ విధంగా ఉంటుంది. 


ఒక్క అహోరాత్రం (రోజు)లో, 21,600 శ్వాసలను మానవుడు తీసుకుంటాడు. అంటే, పగటిపూట 
10,800 శ్వాసలను, రాత్రిపూట మళ్ళీ 10,800 శ్వాసలను తీసుకుంటాడు. విషువత్‌ దినమునాడు, పగలూ 
రాత్రీ ఒక్కొక్కటి సరిగ్గా 12 గంటల నిడివిలో ఉంటాయి. కనుక, పగటిలో ఉన్న 12 గంటలలో, ఒక్కొక్క 
గంటకు 900 శ్వాసలు కలుగుతాయి. అప్పుడు 12900 = 10,800 శ్వాసలు పగటిపూట సాగుతాయి. అవి 
ఈ క్రింది విధంగా ఉంటాయి, 


పగలు 30 ఘడియలు, రాత్రి 30 ఘడియలు మొత్తం ఒక్క రోజులో 60 ఘడియలుంటాయి. 


నూర్యోదయసమయంలో, ఘటికంబావు కాలంపాటు, మధ్యమార్గమైన సుషుమ్నలో సమానవాయువు 
నడుస్తుంది. అప్పుడు 450 శ్వాసలౌతాయి. 

రెండున్నర ఘటికలపాటు ఎడమ-కుడి, ఎడమ-కుడి, ఎడమదారులలో ప్రాణనంచారం నడిస్తే, 
అయిదుసార్లు సూర్యుడు రాశిమారినట్లు, అయిదు సంక్రాంతులౌతాయి. దీనికి పన్నెండున్నర 
ఘడియలౌతాయి. ఈ విధంగా అయిదుసంక్రాంతులు ఆవృత్తములతో, పదమూడుమ్ముప్పాతిక ఘటికల కాలం 
గడచి దక్షిణాయన ప్రవేశంతో శరత్విషువత్‌ ఏర్పడుతుంది. మధ్యాహ్నమునకు 900 ప్రాణములౌతాయి. మళ్ళీ 
ఎడమ, కుడి, ఎడమ, కుడి, ఎడమలుగా అయిదు సంక్రాంతులౌతాయి. సాయంసంధ్యలో మళ్ళీ ఘటికంబావు 


కాలంపాటు, మధ్యమార్గమైన సుషుమ్నలో సమానవాయువు నడుస్తుంది. అప్పుడు 450 శ్వాసలౌతాయి. ఈ 
విధంగా పగటిపూట 30 ఘటికలలో 10,800 శ్వాసలు, పన్నెండు సంక్రాంతులౌతాయి. 


10,800 


గంటలలో వివరిస్తే బాగా అర్థమౌతుంది. 
వసంత విషువత్‌ మార్చ్‌ 21 


ఇదే విధంగా రాత్రి కూడా అవుతుంది. ఈ విధంగా పగలూ రాత్రులలో విషువత్తులతో పన్నెండు పన్నెండు 
సంతశ్రాంతులౌతున్నవి. 

వసంతవిషువత్‌ దినమునుండి పగటి నిడివి పెరుగుతూ, రాత్రి యొక్క నిడివి తగ్గుతూ ఉంటుంది. 
దీనినిబట్టి సంక్రాంతుల నిడివి కూడా మారుతూ ఉంటుంది. ఈ నమానవాయు సంచారంలో శ్వాసప్రశ్వానలు 
కలవనందువలన, ఒక సమానవాయువు యొక్క సంచారంలో రెండుసంవత్సరములౌతాయి. ఈ విధంగా, 
మునుపు చెప్పిన విధముగా, పన్నెండు సంవత్సరములౌతాయి. 


ఉదానవాయువులో ప్రాణసంచారము 


ఉదానమంటే, ఊర్గ్వమునకు ఎగసిపోయే ప్రాణవాయువు. దీని సంచారము ఊర్వ్వద్వాదశాంతం వరకూ 
ఉంటుంది. ఇది స్పందనారూపమైనట్టిది. దీనిలో కాలపు నడక ప్రాణస్పందనారూపమై ఉంటుంది. 
మామూలుగా సాగే శ్వాస ఇక్కడ ఉండదు. ఎందుకంటే, శ్వాసయనినది శరీరం యొక్క లోపలే నడువగా. 
ఉదానవాయువు బ్రహ్మరంధ్రము నుండి ద్వాదశాంతము వరకూ నడుస్తుంది. దానికి కూడా, మునుపటి 
విధముగానే లెక్క వేయవలసి ఉంటుంది. 


వ్యానవాయువులో ప్రాణసంచారము 


వ్యానవాయువు సర్వవ్యాపి గనుక, అంతటా వ్యాపించి ఉంటుంది. ఇందులో ప్రాణస్పందన 
అక్రమరూపంలో ఉంటుంది. అంటే, సాధారణముగా మనకు తెలిసినట్టి ఉచ్చ్వాస నిశ్వాసములు దీనిలో 
ఉండవు, దానికి విరుద్ధమైన మార్గంలో ఉంటాయి. అందుకే దీనిని అక్రమమన్నారు. ఆ విధముగా, 
అక్రమమైనప్పటికీ, సూక్ష్మమైనట్టి స్పందనారూపంలో దీనిలో కాలోదయమౌతుంది. 


వర్గ్ణోదయము 


విషువత్‌ దినమున, దినప్రమాణము పన్నెండు గంటలు, రాత్రిప్రమాణము పన్నెండు గంటలుగా 
ఉంటాయి. ప్రహరమంటే మూడుగంటల కాలవ్యవధి. అటువంటి ప్రహరములు పగటిలో నాలుగు, రాత్రిలో 
నాలుగు ఉంటాయి. అర్థప్రహరం ఒకటిన్నర గంట అవుతుంది. ఈ అర్థప్రహరములు పగటిలో ఎనిమిది, 
రాత్రిలో ఎనిమిది ఉంటాయి. ఈ ఎనిమిది విభాగములలో ఎనిమిది వర్ణముల యొక్క వర్గములుదయిస్తాయి. 


వర్ణములంటే వర్ణమాలలోని అక్షరశబ్దములు. వర్గములంటే వాటి సమూహములు. వర్ణమాల మొత్తము 8 
వర్గములుగా విభజింపబడి ఉంటుంది. అవి, అ, క, చ, ట, త, ప, య, శలు. 


అవర్గము |అ, అ, ఇ, ఈ, ఉ, ఊ, బు బూ, ఇ, 2, ఏ, ఐ, ఓ, జె, అం, ఈ |16 


వర్ణమాలలోని 8 వర్గములలో మొత్తము 50 వర్ణములున్నాయి. ఒక్కొక్క వర్ణమునకూ 216 ప్రాణములు 
(శ్వానలు) ఉంటాయి. బయటకు మాత్రం, ఆరుశ్వానలు ఒక చషకం గనుక, 36 చషకములుదయిస్తాయి. ఆ 
విధముగా, దినములో మొత్తము 10,800 శ్వాసలౌతాయి. రాత్రికూడా అంతే. ఈ విధంగా, యోగి యొక్క 
ప్రయత్నం ఏమాత్రమూ లేకుండానే, సహజంగా సాగుతున్న శ్వాసతోనే, వర్ణశబ్బములు ఉదయిస్తూ ఉంటాయి. 
అయితే, వర్ణములను మంత్రములుగా మార్చవలెనంటే మాత్రం, తనదైన ప్రయత్నం అవసరమౌతుంది. అంటే, 
ప్రయత్నంతోనే మంత్రములుదయిస్తాయి. అంటే, సహజంగా సాగుతున్న శ్వాసలో, ప్రయత్నపూర్వకంగా 
మంత్రములను అనుసంధానం చేసి దానిని నడిపించవలసి ఉంటుంది. 


దేహములో పంచప్రాణముల నడక 
రా చాడా తా 


“అరఘట్ట ఘటీయంత్రము' అనేదాని గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది. దీనిని ఎత్తిపోతల యంత్రమనీ, 


“ఏతం' అనీ రైతులంటారు, ప్రాచీన భారతదేశంలో, బావులు మరియు నదుల నుండి, నీటిని ఎత్తి, పాలములకు 
పారించే పనికి ఈ యంత్రములను వాడేవారు. ఎద్దులను ఈ యంత్రమునకు కట్టి, వాటిని తోలుతూ ఈ 
యంత్రసహాయంతో నీటిని తోడేవారు. ఈ యంత్రంలో, ఒక కుండ వంటిది, బావిలోపలనుంచి పైకీక్రిందకూ 
వస్తూపోతూ, నీటిని తోడుతూ ఉంటుంది. అదే విధంగా, రాత్రీషపగలూ, మంత్రములను శ్వాసతో అనుసంధానం 
చేసి జపించడం వలన, యోగికి మంత్రదేవతతో తాదాత్మ్యత ఏర్పడుతుంది. 


ఈ సాధనలో, శ్వానతో మంత్రము అనుసంధానమై ఉన్నది గనుక, ఎన్ని ప్రాణములు (శ్వానలు) 
ఉదయిస్తున్నవో, అన్నిసార్లు మంత్రం కూడా ఉదయిస్తుంది. రెందు శ్వానలకు ఒక మంత్రమైతే, మంత్రసంఖ్య 
సగమౌతుంది. అంటే, ఒక్కరోజులో 21,600 శ్వాసలు గనుక, 21,600 సార్లు బీజమంత్రజపం చెయ్యవచ్చు. 
కొన్ని పెద్ద మంత్రములుంటాయి. వాటిని ఉచ్చ్యాసంలో సగం, నిశ్వాసంలో సగం జపించడానికి 
వీలుపడుతుంది. అప్పుడు రోజుకు జపనంఖ్య 10,800 అవుతుంది. నిద్రిస్తున్న 6 గంటల కాలం తీసివేస్తే, 
జపసంఖ్య 16,200 అవుతుంది. ఈ విధంగా, ఒక మంత్రజపమునకు పట్టే శ్వాసల సంఖ్య పెరిగితే, దానికి 
అనుగుణంగా మంత్ర జపసంఖ్య తగ్గుతుంది. 

ఈ క్రమంలో, 108 ౫ 200=21,600 గనుక, 108 శ్వానలకొక జపమాల చొప్పున 200 మాలల జపం 
ఒక్కరోజులో అవుతుంది. స్థూలశ్వాసలో గాని, సూక్ష్మశ్వాసలో గాని, ఈ విధంగా జపం చేస్తూ, దానిలోనే 
ఉండేవాడికి, దేహంలోని ప్రాణసంచారము క్రమేణా క్షీణిస్తుంది. ఈ విధముగా కాలోపానన చేత ఆలోచనలు 
మైంగబడగా, అంతా సంపూర్ణమౌతుంది. చిత్రములైన శక్తిభేదములతో ప్రకాశించే సంవిత్తు ఒక్కటే వెలుగుతూ 
గోచరిస్తుంది, 
కాలము - అనుభవము 


కాలమును బట్టి, జీవులకు వారివారి అనుభవములలో భేదం వస్తుంది. ఒకే అనుభవం, కాలమును బట్టి 
వేర్వేరు రకములుగా మారిపోతూ అనుభవానికి వస్తుంది. కనుక, కాలభేదమే సంవేదనలో భేదమును 
నృష్టిన్తుందిగాని, తెలిసికొంటున్నవానిలో ఏ విధమైన భేదమూ ఉండదు. ఒకడు ఒక కొందశిఖరంపైన 
నిలుచుని, క్రింద ఉన్నవారిని చూస్తున్నపుడు, వారతనికి చీమలలాగా కన్పిస్తారు, అతడు క్రిందకు దిగి వచ్చే 
కొద్దీ, వారి ఎత్తు పెరుగుతూ వస్తుంది. చివరకు నేలపైకి దిగినప్పుడు, వారు మనుషులలాగా కనిపిస్తారు. అదే 
విధంగా, అంతరికంగా మనమున్న స్థితిని బట్టి, ప్రపంచం కనిపించే తీరు మారిపోతూ ఉంటుంది. ఈ 
అంతరికస్థితులు, పంచప్రాణముల స్థితులను బట్టి ఉంటాయి. యోగికి అనుభవజ్ఞానము కలుగుతున్న 
సమయమే 'క్షణము' అనబడుతుంది. ఒక్క శ్వాసలో ఒక్కవిషయం యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది. అలా 
కాకపోతే, ఆలోచనా, జ్ఞానమూ, రెండూ కలిపి ఒకటే ఎట్లా అవుతుంది? క్రమములైన శబ్దముల వల్లనే 
మాత్రలకు కూడా క్రమత్వం కలుగుతోంది. పాణినీమహర్షి రచించిన వ్యాకరణ గ్రంథమైన అష్టాధ్యాయిలో, ఈ 


/ 'తస్యాధిత ఉదాత్ర్తమర్థహ్రన్వమ్‌ '/ (పాతంజల వ్యాఖ్య 1-2-34) 
కనుక, ఇంకొక స్పందము ఉదయించేవరకూ, ఒకటే విధమైన జ్ఞానము మనసులో కొనసాగుతూ 


ఉంటుంది. అందుకనే 81 వికల్ప పదముల ధ్యానసమయములో, వాటి వివిధములైన శక్తులయొక్క జ్ఞానం 
ద్వారా, వాటన్నిటికీ అధారమైనట్టి పరమేశ్వర చింతసము, అవికల్పాత్మకమై భాసిస్తుంది. కాలము ఈ అన్ని 
శబ్దములనూ మింగడం చేత ఈ అంతరిక ప్రక్రియ జరుగుతుంది. 

ఈ సాధనద్వారా, ఈ అభిలమైన కాలాధ్వము మొత్తమునూ, తన ప్రాణము యొక్క ఉదయముగానే 
చూస్తూ, లెక్కలేనన్ని చిత్రవిచిత్రములైన నృష్టి-సంహార-స్థితులను తనయొక్క ప్రాణములోనే దర్శిస్తూ, తనలోనే 
అనుభవమౌతున్న పరమేశ్వరునిస్వరూపం యొక్క ్రత్యక్షజ్ఞానం ద్వారా, సమస్తసృష్టినీ, దానికతీతమైన 
స్థితినీ, తనలోనే ఉన్నట్లుగా గ్రహించిన యోగి, అదే క్షణములో మోక్షమును అందుకుంటున్నాడు. 

ఆ నంవిదాత్మ యందు చక్కనౌ ప్రాణమ్ము 
కాలమందు; దాని కడమ నీమ; 
నృష్టులెన్నా బుట్టి సాగంగ నీలంగ 
బాగజూచు వాడె ఖైరవుండు // 

కం తనలో ప్రాణన్ఫందము 

తనలో కాలమ్ము దాని కడమయు గనుచున్‌ 
తనలో నృన్టియు నీతియున్‌ 

తనలో నంవోరమెంచ తానే శివుడౌ / 

తన ఆత్మయే చిదానందస్వరూపమైన సంవిత్తనే ధ్యానములో ఉంటూ, దానియొక్క ప్రాణస్పందనములోనే 
నమన్తకాలమునూ, కాలాతీతమునూ చూస్తూ, అనేక సృష్టి స్థితి లయములు తనలో గడచిపోతూ ఉండటాన్ని 
నిత్యం చూస్తూ ఉండేవాడు, ఖైరవస్థితిని అందుకుంటున్నాడు, 


ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్తసారే కాలాధ్వప్రకాశనం నామ షష్టమాహ్నికమ్‌ || 6 ॥ 
ఇది శ్రీమదభినవగుప్తాదార్యులచే రచింపబడిన తన్రసారమనే గ్రంథములోని కాలాధ్వ ప్రకాశనమనే 


ఆరవ ఆహ్నికము. 


ఏడవ ఆహ్నికము 


దేశాధ్వ ప్రకాశనము 
యదార్థః - యదార్థము 
అధదేశాధ్వా | 
ఇవ్హుడు దేశాధ్వము చెప్పబడుచున్నది. 


తత్ర నమస్త ఏన అయం మూర్తివైబిత్రా భాననశక్రీజో దేశాధ్వా నంవిది విశ్రాశ్లః, తద్వారేణ శూన్యే బుద్దా 
ప్రాణే నాదీచక్రామచక్రోషు బపాః శరీరే యావల్లిభిస్లకేలప్రతిమాదౌ సమస్తో2.ధ్వా వరినిష్దితః, తం సమస్తత్‌ 
అధ్వానం దేహీ విలావ్య, దేహం చ ప్రాణే, తం ధియి, తాం శూన్యే, తత్సంవేదనే, నిర్ణరవరివూర్గసంవిత్‌ 
సంవద్యతో వద్ధింశత్తత్వ్వన్వడూవజ్జః, తదుత్తీర్ణాం నంవిదం సరమశివడూపాం పశ్యన్‌ విశ్వమయీమవి 
సంవేదయేత, ఆవరథా వేద్యభాగమేవ కంచిత్‌ పరత్వేన గృమ్హాయాత్‌ మాయాగర్థాధికారిణం విష్ణుబ్రవ్షోదికం 
వా, తస్మాత్‌ అవశ్యం ప్రక్రియాజ్ఞానపరేణ భవితవ్యమ్‌ | తదుక్తం 'న ప్రక్రియావరం జ్ఞానమ్‌ __ /'ఇతి/ 

శక్తినుండి వుట్టి, విచిత్రమూర్తులతో భానించుచున్న దేశాధ్వము కూదా నంవిత్‌ లోనో విశ్రాంతమై ఉన్నది. 
దానిద్వారా బయటకు వ్రనరిన్తూ, శూన్యము, బుద్ధి, ప్రాణము, నాడీచ్మక్రములు, అనుచక్రములు, శరీరము, 
బావ్యాలింగము, న్రజ్రీలము, ప్రతిమలు మొదలైన నమస్తాధ్వములుగా ఉన్నది. ఈ అధ్వములనన్నింటినీ 
నంవేదనలోను కలువగా, 36 తత్ష్యముల న్వరూవజ్ఞమైన నిర్భరపరివూర్ణనంవిత్‌ లభిన్తుంది. దానిని కూదా 
దాటి విశ్వమయమైన వరమశినరూవనంవిత్‌ ను దర్భించుతాడు. లేదా మాయాగర్భములో ఉంటూ 
బహ్మావిదువులను వరతత్యములని గ్రహిస్తాడు. కనుక తవ్పకుందా బ్రక్రియాజ్ఞానవరుడవ్వాలి. ఈ విధంగా 
చెప్పబడింది, ప్రక్రియకు వరమైన జ్ఞానము లేదు ......... స్ట 


తత్ర పృథివీతత్త్యం శతకోటీప్రవిన్లీరం బ్రహ్మణ్థాగోలకరూవమ్‌ / తస్య అన్హః కాలాగ్నిర్న రకాః పాతాలాని 
పృథివీ స్వర్గా యావద్ధ్రవ్మ లోక ఇతి / బ్రవక్షణాబాహ్యీ రుద్రాణాం శతం / న చ బ్రహ్మాశ్తానాం సంఖ్యా విద్యతే/ 
తతో ధరాతత్త్వాత్‌ దశగుణం జులతత్స్వం | తత టత్తరోత్తరం దశగుణమ్‌ అహంకారాళ్తం / తద్యథా జలం తేజో 
వాయుర్నభః తన్మా త్రవబ్బుకాక్షికాదళగర్టో2.హంకారశ్రేతి/ 

వృుథివీతత్వము శతకోటివ్రవిన్తీర్లమై బ్రవ్మాఖ్రగోలకరూవమై ఉన్నది. దానిలోపల కాలాగ్ని, నరకములు, 
పాతాళము, వృుథివి, న్వర్ధము ఈ విధంగా బ్రహ్మలోకం వరకూ ఉన్నది. ట్రుహ్మోజాన బయట 
శతరుద్రులున్నారు. బ్రహ్మాందముల నంఖ్యును చెప్పలేము. ధరాతత్ష్యమునకు వదిరెట్లు జలతత్యము. దాని 
ఉత్తరోత్తరా వదివదిరెట్లతో అహంకారంవరకూ ఉంటుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. జలము, తేజము, 
వాయువు, ఆకాళము, అయిదు తన్మాత్రలు, ఏకాదశ ఇంద్రియములను తన గర్భంలో దాల్చి 
అవాంకారమున్నది. 


అహంకారాత్‌ శతగుణం బుద్ధితత్వ్వం / తతః సహస్రధా ప్రకృతితత్త్యం, ఏతావత్ప్ర)కృత్వడ్ణమ్‌ / తచ్చ 


బ్రవ్మార్ధావత్‌ అసంఖ్యమ్‌ / ప్రకృతితత్త్వాత్‌ వురువతత్త్వం చ దశసహస్రధా / వురుషాత్‌ నియతిః లక్షధా / 
నియతేరుత్తరోత్తరం దశలక్షధా కలాతత్త్వాన్తమ్‌ / తద్యథా నియతిః రాగః అశుద్ధవిద్యా కాలః కలా చేతి / 
కలాతత్త్వాత్‌ కోటేధా మాయా, ఏతావత్‌ మాయాణ్డమ్‌ / 

అహంకారమునకు నూరురెట్లు బుద్ధితత్త్యము. దానికి వెయ్యిరెట్లు ప్రకృతితత్త్యము. ఇక్కడవరకూ ప్రకృతి 
అందము. వాటీకీ కూడా ట్రహ్మోండములవలె నంఖ్యను చెప్పలేము. ప్రకృతితత్వం కంటే పురువతత్య్యం 
వదివేలరెట్లు ఉన్నది. వురుముని కంటే నియతి లక్ష రెట్లు. నియతి వైన ఉత్తరోత్రరము వదిలక్షల వరకూ 
కళాతత్త్ర్యముయొక్క అంతము వరకూ ఉన్నవి. అవి నియతి, రాగము, అళుద్ధవిద్య, కాలము, కళలై ఉన్నవి. 
కళాతత్య్యం కంటే కోటిరెట్లు ఎక్కువైనది మాయ. ఇంతవరకూ మాయాండము. 


మాయాతత్త్వాత్‌ శుద్దవిద్యా దశకోటేగుణేతా / విద్యాతత్త్వాత్‌ ఈశ్వరతత్త్వ్వం శతకోటీధా / 
ఈశ్వరతత్వాత్‌ సాదాఖ్యం సహస్రకోటీధా / సాదాఖ్యాత్‌ వృన్ధగుణేతం శక్తితత్త్వమ్‌, ఇతి శక్త్యగ్ణామ్‌ | సా 
శక్తీర్వ్యావ్య యతో విశ్వమధ్వానమ్‌ అత్తర్హపారాన్తీ తస్మాత్‌ వ్యావనీ/ 

మాయాతత్య్యం కంటే చుద్ధవిద్య వదికోట్ల రెట్లు పెద్దది. విద్యాతత్వం కంటే ఈశ్వరతత్ష్యం నూరుకోట్ల రెట్లు 
వెద్ధది. ఈశ్వరతత్ష్యం కంటే సాదాఖ్యము వెయ్యికోట్లు. సాదాఖ్యము కంటే శక్తితక్వ్యము వృందగుణితము. ఇది 
శక్తి అండము. విశ్వములోని అన్ని అధ్వములకు లోవలా బయటా వ్యావీంచడంతో దీనిని వ్యావీని అంటారు. 

ఏవమేతాని- ఉత్తరోత్తరమ్‌ ఆవరణతయా వర్తమానాని తత్వాని-ఉత్తరం వ్యావకం వూర్వం న్యావ్యమ్‌ 
ఇతి స్టిత్యా వర్తన్తే | యావదశేషశక్షితత్వాస్తోజ ధ్వా శివతత్త్యేన వ్యాప్త | శివతత్వం వునరప్రమేయం 
నర్వాధ్వోత్సీరం సర్వాధ్వవ్యావకం చ/ 

ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి ఆవరణల వలె ఉంటాయి. ముందున్నదానిని తరువాతది ఆవరించి 
ఉంటుంది. యావత్తు అశేష శక్తితత్యముల అంతమువరకూ ఉన్న అధ్వములన్నీ శివతత్య్యంతో వ్యావింవబడి 
ఉంటాయి. శీవతత్త్యము అప్రమేయమై అన్ని అధ్వములనూ మించి అన్ని అధ్వములలో వ్యావించి ఉంటుంది. 

ఏతత్తత్త్వానరాలవర్తీని యాని భువనాని తత్పతయ ఏవ అత్ర వృథివ్యాం స్థితా ఇతి / తేషు ఆయతనేషు 
యే ల్రియన్లే తేషాం తత్ర తత్ర గతిం తే వితరన్తి/ క్రమాచ్చ ఊర్ణ్వోర్ల్యం వ్రరయన్లి దీక్షాక్రమేణ/ తద్యథా- 

ఈ తళ్ష్యములయొక్క అంతరాళములో ఏయే భువనములున్నాయో వాటి అధివతులందరూ ఈ 
భూమివైనే ఉన్నారు. ఆయా లోకములలో ఎవరైతే మరణిస్తారో వారికి అక్కదక్ళడా గతులను ప్రసాదిస్తారు. 
దీక్షాక్రమమును బట్టి వైపై లోకములకు వంవిన్తూ ఉంటారు. అవి ఈ విధంగా ఉంటాయి --- 
ఛో! కాలాగ్ని: కూప్తాడ్డో నరకేశో హాటకోఓభ భూతలవః / 
బ్రహ్మా మునిలోకేతో రుద్రః వజ్ఞార్రమధ్యగత: | 

కాలాగ్ని, కూష్మాండ నరకాధివతి, భూతలాధిపతి హోటకుదు, బ్రవ్మా, మునిలోకాధివతి (విష్ణువు), 
రుద్రుడు - ఈ ఆరుగురు, వంచాండముల మధ్యలో ఉన్నారు. 


శ్లో|| అధరే౭.నన్లః ప్రాచ్యాః కపాలివహ్న్యశ్లనిర్భ తిబాలాఖ్యా: | 


లఘునిధివతివిద్యా ధిశమ్యూర్చ్వాన్తం న వీరభద్రపతి: || 
అధోలోకంలో అనంతుడు, తూర్పునుండి వరునగా కపాలి, ఆగ్ని, యముడు, నిర్భతి, బాల, లఘువు, 
నిధివతి, విద్యాధివుడైన శంభువు, వీరివైన వీరభద్రుడు. 
శో! ఇతి పోదశపురమేతత్‌-పార్ధివమథ్ధాం నివృత్తికలా / 
లకులీశభారభూతి-ర్దిణ్ఞ్యాషాఢీ చ వుష్కురనిమేషా || 
ఈ వదహారు పురములు కలని, నివృత్తికళతో నిండిన పృథివీ అండము. లకులీళ, భారభూతి, దిండి, 
ఆషాఢి, వువురుడు, నిమేవుడు, 
ఛో! ప్రభానసురేశావితి సలిలే ప్రత్యా త్మ కాష్టకం ప్రోక్తమ్‌ / 
జైరనకేదారమహాకాలా మధ్యా ప్రజల్పాఖ్యా: || 
ఆ్యతుడు, జల్పుదు, 
శ్లో శ్రీశైలహరిశ్రన్హ్రావితి గుహ్యోప్రకమిదం మహన / 
భీమేన్హ్రాట్టాః నవిమల కనఖలనాఖలకురుస్థిగయాఖ్యా: || 
శీశైలుడు, హరిశ్చన్హూడు ఈ గువ్యోన్టకము మహన్సులో ఉన్నారు. భీముడు, ఇంద్రుడు, అక్టవోనుడు, 
శ్లో అతిగుహ్యాష్టకమేతవ్మరుతి సతన్మాత్రకే సాక్షే/ 
స్థాణుసువర్ణాఖ్యొ కీలభద్రో గోకర్లకో మహాలయక: || 
ఇవి అతిగువ్యోష్టకములై వాయతత్ష్యములో, నతన్మాత్రకములై సాక్షులై ఉన్నాయి. స్థాణువు, నువర్హము, 
శ్లో అవిముక్తరుద్రకోటేవస్తావద ఇత్యదః పవిత్రం ఖో/ 
ట్థాలస్థూలేతేశజ్యు శ్రుతికాలాశ్తాధ మజ్ఞాలభృత్‌// 
అవిముక్త, రుద్రకోటి, వ్హావద, ఇవి పవిత్రములైన ఆకాశములో ఉన్నవి. స్థూల, స్థూలేశ, శంకుళ్ళతి, 
కాల, మండల, 
శో|| మాకోటార్ధాద్వితయచ్చగలాడ్డాస్టకం త్వహద్మొరే/ 
అన్యే త్వపబ్యొ రాన్తాన్తన్మా త్రాణేస్థ్రాయాణే చేత్యాహు: | 
మాకోట, ద్వితయములు చగలాందాష్టకములై అహంకారములో ఉన్నవి. ఇతరులను బట్టీ 
అవాంకారములోనే తన్మాత్రలు, ఇంద్రియములుంటాయి. 


శ్లో రియి దేవయోనయో౭ షా ప్రకృతౌ యోగాష్టకం కీలాకృతప్రభృతి/ 


ఇతి సప్తాప్రకభువనా ప్రతిష్టిత సలిలతస్తు మూలానా || 

బుద్ధిలో అష్టదేవయోనులు, ప్రకృతిలో యోగావ్రకములున్నాయి. ఈ నప్తాస్థక భువనములు జలమునుంది 
మూలమువరకు వ్రతిస్టితములై ఉన్నాయి. 
ల్లో నరి వామాద్యా రుద్రా పకాదళ విత్కలానియతివు స్యాత్‌ / 
ప్రత్యేకం భువనద్వ యమధ కాలే తత్తయం నిశాయాం న్యు: || 

నరతత్ష్యముల్నో వామాదులైన ఏకాదశరుద్రులు, అతుద్ధవిద్య, కళ, నియతులలో ప్రత్యేకంగా రెండు 
రెండు భువనములు, కాలములో మూడు, నిశలో ఎనిమిది - 


ఛో// అప్పావప్టావింశతిభువనా విద్యా నరాన్ని శాన్తమియమ్‌ / 
విద్యాయాం పబ్బు స్యుర్వి ద్యే శాష్ట్రకమధైశ్వరే తత్వే | 
మొత్తము ఇరువది ఎనిమిది భువనములు వురువునినుండి నిశాంతము వరకూ ఉన్నాయి. విద్యలో 
అయిదు, ఈశ్వరునిలో విద్దేశాష్రకములున్నాయి. 
శ్లో సాదాఖ్యే వచ్చాకమితి అప్పాదశభువనికా శాన్తా/ 
అధ్వానమిమం సకలం దేహే ప్రాణే2. ధ ధియి మహానభనే | 
శ్లో సంవిది చ వరం వశ్యన్‌ పూర్ణత్వారైరవీభవతి | 
సాదాఖ్యములో అయిదు, శాంతములో పద్దెనిమిది. ఈ విధంగా అన్ని అధ్వములను దేహము, ప్రాణము, 
బుద్ధి, మహాకాశము, పరనంవిత్‌ లలో చూడగా పూర్ణత్వమును పొంది భైరవుడగుచున్నాడు. 


వ్యాఖ్యానము 


ఇంతకు ముందరి అధ్యాయములో కాలాధ్వమును గూర్చి వివరించిన అభినవగుప్తలవారు, ఈ 
అధ్యాయములో దేశాధ్వమును గురించి వివరిస్తున్నారు. దేశమంటే ప్రదేశము, లోకము, ప్రపంచము, దానిలోని 
జీవులు, వస్తువులు మొదలైన తారతమ్య భేదములు. నానావిధములైన ఇవియన్నీ కూడా 
చిదానందన్వరూపుడైన పరమశివునిలోనే నెలకొని ఉన్నాయి. వీటిని ఈ విధముగా గుర్తించడం ద్వారా కూడా, 
యోగికి పరమశివసమావేశం లభిస్తుంది. కనుక 'దేశం' కూడా ఒక సాధనా మార్గమే. 


దేశాధ్వ ప్రక్రియ 


పరమశివుడు సంవిత్‌ స్వరూపుడు. అనగా, చిత్‌, ఆనందములే తానైనవాడు, శుద్ధచైతన్యము, 
శుద్ధానందములే ఆయన స్వరూపము. ఆయన నుండి శక్తి ఉద్భవించినది. ఆ శక్తినుండి, నానా విధములైన 
దేశాధ్వము పుట్టినది. కనుక దేశాధ్వము కూడా పరమశీవన్వరూపమైన సంవిత్‌ లోనే నిలబడి ఉన్నది. సంవిత్తే 
దానికి కూడా ఆధారమై ఉన్నది. 


సంవిత్‌ అనేది, శక్తి యనే ద్వారం నుండి బాహ్యమునకు ప్రసరిస్తూ ఉన్నందువల్లనే సృష్టి ఉద్భవించింది. 
ఈ సంవిత్‌ - శూన్యము, బుద్ధి, ప్రాణము, నాడీచక్రములు, అనుచక్రములు, శరీరముగా బయటకు ప్రసరిస్తూ 
ఉన్నది. తరువాత, బయట మనకు గోచరిస్తున్న శివలింగము, పూజావేదిక, దేవతాప్రతిమలు మొదలైన 
నమస్తాధ్వములుగా కూడా అదే వ్యాపించి ఉన్నది. యోగియైనవాడు, ఈ అధ్వములనన్నింటినీ మొదటగా తన 
దేహంలోనే లయింపజేయాలి. తరువాత, దేహమును ప్రాణములోను, దానిని బుద్ధిలోను, దానిని 
శూన్యములోను, దానిని నంవిత్‌ లోను కలుపుతూ పోగా, 36 తత్త్యముల స్వరూపమైన శివశక్తుల 
పరిపూర్ణసంవిత్‌ లో (ప్రవేశిస్తాడు. దానిని కూడా దాటినప్పుడు విశ్వమయమైన పరమశివనంవిత్‌ ను 
దర్శించుతాడు. 

ఈ ప్రక్రియ మొత్తమూ, అవరోహణ ఆరోహణల క్రమముగా ఉంటుంది. అంటే, పరమశివుడు, 
ముప్పైఆరు తత్త్యములుగా దిగి వచ్చి సృష్టిలోని సమస్తముగా మారడం అవరోహణా ప్రక్రియయైతే, యోగి, 
నృష్టిలోని చిట్టచివరి తత్ష్వమునుండి వెనుకకు ప్రయాణిస్తూ; ఈ స్థాయిలన్నింటినీ దాటి, 
పరమశివచైతన్యములో లీనం కావడం ఆరోహణమౌతుంది. దీనినే శ్రీవిద్యలో సృష్టి 
నంహారక్రమములంటారు. 


ఈ సాధనలో యోగి ఉత్తీర్ణుడు కాలేనప్పుడు, అంటే, ఇంతగా సాధన చెయ్యగలిగిన సమర్థత లేనప్పుడు, 
మాయాభువనములో ఆగిపోయి, అక్కడున్న బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలనే పరతత్త్యములని 
అనుకుంటాడు. ఈ క్రమమును 'అధ్వ ప్రక్రియ లేదా 'ప్రక్రియ' అంటారు. కనుక, సాధనామార్గం మొత్తములో 
ప్రక్రియాజ్ఞానము ఉత్తమమైనది, ఇది తెలియకపోతే, సాధకునకు సరియైన దారి తెలియదు. కనుక, 
యోగియైనవాడు, తప్పకుండా ప్రక్రియాజ్ఞానమును పొందాలి. ఈ విషయమై, 'ప్రక్రియాజ్ఞానముకంటే 
ఉత్తమమైన జ్ఞానము లేద'ని ఇతర గ్రంథములలో చెప్పబడింది. 


ప్రక్రియాజ్ఞానము 


సృష్టి మొత్తము నాలుగు అండములుగా ఉన్నదని కాశ్మీరశైవం అంటుంది. అవి, (బ్రహ్మాండము, 
అధిపతులుగా ఉన్నట్టి విశ్వగోళములు. అండమంటే గోళము. విశ్వం గోళాకారంగా ఉన్నదని మనకు 
తెలుసు. ఇటువంటి విశ్వములు సృష్టిలో లెక్కలేనన్ని ఉన్నాయని నేడు సైన్సు కూడా చెబుతున్నది. విశ్వమును 
బ్రహ్మోండమని, బ్రహ్మయొక్క గోళమని, అంటాము. ఇలాంటివి మొత్తము నాలుగంచెలలో, ఒకదానికంటే 
మరొకటి ఎంతో పెద్దవైన, నాలుగు విశ్వగోళములుగా ఉన్నాయని త్రికశాస్త్రము చెబుతున్నది. సృష్టిలోని 
మొత్తము 36 తత్వ్వములూ వీటిలో ఇమిడి ఉంటాయి. ఈ క్రింది అమరికను చూస్తే, సులభంగా అర్ధమౌతుంది. 

1. శివుడు 2. శక్తి 3. సదాశివుడు 4. ఈశ్వర 5. శుద్ధవిద్య 6. మాయ 7. కాలము 8, నియతి 9. కళ 10. 
విద్య 11. రాగము 12. పురుషుడు 13. ప్రకృతి 14. బుద్ధి 15. అహంకారము 16. మనస్సు 17. శ్రోత్రము 
18. త్వక్‌ 19, నేత్రము 20, రసన 21, నాసిక 22, వాక్కు 23, పాణి 24, పాదము 25, పాయువు 26, ఉపస్థ 
27. శబ్దము 28. స్పర్శ 29. రూపము 30. రసము 31. గంధము 32. ఆకాశము 33. వాయువు 34. అగ్ని 


ఇది వృథివీతత్త్యముతో నిండి యుంటుంది. అంటే, ఘనపదార్థమైన భూమి, రాళ్లు, రప్పలు, కొండలు 
మొదలైనవాటిలో ఉండే గ్రహములు, గోళములని అర్థము. ఇది శతకోటి ప్రవిస్తీర్ణమైన బ్రహ్మాణ్ణగోళక రూపంలో 
ఉన్నది. దాని అమరిక ఈ విధంగా ఉంటుంది. 


మొదట కాలాగ్ని, దానిపైన నరకము, దానిపైన పాతాళము, దానిపైన భూమి, దానిపైన స్వర్గము, ఆపైన 
బ్రహ్మలోకము ఉంటాయి. అంటే, భూగోళమునకు క్రిందుగా పాతాళ, నరకములనే రెండు లోకములు, పైన 
స్వర్గము, బ్రహ్మలోకములనే రెండు లోకములు ఉన్నాయి, అట్టడుగున కాలాగ్ని ఉన్నది. ఈ మొత్తము 
గోళమును ఒక బ్రహ్మాండమని అంటున్నాము. 


దీని బయట శతరుద్రులున్నారు. అష్టదిక్కులకు, పైనా (క్రిందా రెండు దిక్కులను కలుపగా, మొత్తము పది 
దిక్కులౌతాయి. ఒక్కొక్క దిక్కులో, ఒక అధిపతి, ఆయనకు తొమ్మిదిమంది అనుచరులైన రుద్రులు, మొత్తము 
పదిమంది రుద్రులుంటారు. పదిదిక్కులకు కలిపి శతరుద్రులౌతారు. ఈ నూరు మంది రుద్రులు, ఒక 
బ్రహ్మాండమును అన్ని దిక్కులనుండి పరిపాలిస్తూ రక్షిస్తూ ఉండే శక్తులని అర్ధం చేనుకోవాలి. ఇటువంటి 
బ్రహ్మాండములు (౮0౧1873863) ఈ సృష్టిలో ఎన్నున్నాయో లెక్కించడం సాధ్యం కాదు. 
ప్రకృత్యండము 

దీనిలో 23 తత్త్యములుంటాయి. భూతత్త్యమునకు పదిరెట్లు పెద్దదైనది జలతత్త్యము. దానికంటే పైనున్నవి 
ఒక్కొక్కటీ, క్రిందనున్నదానికంటే పదిరెట్లు పెద్దదిగా, అహంకారము వరకూ ఉంటాయి. అవి ఈ విధంగా 
ఉన్నాయి. జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అయిదు తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు), 
ఏకాదశ ఇంద్రియములు (అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, మనన్సు) లను తన 


గర్భంలో దాల్చి అహంకారముంటుంది. ఇంతవరకూ, ఒక్కొక్కటీ ముందుదానికంటే పదిరెట్లు పెద్దదై 
ఉంటుంది. 


ఈ అహంతత్వమునకు నూరురెట్లు పెద్దదిగా బుద్ధితత్త్యముంటుంది. దానికి వెయ్యిరెట్లు పెద్దదిగా 
ప్రకృతితత్వముంటుంది. ఇక్కడవరకూ ్రకృతియొక్క అండము (విశ్వము) అనబడుతుంది. వీటికి కూడా 


బ్రహ్మాండములవలె, 'ఇన్ని' అంటూ సంఖ్యను చెప్పలేము. అంటే, ఇవి కూడా అసంఖ్యాకములుగా ఉంటాయి. 
మాయాండము 


దీనిలో 7 తత్త్యములుంటాయి. పురుషుడు, అరుకంచుకములు కలసి ఈ ఏడు తత్వములూ ఏర్పడతాయి. 
ప్రకృతితత్వం కంటే పురుషతత్త్వం పదివేలరెట్లు పెద్దదిగా ఉంటుంది. పురుషతత్త్వం కంటే నియతి లక్షరెట్లు 
పెద్దది. నియతి పైన ఒకదానికంటే మరొక పదిలక్షల పెద్దదిగా ఉంటూ, కళాతత్త్యము వరకూ మిగతా 
తత్వములు వ్యాపించి ఉన్నాయి, అవి నియతి, రాగము, అశుద్ధవిద్య, కాలము, కళలై ఉన్నవి, వీటిని 
కంచుకములంటారు. కళాతత్త్యం కంటే కోటిరెట్లు ఎక్కువైనది మాయ. ఇంతవరకూ మాయాండము. 


ఫక్మండము 


దీనిలో 5 తత్త్వములున్నాయి, అవి, శుద్ధవిద్య, ఈశ్వర, సదాశివ, శక్తి, శివ తత్వములు, మాయాతత్వ్వం 
కంటే శుద్ధవిద్య పదికోట్లరెట్లు పెద్దదిగా ఉంటుంది. విద్యాతత్వం కంటే ఈశ్వరతత్త్వం నూరుకోట్ల రెట్లు పెద్దదై 
ఉంటుంది. ఈశ్వరతత్త్యం కంటే సాదాఖ్యము వెయ్యికోట్లు పెద్దది. సాదాఖ్యము కంటే శక్తితత్వము పదివేలకోట్లు 
పెద్దదిగా ఉంటుంది. ఇదంతా కలిపి శక్యండము అనబడుతుంది. 

శక్తి లేనిదే సృష్టి లేదు. శక్తి విశ్వంలో అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ విధంగా, అన్ని అధ్వములకు 
లోపలా, బయటా, రకరకములైన ఆకారములలో వ్యాపించడంతో, దీనిని 'వ్యాపిని' అంటారు. ఈ విషయాన్ని 
స్తుతిస్తుంది. ఈ తత్వ్వములన్నీ ఒకదానిపైన మరొకటి ఆవరించుకుని ఉంటాయి. ముందున్నదానిని తరువాతది 
ఆవరించి ఉంటుంది. 


ఈ విధంగా, భూతత్వం నుండి శక్తితత్వము వరకూ ఉన్న అధ్వములన్నీ చివరిదైన శివతత్వంతో 
వ్యాపింపబడి ఉంటాయి. శివతత్త్వము లెక్కించరానిది. పోలికలేనిది, ఇది అన్ని అధ్వములనూ మించినప్పటికీ, 
అదే సమయంలో అన్ని అధ్వములలోనూ వ్యాపించి కూడా ఉంటుంది. 

ఈ తత్త్వముల యొక్క లోలోపల ఏయే భువనములైతే ఉన్నాయో, వాటి అధిపతులందరూ ఎక్కడో 
ఉండరు, వారందరూ ఈ భూమిపైనే సూక్ష్మరూపములలో ఉంటారు. అందుకనే, అన్ని లోకములకూ భూమి 
భూలోకంలో జన్మను తీసుకొనక తప్పదు. ఆయా లోకములలో ఎవరైతే మరణిస్తారో వారికి ఆయా కర్మలను 
బట్టి, ఈ అధిపతులు వారి లోకములలోని గతులను ప్రసాదిస్తారు. వారివారి స్థాయిలను బట్టి, అందుకున్న 
దీక్షలను బట్టి, పొందిన అర్హతలను బట్టి, పైపై లోకములకు వారిని పంపిస్తూ ఉంటారు. 


నరకము, హాటకము, భూమి, (బ్రహ్మలోకము, విష్ణులోకము ఈ అయిదు భువనముల మధ్యలో, అనగా 
భూలోకంలో, రుద్రుని యొక్క స్థిరనివాసం ఉన్నది. 
పదిదిక్కులకు పదిమంది అధిపతులున్నారు. వారు - అధోలోకంలో అనంతుడు, తూర్పుకు కపాలి, 


ఆగ్నేయమునకు అగ్ని, దక్షిణమునకు యముడు, నైరుతీ దిక్కులో నిర్భతి, పశ్చిమమునకు బాలాఖ్యుడు, 
వాయవ్యమునకు లఘువు, ఉత్తరమునకు నిధిపతి (కుబేరుడు), ఈశాన్యమునకు విద్యాధిపుడు, పైన శంభువు, 
ఈ అందరిపైన వీరభద్రుడు. వీరు పదకొండుమంది. మొత్తం, ఈ పదహారు పురములు కలసి, పృథివీ అండము. 
ఇది నివృత్తి కళ నుండి పుట్టింది. 


శివునకు అయిదు కళలున్నాయి. అవి - 1. నివృత్తి కళ 2. ప్రతిష్టా కళ 3. విద్యాకళ 4. శాంతి కళ 5. 
శాంత్యతీత కళ. వాటిలో ఒక్కొక్కటి ఈ విధంగా ఉంటాయి. 


నివృత్తి కళ 

ప్రవృత్తి యనగా, ఇంద్రియముల పరిధిలో, మాయలో పడి ఉంటూ అఘోరించడం. దీనికి వ్యతిరేకమైనది 
నివృత్తి, అనగా, ఇంద్రియముల పట్టులోనుండి, మాయయొక్క పట్టులోనుండి బయటపడి, మోక్షమును 
అందుకోవాలనినట్టి ప్రయత్నం. శివునియొక్క ఈ 'నివృత్తి కళ” నుండి భూమి పుట్టింది. కనుక, భూమిపైన 
మాత్రమే, సాధన చేసి మోక్షమును పొందే అవకాశం జీవులకున్నది. మిగతా లోకములలో, జీవులకు ఈ 
అవకాశం లేదు. 
ప్రతిష్టా కళ 

అలాంటి జీవులను సాధనలో చక్కగా కుదురుకునేటట్లు చేసే, శివుని శక్తికి ఈ పేరున్నది. 
విద్యాకళ 


అవిద్యను దాటించి విద్యను కలిగించే శక్తి ఇది. అంటే, అజ్ఞానమును దాటించి జ్ఞానమును అందిస్తుంది. 
కనుక విద్యయైనది. 


శాంతి కళ 

ఆత్మజ్ఞానమును పొందిన ఫలితంగా శాంతి లభిస్తుంది. శాంతిని అందించే శివుని శక్తికి ఈ పేరున్నది. 
శాంత్యతీత కళ 

ఆత్మజ్ఞానమును కూడా దాటి, పరమశివునిలో లీనమైన స్థితి ఇది. కనుక దీనిని శాంత్యతీత కళ అంటారు. 

లలితానహన్రం దీనినే, సర్వోపనిషదుద్దుష్ట శాంత్యతీత కళాత్మికా అంటుంది. అనగా, “అన్ని 
ప ల ను నము న అకు 


ఈ క్రింది పట్టికను చూడండి. 


పరమశివుడు. | శాంత్యతీత కళ |- థ్‌ | 
'శక్తి- అండము జ |r 18 భువనములు 


ఎనిమిదిమంది జలతత్త్యమునకు అధిపతులు. వీరిని ప్రత్యాత్మకాష్టకము అంటారు. 

ఖైరవుడు, కేదారుడు, మహాకాళుడు, మధ్యుడు, అయ్రడు, జల్పుడు, శ్రీకైలుడు, హరిశ్చంద్రుడు, ఈ 
ఎనిమిదిమంది అగ్నితత్వంలో ఉన్నారు. వీరిని గుహ్యాష్టకము అంటారు. అంటే, రహస్య శక్తులని అర్ధం. 

భీముడు, ఇంద్రుడు, అట్టహానుడు, సవిమల, కనఖల, నాఖల, కురుక్షేత్ర, గయ - వీరు ఎనిమిదిమంది 
వాయుతత్త్వములో ఉన్నారు. వీరిని అతిగుహ్యాష్టకము అంటారు. అంటే, అతిరహస్య శక్తులని అర్థం. ఇవి 
తన్మాత్రకములై, ఇంద్రియముల చర్యలకు సాక్షులై ఉన్నాయి. 

స్థాణువు, సువర్ణము, భద్రము, గోకర్ణము, మహాలయము, అవిముక్త, రుద్రకోటి, వస్త్రాపద, ఇవి 
ఆకాశములో ఉన్నవి. వీటిని పవిత్రాష్టకము అంటారు. 

స్థూల, స్థూలేశ, శంకుళ్ళతి, కాల, మండల, మాకోట, దురండ, చగలాండములు ఎనిమిది, 
అహంకారములో ఉన్నవి. దీనిని ఛగలాండాష్టకము అంటారు. అహంకారము వరకూ తన్మాత్రలు మరియు 
ఇంద్రియములుంటాయని మరికొందరంటారు. 

బుద్ధి తత్త్వములో ఎనిమిది లోకములున్నాయి. అవి, పిశాచ, రాక్షస, యక్ష, గంధర్వ, ఇంద్ర, సోమ, 
ప్రజాపతి, బ్రహ్మలోకములు. వీరిని అష్టదేవయోనులని, యోన్యష్టకము అనీ అంటారు. 

ప్రకృతిలో అకృతము మొదలైన లోకములున్నాయి. అవి, అకృతము, కృతము, వైభవ, బ్రహ్మ, వైష్ణవ, 

ఈ విధముగా ఒక్కొక్కదానిలో ఎనిమిది లోకములు కలిగిన ఏడు భువనములున్నాయి. ఈ క్రింది 
పట్టికనుండి, ఈ వివరమంతా తేలికగా అర్థమౌతుంది. 


ప్రకృత్యండము - ప్రతిష్టాకళలోని 56 భువనములు 

[1 |పత్యష్టకము లకులీశ, భారభూతి, దిండి, ఆషాఢి, పుష్మర, నిమేష, ప్రభాన, నురీశ = 8 
|2 |గుహ్యాస్టకము _|ఖైరన, కేదార, మహాకాళ, మధ్య, అమ్రడు, జబ్బ, శ్రీశైల, హరిశ్చంద్ర = 8 
| | ఆతిగుహ్యాష్టకము లీడు, ఇంద్ర, అట్టహాన, సవిమల, కనఖల, నాఖల, కురుక్ష్మేత, గయ = 8 


| + పవిత్రాష్ట్రము స్థాణువు, సువర్ణము, భద్రము, గోకర్ణము, మహాలయము, అవిముక్త, రుద్రకోటి, వస్తాపద = 8 | 
|5| చగలాందాష్టకము | స్థూల, స్థూలేశ, శంకుళ్ళతి, కాల, మండల, మాకోట, దురండ, చగలాండ = 8 


ఈ ఏబది యారు భువనములు, జలతత్త్యము నుండి ప్రకృతివరకు ఉన్న 23 తత్త్యములలో కుదురుకుని 
ఉన్నాయి. ఈ స్థాయికి పరమశివుని ప్రతిష్టాకళ ఆధారంగా ఉంటుంది. 

పురుషతత్వంలో, 'వామ' మొదలైన ఏకాదశరుద్రలోకములున్నాయి, అవి - వామ, భీమ, ఉగ్ర, భవ, ఈశ, 
ఏకవీర, ప్రచండ, గౌరి, అజ, అనంత, ఏకశివులని చెప్పబడతాయి. అశుద్ధవిద్యలో రెండు భువనములున్నాయి. 
అవి - క్రోధేశము, చండము. కాలములో రెండు భువనములున్నాయి. అవి - సంవర్తము, జ్యోతి. నియతిలో 
రెండు భువనములున్నాయి. అవి - శూరము, పంచాంతము, కళలో మూడు భువనములున్నాయి, అవి - 
ఏకవీర, శిఖండి, శ్రీకంఠము. మాయలో ఎనిమిది భువనములున్నాయి. అవి - మహాతేజ, వామ, భవ, ఉద్భవ, 
ఏకపింగళ, ఈశాన, భువనేశ, అంగుష్టములు. ఈ విధముగా, మొత్తము ఇరవై యెనిమిది భువనములు, 
పురుషతత్త్వము నుండి మాయ వరకూ కుదురుకుని ఉన్నాయి. 

శుద్ధవిద్యలో అయిదు భువనములున్నాయి. అవి - హాలాహల, రుద్ర, క్రోధ, అంబిక, అఘోరములనేవి. 
శఈశ్వరునిలో విద్యేశుల లోకములు ఎనిమిదున్నాయి. సాదాఖ్యము (సదాశివుని) లో అయిదు 
లోకములున్నాయి. ఈ విధముగా, శాంతకళలో పద్దెనిమిది లోకములున్నాయి. 

ఈ విధంగా ఉన్నట్టి, అన్ని భువనములను (భువనాధ్వమును) తనయొక్క దేహము, ప్రాణము, బుద్ధి, 
మహాకాశము, పరసంవిత్‌ లలో ధ్యానించినట్టి యోగి, పరిపూర్ణత్వమును పొంది, తానే 
శైరవన్వరూపుడౌతున్నాడు. 

ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే దేశాధ్వప్రకాశనం నామ సప్తమమాహ్నికమ్‌ || 7 ॥ 


ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని దేశాధ్వప్రకాశనమనే ఏడవ 
ఆహ్నికము. 


ఎనిమిదవ ఆహ్నికము 


యదార్గః - యదార్గము 
. 3 


అభ తత్వ్వాధ్వా నిరూవ్యతే/ 
ఇప్పుడు తత్తాధ్వము నిరూవీంవబడుచున్నది. 


యదిదం విభవాత్మకం భువనజాతముక్తం గర్జీకృతానత్తవిచిత్రభోక్షృభోగ్యం, తత్ర యదనుగతం 
మహాప్రకాశరూవం తత్‌ మహాసొమాన్య కల్పం వరమ శివడూవమ్‌ / యత్తు కతిపయ కతివయ భేదానుగతం 
రూపం తత్తత్త్యం, యథా వృథినీ నామ ధృతి-కారిన్య-స్థాల్యాది-రూపా కాలాగ్నిప్రభృతి వీరభద్రాన్త 
భువనేశాధిష్టిత నమస్త బ్రహ్మోణ్ఞానుగతా / 

ఇవ్చుటివరకూ చెప్పబడిన విభవాత్మకమైన భువనములేవైతే ఉన్నాయో, వానిలో అనంతములైన 
విచిత్రములైన భోక్షృభోగ్యవిషయములున్నాయి. వాటన్నిటిలో మవోట్రకాళరూవమైన వరమశివరూవము 
మవోసామాన్యమై ఉన్నది. వానిలో కొన్నింటిలో కొన్నికొన్ని భేదములతో కూడిన రూవములు వాటి 
తత్ష్యములున్నవి. కాలాగ్ని నుండి వీరభద్రభువనము వరకూ ఉన్నట్టి నమస్త (్రహ్మోక్డాములోను ధృతి, 
కాఠిన్యము, స్టొల్యముల నామకమైన వుథివిలాగా అవి ఉన్నవి. 

తత్ర ఏషాం తత్త్వానాం కార్యకారణభావో దర్భ్యతే, న చ ద్వివిధ - పాఠరమార్థికః నృష్టళ్ల / తత్ర 
పారమార్థిక ఏతావాన్‌ కార్యకారణభావో-యదుత కర్చృన్వభావన్య న్వతక్రన్య భగవత ఏవం-విధేన 
శివాదిధరాన్తేన నవుషా న్వరూవభిన్నేన న్వరూవవిత్రాన్తేన చ ప్రభనం / కల్పితస్తు కార్యకారణభావః 
పరమేశేచ్చయా నియతిప్రాణయా నిర్మిత, న చ యావతి యదా నియతపార్వాపర్యావభాననం సత్యవి అధికే 
న్వరూపానుగతమ్‌ పతావత్యేవ, తేన యోగీచ్చాతో౭.సి ఆజ్యురో బీజాదవి, న్వప్నాదౌ ఘటాదేరవేతి / తత్రాపి 
చ వరమేశ్వరన్య కర్షృత్వానపాయ ఇతి అకల్పితో౭.వి అసౌ పారమార్థిక: స్థిత ఏవ / పారమార్థికే పా 
భిత్తిస్థానీయే స్థితే రూవ సర్వమ్‌ ఇదమ్‌ టలిఖ్యమానం ఘటతే న అన్యథా, ఆత ఏన సామగ్ర్యా ఏవ కారణత్వం 
యుక్తం/ 

ఆ తత్ష్యముల కార్యకారణ భావములను దర్భింవజేన్తున్నాను, ఇవి, పారమార్థికములు, నృష్టింవబడినవి 
యని రెండు విధములు. వీనిలో పారమార్థిక కార్యకారణభావము ఎంతవరకంటే, కర్దున్వభావియై, 
న్వతంత్రుడైనట్టి, భగవంతుడు, శివునినుండి భూమివరకూ నానా రూవములను ధరించినవ్ఫటికీ, 
న్వన్వరూవములోనుండి కదలనివాదై, న్వరూవములో విశ్రాంతుడై ఉంటాడు. కల్పిత కార్య కారణభానం కూడా 
వరమేశ్వరుని ఇచ్చతో నియంత్రించబడే ప్రాణముతో నిర్మితమైనది. ఇవన్నీ కూడా నియతి యొక్క 
వూర్వావరావభాననములుగా అధికములుగా ఉన్నవ్పటికీ న్వరూపానుగతములే. అందుకనే యోగియొక్క 
ఇచ్చవల్ల అవుతుంది, బీజంలో అంకురంలాగా, న్వవ్నములో ఘటముల మాదిరిగా. అక్కడకూడా 
వరమేశ్వరుని కళ్ళత్వము అపాయరహితమై అకల్చితమైన పారమార్థిక న్టీతిలోనే ఉంటుంది. పారమార్థికము 


మూలంలో ఉందటం వల్లనే ఈ నర్వమూ ఘటిస్తున్నది. వేరే విధంగా కాదు. కనుకనే సామాగ్రికి కారణత్వము 
యుక్తమైనది. 


సౌ సా నమస్తభావనందర్థమయీ స్వతశ్రసంవేదనమసామ్మా, తథా నియత నిజనిజు దోశ-కాల-భావ- 
రాశిస్వభావా ప్రత్యేకం వస్తుస్వడూపనిప్పత్తినమయే తథాభూతా, తధాభూతాయా పా అన్యధాఖభావో యథా 
యథా అధికీభవతి తథా తధా కార్యస్యాని విజాతీయత్వం తారతమ్యేన వువ్యతి, -ఇత్యోవం 
నంవేదనస్వాతత్హన్వభానః పరమేశ్వర ఏన  విశ్వభావశరీరో  ఘటాదేర్నిర్మాతా- 
కుమ్పు కారసంవిదన్థతో౭. నధికత్వాత్‌ కువ్చుకారతరీరస్య చ భావరాశిమర్యే నిశ్లేపాత్‌ కథం కుమ్పు కారశరీరన్య 
కర్పత్వాథిమానః? ఇతి చేత్‌ - వరమేశ్వరకృత ఏవాసా ఘటాదినత్‌ భవివ్యతి / తస్మాత్‌ సాన గ్రీవాదో౭.వి 
విశ్వశరీరన్య సంవేదనస్యివ కర్షతాయామ్‌ ఉపోద్దలకః / మేరౌ హా తత్రన్థీ న భవేత్‌ తధావిధో ఘటః / ఏవం 
కల్పితేజన్మిన్‌ కార్యత్వే తత్త్వానాం కార్య కారణభానం ప్రతి యత్‌ బహువ్రకారత్వం తదవి సంగతం, 
గోమయాత్‌ కీటాత్‌ వాతో మన్దాదౌషధాత్‌ వృశ్రికోదయవత్‌ | తత్ర నిజతశ్తదృశా తం కల్పితం 
దర్శయామః/ 

న్వతంత్ర నంవేదన మహిమచేత నమన్తభావనందర్భమయమై, నియతిలో తమతమ దేశకాలరాళీ 
న్వభావములనుబట్టీ ఆయా వన్తున్వరూవనివృత్తి నమయములను బట్టీ ఆ విధముగా అవుతుంది. ఒకటిగా 
ఉండికూడా అన్యభానములు ఏయే విధములుగా ఎక్కువలౌతాయో ఆయా విధములుగా కార్యము కూదా 
తారతమ్యమయమై విజాతీయతను నంతరించుకుంటుంది. ఈ విధంగా స్వాతంత్ర్యన్వభావుడైన 
వరమేశ్వరుదు విశ్వఖభావశరీరమును ధరించి ఘటాది నిర్మాణములు చేయుచున్నాదు. కుమృకారుని నంవిత్‌ 
కూదా దానికంటే అధికం కాదు. కుంథకరుని శరీరంకూడా అదే భావరాశీమధ్యంలో ఉన్నది. అలాంటప్పుడు 
కుంభకారునిలో కర్షత్వాభిమానమెలా వచ్చింది? దీనికి జవాబు - వరమేశ్వరళ్ళతమైన ఘటములవలెనే ఇది 
కూదా వచ్చింది. కనుక సామగ్రీవములు మొదలైనవి కూదా విశ్వశరీరము యొక్క నంవేదనలయొక 
కర్భత్వమునకే బలమునిన్తున్నాయి. మేరువులో ఉండి ఈ విధంగా భుటమును చేయడం జరుగదు. ఈ విధంగా 
కల్పింవబడిన కార్యములలో శాస్రతత్వములవ్రకారము కార్యకారణభానము బహువ్రకారములుగా ఉన్నది. 
వేడనుంది, కీటమునుండి, యోగియొక్క ఇచ్చనుండి, మంత్రము నుండి, బొషధమునుండి, తేలు వుట్టినట్లుగా. 
కనుక నిజతంధత్రద్భన్టితో దానిని కల్పితమనియే దర్భిన్తున్నాను. 


తత్ర వరమేశ్వరః వబ్బభః శక్తీ! నిర్ణర ఇత్యుక్తమ్‌, న స్వాతన్హ్వాత్‌ శక్తిం తాం తాం ముఖ్యతయా 
త్రకటయన్‌ వజ్బాధా తిష్టతి / చిత్వాాధాన్యే శివతత్త్వమ్‌, ఆనక్టప్రాధాన్యే శక్తితత్త్వ్యమ్‌, ఇచ్చాప్రాధాన్యే 
నదాశివతత్స్వ్వమ్‌-ఇచ్చాయా పా జ్ఞాన-క్రీయయోః సొమ్యరూపాభ్యువగమాత్మ కత్వాత్‌, జ్ఞానశకిప్రాధాన్యే 
ఈశ్వరతత్త్వమ్‌, క్రీయాళక్తీప్రాధాన్యే విద్యాతత్త్యమ్‌ ఇతి / అత్ర చ తత్వేశ్వరాః శివ-శక్తి-నదాశివేశ్వరానన్తా- 
బ్రవ్మీవ నివృత్తా, ఏషాం సొమాన్యరూపొడాం విశేషా అనుగతివిషయాః వబ, తద్యధథాశామవాః శాక్తాః 
వద్హమహత్వరా: మన్హేశ్వరా: మన్దా,-ఇతి శుద్దోధ్వా | 

వరమేశ్వరుడు వంచశక్తినిర్భరుడని చెప్పుబిడినది. ఆ స్వాతంత్ర్యముతో శక్తులను వానివాని 
ముఖ్యడూవములలో ్రకటిన్తూ అయిదు విధములుగా ఉంటాడు. చిత్‌ ప్రాధాన్యము శివతత్ష్యము, 
అనంద్యప్రాధాన్వము శక్తితత్వము, ఇచ్భాప్రాధాన్యము నదాళివతత్వము. ఇచ్చయే జ్రానక్రియల అభ్యువగమ 


న్వభావమై సామ్యరూవమైనది. జ్ఞానప్రాధాన్యము ఈశ్వరతత్ష్యము, క్రియాప్రాధాన్యము విద్యాతత్ష్యము. ఈ 
తత్ష్యములకు అధిపతులు - శివ, శక్తి, నదాళివ, ఈశ్వర, అనంతులు. నివృత్తికళకు బ్రహ్మ అధిపతి. ఇవి 
సామాన్యరూవములు. అనుగతి విషయములు కూడా అయిదే - శాంభవ, శాక్త, మంత్రమహేశ్వర, 
మంత్రేశ్వర, మంత్రములు. ఇవి శుద్ధ అధ్వములు. 

ఇయతి సాక్షాత్‌ శివ: కర్తా, అశుద్ధం వునరధ్వాన మనన్తావరనామా ఘోరేశః సృజతి, ఈశ్వరేచ్చావశేన 
త్రక్షుజ్ఞభోగలోలికానామణూనా: భోగనిద్ద్యర్ణమ్‌ / తత్ర లోలికో౭.పూర్ణమ్మన్యతారూవః పరిస్పన్హః 
అకర్షకమభిలాషమాత్రమేవ భవివ్యదవచ్చేద యోగ్యతేతి న మలః వుంనస్తత్వ్వాన్రరమ్‌ / రాగతత్త్వం తు 
కర్మావచ్ధిన్నో 2. భిలావః / కర్మ తు తత్ర కర్ణ మాత్రం, బుద్ధిధర్శస్తు రాగః కర్ణ భేదచిత్ర ఇతి విభాగో వక్ష్యతే/ 

ఇక్కడివరకూ సాక్షాత్‌ శివుడే కర్త. అతుద్దాధ్వమును ఘోరేశుడని అవరనామం కలిగిన అనంతుడు 
నృజిన్తున్నాడు. ఈశ్వరేచ్చకు వశమై భోగలాలనులైన వారి భోగనిద్ధికోనం అది నృష్టించబడింది. లోలికమంటే 
వూర్ణత్వము లేదన్న వరిన్సందము. ఇది అకర్శకము కేవలమైన అభిలాష మాత్రమే. భవివ్యతులో కూడా 
అవచ్చేదయోగ్యుడనే అనేది. ఇది పురువతత్య్యంలో లేదు. రాగతత్ష్యమో, యావచ్చిన్నమైన కర్పయందభిలావ. 
అక్కడ కర్శ కేవలకర్శమాత్రమే. బుద్ధిధర్శమైన రాగము కర్శభేదముచే విభాగములుగా ఉంటుంది. 

సో౭.యం మలః వరమేశ్వరన్య స్వాత్యవ్రచ్చాదనేచ్చాతః నాన్యత్‌ కించిత్‌, వన్వ్యవి చ తత్‌- 
నరమేశ్వరేచ్చాత్ననైవ ధరాబేరవి వస్తుత్వాత్‌ / న చ మలో విజ్ఞానకేవలే విద్యమానో ధ్వంసోన్ముఖ ఇతి న 
న్వకార్యం కర్ష ఆప్యాయయతి / ప్రలయకేవలన్య తు జృిమమాణ ఏవ ఆస్త ఇతి మలోపోద్దలితం కర్ణ 
సంసారవైచిత్యభోగే నిమిత్తమ్‌-ఇతి తద్దోగవాసనానువిద్ధానామణూనాం భోగనిద్ధయే శ్రీమాన్‌ అఘోరేశ: 
నృజితి ఇతి యుక్తముఖ్రం, మలస్య చ వ్రక్షోభ ఈశ్వ రేచ్చాబలాదేవ జదస్య స్వతః కుత్రచిదపే అసామర్జ్యాత్‌/ 

ఈ మలములు తనను తాను కవ్పుంకోవాలన్న వరమేశ్వరుని ఇచ్చనుండి వుడతాయి, వేరే దేనినుంచి 
కాదు. ఆది బ్రత్యేక వన్తువూ కాదు. భూమి మొదలైనవి కూడా అదే విధముగా వస్తువులుగా ఉన్నాయి. 
విజ్ఞానకేవలులలో ఈ మలము ఉంటుంది కానీ ధ్వంసోన్నుఖమై, న్వకార్యమును ఆశించదు. 
ట్రళయకేనలులలో మాత్రం విజృంభించి ఉంటుంది. మలముతో కలనిన కర్మ, నంసారంలోని 
విచిత్రభోగములకు నిమిత్తమౌతుంది. ఆ భోగవాననానువిద్దులైన అణువులకు భోగనెద్ధికొరకు శ్రీమాన్‌ 
ఆఘౌోరేశుడు నృన్టిని చేస్తున్నాడన్నది యుక్తియుక్తము. తఈత్వరేచ్భాబిలంతోనే మలమునకు క్షోభ 
కలుగుతుందిగాని న్వతవోగా జడంవల్ల కలుగదు, దానికంతటి సామర్థ్యం ఉండదు. 

అగణుర్నామ కీల చిదాచిద్రూపావభాన ఏవ, తస్య చిద్రూవమైశ్వర్యమేవ, అచిద్రూవతైవ మలః, తస్య చ 
నృజతః వరమేశ్వరేచ్చామయం తత పవ చ నిత్యం న్రక్ష్యమాణవస్తుగతస్య రూపస్య 
జదతయాభానయిప్యమాణత్వాత్‌ జదం నకలకార్యవ్యావనాదిడూవత్వా చ్చ వ్యాపకం మాయాఖ్యం తత్త్వ్వమ్‌ 
ఉపాదానకారణం, తదనభానకారిణీ చ వరమేశ్వరస్య మాయా నామ శక్షిన్తతోజ.న్యెన / ఏనం 
కలాదితత్త్వానాం ధరాన్తానామవి ద్వెగూవ్యం నిరూవ్యమ్‌ / అత్ర చ ద్వెడూవ్యే ప్రమాణమవి 
ఆహురభినవగువ్తగురవః / 

అణువనగా, చిత్‌ అచిత్తుల ఆవభానమే. దాని చిద్రూవమే ఈశ్వరుడు, అచిద్రూవము మలము. దానిని 


నృష్టించడం వరమేశ్వరేచ్చ ట్రకారం జరుగుతుంది. దానినుండి నిత్యమూ నృష్టింవబిడుచున్న వన్తువుల 
రూపము జడము. సకలకార్యవ్యావనాది రూవమువలన అది నర్వవ్యావకమై మాయాతత్యమై, 
ఉపాదానకారణం కూదా అవుతున్నది. దానిని ప్రకాశింవజేయుచున్న వరమేశ్వరుని మాయా నానుక శక్తి 
వేరు. ఈ విధముగా కళనుండి ధరాంతము వరకు రెండు రూవములలో ఉంటాయి. ఈ ద్రైరూవ్యమునకు 
ప్రమాణమును ఆభినవగుప్తుల గురువులిచ్చియున్నారు. 


యత్‌ నంకల్పే భాతి తత్పృథగ్యూతం బపారపీ అస్తి న్ఫుటేన వవుషా ఘట ఇవ / తధా చ 
మాయాకలాదిఖవుష్పాదేరవి పవ్రివ వర్తనీ ఇతి కేవలాన్వయీ హేతుః: / అనేన చ 
మాయాకలాప్రకృతిబుద్ద్యాదివిషయం సాక్షాత్కారడూవం జ్ఞానం యే భజిన్లే తే౭.వి సిద్దా: నద్దా ఏవ / ఏవం 
స్థితే మాయాతత్స్తాత్‌ విశ్వవ్రసవః / న చ యద్యవి అక్రమమేవ తథావీ ఉక్తదృశా క్రమో౭.వభాసతే ఇతి / 
సో౭.పి ఉచ్యతే, తత్ర ప్రత్యాత్మ కలాదినర్లో భిన్న: -తత్యార్యన్య కర్భత్వ్పోపోద్దలనాదే: ప్రత్యాత్మభేదేన 
ఉవలమ్థాత్‌, న తు వర్హః కదాచిత్‌ ఏకీభవేత్‌ అవి ఈశ్వరేచ్చయా సామాజికాత్మ నామిన, తత్ర నర్వోతియం 
కలాదివరః శుద్ధ యః పరమేశ్వర విషయతయా తత్స్వరూవ లాభానుగుణ నిజకార్యకారీ - సంసార 
వ్రతిద్వన్ల్విత్వాత్‌ / న చ పరమేశ్వ రశక్తిపాతవశాత్‌ తధా భవతి ఇతి వక్ష్యామస్తత్వ )కాశనే | 

ఏదైతే నంకల్పంలో ప్రకాళిస్తున్నదో అదే బాహ్యంగా కూడా న్ఫుటంగా ఉన్నది, కుండ అనే భావన, దాని 
భౌతికరూవం వలె. అదేవిధంగా మాయ, కళ్ళ ఆకాళవువ్చుము మొదలైనవాటికి కూదా ఇదే వర్తిస్తుంది. 
కేవలాన్వయమే హేతువు అనడం వల్ల మాయ, కళ్ళ ప్రకతి, బుద్ధ్యాదివిషయములను సాక్షాత్యరించుకున్న 
జ్ఞానము ఎవరికైతే ఉంటుందో అతదు నిద్ధుడన్నది నిద్ధమైనది. ఈ నీతిలోనున్న మాయాతత్వంలో నుంచి 
విశ్వము ఉదయిస్తుంది. ఇది అక్రమమైనవ్ఫ టికీ ఇంతకుముందు చెప్పబదినదాని (కార్యకారణ నియతి) కోనం 
ఈ అనభానం జరుగుతుందని చెప్పబడింది. ప్రతిఆత్సలోను కళాది వర్గములు భిన్నములై ఉంటాయి. 
అయినప్పటికీ అవన్నీ తశ్వరేఛృవలన ఒక్కొక్కసారి ఒక్యటొతాయి, సామాజికాత్సలో వలే 
వరమేళ్వరవిషయములైనవ్పుడు అన్ని కళావరములూ శుద్ధములౌతాయి. తత్స్వరూపలాభానుగుణములై 
తనుతను వనులను చేనినవ్పుడు నంసారమునకు ప్రతిద్వనములొతాయి. అదికూడా వరమేళ్వర 
శక్తిపాతవళమున అట్లా అవుతుంది, దానిగురించి చెప్పునవుడు వివరించెదను. 


అతుద్ధస్తు తద్వివరీతః / తత్ర మాయాతః కలా జాతా, యా నుప్రస్థానీయమ్‌ అణుం కించిత్కర్భత్వేన 
యునక్తీ, సా చ బిచ్చూనతేవ సంసారబీజున్య, మాయాణ్వోడుభయోః నంయోగాత్‌ ఉత్పన్నావి మాయాం 
వికరోతి, న అవికార్య మణుమ్‌-ఇతి మాయాకార్య త్వమ్‌ అస్యా: / ఏవమ్‌ అన్యో న్య శ్లేషాత్‌ అలక్షణీయాన్రరత్వం 
వుస్కలయోః / మాయాగర్ణాధికారిణస్తు కన్య చిదీశ్వరన్య ప్రసాదత్‌ నర్వకర్శక్షయే మాయావురుషవివేకో 
భవతి, యేన మాయోర్హ్వే విజ్ఞానాకల ఆన్తే, న జాతుచిత్‌ మాయాధః, కలపుంవివేకో వా యేన కలోర్ట్వే తిప్టతి/ 
ప్రకృతివురుషవివేకో వా యేన ప్రధానాధో న నంనరేత్‌ / మలఫురుషవివేకే తు శివసమానత్వం / 
వురుషవూర్ణతాదృష్థా తు శీవత్వమేవేతి/ 

అచుద్ధకళ దీనికి వివరీతమైనట్టిది. మాయనుండి కళపుడుతుంది. అది నిద్రిస్తున్న అణువులో కొంచం 
కర్భత్వభావమును పుట్టిస్తుంది. ఇది పొంగడమే, నంసారబీజము కొంచం అంకురించదానికి కారణం. మాయ 
అణువు ఈ రెండింటి సంయోగము వలన వుట్టినది మాయను వికారపరున్తుంది. అణువులో వికారం లేదు. 


అది మాయ చేన్‌ వని, వీని అన్యోన్యమైన కలయికవల్ల పురుష కళలలో అలక్షనీయాంతరత్వం కలుగుతుంది. 
మాయాగర్భములో ఉన్న అధికారికి ఎవరికో ఈశ్వరవ్రసాదమువలన నర్వకర్శక్షయమై మాయావురువవివేకం 
కలుగుతుంది, దానివల్ల మాయోర్ష్యంలో విజ్ఞానకల కలుగుతుంది. వాడెవ్చుడు మాయ యొక్సు క్రిందకు పోడు. 
కళ్ళ వురుషుల వివేకము కలిగినవాడు కళోర్టమున మాత్రమే ఉంటాడు. వ్రకృతివురువ వివేకము కలిగినవాడు 
ప్రధానము క్రిందకు దిగడు. మలము, వురువుల వివేకము కలిగినవాడు శివనమానుడౌతాడు. వురువుని 
యొక్క వూర్ణతను దర్శించడము శివత్వమే. 


ఏవం కలాతత్త్యమేవ కీంచిత్వరృత్వదాయి, న చ కర్శత్వమ్‌ అజ్ఞన్య ఇతి / 
కించిజ్ల త్వదాయిన్య శుద్ధవిద్యా కలాతో జాయా, సా చ విద్యా బుద్ధిం పశ్యతిమ్‌, తద్ధతాంత్ర సుఖాదీన్‌ 
వివేకేన గృహ్లాతి / బుద్దేర్గుణసంకీర్ణాకారాయా వివేకేన గ్రహీతుమసామర్జ్యాత్‌ / తస్మాత్‌ బుద్ధిప్రతిబిమితో 
భావో విద్యయా వివిచ్యతో / కించిత్కర్భ త్వం కించిద్ధాగసద్ధయే క్కచిదేవ కర్పత్వమ్‌ ఇత్యత్ర అరే వర్యనన్యతి, 
క్కచిదేవ చ ఇత్యత్ర భాగే రాగతత్త్వన్య వ్యాపారః / న చ అవైరాగ్య కృతం తత్‌ - అవైరాగ్యస్యావి అరక్తిదర్భనాత్‌ 
| వైరాగ్యే ధర్మాదావవ రక్తిర్ల శ్యతే | త్నవ్షన్య చ అన్నాదౌ - అవైరాగ్యాభావే౭. వి ఆన్హస్థరాగానపాయాత్‌ / తేన 
వినా వునరవైరాగ్యా నుత్పత్తిప్రసబ్లాత్‌/ 

ఈ కళాతల్య్యమే కించిత్‌ కర్భత్వమును కలిగిన్తుంది. అజ్ఞానికి కర్ష్యత్వము లేదు. కానీ కళనుంది వుట్టి, 
కొంచం అజ్ఞానమును కలిగించే అళుద్ధవిద్య ఏదైతే ఉన్నదో ఆది బుద్ధిని దర్శించి, దానిలో ఉన్న నుఖాదులను 
వివేకముచే గ్రహిన్తుంది. బుద్ధి గుజనంకీర్ణాకారమై వివేకంతో వాటిని తెలినీకోలేదు. కనుక బుద్ధివ్రతిబిమ్బిత 
భావములు విద్యతో గ్రహింవబడతాయి. కించిత్‌ కర్భత్వము, వరిమితమైన ఏదో ఒక ప్రదేశంలో ఉన్నట్టే 
నిద్ధికొరకు వర్యవనిన్తుంది. మరికొంచెము కర్భత్వం కలగడం రాగతత్య వ్యాపారము, అది వైరాగ్యంలేనితనం 
కాదు. వైరాగ్యములేన్నవ్పటికీ అరక్తి దర్శనమౌతుంది. వైరాగ్య మున్నవ్పటికీ ధర్మాదులలో రక్తి కనివిన్తున్నది. 
అన్నం వలన తృప్తి కలిగినవారిలో వైరాగ్యము ఉన్నవ్పటికీ, లోలోపల అరాగముందదు. అది లేనప్పుడు 
ఆవైరాగ్యమూ ఉందదు. 

కాలశ్త కార్యం కలయంస్తదవచ్చిన్నం కర్షృత్వమవి కలయతి, తుల్యే క్కచిత్త్వే అన్మిన్నేవ కర్భత్వమ్‌ 
ఇత్యత్రార్థే నియతేర్వ్యాపారః / కార్య కారణభావే౭.వ అస్యా పవ వ్యాపారః తేన కలాత ఏవ ఏతచ్చతుష్యం 
జాతమ్‌, ఇదమేవ కించిదధునా జూనన్‌ అభిష్వక్తః: కరోమి ఇత్యేవంరూపా నంవిద్‌ దేహవుర్యష్టకాదిగతా 
వశురిత్యుచ్యతే/ తదిదం మాయాదిపట్కం కబ్బుకషట్కమ్‌ ఉచ్యతే/ 

కాలము కార్యకలయమును అవిచ్చిన్నముగా చేన్తూ, కర్భత్వములో కూడా కలనం కలిగిన్తుంది. 
కాలంలోనూ నియతిలోనూ ఇది నమానమే. కర్భత్వమును నియంత్రించడమే నియతి యొక్క వ్యాపారము. 
కార్యకారణనంబింధములో కూడా నియతిదే వ్యాపారము. కళనుందే ఈ నాలుగు వుట్టినవి. దీనిలో కొంచము 
గ్రహించి ఈ విధంగా చేస్తాను అనుకునే దేహవుర్యష్టకమ్‌ లో ఉన్న వాడిని వళువు అంటారు. ఈ 
మాయావట్టుమును కంచుకషట్కమంటారు. 

నంవిదో మాయయా అవహన్తితత్వేన కలాబీనామ్‌ ఉవరిపాతినాం కణ్బుకవత్‌ అవస్థానాత్‌ / ఏవం 
కించిత్కర్భత్వం యత్‌ మాయాకార్యం తత్ర కీంచిత్త్యవిశిష్టం యత్‌ కర్చత్వం విశేష్యం, తత్ర వ్యావ్రియమాణా 


కలా విద్యాదిప్రసవహేతు: ఇతి నిరూవితమ్‌ / ఇదానీం విశేషణభాగో యః కించిదిత్యుక్తో జ్ఞోయః కార్యశ్ర తం 
యావత్‌ సా కలా స్వాత్మానః పృథక్‌ కురుతే తావత్‌ ఏష ఏవ నుఖదుఃఖమోహాత్మక భోగ్య విశేషానుస్యూ తస్య 
సౌమాన్యమాత్రన్య తద్గుణసొమ్యాపరనామ్న: ప్రకృతితత్త్వన్య నర్లు, ఇతి భోక్షృభోగ్య యుగలన్య నమమేవ 
కలాతత్త్వాయత్తా నృష్టిః / అత్ర చైషాం వాన్రనేన వధా క్రమవ్య్యావ నృస్టిరిత్యుక్తం, క్రమావభాసోఐ2.వీ 
చాన్తేత్యవ ఉళ్తమేవ/ 

నంవిత్తు మాయతో కప్పబిడినవ్చుడు కలాదులన్నీ దానివైన కంచుకములవలె ఉంటాయి. కొంచము 
కర్భత్వమును కలిగించడం ఏ మాయయొక్కు పనియైతే ఆయి ఉన్నదో ఆ కర్భత్వ విశేష్యములో 
వ్యావించియున్న కళ విద్యాదివ్రనవహేతువన్నది నిరూవితము. దీనిలో విశేషణభాగం ఏదైతే ఉన్నదో అదే 
శ్లేయమై కార్యరూపమౌతున్నది. అవ్పుడది తనను తానే వేరు చేనుకుని, నుఖదుఃఖమోవోతృకమై 
భోగ్యవిశేషానున్యూతమై సామాన్యమాత్రమై తద్గుణసామ్యము వల్ల ప్రకృతితత్యములలో మునుగుతుంది. ఈ 
విధంగా భోక్ళృభోగ్యయుగళములు నమముగా కలాతత్ష్రముచేత నృన్టీంవబడుచున్నవి. వాన్తవమునకు దీనిలో 
క్రమము లేదని చెప్ప బడినప్పటికీ ఉన్నదని చెప్పటమే యుక్తము. 


క్రమళ్హ విద్యారాగాదీనాం విబిత్రో౭.వి దృష్టః కశ్రీద్రజ్యన్‌ వేత్తి కో౭.ఏ విదన్‌ రజ్యతే ఇత్యాది / తేన 
భిన్న క్రమనిరూవణమవ రౌరవాదిషు శాన్తీషు అవిరుద్ధం మన్తవ్యం, తదేవ తు భోగ్యసామాన్యం ప్రక్షోభగతం 
గుణతత్త్వ్వమ్‌ / యత్ర సుఖం భోగ్యరూవప్రకాశః నత్త్వమ్‌, దుఃఖం ప్రకాశాప్రకాశాన్లోలనాత్మకమ్‌ అత పవ 
క్రీయారూవం రజః, మోహః ప్రకాశాభావరూవస్తమః / త్రితయమవి ఏతత్‌ భోగ్యరూవమ్‌ / ఏవం క్షుబ్బాల్‌ 
వ్రధానాత్‌ కర్ణవ్యాశ్తరోదయః, న అక్షుబ్బాదితి / క్షోభ: అవశ్యమేవ అన్తరాలే అభ్యువగర్తవ్య ఇతి నిద్ధం 
సాంఖ్యాపరిదృష్టం వృథగ్జూతం గుణతత్త్వం / న చ క్షోభ? ప్రకృతేస్తత్త్యేశాధిష్టానాదేవ, అన్యథా నియతం 
వురువం ప్రతి ఇతి న నిద్ధ్యేత్‌/ 

విద్యారాగములలో విచిత్రమైన క్రమము కన్ఫిన్తుంది. ఒకడు రక్తిని పొంది తెలునుకుంటాడు, ఇంకొకడు 
తెలునుకుని రక్తిని పొందుతాడు, ఆ విధంగా. దీనికి భిన్నమైన క్రమనిరూపణము రౌరవాది శాస్త్రములలో 
దన్నవ్పటికీ, ఆది విరుద్ధము కాదు. దానిలో భోగ్యసామాన్యమైనది ప్రధానము, ట్రక్షోభోతమైనది 
గుజతక్య్యము. దానిలో నుఖము, భోగ్యరూవ్రకాతమైన నత్మ్యమే. దుఃఖము ప్రకాళ-అవ్రకాళ 
ఆందోళనాత్మకము. దాని క్రియారూవమే రజము, మోవాము ట్రకాళ అభావరూపమైన తమస్సు. 
త్రితయమైనదే భోగ్యరూవము. ఈ క్షుభ్ఞవ్రధానమువల్ల కర్తవ్యాన్తరోదయమౌతుంది. అః కాదు. 
క్షోళమును అంతరాళములో అవశ్యము అంగీకరించవలనీనదే, సాంఖ్యావరిద్ధుష్టమైన వృుథగ్యూతము 
గుణతత్వ్యము, ఈ క్షోభము ప్రకృతి తత్యమునకు అధిష్టానమైన ఈశ్వరుని వల్ల కలుగుతుంది. అట్లా కాకపోతే, 
ప్రతి వురువునితోనూ ప్రకృతి కలయిక నంభవించదు. 


తతో గుణతత్వాత్‌ బుద్ధితత్త్యం యత్ర వుంప్రకాలో విషయశ్ర ప్రతిబిన్దుమ్‌ అర్వయతః / బుద్ధితత్త్వాత్‌ 
అహజ్కొరో యేన బుద్ధిప్రతిబిమ్దితే వేద్యనంపర్కే కలువే వుంప్రకాశే అనాత్మని ఆత్మాభిమానః శుక్తౌ 
రజితాభిమానవత్‌/ అత ఏవ కార ఇత్యనేన కృతకత్వమ్‌ అస్య ఉక్తం, సొంఖ్యన్య తు తత్‌ న యుజ్యతే, నపాన 
ఆత్మనో2.హంవిమర్శమయతామ్‌ ఇచ్చతి, వయం తు కర్ఫత్వమవ తస్య ఇచ్చామః / తచ్చ శుద్ధం విమర్శ ఏవ 
అవ్రతియోగి స్వాత్మ చమత్కారరూపో&.హమితి/ ఏషో౭.న్య అహంకారస్య కరణన్యన్థః / 


దీనిలో గుణతత్ష్యము. నుండి బుద్ధితత్ష్యము. వుట్టి దానిలో వురువుని యొక్క ప్రకాశము 


రజతమట్లు గోచరిస్తుంది. కనుకనే 'కార' శబ్దముతో ఇది కృతకత్వమౌతుందని చెప్పబడింది. సాంఖ్యములో 
ఇది లేదు. ఆత్మలోని ఆవాంవిమర్శను సాంఖ్యము అంగీకరించదు. మేము కర్షృత్వమును కూదా న్వీకరిస్తాము. 
ఈ శుద్రవిమర్భకు వ్రతియోగి లేదు. ఇది స్వాత్సచమత్మారరూవమై ఉన్నది. ఇదియే అహంకారముయొక్క 
కరణ న్యన్హము. 

ప్రకృతిస్కజ్ధస్తు తస్యైవ త్రివిధ నత్త్వాదిభేదాత్‌ / తత్ర సాత్తికో యస్మాత్‌ మనర్రో బుద్జీన్టియవబ్బుకం చ, 
తత్ర మనన జన్యే నర్వెతన్మాత్రజననసామర్హ్యయుక్తః స జనకః / శ్రోత్రే తు శబ్దజాననసామర్థ్యవిశిష్ట ఇతి, 
యావత్‌ ఘ్రూణే గన్టజననయోగ్య తాయుక్త ఇతి, భౌతికమవి న యుక్తమ్‌ 'అహం శృడోమి' ఇత్యాద్యనుగమాచ్చ 
న్ఫుటమ్‌ ఆహబ్కొరికత్వమ్‌, కరణత్వేన చ అవశ్యం కర్తంతేస్పర్శిత్వమ్‌, అన్యథా కరణాన్తరయోజనాయామ్‌ 
అనవస్థాద్యాపాతాత్‌ / కర్తంశళ్ల అహబ్యొర ఏవ, తేన ముఖ్యో కరణే ద్వే పుంనః, జ్ఞానే విద్యా, క్రీయాయాం 
కలా, అనన్య వబ్లోశ్ర అహన్తారూపజ్ఞానక్రీయానవగమాత్‌, ఉద్రిక్తతన్మాత్రభాగవిశిష్టాత్‌ తు సాత్స్వికాచేవ 
అహజబ్మొరాత్‌ “అహం గచ్చామి" ఇతి అహజ్కొరవిశిస్ట: కార్య కరణక్షమ: పాదేస్రిాయం, 
తస్య ముఖ్యాధిష్టానం బాహ్యామ్‌ అధ్యత్రావి తదన్త్యేవ ఇతి రుగ్రస్యావి న గతివిచ్చేదః | 

నత్త్వాదిభేదములవల్ల ప్రకృృతిన్మన్హము కూడా త్రివిధమే. మనన్సు, బుద్ధీన్తియవబ్బకము సాత్వికము. 
మనను జన్మించే నమయంలో నర్వతన్నాత్రలను జనింవజేనీ సామర్ష్యయుతో జన్మించినది. మనన్సనేది, 
ోతములో శబ్దిజనన సామర్ష్యవిళష్ణతగా ఉన్నది. ముక్కులలో గన్హజననయోగ్య తాయుక్తమౌతున్నది. దానిని 
భౌతికమనడం యుక్తము కాదు, 'నేను వినుచున్నాను” అనుటలో అనుగమం నలన ఆహాజ్యారికత్వము 
న్ఫుటమౌతున్నది. కరణత్వమునకు అవశ్యము కర్తతో నృర్భ ఉంటున్నది. లేదా కరణాన్తరయోజన వల్ల 
ఆనమ్మ కలుగుచున్నది. కర్తయొక్క అంశమే అహంకారము. పురుషునకు దానిద్వారా రెండు ముఖ్యములైన 
కరణములుంటాయి. జ్ఞానముచే విద్య, క్రియలతో కళ; అంధునకు వంగునకు అహంతావూవమైన జ్ఞానక్రియల 
అభావము లేనట్లుగా. ఉద్రిక్తములైన తన్మాత్రభాగములచేత సాత్త్విక అహజ్యారములో కర్షేస్తాయవజ్బకము 
తలెత్తుతుంది. 'నేను పోతున్నాను" అనే అహాబ్యారవిళిష్టరూవమై కార్యకరణయుక్తమైనదే పాదేన్హ్రాయము. 
దాని ముఖ్యాధిష్టానమే బాహ్యము. అన్యత్రా కూడా అవియే. పాదములు లేనివాడికి కూడా గతివిచ్చేదం లేదు. 

నీ చ కర్ణవ్యసాంకర్య ముక్తాదేన వీతో: క్రియా కరణకార్యా, ముఖ్యం చ గమనాదీనాం క్రీయాత్వం న 
రూపొద్యువలమున్య, తస్య కాణాదతన్హే గుణత్వాత్‌, తస్మాత్‌ అవశ్యాభ్యువీయః కర్షేస్రాయవర్లుః | న చ వజ్బాకః 
అనునన్దేస్తావత్వాత్‌ | తథాపా బపాస్తావత్సా వా ఆదానాయ వా ద్వాయాయ వా, 


కర్మ ఇతి మన్తవ్యమ్‌, తేన కర్మానన్త్యమవి న ఇస్ట్రాయాశన్త్యమ్‌ ఆనవహీత్‌, ఇయతి రాజనన్య ఉసశేషకత్వమ్‌ 
ఇత్యాహు// 


కర్తవ్యసాంకర్యము లేని హేతువు సాధ్యము కాదు. క్రియ కరణకార్వము. రూపాదులలో అది ముఖ్యము 


కాదు. కాణాదుని తన్హములో దీనిని గుణమంటారు. కనుక కర్చేంద్రియ వర్గమును తవ్పుక ఒవ్చుకొనవలనినదే, 
అవి అయిదు, అనునంధులు కూడా అన్నియే. ఆ విధముగా బాహ్యంగా త్యాగం చేయడం లేదా అనునంధానం 
అవడం లేదా రెండూ చేయడం లేదా రెండూ లేకుండా ఉండటంతో న్వరూవవిశ్రాన్తమై ఉండటం, ఈ క్రమంలో 
పాయు, పాణి పాద, ఉవస ఇత్యాదిగా ఏర్పడతాయి. లోపల అన్తః ప్రాణాశ్రయకర్మానునంధియైనవ్పుడు 
వాగింద్రియము. అది ఇస్ట్రియాధిష్లానమైనవ్పుడు హస్తములు గమనములాదిగా గల పాదేస్హ్రాయకర్శ 
అవుతుంది. ఈ విధముగా కర్ణ అనన్తమైనవుటికీ ఇంద్రియములు అనంతములు కావు. ఇంతవరకూ రాజనం 
యొక్క ఉపక్లేషకత్వ మౌతుంది. 


అన్యే తు రాజుసొన్మన ఇత్యాహుః / అన్యే తు సాత్త్వికాత్‌ మనో రాజుసాచ్చ ఇన్టాయాణీ ఇతి / 
భోక్టంశాచ్చాదకాత్‌ తు తమఃప్రధానాహంకారాత్‌ తన్మాత్రాణే వేద్యెకరూపాణేపజ్బు / శజ్ఞవిశేషాణాం పా 
క్షోభాత్తనాం యబేకమ్‌ అక్షోభాత్మకం ప్రాగ్జావి సామాన్యమ్‌ అవిశేషాత్మకం తత్‌ శబతన్మాత్రం | ఏవం 
గన్గాన్తేకివి వాచ్యం / తత్ర శబ్దతన్మాత్రాత్‌ క్షుభితాత్‌ అవకాశదానవ్యాపారం నభః - శబ్దన్య 
వాచ్యాధ్యాసావకాశసహత్వాత్‌ / శబ్దతన్మాత్రం క్షుభితం వాయుః శబ్దస్తు అన్య నభసా విరహాభావాత్‌ / రూపం 
క్షుభితం తేజః వూర్వగుణొ తు వూర్వవత్‌ / రసః క్షుభిత ఆహ వూర్వే త్రయః వూర్వవత్‌ / గన్టః క్షుభితో ధరా 
వూర్వే చత్వారః వూర్వవత్‌/ అన్యే శబ్దస్ప ర్మాభ్యాం వాయుః, ఇత్యాదిక్రమేణ వజ్ఞాభ్యో ధరణీ ఇతి మన్యన్తే/ 
రాజేశం నుండి ఇంద్రియములు వుదతాయంటారు. భోక్రంళ అచ్భాదకమైనందువల్లను, తమఃప్రధానమైన 
అహంకారము నుండియు, అయిదు తన్మాత్రలు రూపమును ధరిన్తున్నవి. క్షోభాత్సకములైన శభ్రవిశేషములలో 
ఒక్కటిగా ఉంటూ, అక్షోభాత్సకమై, వాటికంటే ముందే, సామాన్యమై అవిశేషాత్సకమై ఏదైతే ఉన్నదో, అది 
శబ్దతన్మాత్రము. ఈ విధముగా గంధమువరకూ చెప్పబడుతుంది. క్షుభితమైన శబ్దతన్యాత్ర వల్ల 
అవకాళదానవ్యాపార రూవమైన నభము వుడుతుంది. శబ్దమునకు వాచ్యాధ్యాసావకాళ నహత్వమున్నది. 
శబతన్నాత్ర క్షుభితమైనప్పుడు వాయువు, దానికీ శజ్ఞముతోను నభముతోను విరహము ఉందదు. రూవము 
మూడు ముందటివలెనే. గర్భము క్షుభితమైనవ్చుడు ధర. ముందటి నాలుగు ముందటీవలెనే. అన్యుల భావము 
ప్రకారము, శటబ్ణన్సరలవలన వాయువు ఉద్భవిన్తున్నది. ఈ విధముగా ధరణి మొదలైన వంచభూతములు 
వుట్టుచున్నాయని గ్రహించాలి. 


గుణనముదాయమాత్రం చ వృథివీ, నాన్యో గుణీ కశ్చిత్‌ / ఆన్మింశ్ర తత్త్వ్యకలావ ఊర్జోర్ర్యగుణం 
వ్యావకం, నికృష్ణగుణం తు వ్యావ్యం / న ఏవ గుణన్య ఉత్కర్నో - యత్‌ తేన వినా గుణాన్తరం న ఉపవద్యతే, 
తేన వృథివీతత్త్వం శీవతత్త్వాత్‌ ప్రభృతి జలతత్త్యన వ్యావ్హమ్‌, వం జలం తేజసా ఇత్యాది యావచ్చక్తితత్త్యమ్‌ 
U 

గుణనముదాయమాత్రము పృుథివియే. వేరేది కాదు. ఈ తళ్ళ్యకలావములో ఊర్ధ్యోర్వగుణములు 
వ్యావకములు, నికృష్ణగుణములు వ్యావ్యములు. ఏది లేకుందా గుణముల అంతరము ఉందద్యో అదియే 
గుణముల ఉత్సర్గ. వృథివీతత్య్యము, శివతత్య్యమునుండి జలతత్మ్యమువరకూ ఉన్న అన్నింటితోను 
వ్యావ్తమౌతున్నది. జలము, తేజన్సువరకూ ఉన్న అన్నింటితోనూ. ఈ విధముగా శక్తితత్వము వరకూ 


జరుగుతుంది. 


శ్లో భూతాని తన్మాత్రగణోన్రియాణీ మూలం వుమాన్మ ఇుకయుక్తసుశుద్దమ్‌ / 
విద్యాదిశక్ష్యశ్లమియాన్స్వ సంవిత్‌-నిన్దోస్తరద్దిప్రసరప్రకార: || 

భూతములు, తన్మాత్రలు, ఇంద్రియగణములు, మూలము, కంచుకయుక్తుడైన వురుషుడు, శుద్ధవిద్య 
మొదలుకొని శక్తివరకూ ఉన్నవన్నియు, న్వనంవిత్‌ నింధువులో బ్రనరిన్తున్న తరంగములై ఉన్నవి. 


వ్యాఖ్యానము 


ఇప్పటివరకూ 118 భువనముల గురించిన వివరమంతా చెప్పబడింది. ఈ భువనములన్నీ, వాటికే 
ప్రత్యేకములైన, రకరకములైన వైభవములతో కూడి ఉంటాయి. వానిలో లెక్కలేనంతమంది భోక్తలున్నారు, 
భోగ్యములు కూడా అదే విధంగా ఉన్నాయి. అంటే, ఒక్కొక్క భువనములోనూ, దానికే ప్రత్యేకమైన వస్తువులు, 
అనుభవములు, వాటిని పొందే జీవులు ఉంటారు, కానీ, వాటన్నిటిలో ఒకే ఒక్కటి మాత్రం, దండలో 
దారంలాగా అంతస్సూత్రంగా ఉంటుంది. అది పరమశివతత్త్యము. అది అనంతమైన గొప్ప వెలుగుగా 
ఉంటుంది. కానీ, ఎటువంటి ప్రత్యేకతా లేకుండా, అతి సామాన్యంగా ఉంటుంది. 

ఉదాహరణకు, కుండలన్నింటిలోనూ మట్టి అంతస్పూత్రమై ఉంటుంది. ద్రవపదార్థములన్నింటిలోనూ 
జలతత్త్యం అంతస్పూత్రంగా ఉంటుంది. కానీ ఘనపదార్థములలో జలము, ద్రవపదార్థములలో 
ఘనత్వములుండవు, కానీ, 'ఉండటం' అనేది రెంటిలోనూ సమానముగా ఉంటుంది. ఈ విధముగా 36 
తత్త్వములూ వేటికవి ప్రత్యేకములై ఉన్నప్పటికీ, ఆ 36 తత్త్వ్వములలోనూ, వాటియొక్క అంతస్సూత్రంగా ఉన్నదే 
పరమశివస్వరూపమని అర్ధం చేసుకోవాలి. 
ఉన్నాయి. కాలాగ్ని నుండి వీరభద్రభువనం వరకూ ఉన్నట్టి 16 భువనములతో కూడిన మొత్తము 
బ్రహ్మాణ్ణములోనూ, భౌతికమైన రూపము, కఠినత్వము, బరువు మొదలైన లక్షణములుంటాయి. ఇదే విధముగా 
మిగతా 102 భువనములలో కూడా రకరకములుగా ఇవి ఉంటాయి. ఆయా తత్త్వముల యొక్క కార్యకారణ 
సంబంధములు ఏ విధముగా ఉంటాయో ఇప్పుడు వివరిస్తున్నారు. 

ఈ తత్త్వములన్నీ - పారమార్థికములు, సృష్టింపబడినవి - యని రెండు విధములుగా ఉంటాయి. వీనిలో 
పారమార్థిక కార్యకారణభావము ఎలా ఉంటుంది? పరమశివుడే నమస్తానికీ కర్త. ఆయననుండే సమస్తమైన 
నృష్టీ ఉద్భవించింది. శివుని నుండి భూమి వరకూ ఉన్న 36 తత్వ్వములుగా ఆయనే మారి, సృష్టిగా 
వ్యాపించినప్పటికీ, అదే సమయంలో తన స్వన్వరూపములో నుండి ఏ మాత్రమూ కదలనివాడై, 
స్వన్వరూపములోనే విశ్రాంతుడై ఉంటాడు. అంటే, సృష్టి, స్థితి, లయములనేవి ఆయనలోనే జరుగుతున్నాయి. 
కనుక, ఆయనలో ఎటువంటి మార్పూ ఉండదు. 


ఇక, రెండవదియైన, సృష్టిపరమైన కల్పిత కార్యకారణభావం సంగతి చూద్దాము. ఇదికూడా, 


పరమేశ్వరుని ఇచ్చతో నియంత్రించబడే ప్రాణముతో నిర్మితమైనట్టిదే గాని అన్యము కాదు. దీనిని ఆయన 
యొక్క 'నియతి' అనే శక్తి అదుపు చేస్తుంది. 'నియతి' అంటే కర్మ నియమమని అర్థం. కర్మ, తనయొక్క పనిని 
చేయాలంటే, వస్తువులు, క్రియ, కర్త అంటే మూడు దినుసులు అవసరములొతాయి. 

ఉదాహరణకు, కుండను తయారు చేయాలంటే, మట్టి, నీరు, చక్రము, ఇతర పనిముట్లు, కుండను చేసే 
వ్యక్తి, ఈ విధమైన ఉపకరణముల అవనరం ఉంటుంది. వీటిలో కూడా మళ్ళీ కార్య - కారణ సంబంధం 
ఉంటుంది. అంటే, మట్టి లేకుందా కుండ తయారు కాదు. కనుక, మట్టి కారణం, కుండ కార్యం, కానీ, మట్టి 
ఉన్నప్పటికీ, తయారు చేసే మనిషి లేకుండా, కుండ తయారీ జరుగదు. కనుక, కర్త అనేవాడి ప్రాముఖ్యత 
వెలుగులోకి వస్తున్నది. 


అదే విధంగా, సృష్టికి కావలసిన తత్త్యములన్నీ ఉన్నప్పటికీ, వాటిని ఉపయోగించి సృష్టిని చేసే ఒక 
అంతిమశక్తి అవసరమౌతుంది. ఆ తత్వములన్నీ వాటంతట అనే ఆయా నిష్పత్తులలో కుదురుకొని, ఇన్ని 
లోకములుగా తయారు కావు. కనుక ఒక అనిర్వచనీయమైన శక్తియన్నది, ఈ అన్నిటికీ 
పరమకారణమౌతుంది. దానిలోనే ఇవన్నీ ఉండవలసి వస్తుంది. ఈ విధముగా, పరమేశ్వరుని ఇచ్చాశక్తిలోనే 
నృష్టి మొత్తమూ ఇమిడిపోయి ఉన్నది. అందుకనే, సిద్ధత్వాన్ని పొందిన యోగి, పరమేశ్వర 
స్వరూపుడవుతున్నాడు గనుక, తన ఇచ్భామాత్రంతో ఒక మొక్కను సృష్టించగలుగుతాడు. అదే మొక్క, విత్తనం 
నుండి కూడా వస్తుంది. యోగియొక్క ఇచ్చతో కూడా అది వస్తుంది. సామాన్య మానవులలో కూడా ఈ 
ప్రక్రియయే జరుగుతుంది. 

ఎలా? అన్నపుడు, “న్వపష్నంలో కనిపించే మరొక్క ప్రపంచం లాగా” అని చెప్పవచ్చు. స్వప్నంలో 
ఉన్నపుడు, లోకంలో ఉన్న వస్తువులన్నీ స్వప్పస్టితిలో కూడా నృష్టించబడి నిద్రపోతున్న వానికి కనిపించడం 
లేదూ? అది కూడా 'ఇచ్చాశక్తి' వల్లనే అవుతుంది. కానీ, తాను స్వప్నంలో ఉన్నప్పటికీ, ఇచ్భామాత్రంతో 
అనేక దృశ్యములను సృష్టించి వాటిని చూస్తున్నప్పటికీ, చూచేవానిలో మాత్రం ఏ విధమైన మార్చూ లేదు 
కదా, అదే విధంగా, తన అమేయమైన ఇచ్చాశక్తితో ఈ సమస్త భువనములతో కూడిన సృష్టిని చేసినప్పటికీ, 
పరమేశ్వరునియొక్క సహజస్థితిలో మాత్రం ఏమార్పూ ఉండదని అర్థం చేసుకోవాలి. 

ఈశ్వరుని యొక్క ఈ పరమార్థ రూపము, ఒక గోదలాగా ఉన్నందువల్లనే దానిపైన నానారూపములతో 
కూడిన ఈ సృష్టి అంతా బొమ్మలలాగా లిభించబడుతున్నది. ఇతరత్రా అయితే కాదు. కనుక సృష్టిసామగ్రికి 
అదే కారణమౌతున్నది, సంవిత్‌ రూపమైన పరమశివునిలోనే సృష్టికి అవసరమైన సమస్తభావములూ 
ఉన్నాయి. ఆయన తన స్వాతంత్య్రశక్తి చేత, దేశము, కాలము, భావము, రాశి, మొదలైన వాటి రకరకములైన 
కూడికలచేత అయా వస్తువులుగా, జీవులుగా, మారుతున్నాడు. కనుక వాటిలో ఆయా తారతమ్యములు 
కలుగుతాయి. అన్నింటికీ మూలకారణం ఒక్కటే అయినప్పటికీ, రకరకములైన హెచ్చుతగ్గులతో కూడిన 
కారణములుగా అది మారడంతో, వాటిననుసరించి కార్యములు కూడా హెచ్చుతగ్గులతో ఏర్పదతాయి. ఈ 
విధంగా సృష్టి మొత్తమూ కార్యకారణ రూపమై రూపుదిద్దుకుంటుంది. 


విశ్వమయుడు - ఇచ్చామయుడు 


ఈ విధంగా, పరమ స్వాతంత్ర్య స్వభావము కలిగిన పరమేశ్వరుడు, విశ్వమంతా నిండిన భావశరీరమును 
ధరించి, నృష్టిలోని 'కుంభము' మొదలైన ఊహలను నిర్మిస్తున్నాడు. వాటికి రూపములనిస్తున్నాడు. కుండలను 
తయారు చేసే కుమ్మరి యొక్క ఉనికి కూడా, ఈ విశ్వప్రణాళిక లోనిదే. దానికంటే అధికమైనదేమీ కాదు. 
కుంభకారుని శరీరం కూడా అదే భావరాశిమధ్యంలో ఉన్నది. అనగా, కర్త, కర్మ, క్రియలు మూడూ 
పరమేశ్వరుని 'ఇచ్చ' లోనివే యని తేలుతున్నది. 


అలాంటప్పుడు, కుంభకారునిలో 'నేనొక ప్రత్యేకమైన జీవుడను' అనిన కర్షృత్వాభిమానమెలా వచ్చింది? 
అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానమేమిటంటే - పరమేశ్వరునిచేత సృష్టింపబడిన మిగతావాటిలాగే 
ఇదీ వచ్చింది, అంతే, ఆ కర్షత్వాభిమానం కూడా పరమేశ్వర కృతమే. అది మాయ కాదని శివాద్వైతం 
అంటుంది. ఒకవేళ, వేదాంతము చెప్పునట్లుగా, అది మాయయే అయితే, ఆ మాయను సృష్టించినది ఎవరు? 
మాయ, తనను తాసుగా సృష్టించుకోలేదు కదా? కనుక, అంతిమ విశ్లేషణలో, మాయకూడా ఈశ్వరేచ్చకు 
వశమై యున్నదే యని తేలుతున్నది. 

కనుక సృష్టి మొత్తమూ, కొంత సామగ్రి వలన తయారైనది అనే వాదములు కూడా, చివరకు, ఆ 
సామాగ్రిని ఉపయోగించి సృష్టిని చేసేటటువంటి విశ్వచైతన్యపూర్ణమైన ఒక కర్త ఉండవలెనని 
సిద్ధాంతీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మట్టి, చక్రము, ఇతర సామగ్రి అంతా ఉన్నప్పటికీ, కుమ్మరి 
లేకుండా కుండ తయారీ జరుగనట్లుగా ఇది కూడా ఉంటుంది. 


సృష్టిలోని అనేకత్వం 
కానీ, ఇక్కడ మరొక్క సమస్య తెలెత్తుతుంది, సృష్టి మొత్తమూ ఏకస్వరూపముగా, ఏకస్థాయిలో, 
భేదరహితముగా లేదు. సృష్టిలో అనేకములైన భేదములున్నాయి. మేరుపర్వతమూ, మన ఇంటిలోని కుండా 
ఒక్కటి కావు, కనుక ఎక్కడో ఉన్న మేరుపర్వతమే, మన ఎదురుగా ఉన్న కుండకు కారణమని చెప్పలేము. 
అంటే, పరమశివుడు ఎక్కడో ఉంటూ, ఈ సృష్టిని తనకంటే విడిగా చేశాడని చెప్పడం వీలుకాదు. కనుక, 
కల్పింపబడిన కార్యములలో, అంటే, స్ఫృష్టిలో ఉన్న భిన్నత్వములో, కార్యకారణభావము 
బిహంప్రకారములుగా ఇమిడియున్నదని శాస్త్రములు అంటున్నాయి. ఇదెలా ఉంటుందంటే, 'తేలు' అనే 
కీటకము, పేడనుండి, మరొక తేలు నుండి, యోగియొక్క బలమైన ఇచ్చనుండి, మంత్రప్రయోగం ద్వారా, 
'బెషధముల నుండి, ఈ విధముగా రకరకములుగా పుట్టవచ్చు. కనుక తనయొక్క తంత్రము వలన అది 
కల్పించబడిందన్నది సత్యమౌతుంది. 
పరమేశ్వరుని అయిదు శక్తులు 


పరమేశ్వరునిలో ఆయిదు విధములైన శక్తులున్నాయని మునుపు చెప్పబడినది. తన 
అపు త న అరల, సలపని: హంత పతర బరా 
విధములుగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు, ఆ అయిదు శక్తులే - 
ఆనందము. 3. ఇచ్చ 4. జ్ఞాన 5. క్రియలు. 


శుద్దాధ్వము 


చిత్‌ ప్రాధాన్యతలో శివతత్త్య్యము గాను, ఆనందప్రాధాన్యతలో శక్తితత్వము గాను, ఇచ్చాప్రాధాన్యతలో 
సదాశివతత్వము గాను, జ్ఞానశక్తి ప్రాధాన్యతలో ఈశ్వరతత్వ్వము గాను, క్రియాశక్తిప్రాధాన్యతలో విద్యాతత్వ్వము 
గాను ఆయన వెలుగుతుంటాడు. ఇచ్చవల్లనే, సదాశివునిలోని జ్ఞాన-క్రియాశక్తుల మధ్యన సమత్వముంటుంది. 
ఈ తత్త్వములకు అధిపతులుగా, శివుడు, శక్తి, సదాశివుడు, ఈశ్వరుడు, అనంతులుంటారు. నివృత్తికళకు 
బ్రహ్మ అధిపతిగా ఉంటాడు. వీరు విశ్వశక్తులుగా, సర్వసామాన్య రూపములలో ఉంటారు. వీరిని అనుసరించే 
ఆయా లోకవాసుల కూడా ఈ విధంగానే ఉంటారు. వారు, శాంభవ, శాక్త, మంత్రమహేశ్వర, మంత్రేశ్వర, 
(శివుడు, శక్తి, ఈశ్వర, సదాశివ, శుద్ధవిద్యా తత్వ్వములకు) సాక్షాత్‌ శివుడే కర్తయై ఉంటాడు. ఇంతవరకూ, 
శుద్ధ-అధ్వము (శుద్ధమైన మార్గము) అనబడుతుంది. 
అశుద్దాధ్వము 


దీని తరువాత ఉన్న అశుద్ధ-అధ్వమును అనంతుడు సృష్టిస్తున్నాడు. ఈయనకు అఘోరేశుడని ఇంకొక 
పేరున్నది. ఈ స్థాయికూడా ఈశ్వరేచ్చకు వశమయ్యే ఉంటుంది. ఈశ్వరుని ఇచ్చకు బయటగా ఏదీ ఉండదు. 
భోగములను కోరుకునే జీవుల భోగసిద్ధికోసం ఈ అశుద్ధ-అధ్వము సృష్టించబడింది. అంటే, భోగేచ్చ ఎక్కడైతే 
తలెత్తిందో, అది అశుద్ధమైన లోకస్థాయిగా మారిపోతున్నది. దీనికి కారణము. లోలికమనే స్పందనము. 
లోలికమంటే ఊగిసలాట యని అర్థము. తాను పరిపూర్ణుడను కానన్న సృ హనే లోలికమంటారు. ఇదే 
“మాయ” అనబడుతుంది. ఇది ఉత్త అభిలాష మాత్రమేగాని, కర్మ అనేది ఇంకా ఈ స్థాయిలో ప్రవేశించలేదు. 
అంటే, ఉత్త సంకల్పమని అర్థం. భవిష్యతులో కూడా నేనిలా పరిమితుడిగానే ఉంటానన్న నమ్మకమే ఇది. ఇది 
'పురుషతత్త్వంలో, దానికంటే భిన్నమై, విడిగా ఉన్నటువంటి లక్షణం కాదు. దానికి స్వతస్సిద్ధముగా ఉన్నట్టిదే. 
రాగము - మూడు మలములు 

ఇక రాగతత్ష్వమును గమనించగా, అది 'ఇంకొకదానిని పొందాల' నిన అభిలాషయై ఉంటున్నది. ఈ 
స్థితిలో ఉన్న కర్మ, కేవలకర్మ మాత్రమే అయియున్నది. అనగా, “ఏమి కావాలో తనకు స్పష్టంగా 
తెలియకపోయినా, ఏదో కావాలన్న కోరిక మాత్రం తనలో ఉదయించడమే” రాగమనే స్థాయి. తాను 
పరిపూర్ణుడను కాను గాబట్టి, వేరే దేనితోనో పరిపూర్ణుడనౌతానని భావించి, ఆ వేరేదానిని ఆశించడం 


తాను గుప్తపరచుకోవాలనిన పరమేశ్వరుని ఇచ్చనుండి పుడతాయిగాని, వేరే దేనినుండీ ఉద్భవించవు. ఈ 
మలములు వాటికవి ప్రత్యేకమైన వస్తువులూ కావు. భూమి మొదలైనవి కూడా, ఇదే విధముగా, పరమేశ్వరుని 
ఇచ్చ వల్లనే, ప్రత్యేకములైన రూపములతో, ప్రత్యేకములైన వస్తువులుగా విరాజిల్లుతున్నాయి. 


విజ్ఞానకేవలులు - ప్రకయకేవలులు 


విజ్ఞానకేవలులైన ఆత్మలలో కూడా ఈ విధమైన మలము ఉంటుంది. అది నాశనం అయ్యే దిశగా (నివృత్తి 
మార్గములో) పోతూ ఉంటుంది గాని, భోగేచ్చతో కూడుకుని, లోకమును దాని వన్తువులను 
అనుభవించుదామనిన దిశగా (ప్రవృత్తి మార్గములో) పోతూ ఉండదు. అగ్నిలో వేపబడుతున్న విత్తనం లాగా 
దాని స్థితి ఉంటుంది. మొలకెత్తే స్థితిలో ఉండదు. తనకంటూ ఏ విధమైన భోగానుభవమునూ అది ఆశించదు. 
ప్రళయకేవలులైన ఆత్మలలో మాత్రమే, ఈ స్థితి విజృంభించి ఉంటుంది. మరియు గట్టిగా పనిచేస్తూ 
ఉంటుంది. అణవమలముతో, కర్మమలము కలసినప్పుడు, అది సంసారంలోని రకరకములైన 
విచిత్రభోగములకు కారణమౌతుంది. అటువంటి, “ప్రపంచమును నేను అనుభవించాలి” అనిన కోరిక కలిగిన 
అణువుల (జీవుల) కొరకు, అఘోరేశుడు ఈ సృష్టినంతా చేస్తూ ఉంటాడు. ఇది తర్మసమ్మతము కూడా. 
ఎందుకనగా, ఈ మలములకు బలం ఎక్కడనుంచి కలుగుతుంది? ఈశ్వరేచ్ళవల్లనే వాటికి బలము 
సమకూరుతుంది గాని, స్వతహాగా జడమైన ప్రపంచం వల్ల అది కలుగదు. ఏమనగా, జడవస్తువులకు, 
మలమును కలిగించే సామర్థ్యం ఉండదు. 
అణువు - జడత్వము 

'అణువ'నిన పదం ఇక్కడ వాడబడింది. అణువంటే, జీవాత్మ. సృష్టిలో అణువులెన్ని ఉన్నాయో, 
జీవాత్మలన్నిగా ఉన్నాయి. అణువులో చిత్‌ మరియు అచిత్‌ లు రెండూ ఉంటాయి. అంటే, చైతన్యము, 
జడత్వము రెండూ ఉంటాయి. దానిలో ఉన్న చిద్రూపమే ఈశ్వరుడు, అచిద్రూపము మలము, దానిని 
పరమేశ్వరుడే తన ఇచ్చప్రకారం సృష్టిస్తాడు. ఆ స్థితినుండి, నిత్యమూ నృష్టింపబడుచున్న వస్తువులకున్న 
జడత్వము వలన, అదికూడా జడమౌతుంది. అన్నింటిలో వ్యాపించే తత్త్వం తనకుండటం వలన, 
మాయాతత్ష్యమై, నృష్టియొక్క ఉపాదానకారణం కూడా అవుతున్నది. కానీ, దానిని ప్రకాశింపజేయుచున్న 
పరమేశ్వరుని యొక్క మాయ అనబడే శక్తి వేరుగా ఉంటుంది. ఈ విధముగా, కళనుండి పృథివి వరకూ ఉన్న 
తత్త్యములలోని, అన్నీకూడా, రెండురెండు రూపములలో ఉంటాయి. ఈ విధముగా అన్నీ రెండురెండుగా 
ఉందటమును మా గురువులు ఈ విధముగా వివరించి యున్నారు. 
అంతరికము - బాహ్యము 

ఏదైతే లోలోపల సంకల్పంగా ప్రకాశిస్తున్నదో, అదే బాహ్యరూపంలో కూడా ప్రస్ఫుటంగా ఉన్నది. 
ఉదాహరణకు, కుండ అనేది మొదటగా ఒక సంకల్పరూపంలో మనస్సులో ఉంటుంది. మరలా 
భౌతికరూపంలో భౌతికంగా కూడా ఉంటుంది. అదేవిధంగా మాయ, కళ, ఆకాశపుష్పము మొదలైనవాటికి 
కూడా ఇదే వర్తిస్తుంది. హేతువంటే ఏమిటి? ఒక విషయము యొక్క మూలకారణమును అన్వేషించడమే 
హేతువు. కనుక, మూలంతో అన్వయమే హేతువనిన కారణం చేత, మాయ, కళ, ప్రకృతి, బుద్ధి మొదలైన 
విషయములను స్పష్టముగా సాక్షాత్కరించుకున్న జ్ఞానము ఎవరికైతే ఉంటుందో అతడు, మూలకారణమును 
దర్శించినవాడై, సిద్ధుడనబడుతున్నాడు. 

ఈ స్థితిలోనున్న మాయాతత్వంలో నుంచి విశ్వము ఉదయిస్తుంది. దీనికొక క్రమం లేకున్నప్పటికీ, 
ఇంతకుముందు చెప్పబడిన కార్యకారణ నియమపు దృష్టితో చూచినప్పుడు అది ఉన్నట్లుగా కనిపిస్తుంది. 


అంటే, మాయ పనిచేసే విధానమునకు ఒక క్రమం లేదు, కానీ, అది ఉన్నట్లుగా మనకు గోచరిస్తుంది. 
ఏమనగా, ప్రతిదానికీ హేతువును వెదుకుతూ, కార్యకారణ దృష్టితో ప్రతిదానినీ చూచే అలవాటు మనకు 
ఏర్పడి యున్నది కాబట్టి, ఆ విధంగా గోచరిస్తుంది గాని, నిజమునకు మాయలో ఒక క్రమమంటూ లేదు. 


ప్రతి అత్మలోనూ, ఈ 'కళ' మొదలైన కంచుకతత్వ్వముల వర్గములు భిన్నభిన్నములైన నిష్పత్తులలో 
కలగలసి ఉంటాయి. ఒక్కొక్క ఆత్మలోనూ, ఇవి ఒక్కొక్క విధముగా పనిచేస్తూ, భిన్నభిన్నములైన 
అనుభవములను ఆయా ఆత్మలకు కలిగిస్తాయి. అయినప్పటికీ, అవన్నీ ఈశ్వరేచ్చవలన ఒక్కొక్కసారి 
సామాజికాత్మలో లాగా ఒక్కటైపోతాయి. ఈ విధముగా ఎప్పుడు జరుగుతుంది? అంటే, అవన్నీ పరమేశ్వరుని 
వైపు తిరిగినప్పుడు ఆ విధంగా ఏకములైపోతాయి. ప్రవృత్తి వశములై, భోగం వైపు తిరిగి యున్నప్పుడు, అవి 
ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా ప్రవర్తిస్తూ, భిన్నభిన్నములుగా ఉంటాయి. లోకం నుండి పరమేశ్వరుని వైపు 
తిరిగి, నివృత్తివశములైనప్పుడు, ఇవియన్నీ ఒకే స్వరూపమును ధరిస్తాయి. సముద్రమును చేరుకొనబోయే 
ముందు, చిన్న చిన్న వాగులూ వంకలూ అన్నీ కలసి, ఒకే పెద్ద నదిగా మారినట్లుగా ఇది కూడా జరుగుతుంది. 


అప్పుడు, ఈ కళావర్గములన్నీ శుద్ధములౌతాయి. పరమేశ్వరుని చేరుకోవాలన్న ఆకాంక్షతో 
నిండినప్పుడు, ఇవే కంచుకతత్స్వములు, అప్పటిదాకా సంసారములో జీవుని ముంచుతున్నవల్లా, అప్పటినుండీ 
సంసారమునకు ఎదురౌతాయి. ఈ విధముగా జరుగవలెనంటే కూడా, అది పరమేశ్వరుని శక్తిపాతం వల్లనే 
జరుగుతుంది. శక్తిపాతం గురించి, ముందుముందు వివరిస్తాను. 


ఈశ్వరేచ్చ - శక్తిపాతము 
పరమేశ్వరుని ఇచ్చ లేనిదే ప్రవృత్తీ లేదు, నివృత్తీ లేదు. మాయా లేదు, మోక్షమూ లేదు. కానీ, ప్రవృత్తి 
నివృత్తిగానూ, మాయ బంధవిముక్తిగానూ మారవలెనంటే మాత్రం, శక్తిపాతమనేది తప్పనిసరిగా ఉండాలి. 


అశుద్దకళ, శుద్ధకళకు భిన్నంగా ఉంటుంది. అంటే, అది జీవుని సంసారములో ముంచుతూనే ఉంటుంది 
గాని, పరమేశ్వరునివైపు నడిపించదు. మాయనుండి కళ పుడుతుంది. అది నిద్రిస్తున్న స్థితివంటి స్థితిలో ఉన్న 
అణువు (జీవుని) లో, కొంచమైన కర్భత్వభావమును పుట్టిస్తుంది. ఈ కర్షత్వభావము ఒకనితో పొంగడమే, 
సంసారబీజం అంకురించడానికి కారణమౌతుంది. అంటే, “నేను చేస్తున్నాను' అనుకున్న క్షణంలో, జీవుని 
మాయ కమ్మివేస్తుంది. సంసారబీజములు అతనిలో నాటుకోవడం మొదలైపోతుంది. మాయ, అణువు (జీవుడు) 
ఈ రెండింటి సంయోగము వలన పుట్టినది మాయను వికారపరుస్తుంది. జీవునిలో స్వతహాగా వికారం లేదు. 
వికారమనేది మాయ వల్ల జీవునిలో కలుగుతుంది. పురుషుడు, కళ ఈ రెండూ ఒకదానికొకటి చాలా దగ్గరగా, 
దాదాపు కలసిపోయినట్లుగా ఉండటం వల్ల, ఒకదానినుంచి మరొకదానిని విడిగా చూడటం, సాధారణంగా 
సాధ్యం కాదు. మాయయొక్క పట్టులో చిక్కి, దానిలో మునిగియున్న అధికారికెవరికో ఒకరికి, 
ఈశ్వరప్రసాదము వలన సర్వకర్మ క్షయమై మాయ-పురుషుల మధ్యన వ్యత్యాసం గ్రహింపులోకి వస్తుంది. 
దానివల్ల, మాయయొక్క పైభాగంలో విజ్ఞానాకల కలుగుతుంది. అటువంటివాడు, మాయాస్థాయినుండి జారి, 
క్రిందకు పడిపోడు. కళ, పురుషుల వివేకము కలిగినవాదు, కళ యొక్క పైభాగంలో స్థితుడై ఉంటాడు. 
ప్రకృతిపురుష వివేకము కలిగినవాడు ప్రధానము (ప్రకృతి తత్వము) నుండి క్రిందకు దిగడు. మలము, 


పురుషుల వివేకము కలిగినవాడు శివసమానుడౌతాడు. 


పురుషుని యొక్క పూర్ణతను దర్శించడము శీవత్వమే. ఈ కళాతత్వమే కొలదిగా కర్భత్వమును జీవునిలో 
కలిగిస్తుంది. అజ్ఞానికి కర్భత్వము లేదు, కానీ కళనుండి పుట్టి, కొంచం అజ్ఞానమును కలిగించే అశుద్ధవిద్య 
ఏదైతే ఉన్నదో అది బుద్ధిని దర్శించి, దానిలో ఉన్న నుఖాదులను వివేకముచే గ్రహిస్తుంది. బుద్ధి యనేది, 
త్రిగుణములతో కూడి ఉండటం వలన, వివేకంతో విషయములను తెలిసికోలేదు. కనుక, బుద్ధిలో ఊరకే 
ప్రతిబింబిస్తున్న భావపరంపరలు, 'విద్య' ద్వారా జీవునిచేత గ్రహింపబడతాయి. 


కొంచము కర్భత్వమనేది, ఏదైనా ఒక (ప్రత్యేక ప్రదేశములోని ఒక చిన్న విషయము వైపు మాత్రమే 
(ప్రసరిస్తుంది. దాని అనుభవాన్ని మాత్రం కలిగిస్తుంది. అంతకంటే మించిన మరికొంచెము కర్భత్వం 
కలగడమనేది, రాగమనే తత్త్వము యొక్క వ్యాపారము. అది వైరాగ్యం లేనితనమని అర్థం చేసుకోకూడదు. 
వైరాగ్యము లేనివారిలో కూడా, అరక్తి గోచరిస్తుంది. కొందరిలో ఇతరత్రా వైరాగ్యమున్నప్పటికీ, 
ధర్మకార్యములలో రక్తి కనిపిస్తున్నది. ఉదాహరణకు, అన్నం తినడంవలన తృప్తి కలిగినవారిలో, తాత్కాలికంగా 
రాగం నశించినప్పటికీ, లోలోపల మాత్రం వారికి అన్నమంటే వైరాగ్యముండదు. కనుక లోపల రాగము 
లేనప్పుడు మాత్రమే, బయట వైరాగ్యము ఉదయిస్తుంది. 


రక్తి, విరక్తి యనేవి అన్ని విషయముల పట్లా, అన్ని సందర్భములలోనూ సమానములుగా ఉండవు. 
కొన్నింటిపైన రక్తి, కొన్నింటి పైన విరక్తి ఉండవచ్చు. కొన్ని సమయాలలో విరక్తిగా ఉన్నది, మరికొన్ని 
సమయాలలో రక్తిగా మారవచ్చు. కనుక, సంపూర్ణ విరక్తి యన్నది కలగడం చాలా అరుదని చెప్పాలి. 

కాలమనేది, కార్యమును సంకోచపరుస్తూ, అదే సమయంలో కర్తను కూడా సంకోచపరుస్తుంది. ఈ 
విధంగా సంకోచపరచడం అనేది కాలమునకూ, నియతికీ సమానమే. కర్షత్వమును కూడా నియంత్రించడం 
నియతి యొక్క వ్యాపారము. కార్యకారణభావములో కూదా నియతియే పనిచేస్తూ ఉంటుంది. కళనుండే ఈ 
నాలుగు కంచుకములూ, అనగా, విద్య, రాగము, కాలము, నియతి అనునవి జన్మిస్తాయి. 

ఇదం (ఇంతే) అనుకోవడం మాయ. కొలది అవడం కళ. ఆ క్షణాన్ని నడపడం కాలం. జ్ఞానము, 
విద్యయొక్క పని. బంధింపబదటం, రాగం. 'నేను చేస్తున్నాను' అనుకోవడం నియతి. ఈ విధంగా, సంవిత్‌ 
అనేది, పుర్యష్టకదేహంలో ఎవరిలో అయితే పనిచేస్తున్నదో, వాడిని 'పశువు' అంటారు, వీటిని దాటినవాడు 
“పశుపతి' అవుతున్నాడు. 
పుర్యష్టకము 


పుర్యష్టకమంటే, అయిదువాయువులు, జ్ఞానేంద్రియపంచకము, కర్మేంద్రియపంచకము, మనన్సు - 
మొత్తము ఈ ఎనిమిదింటితో కూడిన నూక్ష్మశరీరము. స్థూలశరీరమునకున్నట్లే, నూక్ష్మశరీరానికి కూడా, 
పంచప్రాణములు, దశేస్థ్రియములు, మనస్సు (ప్రాణ - ఇంద్రియ - మనస్సు) లనే మూడు విభాగములూ 


ఉంటాయి. 


కంచుక షట్కము 


మాయతో మొదలయ్యే ఆరు తత్త్యములను - మాయ, విద్య, కళ, రాగము, కాలము, నియతి - వీటిని 
కంచుకషట్కమంటారు. సంవిత్తు మాయతో కప్పబడినప్పుడు కళ మొదలైన తత్త్యములన్నీ, దానిపైన 
కంచుకము (కవచము) ల వలె ఆవరించి ఉంటాయి. పురుషుడు, ఈ కంచుకములను (ఆవరణలను) డాటనిదే 
శుద్ధ నంవిత్‌ స్థితి అతనికి లభించదు. 


స్వల్పమైన కర్శత్వమును కలిగించడం మాయయొక్క పనియని చెప్పబడింది. కారును నడపడానికి 
ముందు, దాని ఇంజన్‌ ను నిద్రలేపవలసి ఉంటుంది. మాయ కూడా ఇలాంటి పనినే జీవునిలో చేస్తుంది. 
దానిలో 'నేను చేస్తున్నాను, నేను చెందుతున్నాను' అనే భావనను కొద్దిగా కలిగించడమే మాయ యొక్క పని, 
దీనినే కర్భత్వభావన అంటారు. ఈ కర్భృత్వమనే దానిలో విశేష్యము, విశేషణములని రెండు 
భాగములుంటాయి. విశేష్యమంటే, దాని మూలతత్త్వము. విశేషణమంటే, దాని లక్షణము. ఉదాహరణకు, 
“రాముడు సుందరుడు అనినప్పుడు, రాముడు 'విశేష్యము', సుందరత్వము 'విశేషణము' అవుతాయి. 
మరియొక విధముగా చెప్పవలెనంటే, మూలము విశేష్యము కాగా, దానిపైన ఆరోపింపబడినది విశేషణము 
అవుతుంది. ఉదాహరణకు, పైన చెప్పబడిన 'నేను చేయుచున్నాను' అనిన మాయా భావనలో, 'నేను' అనునది 
విశేష్యముగాను, 'చేయుచున్నాను' అనునది విశేషణముగాను ఉంటాయి. 

విశేష్యములో వ్యాపించియున్న కళాతత్వ్వము నుండి విద్య మొదలైన ఇతర తత్వములు పుడుతున్నాయని 
చెప్పబడింది. అంటే, 'నేను' అనబడే భావన కలిగినప్పుడు, దానికి "కళ" లేదా వెలుగు సోకినప్పుడు, దానినుండి 
“విద్య (గ్రహింపు, జ్ఞానము) మొదలైన ఇతర తత్వ్వములు ఉద్భవిస్తున్నాయి. ఇకపోతే, 'నేను' అనబడే 
కర్భృత్వములోని విశేషణాభాగం ఏదైతే ఉన్నదో ('చేయుచున్నాను' అనునది), అది జ్ఞేయవన్తువై 
కార్యరూపమును ధరిస్తున్నది. ఈ విధముగా, తనను తానే జ్ఞాత, జ్ఞేయములుగా వేరు చేసుకుంటున్నది. 
అప్పుడది, ఆ కర్మఫలములైన, సుఖము, దుఃఖము, మోహములలో తగులుకుని, భోగ్య వస్తువులను అనుసరించి, 
గుణసామ్యము వల్ల, ఆయా ప్రకృతితత్వములలో మునుగుతుంది. తనను తాను మరచి, కర్మలో 
చిక్కుకున్నప్పుడు, ఆ కర్మ ద్వారా తనకు కలుగుతున్న అనుభవం యొక్క లక్షణమును, గుణమును బట్టి, 
ప్రకృతి బంధములలో చిక్కుకుంటుంది. ఈ విధంగా, భోక్త-భోగ్యములనబడే రెండూ కూడా, కళాతత్త్వముచేత 
సమానముగా నృష్టింపబడుచున్నవి. వాస్తవమునకు ఈ సృష్టిలో ఒక క్రమము లేదని చెప్పబడినప్పటికీ, 
దీనినిబట్టి చూచినపుడు, ఉన్నదని చెప్పటమే సరియైనది. 

విద్యా, రాగతత్ష్యములలో ఒక విచిత్రమైన క్రమము కన్పిస్తుంది. కొందరు ముందుగా ఒక విషయములో 
రక్తిని పొంది, తరువాత దానిని తెలుసుకుంటారు. ఇక్కడ, రక్తి ముందు, విద్య తరువాత తలలెత్తుతాయి. 
అయితే, మరికొందరు, ముందు విషయమును తెలుసుకుని, ఆ తరువాత దానిపైన రక్తిని పొందుతారు. ఇక్కడ, 
ముందుగా విద్య, తరువాత రక్తి ఉదయిస్తాయి. ఈ విధముగా విద్యా (జ్ఞాన), రాగము(అనురక్తులకు విచిత్రమైన 
నడక ఉంటుంది. దీనికి భిన్నమైన నడకలు, రౌరవము మొదలైన తంత్రశాస్త్రములలో చెప్పబడి ఉన్నప్పటికీ, 
అవి మన సిద్ధాంతమునకు విరుద్ధములైనవి కావు గనుక, వాటిని మరలా తర్మించబోవడం లేదు. 


గ్రహిస్తున్నాడో అదే ప్రకృతి. ఇది త్రిగుణాత్మికయై ఉంటుంది. ఆయా అనుభవములలోని క్షోభరూపంలో 


ఉండేది, దాని యొక్క గుణము, వీటిలో సుఖము, దుఃఖము, మోహము అని మూడున్నాయి, వీనిలోని 
సత్ష్యగుణమేమో, భోగ్యవస్తువులోని ప్రకాశ (వెలుగు) రూపము, అది జీవునకు సుఖముగా గోచరిస్తుంది. 
దుఃఖమేమో భోగ్యవస్తువులోని వెలుగూ చీకటుల సమ్మేళనన్వరూపమైన క్షోభగా ఉంటుంది. దాని 
(క్రియారూపమే రజోగుణము. ఇక మోహమేమో, వెలుగన్నదే లేనిది, చీకటి వంటిది. మోహములో చిక్కుకున్న 
వానికి, దారీ తెన్నూ గోచరించదు. కనుక, ఇది తమోగుణము. ఈ విధముగా మూడుగుణములతో కూడిన 
ప్రకృతియే భోగ్యరూపమౌతున్నది. ప్రకృతిలోని ఈ క్షోభ వల్లనే సత్త్వ, రజో, తమోగుణములు, వాటినుండి సుఖ, 
దుఃఖ, మోహములు పుట్టుకొస్తాయి. క్షోభ (కదలిక) లేని స్థితిలో ఉన్నట్టి ప్రకృతి నుండి సృష్టి జరుగదు, కనుక, 
చలనము లేని స్థితిలో ఉన్న ప్రకృతికి, నిరంతరమూ చలిస్తూ సృష్టిని నడిపిస్తూ ఉన్న త్రిగుణములకు మధ్యలో, 
క్షోభ (కదలిక, చలనము) ను తప్పక అంగీకరించవలసి ఉంటుంది. కనుక సాంఖ్యసిద్ధాంతములో లేనట్టి 
'గుణతత్ష్యమ'నే ఒక క్రొత్త విషయము ఈ శాస్త్రములో మనకు గోచరిస్తుంది. దీనిలోని 36 తత్వ్వములలో, 
ప్రకృతితత్వ్వమునకు, బుద్ధితశ్వమునకు మధ్యలో 'గుణతత్త్వమ'నే ఒక స్థాయి చెప్పబడింది. అయితే, ఇది 
ప్రకృతిలోని భాగమేగాని, ప్రత్యేకమైన తత్త్వము కాదు. ప్రకృతిని భోగించాలని కోరుకునే జీవులకు మాత్రం ఈ 
“క్లోభ' కలుగుతుంది. అలా కోరుకొనని జీవులలో ఇది ఉండదు. ఈ క్షోభము, (ప్రకృతి తత్వ్వమునకు 
అధిష్టాతమైన ఈశ్వరుని వల్ల, జీవునిలో కలుగుతుంది. 


(ప్రకృతి - పురుష వివేకమన్నది ప్రాచీన సాంఖ్యసిద్ధాంతములో ఉన్నది. అయితే, దాని ప్రకారము, ప్రకృతి 
జడమైనది. పురుషుడు జ్ఞానస్వరూపుడైనప్పటికీ కదలిక లేనివాడు. అలాంటప్పుడు, ప్రకృతిలో కదలిక ఎలా 
వన్తున్నదన్న (ప్రశ్న ఉద్భవిస్తుంది. త్రికశాస్త్రము ఈ నమన్యను పరిష్కరిస్తూ, ప్రకృతిలో గోచరించే క్షోభము, 
దాని అధిష్టాతయైన ఈశ్వరుని వల్లనే కలుగుతుందని చెబుతుంది. అట్లా జరగకపోతే, ప్రతి పురుషుని (జీవుని) 
తోనూ, ప్రకృతి కలవడమనేది సంభవం కాదు కదా ! 


అప్పుడు, క్షోభరూపమైన గుణతత్త్యము నుండి బుద్ధితత్త్యము పుడుతుంది. పురుషుని యొక్క వెలుగు, 
విషయములలో ప్రతిబింబించి, అది బుద్ధిలో ప్రసరిస్తుంది. బుద్ధితత్త్యము నుండి అహంకారము పుడుతుంది. 
బుద్ధిలో ప్రతిబింబిస్తున్న విషయములతో కలసినందువలన, పురుషుని వెలుగు కలుషితమై, అనాత్మలో 
అత్మాథిమానము గోచరిస్తుంది. అంటే, ప్రకృతి విషయములలో అసక్తి పురుషునిలో జనిస్తుంది. ఇది, 
ముత్యపుచిప్పలో వెండిని భ్రమించిన తీరులో ఉంటుంది. నిజమునకు, ముత్యపుచిప్పలో వెండి లేదు, కానీ 
ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధమైన ట్రమకు గురిచేస్తుంది గనుకనే, 'అహం' అనిన శబ్దమునకు 
కర్మనూచకమైన 'కార' మనే శబ్దమును కలపడం జరుగుతుంది. 'కారము' అనగా, "చేయునది" అని అర్థం. 
'క్రియాత్మకమైన “అహంకారము” ఉదయిస్తున్నది. అయితే, దీనిని సాంఖ్యము ఒప్పుకొనదు. అత్మలోని 
అహంవిమర్శను సాంఖ్యము అంగీకరించదు. కానీ, శివాద్వైతవాదులైన అభినవగుప్తాదులు ఆత్మకు 
కర్శత్వమున్నదని ఒప్పుకుంటున్నారు. ఈ అహంకర్షృత్వమనేది శుద్ధవిమర్శయై ఉండటంవల్ల దీనికి 
ఎదురైనది ఏదీ సృష్టిలో లేదు. ఇది తన ఆత్మలో తానే ఆనందిస్తూ, తనలో తానే వెలుగుతూ ఉన్నది, ఈ 
శుద్ధాహంకారము నుండి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకములు పుడుతున్నాయి. వీటిని 
కరణస్కంధములంటారు. కరణములంటే పనిముట్లు, ఉపకరణములు. సత్వ రజస్తమో గుణములు ప్రకృతిలో 


ఉన్నందువలన, వాటిననుసరించి ఈ పనిముట్లు కూడా మూడు విధములుగానే పనిచేస్తాయి. వీటిలో, 
మనస్సు, అయిదు జ్ఞానేంద్రియములు సాత్వికములు, మనసును సృష్టించే సమయంలో, అయిదు తన్మాత్రలను 
తనలో మననం చేయగలిగే సామర్థ్యముతో అది పుట్టించబడింది. చెవులలో శబ్దమును పుట్టించగల 
సామర్థ్యముగా మనన్సక్కడ ఉన్నది. ముక్కులో వాసనను పుట్టించగల శక్తితో ఉన్నది. మనస్సు గనుక 
తన్మాత్రలను గ్రహించలేకపోతే, 'అనుభూతి' కలుగదు. చాలాసార్లు, మనన్సు వేరే చోట ఉన్నపుడు, తింటున్న 
పదార్థం యొక్క రుచి మనకు తెలియదు. ఇది అందరికీ అనుభవమే కదా ! ఇటువంటిదే, అన్ని 
ఇంద్రియములకూ జరుగుతుంది. దీనినే మనం పరధ్యానమని అంటాము, 


మనస్సును భౌతికమనడం సరియైన భావన కాదు. ఎందుకనగా, 'నేను వినుచున్నాను' అనుటలో 
“నేనన్న' అహంభావము స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక, కరణములనబడే ఇంద్రియములకు, వాటియొక్క 
కర్తతో స్పర్శ తప్పకుండా ఉంటున్నది. అట్లా కాకుండా, అని ఒకదానిపైన మరొకటి అధారపడి ఉన్నాయని 
అనుకుంటే, ఈ గొలును అనంతంగా సాగుతూ, అంతూ పొంతూ లేని ఇంద్రియసమూహములను సృష్టిస్తూ 
పోతుంది. కనుక ఈ తర్కము అసంబద్ధమని తేలుతున్నది. 

ఇది బౌద్ధంలో చెప్పబడిన భావన. దానిలో, ఇంద్రియానుభూతులకు వెనుక 'నేను' అనిన ఆత్మభావన 
లేదని, వాటితో బాటే పుట్టి వాటితో బాటే అది కూడా అంతరిస్తుందని అంటారు. దీనిని 'ప్రతీత్య నముత్సాద' 
మంటారు. కనుక అది అనాత్మవాదమైంది. ఈ వాదము సరియైనది కాదని వేదాంతము నిరూపించి, బౌద్ధాన్ని 
సతార్మికంగా ఖండించింది. అభినవగుప్పలవారు కూడా దీనినే చెబుతున్నారు. 

కర్త (పురుషుని) యొక్క అంశమే అహంకారము. అది, అతని యొక్క విశేష్య-విశేషణల 
సమ్మిఖితరూపమని చెప్పబడింది. పురుషునకు అహంకారము ద్వారా రెండు ముఖ్యములైన స్థితులు 
సంభవిస్తాయి, అవి, జ్ఞానము, క్రియ. వీనిలో, జ్ఞానము కొరకు అశుద్ధవిద్య, క్రియకొరకు కళ, పురుషునకు 
ఉపయోగిస్తాయి. ప్రకృతిజ్ఞానమును పొందించునది అశుద్ధవిద్య. శుద్ధవిద్యాతత్త్యముతో దీనికి గల భేదమును 
స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 

అందుకనే, గ్రుడ్డివారు, కుంటివారు కూడా, అహంభావ విషయంలో ఏ విధమైన లోటునూ పొందరు. 
వస్తువులను చూడలేడు గనుక, వాటిని గురించిన నత్యమైన జ్ఞానము గ్రుడ్డివానికి ఉండదు. కనుక, 'జ్ఞాన' 
మనేది గ్రుడ్డివానిలో లోపిస్తుంది. నడవలేడు గనుక, కుంటివానిలో 'క్రియ' లోపిస్తుంది. కానీ 'అహంభావం' 
విషయంలో మాత్రం, వారికేమీ లోటు ఉండదు. 


కళ మరియు విద్యలతో ఉద్రేకమును పొందిన ఆయా తన్మాత్రలచేత, సాత్తికరూపమైన అహంకారములో 
అయిదు కర్మేంద్రియములు తలలెత్తుతున్నవి. ఉదాహరణకు, 'నేను నడుస్తున్నాను" అనే అహంభావంతో 
కూడియుండి, పాదేంద్రియములు పనిచేస్తాయి. దానికి భౌతికమైన ఆధారముగా, దేహములో పాదము 
ఉంటుంది. ఈ విధంగా మిగతా అన్ని ఇంద్రియములలోనూ జరుగుతుంది. అందుకనే, పాదములు లేనివాడికి 
కూడా, అంతరికమైన కదలిక లేకుండా పోలేదు. ఎందుకంటే, కర్తవ్యముతో సంబంధము లేని హేతువు 
సాధ్యము కాదు కదా! క్రియయన్నది కర్మేంద్రియముల పని మాత్రమే. జునేంద్రియచర్యలలో క్రియ అన్నది 


ముఖ్యమైనది: కాదు. అక్కడ భావమే ముఖ్యమైనది. కణాదమహర్షి సిద్ధాంతమైన వైశేషికములో దీనిని 


చేయడం లేదా రెండూ లేకుండా తనలోతానుగా ఉందటం, ఈ క్రమములలో వాక్కు, పాయు, పాణి, పాద, 
ఉపస్థ ఇత్యాది ఇంద్రియచర్యలు ఏర్పడతాయి. ప్రాణముతో అనుసంధానమైనప్పుడే నోరు పనిచేస్తున్నది. అదే 
ప్రాణము, మిగిలిన ఇంద్రియముల ద్వారా పనిచేస్తున్నప్పుడు, చేతులు, కాళ్ళు, మొదలైన మిగతా 
ఇంద్రియచర్యలు జరుగుతున్నాయి. ఈ విధముగా, అయిదు ఇంద్రియములతోనే అనేకములైన కర్మలు 
జరుగుతున్నా 


న్నాయి. 


ఇదంతయూ రజస్సు యొక్క పనియని కొందరంటారు. ఇంకొందరు, “రజస్సునుండి మనస్సు 
పుడుతుంది” అంటారు. మరికొందరు “నత్వము నుండి మనస్సు, రజస్సు నుండి ఇంద్రియములు” 
పుడతాయంటారు. “పంచభూతముల యొక్క సూక్ష్మరూపములైన పంచతన్మాత్రలు, అహంకారముయొక్క 
తమోభాగము నుండి పుడుతున్నాయి. ఇవి భోక్తను (పురుషుని) తమ తమస్సుతో కప్పివేస్తున్నాయి. ఆ విధంగా, 
అతని స్వరూపజ్జ్ఞానమును ఆచ్చాదిస్తున్నాయి” అని మరికొందరంటారు. 
తన్మాత్రలు 

శబ్బములన్నీ క్షోభాత్యకములుగా ఉంటాయి. అంటే, స్పందనాత్మకములై, శబ్దతరంగములతో స్పందిస్తూ 
ఉంటాయి. వాటన్నిటి లోలోపల ఉంటూ, క్షోభము, స్పందము లేకుండా ఉంటూ, ఎటువంటి విశేషమూ తనలో 
లేనట్టి సామాన్యశబ్దమేదైతే ఉన్నదో, అది శబ్దతన్మాత్రమనబడుతుంది. అంటే, విశేషణములేమీ లేని ఉత్త 
శబ్దమని అర్ధము. ఇదేవిధముగా స్పర్శ, రూప, రస, గంధములకు కూడా తన్మాత్రలుంటాయి. 

ఈ విధంగా ఉన్న శబ్దతన్నాత్రలో క్షోభ కలగడం వలన, దానినుండి ఆకాశము పుడుతుంది. ఉండటానికై 
వేరేవాటికి చోటును కల్పించడము, వాటి రాకపోకలు మొదలైన చర్యలకు అవకాశమును కల్పించడమే 
ఆకాశము యొక్క ధర్మము. శబ్దమునకు వాక్కును కల్పించే శక్తి ఉన్నది. ఈ విధముగా, శబ్దతన్మాత్ర 
క్షుభితమైనప్పుడు వాయువు పుడుతుంది. అది, శబ్దముతోను, ఆకాశముతోను, విడిగా ఏమీ ఉండదు. వాటితో 
కలసియే ఉంటుంది. ఇదే విధముగా, రూపతన్మాత్ర క్షోభను పొందినపుడు, అగ్ని పుడుతుంది. దానిలో, దాని 
పూర్వతన్నాత్రల గుణములైన, శబ్దము, రూపము కలసి ఉంటాయి. రసతన్మాత్ర క్షోభను పొందినపుడు జలము 
క్షోభను పొందినపుడు, భూమి పుడుతుంది. ముందటి నాలుగు తన్మాత్రలూ దీనిలో కలసి ఉంటాయి. 
శబ్దస్పర్శల వలన వాయువు పుడుతుందని ఇతరులంటారు. ఈ విధముగా భూమి మొదలైన పంచభూతములు 
పుట్టుచున్నాయని గ్రహించాలి, పై నాలుగు భూతముల యొక్క గుణముల సముదాయరూపమే భూమిగాని, 
వేరైనది కాదు. 


ముప్పదియారు తత్త్వముల యొక్క ఈ విధమైన కలాపములో, పైనున్న గుణములు వ్యాపకములు, 
క్రిందనున్న గుణములు వ్యాష్యములు అవుతున్నాయి. అనగా, పై గుణములు, క్రింది గుణములలోనికి 


వ్యాపిస్తాయి. సృష్టి యన్నది ఈశ్వరుని నుండి భూమివరకూ వ్యాపిస్తుంది గనుక, ఈ ప్రక్రియ కూడా ఊర్ధ్వం 
నుండి నిమ్నానికి వ్యాపిస్తూ ఉంటుంది. ఏది లేకుండా, ఇతర గుణములు ఉండవో, ఆ గుణము వాటికంటే 
ఉత్తమమైనదని గ్రహించాలి. ఈ విధముగా, పృధివీతత్వ్వమనేది, శివతత్త్యమునుండి జలతత్వ్వమువరకూ ఉన్న 
అన్ని తత్వ్వములతోను నిండి యున్నది. జలతత్త్యము, దానికంటే పైనున్న అగ్నితత్వమువరకూ ఉన్న అన్ని 
తత్త్వములతోను నిండి యున్నది. ఈ విధముగా పైపైకి శక్తితత్వము వరకూ ఇదే విధానం గోచరిస్తుంది. 

ఆ// వంచభూత తతులు ఐరగి తన్నాత్రలై 

ఇంద్రియాది గణము లిందు జేరి 

ప్రకృతి; కంచుకములు; ప్రఖ్యాత వురువుందు 

శుద్ధవిద్య మొదలు శక్తి దనుక 


ఆ! శివని యా్ళ మిగుల చిత్రమౌ నంద్రమ్ము 


పంచభూతములు, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియగణములు, అహంకారము, ఆరు 
కంచుకములతో కప్పబడియున్న పురుషుడు, శుద్ధవిద్య మొదలుకొని శక్తి వరకూ ఉన్న అన్ని తత్వములూ, 
“నేను' అనే సంవిత్‌ సముద్రములో లేచుచున్న అలలేనన్నది ఈ అధ్యాయపు సారాంశము. 

ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్త్రసారే తత్త్వస్వరూపప్రకాశనం నామాష్టమమాహ్నాకమ్‌ | 8 | 


ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని తత్త్వన్వరూప ప్రకాశనమనే 
ఎనిమిదవ ఆహ్నికము. 


తొమ్మిదవ ఆహ్నికము 
తత్త్వభేద ప్రకాశనము 


యదార్థః - యదార్థము 

అభ తత్త్వానాం భేదో నిరూవ్యతే/ 

ఇప్పుడు తత్ష్వ్యభేదములు నిరూవీంవబదుచున్నవి, 

న చ నప్తధా వదర్ధశాస్త్ర పవ వరం వరమేశేన చిక్తు / తత్ర శీవాః మశ్రమవీశా: మన్రేతాః మన్దాః 
విజ్ఞానాకలా? ప్రలయాకలాః సకలా ఇతి నప్హ శక్తీమన్లః / ఏషాం నవివ శక్తయః, తద్దేదాత్‌ 
వృథివ్యాదిప్రధానతత్త్వాన్తం చతుర్హశభిర్దేదై: ప్రత్యేకం స్వం రూపం వజ్ఞాదశం | 


శ్రీమత్స రాభట్టారికానుగ్రవోత్‌, తదవీ నవ్రవిధం - ప్రమాతృణాం శివాత్ప్ర)భృతి నకలాన్తానాం తావతామ్‌ 
ఉక్తత్వాత్‌ | తత్ర శక్తీభేదాదేవ ప్రమాతృణా భేదః, న చ న్ఫుటీకరడార్థం సకలాదిక్రమేణ భణ్యతే, తత్ర నకలన్య 
విద్యాకలే శక్తీ: తద్విశేషరూపత్వాత్‌ బుద్ధికర్మాక్షశక్షీనాం, ప్రలయాకలస్య తు తేఏవ నిర్విషయత్వాత్‌ అస్సుటో 
1 

వానిలో, న్వరూవము, వ్రమేయతాయోగ్యమై స్వాతృనిష్టమై ఉందటం అవరాభట్టారికానుగ్రహము వల్ల 
అవుతుంది. ్రమాతలలో ఉద్రిక్తశక్తుల విశ్రాన్తిభాజనమైనది దానియొక శాక్తరూవము, ఇది 
శ్రీమత్సరావరానుగ్రహాము వల్ల జరుగుతుంది. శక్తులు కూడా వడు విధములే. శక్తిమంతునకు 
ట్రమాత్ళనర్గములో రూవవ్రధానమైనవ్పుడు, ఎది విశ్రాన్రమౌతున్నదో, ఆ శక్తిమత్‌ శివరూవం 
శ్రీమత్సరాభట్టారికానుగ్రవాముతో అవుతుంది. శివుని నుండి నకల వరకు అన్నియే తత్యములున్నాయి గనుక, 
అవికూడా ఏదు విధములే. శక్తిభేదమువల్లనే ప్రమాత్భభేదము. కలుగుతుంది. వీటి న్ఫుటీకరణార్థమై 
నకలాదిక్రమములో విభజింవబడుచున్నది. నకలులకు విద్యా, కళలు శక్తులు. వాటి విశేషరూవములే బుద్ధి 
మరియు కర్శశక్తులు. ప్రలయాకలులలో ఇవియే నిర్విషయములై అన్ఫుటములై ఉన్నాయి. 

విజ్ఞానాకలస్య తో ఏవ విగలత్కల్పే తత్సంస్కారసచివా ప్రబుద్ధ్యమానా శుద్ధవిద్యా మత్రున్య / 
తత్పంస్కారహీనా నైవ ప్రబుద్దా మన్రేశన్య / నైన ఇచ్చాతక్తీరూవతాం స్వాతత్ర్రన్వభావాం జిఘృక్షన్లీ 
మళ్రమమాశ్వరన్య / ఇచ్చాత్మికా స్పుటస్వాతన్ట్వాత్మికా శివస్య ఇతి శక్తీభేదా: నప్త ముఖ్యా: | తదువరాగకృతళ్ల 


శక్తీమత్సు ప్రమాతృషు భేదః - కరణభేదస్య కర్శభేదపర్యవసానాత్‌, శక్తేరేవ చ అవ్యతిరిక్తాయాః కరణీకర్తుం 
శక్యత్వాత్‌ న అన్యస్య - అనవస్థాద్యావత్తేః | 

విజ్ఞానాకలులలో ఇవి క్షీణములై, నంస్కారరూవములలో ఉన్నాయి. మన్రములలో నిద్రలేచుచున్న నితిలో 
చుద్ధవిద్య ఉన్నది. ఆ నంస్మారములు లేకపోవడం వలన, మన్రేళులలో అది (వ్రబుద్ధ్రమై ఉన్నది. 
మన్రమహేశ్వరులలో, ఇదే శుద్ధవిద్య, ఇచ్చా శక్తిరూవమై స్వాతన్హ్య న్వభావముతో ప్రబుద్ధమై ఉన్నది. శివులలో, 
ఇదే శక్తీ, ఇచ్చాత్మికయై, న్ఫుటమైన స్వాతశ్య్యరూవంగా ఉన్నది. ఈ వడు ముఖ్యములైన విధములుగా శక్తీ 
ఉన్నది. వీని ఉవరాగమువల్ల శక్తిమంతునిలో ప్రమాతలలో భేదములు వన్తున్నాయి. కరణభేదములవల్ల 
కర్భభేదములు కలుగుతాయి. అవ్యతిరిక్తమైన శక్తియే కరణముగాని అన్యముకాదు, లేదా నవ్య 
కలుగుతుంది. 


వస్తుతః వునరేక ఏవ చిత్స్వాతన్హ్వా ననవిశ్రాన్లః ప్రమాతా, తత్ర వృథివీ స్వడూవమాత్రవిశ్రాన్తా యదా 
వేద్యతే తదా స్వరూవమ్‌ అస్యా: కేవలం భాతి బైత్రచక్షుర్శష్థం బైత్రవిదితం జూనామీతి, తత్ర నకలశక్షికృతం 
నకలశక్తీమద్రూవకృతం న్వడూపాన్తరం ఖాత్యోవ) ఏవం శివాన్రమవి వాచ్యం,  శివశక్తీనిష్టం 
శీవస్వభావవిశ్రాన్తం చ విశ్వం జూనామి ఇతి ప్రత్యయన్య విలక్షణన్య భావాత్‌/ 

నిజమునకు చిత్‌-స్వాతన్హ్య-ఆనన్హములలో విశ్రాన్తమైన ప్రమాత ఒక్కటే. న్వరూవమాత్రవిశ్రాన్తమైన 
వృథివి వ విధముగా తెలియబదుతుందో అప్హుడది ఆ న్వరూవమై ఉంటుంది. 'బైత్రచక్షువులచే 
చ్లైతవిదితమైనదానిని గ్రహిన్తున్నాను' అన్నట్లుగా, అప్పుడు నకల శక్తులతో చేయబడినది, నకల శక్తిమతులతో 
చేయబడినది అంటూ, న్వరూవము రెందు భేదములతో (వకాళిస్తుంది. ఈ విధముగా శివాన్రము వరకు 
చెప్పబదుతుంది. శివళక్తీనిష్టమై, శివన్వభావవిశ్రాన్రమైన విశ్వమును నేను గ్రహిన్తున్నాను, అన్నట్లు 
 వ్రతృయముయొక్క విలక్షణభావమౌతుంది. 


నను భావస్య చేత్‌ వేద్యతా న్వం వవుః తత్పర్వాన్స)తి వేద్యత్వం, వేద్యత్వమవి వేద్యమ్‌ ఇత్యనవస్థా, 
తథా చ జగతో౭ శ్థసువ్రత్వం నుప్రకాశమేవ, తయా చ వేద్యత్వావేద్యత్వే విరుద్ధధర్హయోగ ఇతి దోష: ? అత్ర 
ఉచ్యతే - న తత్‌ స్వం వపుః స్వరూవన్య వృథగుక్తత్వాత్‌, కీం తర్పి తత్‌ ప్రమాతృళక్తా ప్రమాతరి చ యత్‌ 
విత్రాన్తిభాజనం యత్‌ రూనం తత్‌ ఖలు తత్‌, తత్‌ న్వప్రకాశమేన తత్‌ ప్రకాశతే న తు కించిదవి ప్రతి ఇతి 
నర్వజ్ఞత్వమ్‌ అనవస్థావిరుద్ధధర్శ యోగళ్ల ఇతి దూరాపాస్తమ్‌ | 

భావములలో వేద్యత న్వయముగా ఉీన్నవుడు, అన్నీ ఎందుకు తెలియబిడవు? వేద్యత్వము కూడా 
వేద్యమౌతున్నది కదా అనిన నమన్య ఉదయిన్తున్నది, అవ్హుడు జగత్తు యొక్క అంధథనున్తత్వము 
నువ్రకాళమౌకున్నది. దీనివలన వేద్య త్వ -అవేద్య త్వములలో విరుద్ధ ధర్భయోగ దోషమౌతున్నది కదా? దానికీ 
విధముగా చెప్పబడుచున్నది - వేద్యత్వము న్వయముగా పురుషుని న్వరూవము కానప్పటికీ అట్లా 
చెప్పబడుచున్నది. ఎలా అన్నవుడు, ప్రమాత్ళశక్తిలోను, ప్రమాతలలోను పదైతే విశ్రాన్తిభాజనమౌకున్నదో, అదే 
అవుతున్నది. దాని న్వవ్రకాళమే దానిని వెలిగిన్తున్నది. కనుక నర్వజ్ఞమౌతున్నది. ఈ విధముగా అనవకయు 
విరుద్ధధర్మయోగమును దూరములొతున్నవి, 


అనత్రప్రమాతృనంవేద్యమనీ ఏకమేవ తత్‌ తన్య రూపం తావతి తేషామేకాభానరూవత్వాత్‌ ఇత్‌ న 


స్వడూపత్వే భగవత పకస్యైన ప్రమాతృత్వే శక్తీశక్తీమద్ధేదాత్‌ త్రయః / శివన్య తు 
ప్రకాతైకచిత్వ్వాతర్ర్రనిర్ధరస్య న తోజి.వ భేద పరివూర్ణత్వాత్‌ 


ఏవమ్‌ అయం తత్త్వభేద ఏన వరమేశ్వ రానుత్రరనయైకాళ్యే నిరూవత: భువనటేదవైచిత్యం కరోతి, నరక 
న్వర్ణ రుద్రభువనానాం పార్థివత్వే సమానే£.వ్‌ దూరతరన్య న్వభావలేదన్య టక్తత్వాత్‌ / అత్ర చ వరస్పరం 
భేదకలనయా అవాన్తరభేదజ్డానకుతూపాలీ తన్తాలోకమవ లధారయేత | 


ఈ విధముగా తత్ష్యభేదములేవైతే వరమేశ్వరానుత్రరనయమనే గ్రంథములో నిరూవితమైనవో, అవియే 


భుననభేదవైచిత్రామును కలిగిన్తున్నవి. నరక, న్వర్గ రుద్ర భువనములన్నీ పార్టివత్వములో 
నమానములైనప్పుటికీ దూరదూరములుగా ఉండటమే వాటి స్వభావభేదమని చెప్పబడుచున్నది. అక్యడ 
వరన్సరభేదముల వలన ఎంత అవాన్తరమేర్చదుతున్నదో తెలినికొనగోరినచో తన్హాలోకమును అవలోకించాలి. 


ఏవమ్‌ ఏకైకఘటాద్యనుసారేణావి వృథివ్యాదీనాం తత్త్వానాం భేదో నిరూవితః | అధునా నమస్తం 
వృథివీతత్త్వ్యం ప్రమాతృవ్రమేయరూవమ్‌ ఉద్ధిత్వ నిరూవ్యతే- యో ధరాతత్వ్వాభేదోన ప్రకాశః న శివః | యథా 
శ్రుతిః 'పృథివ్యే వేదం బ్రహ్మ ' ఇతి / ధరాతత్త్వనిద్ధిప్రదాన్‌ వ్రీరయతి న ధరామశ్రమమ్‌శ్వరు, వ్రీర్యో ధరామన్రేశః, 
తస్యై వాభిమానికనిగ్రహతాత్మకో నాచకో మళ: సొంఖ్యాది పాళనవిద్యోత్తీర శివవిద్యాక్రమేణ 
అభ్య స్తపార్ధివయోగోవి. ప్రాప్లద్రువపద: ధరావిజ్ఞానాకల! / పొశవవిద్యా క్రమేణ అభ్య స్తపార్ధివయోగః కల్పాన్తే 
మరణో వా ధరాప్రలయకేవలః / సౌమువ్తీ హా తత్త్వావేశవశాదోవ చిత్రస్య న్వవ్నన్య ఉదయ: స్యాత్‌ 
గృహాతధరాభిమానస్తు ధరానకలః / అత్రాని శక్త్యుద్రేకన్యగ్పావాభ్యాం చతుర్హశత్వమ్‌ ఇతి ప్రమాతృతాపన్న స్య 
ధరాతత్త్వన్య భేదాః, స్వరూపం తు శుద్ధం ప్రమేయమ్‌ ఇతి, ఏవమ్‌ అపరత్రావి/ 

ఒక్కొక్క ఘటమును అనునరించినవ్పటికీ వుథివ్యాది తత్యములలో భేదము నిరూవితమౌతున్నది. నమన్త 
వృధివీతత్వ్యము ప్రమాత్స[వ్రమేయరూవమని చెప్పుబడినది. ఏదైతే ధరాతత్ష్యముతో అభేదమై ప్రకాళిస్తున్నదో 
అదే శివుడు. 'పృథివ్యేవేదం (బ్రవ్మా' యని వేదము చెప్పుచున్నది. ధరాతళ్ష్వనిద్ధిపదులను ట్రేరేవించునది 
ధరామన్హమహేశ్వడుడు, (వ్రేరితము ధరామన్రేశుడు, దాని అహంకారన్వరూవము మన్రము. సాంఖ్యాది 
వజువిద్యోత్తీర్ణుడై శివవిద్యాక్రమముతో అభ్యన్తమైన పార్టివయోగముద్వారా అప్రాప్తమగు ద్రువవదము 
ధరావిజ్ఞానాకలము. వశువిద్యలద్వారా అభ్యన్తమైన పార్టివయోగము కల్పాన్తములోగాని మరణములోగాని 
ధరావ్రలయ కేవలమౌతుంది. నుమువ్తీలో తత్వావేశముల వలన చిత్రములైన న్వవ్నములేవైతే ఉదయిన్తున్నవో 
వాటిని గ్రహించే ధరాభిమానము ధరానకలము. దానిలోకూడా శక్ష్యుద్రేక న్యగ్భావము వలన చతుర్రళత్వము 
కలుగుచున్నది. ఈ విధముగా వ్రమాత్సతలో ధరాతత్ష్యముల భేదములుంటాయి. వాటి న్వరూవం మాత్రం 
శుద్ధమైన వ్రమేయమే. దీనిని ఇతరత్రా కూడా గ్రహించాలి. 


అభ పఏకన్శిన్‌ ప్రమాతరి ప్రాణప్రతిష్టితతయా భేదనిరూవణమ్‌ - ఇహనీలం గృహ్హాతః ప్రాణః తుటి 
షోడశకాత్మా వేధ్యావేశపర్యన్తమ్‌ ఉదేతి, తత్ర ఆద్యా తుటీరవిభాగైకరూపా, ద్వితీయా గ్రాహకోల్లాసరూపా, 
అన్యా తు గ్రామ్యాభిన్నా తన్మయీ, చపాన్ల్యా తు స్ఫుటీభూత గ్రాహకరూవ, మధ్యే తు యత్‌ తుటీద్వాదశకం 
తన్మధ్యాత్‌ ఆద్యం షట్కం నిర్వికల్పస్వభావం వికల్పాచ్చాదకం, వట్త్వం చ అస్య న్వరూవీణ ఏకా తుట్క్‌, 
ఆచ్చాదనీయే చ వికల్పే వజ్బరూపత్వమ్‌, చన్లిమిషా ఉన్సివత్తా, సా చ ఇయం న్ఫుటక్రియారూపత్వాత్‌ 
తుటీద్వయాత్శికా - న్పన్ధనస్య డఏకక్షణరూవత్వాఖావాత్‌, చన్బిషితతా న్వకార్యకరృత్వం చ 
ఇత్యేవమాచ్చాదనీయ వికల్పపాజ్బవిధ్యాత్‌ స్వరూపాచ్చ షట్‌ క్షణా నిర్వికల్పకాః, తతో౭.వి నిర్వికల్పన్య 
ధ్వంనమానతా, ధ్వంసో వికల్పన్య, ఉనిమిషా వచ్చి షత్తా తుటిద్వయాత్సికా చచ్చిషితతా చ ఇతి షట్‌ తుటయః: 
! న్వకార్యకర్షతా తు గ్రాహకరూవతా ఇతి ఉక్తం న సా భూయో గణ్యతే, ఇత్యేవం వివేకధనా 
గురూపదేశానుశీలినః సర్వత్ర పాజ్ఞాదశ్యం ప్రవిభాగేన వివిజ్ఞాతే/ 

ఇవ్హుదు, ఒక్కటే అయినట్టి వ్రమాతలో ప్రాణవ్రతిస్టీత వలన కలిగే భేదనిరూవణము, నీలమును గ్రపొంచే 
నమయంలో ప్రాణము షోదళతుటుల రూవమును ధరించి వేద్యమువరకు ఉదయిన్తుంది. వీటిలో మొదటి తుటి 


విభాగములేనిది. రెండవది గ్రాహకోల్లానరూవము, చివరిది గ్రావ్యాముతో అభిన్నమైనది, తన్మయి. ఉపాన్యము 
న్ఫుటీభూతగ్రావాకరూవము. మధ్యలో నున్న వన్నెండులో, మొదటిది ఆరు నిర్వికల్చన్వభావములు, 
అయిదురూవములను ధరిన్తున్నాయి. నృందనకు ఏకక్షణరూపత్వము ఉండదు గనుక, ఉన్నిమిషా ఉన్నివత్తా 
ఈ విధముగా న్ఫుటక్రియారూవములతో రెండు తుటులౌతున్నాయి. ఉన్మిషితత, న్వకార్యకర్షృత్వము 
మొదలుగాగల అయిదు వికల్పముల వలన, మరియు తన న్వరూవము వలన, ఆరుక్షణముల రూవమై 
నిర్వికల్పకమౌకున్నది. ఆ తరువాత నిర్వికల్పము యొక్క ధ్వంనన్వభావము, వికల్పము యొక్క ధ్వంనము, 
ఉిన్మిమిష, ఉన్ఫివత్ర, తుటిద్వయాత్సకమైన ఉనిషితత, ఇవన్నీ కలివీ ఆరు తుటులు. గ్రావాకరూమైన 
న్వకార్యకర్భత్వము గణింవబడదు. ఈ విధముగా వివేకధనియైనవాడు, గురూవదేశానుళీలుడు, ప్రతిచోటను 
వదిహేను విభాగములను వివేచనగావిస్తాడు. 


వికల్పన్యూనత్వే తు తుటీన్యూనతా నుఖాదిసంవిత్తావివ యావత్‌ అవికల్పతైవ / లోకాస్తు 
వికల్పవిశ్రాన్యా తామ్‌ అహన్తామయీమ్‌ అహన్తాచ్చాదితేదంభావ వికల్ప ప్రనరాం నిర్వికల్పాం విమర్శభువమ్‌ 
అప్రకాశితామివ మన్యన్రే - దుఃఖావస్థాం సుఖవిశ్రాశ్తా ఇతి, వికల్పనిర్హానీన తు సా ప్రకాశత ఏవ ఇతి 
ఇయమ్‌ అసౌ నంబన్దే గ్రాహ్యగ్రాహకయోః సావధానతా ఇతి అభినవగుప్తగురవః / 

వికల్పన్యూనత్వమే తుటిన్యూనత. నుఖమును అనుభవించే నమయంలోవలె వికల్పము లేకపోవడం 
అవికల్పమౌతుంది. లోకులు వికల్పవిశ్రాంతిని అహన్తామయముగాను, నిర్వికల్పుముగాను తలచుచూూ, 
అహాన్హాచ్భాదిత ఇదంభాన వికల్పుప్రనరమును, అప్రకాశితమని తలచుదురు, నుఖవిశ్రాంతియే దుఃఖావ్ల 
యన్నట్లుగా. వికల్పబ్రోనము వలన అది ట్రకాశీస్తుంది, ఈ విధముగా గ్రాహ్యగ్రాహక నంబంధమును 
విచారించవలెనని అభినవగువ్త గురువులనినారు. 


ఏవం చ పొజ్చాదళ్యే స్థితే యావత్‌ స్పుటేదన్తాత్మనో భేదస్య న్యూనతా తావత్‌ ద్వయం ద్వయం ప్రాసతి 
యావత్‌ ద్వితుటీక: శీవావేశు, తత్ర ఆద్యా తుటీ: సర్వతః పూర్ణా, ద్వితీయా నర్వజ్ఞానకరణావివ్తాభ్యస్యమానా 
నర్వజ్ఞుత్వనర్వకర్షృత్వాయ కల్పతే న తు ఆద్యా / యదాహా శ్రీకలటః 'తుటీపాత ఇతి' అత్ర పొతశబ్దం నీవ 
భగవతీ శ్రీమత్కాలీ మాతృసద్దావో భైరవ: ప్రతిభా ఇత్యలం రహస్యారహస్యనేన / ఏవం మశ్హమహతతుటే: 
త్రేభృతి తత్తదభ్యాసాత్‌ తత్తత్సిద్దిః 

ఈ పంచదశ నీతులు, న్ఫుటమైన ఇదంతాత్మకమై యున్నవి, రెండురెండుగా తగ్గుతూ రాగా, చివరి రెండు 
తుటికలు శివావేశమును యోగికి కలిగిన్తున్నవి. ఈ రెండు తుటులలో, మొదటిది, ఎల్లవ్హుడూ పూర్ణముగా 
ఉంటున్నది. రెండవది, నర్వజ్ఞానము, నర్వకరణ న్వరూపముగా ధ్యానింవబడి, నర్వజ్ఞత్వమును, 
నర్వకర్భత్వమును పొందుచున్నది. కానీ మొదటి తుటి ఇటువంటిది కాదు. కనుక శ్రీ కల్లటాచార్యులు దీనిని 
తుటిపాతమన్నారు. దానిద్వారా, 'పాత' శబ్దముతో, భగవతియైన శ్రీమత్‌ కాళికాదేవిని, మాతృ్ఫనద్భావము, 
'బైరవము, ప్రతిభ లనే మూడుగా గ్రహించమనిరి. ఈ రహన్యమును వివరించి చెప్పడం ట్రన్తుతం వీలుకాదు. 
ఈ విధముగా మన్రమహేళతుటి నుండి మిగతా తుటుల వరకు ఆయా అభ్యానములవలన ఆయా నిద్ధులు 
కలుగుతాయి, 


అధాశైవ జాగ్రదాద్యవస్థా నిరూవ్యన్రే, - తత్ర వేద్యన్య తద్విషయాయాళ్హై నంవిదో యత్‌ వైబిత్యమ్‌ 
అన్యోన్యావేక్షం నత్‌ సా అవస్థా, న వేద్యన్య కేవలన్య న చావ కేవలాయాః సంవిదోన చావ వృథక్‌ పృథక్‌ ద్వే / 
తత్ర యదాధిష్టేయతయా బహీరూపతయా భానం తదా జాగ్రదవస్థా మేయే మాతరి మానే చ / యదా తు 
తత్రైవ అధిష్టానరూవతయా భానం సంకల్ప: తదా స్వప్నావస్థా / యదా తు తస్మిన్నేవ తద్ద్వారేణ త్రైన 
బీజాత్మతయైన భానం తదా నుషుష్తావస్థా / ఇమా పవ తిస్రః ప్రమేయప్రమాణప్రమాత్రవస్థాః ప్రత్యేకం 
జూగ్రదాదిభేదాత్‌ చతుర్విధా ఉక్తాః | 

ఇప్పుడు జాగ్రదాద్యవనుల నిరూవణము, వేద్యము యొక్కయు, విషయములయొక్టయు, ఏ వైచిత్రి 
అయితే నంవిత్‌ లో కలుగుచున్నదో, వాని అన్ఫోన్యావేక్షతయే అవస్థ. అది కేవలము వేద్దమూ కాదు, 
కేవలము నంవిత్తూ కాదు. రెండునూ కాదు. అధిష్లేయమై బాహ్యరూవమై ఉన్నభావమే జూగ్రదవస్థ. అది 
మేయము, మాత, మానము అవుతున్నది. అధిష్టానరూవమై, నంకల్పముగా వ్రకాళించడమే న్వపష్నావన. 
అధిష్టాత్సరూవంలో, బీజాత్మతగా భానించేది నువుప్తావన్ల. ఈ మూడును ధ్రమేయ, ప్రమాణ, 
ప్రమాత్రావ్థలుగా, జాగ్రదాదిభేదములతో చతుర్విధములని చెప్పబడుచున్నవి. 


యదా తు తన్నిన్నేవ ప్రమాతృవిక్రాన్తిగతే ప్రమాతుః ఫూర్ణతౌన్ముఖ్యాత్‌ తద్వారేణ ఫూర్ణతోన్ముఖతయా 
భానం తదా తుర్యావస్థా, సా చ డూనం దృశాహమిత్యోనం-నిధమ్‌ అంశత్రయమ్‌ చత్తీర్య వశ్యామీతి 
అనుపాయికా ప్రమాతృతా స్వాతస్ర్యసారా, నైకట్యమధ్యత్వదూరతైః ప్రమాతృప్రమాణప్రమేయతాభిషేకం 
దదతీ తదవస్థాత్రయానుగ్రహకత్వాత్‌ త్రిభేదా = /”  పతదేవ  అవస్థాచతుష్రయం 
ప్యాస్థపదస్దదూవస్దరూపాతీతశైర్యో గేనో వ్యవహరి, ప్రసంఖ్యానధనాస్తు నర్వతోభద్రం వ్యాప్త! మహావ్యావ్లి? 
ప్రచయ ఇతి శై అన్వర్థం చొత్ర దర్శితం తన్దాలోకే శ్లోకవార్తికే చ/ 

వానిలో, _ వ్రమాత్బవిశ్రాన్తిగతమైన ట్రమాత, వూర్ణతగా ఉన్ముఖమైనవ్చుడు, దానిద్వారా 
వూర్ణతోన్నుఖతయైన భావమే తుర్యావస్థ. రూవమును ఈ విధముగా అంశత్రయమును దాటి, అనుపాయముగా 
చూచుచున్నాననేది స్వాతంత్రసారమైన ప్రమాత్ళత, ఇది, దగ్గర, మధ్య, దూరముల ద్వారా బ్రమాత్ళ- 
 ప్రమాణ-ప్రమేయతాభిషేకమును కలిగించేదిగా, ఆయా ఆవాలను ఆనుగ్రహించేదిగా, మూడు భేదములతో 
కూడి యున్నది. ఈ అవస్థాచతుష్టయమునే విజ్ణాన, వదన, రూవన, రూపాతీతళబ్రములతో యోగులు 
వ్యవవారిస్తారు. ప్రనంఖ్యాన ధనులు వీటిని నర్వతోభ్యదము, వ్యాప్తి, మవోవ్యావ్తి, వ్రచయము అనే 
శబ్దిములతో వీలుస్తారు. వీని అర్థములను తన్తాలోకములోను, ల్లోకవార్తికములోను చూడవలెను. 


యచ్చ సర్వాన్తర్ణూతం వూర్గరూవం తత్‌ తుర్యాతీతం సర్వాతీతం మహాప్రచయం చ నిరూపయన్తి / కిం 
చ యస్య యద్యదా రూవం స్ఫుటం స్థిరమ్‌ అనుబన్థి తత్‌ జూగ్రత్‌, తస్యైవ తద్వివర్యయః న్వవ్నః, యః 
లయాకలన్య ఖోగః నర్వావేదనం నుషుస్తం, యో విజ్ఞానాకలస్య భోగః భోగ్యాభిన్నీ కరణం తుర్యం 
మన్దాదీనాం న భోగ, భావానాం శివాభేదస్తుర్యాతీతం నర్వాతీతమ్‌, తత్ర స్వరూపనకలౌ ౧ ప్రలయాకలః ౨ 
విజ్ఞానాకలః ౩ మశ్రతదీశతశ్మ హీశనర: ౪ శివః ౫ ఇతి పజ్చాదశభేదో పజ్బా అవస్థా: / 

ఏదైతే సర్వాన్తర్భూతమై వూర్ణరూవమై తుర్యాతీతమై నర్వాతీతమై ఉన్నదో దానిని మవోవ్రచయమని 
అనుచున్నారు. దేని రూవమైతే న్ఫుటము, స్థిరము, అనుబంధము ఆగుచున్నదో అది జాగ్రత్తు, దాని 
వివర్యయము న్వవ్నము. వ్రలయాకలుల యొక్క ఖోగమై, నర్వావేదనమైనది నుషువ్తి. ఏదైతే విజ్ఞానాకల 


యొక్క భోగమో, భోగ్యముతో అభిన్నమో అది తుర్యము, అదియే మన్రాదుల భోగము. ఖావములతో 
శవాభేదమన్నది తుర్యాతీతము, నర్వాతీతము. దానిలో 1. న్వరూవ నకలులు, 2. వ్రలయాకలులు, 3. 
విజ్ఞానాకలులు, శ. మన్ర, మంత్రేశ, మంత్రమహేశవర్గము, 5. శివము - ఈ విధముగా వదిహేను భేదములతో, 
అయిదు అవ్థలున్నవి. 

న్వరూవం ప్రలయాకల ఇత్యాదిక్రమేణ త్రయోదశఖేదే, న్వరూవం విజ్ఞానకలశక్తిః విజ్ఞానాకల 
ఇత్యేకాదశభేదే, న్వడూవం మన్దాః తదీతా: మహీశాః శివః ఇతి నవభేదే, స్వరూపం మన్రేశాః మవీశ! శక్తీ శివ 
ఇతి నప్రభేదే, స్వరూవం మహీశశక్తిః: మమాళః శక్తి: శివ ఇతి పజ్బాలేదే, స్వరూపం క్రియాశక్తి: జ్ఞానశక్తి: 
ఇచ్చాతకః శవ ఇతి త్రిలేదే, ఆభిన్నే2.వీ శినతత్తే క్రీయాజ్ఞానేచ్చానక్టుచిద్రూపల్‌ శిప్తా ప్రనంఖ్యానయోగభనాః 
పజ్టావదత్వమ్‌ ఆహుః || 

న్వరూవము, వ్రలయాకల మొదలగు భేదములతో వదమూదుగా ఉన్నవి. న్వరూవము, విజ్ఞానాకలశక్తి, 
విజ్ఞానాకల మొదలగు భేదములతో వదకొండుగా ఉన్నవి. న్వరూవము, మన్ర, మంత్రేళ, మహేశ శివా 
శీవులుగా తొమ్మిది. న్వరూవము, మశ్రేశ, మహేశ, శక్తి, శివులుగా ఏడు. న్వరూవము, మహేళశక్తి, మహేశ, 
శక్తీ, శీవులుగా అయిదు. న్వరూవము, (క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాళక్తి, శివుడు ఇవి మూదు భేదములు. 
శివతత్ష్యము అభిన్నమైనవ్పటికీ క్రియా-జ్ఞాన- ఇచ్చా- ఆనన్హ- చిద్రూవములుగా జ్ఞానులు యోగులు అయిదు 
భేదములను చెప్పుచున్నాడు. 
శ్లో! భూమ్యాదొ తత్త్వజాలే న పా భవతి వపుస్తాద్భ శం యత్స)మాతుః 
సంవిద్విత్రాన్తివన్య్యం స్ఫురతి న బహుధా మాతృభావో౭.న్య యస్మాత్‌/ 
తేనాన్సిన్వేద్యజూలే క్రమగతకలానాం నిర్వికల్పామహన్లా- 
స్వాతన్హ్వామర్శసారాం భువమధివనత ప్రొవ్ను త స్వాత్య నత్తామ్‌ | 

భూమ్యాది తత్ష్యజాలములలో వురువుడు లేడు, కానీ నంవిత్‌ లో విశ్రాంతిని విడచి వ్రమాత్సభావముతో 
బహుధా దృశ్వమౌతాడు. ఈ వేద్యజాలములో డ్రమగత కళలుగా ఉన్న నిర్వికల్పకమైన అవాంత, 
స్వాతంత్వ్రసారమై, థువమునధివనించి ఉన్నది. దీనిని పొందినవాడు స్వాత్స తత్వమును 
అందుకొనుచున్నాడు. 


వ్యాఖ్యానము 


త్రికళాస్తమును షడర్ధశాస్త్రమనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే, ఆరులో సగమని అర్థం. ఇది, ఏడు 
విజ్ఞానాకలులు, ్రలయాకలులు, సకలులు - అనబడే ఈ ఏడు స్థాయిలలో ఇది గ్రహించి, 
ధ్యానింపబడుతుంది. ఈ ఏడుగురూ శక్తిమంతులు. అనగా, శక్తిని ధరించువారు. వీరిలో ఒక్కొక్కరికీ, 
ఒక్కొక్కరు చొప్పున, ఏడుగురు శక్తులుంటారు. వీరి పరస్పరములైన భేదములచేత, భూమి నుండి, 
కలుగుతున్నాయి. ఆ తత్త్వము యొక్క న్వరూపముతో కలిపి మొత్తము పదిహేను రూపములౌతాయి. దీనినే 


“పంచదశ విధి” యంటారు. 
ఇది ఏ విధముగా ఉంటుందో వివరిస్తాను. 


శివుని నుండి, సకలుల వరకూ, సృష్టిలో ఏడు స్థాయిన్నాయి. అన్నింటికంటే పైన శివులున్నారు. 
అన్నింటికంటే క్రింద సకలులున్నారు. మధ్యలో, మంత్రమహేశ్వర, మంత్రేశ్వర, మంత్ర, విజ్ఞానాకల, 
ప్రళయాకలలనబడే అయిదు స్థాయిలున్నాయి. అన్నిటికంటే క్రిందనున్న సకలుల స్థాయిని తీసుకుంటే, 
భూమినుండి ప్రకృతివరకూ ఉన్న 24 తత్వ్వములను వారు మాత్రమే అనుభూతి చెందగలుగుతారు. వారికా 
సామర్థ్యం మాత్రమే ఉంటుంది. దానిపైనున్న ప్రలయాకలుల స్థాయిలోని వారు, పురుషుని నుండి, మాయ 
వరకూ ఉన్న తత్త్వములను మాత్రమే అనుభూతి చెందగలుగుతారు. ఆ సామర్థ్యం వారికి మాత్రమే ఉంటుంది. 
(మంత్ర) స్థాయిలోని వారు, తమ పైనున్న మూడు స్థాయిలను అనుభూతి చెందగలరు. అదే విధముగా, ఈశ్వర 
(మంత్రేశ్వర), సదాశివ (మంత్ర మహేశ్వర) స్థాయిలలోని వారు, తమకంటే పైస్థాయిలైన రెండు, ఒకటి 
స్థాయిలను మాత్రమే అనుభూతి చెందగలరు. శివుని స్థాయిలో ఏ విధమైన విభజనా లేదు. ఈ విధంగా 
ఒక్కొక్కస్థాయిలోనూ, స్వరూపముతో కలిపి, 15 గా ఈ లెక్క ఉంటుంది. అంటే, ఈ ఏడు స్థాయిలను ఇప్పటి 
సైన్స్‌ చెబుతున్నట్టి, సెవన్‌ డైమెన్షన్స్‌ అనుకోవచ్చు. ఏ డైమెన్షన్‌ లో ఉన్న వారికి, ఆ డైమెన్షన్‌ ఒక్కటే 
మొదటిమెట్టు అవుతుంది. అక్కడనుండి పైకి, వారు ప్రయాణించవలసి ఉంటుంది. వారికంటే క్రింది స్థాయిలకు 
వారు దిగరు, 


వీనిలో ప్రమేయతాయోగ్యమైన స్వరూపము స్వాత్మనిష్టమై ఉంటుంది. అంటే, అది జ్ఞానమూ కాదు, 
జ్ఞాతాకాదు, కనుక తనకు తాను స్వతంత్రముగా, జ్ఞేయముగా ఉంటుంది. సులభముగా చెప్పవలెనంటే, 
భౌతికమైన వస్తు ప్రపంచమేదైతే ఉన్నదో, అది జగత్తు యొక్క స్వరూపము. జ్ఞేయమని, ప్రమేయమని దానిని 
వ్యవహరిస్తాము. జ్ఞాత (ప్రమాత) దానిని గ్రహించడమన్నది, అపరా శక్తి అనుగ్రహము వల్ల జరుగుతుంది. ఇది 
ఆణవము, రెండవదిగా, ప్రమాతలలో శక్తులు కొద్దిసేపు విజృంభిస్తూ, కొద్దిసేపు విశ్రాంతిని తీసుకుంటూ ఉండే 
న్వరూపమేదైతే ఉన్నదో, అది శక్తి అనబడుతుంది. ఇది పరాపరశక్తి అనుగ్రహము వల్ల జరుగుతుంది. దీనిని 
శాక్తమని అంటారు. ఈ శక్తులు కూడా ముందుగా చెప్పినట్లుగా, సకల నుండి శివుని వరకూ, ఏడువిధములుగా 
ఉంటాయి. పై రెంటికీ విరుద్ధముగా, శక్తిమంతుడు ముఖ్యత్వమును సంతరించుకుని, ప్రమేయములను, 
శక్తులను తనలోకి గ్రహించుచున్నపుడు, అది శివరూపమౌతుంది. అది తెలియబడటం పరాశక్తి 
అనుగ్రహముతో జరుగుతుంది. దీనిని శాంభవమని అంటారు. శివునినుండి, సకలవరకు ఉన్న తత్వములన్నీ 
ఈ విధముగా, ఏడు విధములే. 


శక్తులలోని ఏడు విధములైన భేదముల వల్లనే, ప్రమాత్భలలో కూడా ఏడు భేదములు కలుగుతున్నాయి. 
వీటిని చక్కగా వివరించడం కోసం, “నకల, ప్రళయాకల, విజ్ఞానాకల' మొదలైన క్రమములో విభజించి 
చెప్పబడింది. నకలులకు విద్య మరియు కళలు శక్తులుగా ఉంటాయి. వాటియొక్క విశేషములైన రూపములే 
జ్ఞానశక్తి మరియు క్రియాశక్తులు. ప్రళయాకలులలో చూచినప్పుడు, జ్ఞాన-క్రియాశక్తులు నిర్విషయములై 
స్ఫుటత్వము లేకుండా ఉన్నాయి. విజ్ఞానాకలులలో చూచేసరికి, ఇవి బాగా క్షీణించిన స్థితిలో, కేవలము 


'సంస్కారరూపములై ఉంటాయి. మన్చములలో అయితే, నిద్రలేచుచున్న స్థితిలో మాత్రమే, శుద్ధవిద్య ఉన్నది. 
మన్చేశుల స్థాయిలో - ఆ సంస్కారములు కూడా లేకపోవడం వలన, పూర్తిగా నిద్రలేచిన స్థితిలో శుద్ధవిద్య 
ఉన్నది. మన్హమహేశ్వరులలో చూచినప్పుడు, ఇదే శుద్ధవిద్య, ఇచ్చాశక్తిరూపమును ధరించి, పరమ 
స్వాతంత్య్రరూపంలో బాగా మేల్మొనిన స్థితిలో ఉన్నది. శివులలో అయితే, ఇదే శక్తి, ఇచ్చాత్మికగా మారి, 
బాగా స్ఫుటమైన స్వాతంత్య్రరూపంగా ఉన్నది, ఈ ఏడు ముఖ్యములైన విధములుగా శక్తి ఉంటున్నది. ఈ 
శ్రీంది పట్టిక ద్వారా సులభముగా అర్ధమౌతుంది. 


శక్తులతో కలసినందువలన, శక్తిమంతులలో (ప్రమాతలలో) ఆయా శక్తిలక్షణములు ద్యోతకములై, 
నానావిధములైన భేదములు కలుగుతున్నాయి. ఉపకరణములు మారినందువలన, కర్తలో కూడా భేదములు 
కలుగుతాయి. ఇంతకూ కరణమంటే ఏమిటి? ఒక పనిని చేయడంలో, కర్తకు అనువుగా ఉన్నట్టి శక్తియే 
కరణముగాని వేరేది కాదు. అట్లా కాదన్నపుడు, క్రియతో సంబంధము లేని అనంఖ్యాకములైన శక్తులున్నట్లు 
ఒప్పుకొనవలసి వస్తుంది. దీనిని అనవస్థా దోషమంటారు. అసలుగా చూస్తే, చిత్‌-స్వాతంత్యృ- 
ఆనందములలో విశ్రాంతిగా ఉన్న ప్రమాత ఒక్కడే. ఇంతమంది ప్రమాత్ఫలు లేరు. తన స్వరూపములో 
తానున్న భూమి, ఏ విధముగా మనకు తెలియబడుతుందో, అప్పుడది ఆ స్వరూపములోనే ఉంటుంది కదా ! 
“చైత అనే యువతి తన కన్నులతో చూచి, గ్రహించినరీతిలో నేను కూడా గ్రహిన్తున్నాను' అన్నట్లుగా ఇది 
రెండు భేదములతో ప్రకాశిస్తుంది. ఈ విధముగా, భూమినుండి శివుని వరకూ, ఇదేవిధంగా ఉంటుంది. 
“శివశక్తులలో స్థిరమై ఉండి, శివన్వభావములో విశ్రాంతిగా ఉన్న విశ్వమును నేను గ్రహిస్తున్నాను”, 
అన్నట్లుగా అవుతుంది. 

ఇప్పుడొక సమస్య తలెత్తుతున్నది. భావములో తెలియబడే తత్త్యమున్నపుడు, అందరికీ అది ఎందుకు 
తెలియబడటం లేదు? అదీగాక, వేద్యత్వము కూడా మరలా ఇంకొకదానికి వేద్యమౌతున్నది కదా అనిన 
సమస్య ఉదయిస్తున్నది. కనుక, మరలా అది అనవస్థా దోషమౌతున్నది. అప్పుడు జగత్తు యొక్క చీకటిలో 
ఉన్న స్థితియే, వెలుగౌతున్నది. దీనివలన, తెలియబడటము (జ్ఞానము), తెలియబిడకపోవడము (అజ్ఞానము)లు 
ఒకే చోట ఉన్నట్లుగా అయి, అది అనంబద్ధమని తెలుస్తున్నది కదా? దీనికి సమన్వయమెలా? అన్నపుడు, 


వేద్యత్వము స్వయముగా పురుషుని స్వరూపము కానప్పటికీ అట్లా చెప్పబడుచున్నది. ఎలా అన్నపుడు, 
ప్రమాత్య శక్తిలోను, ప్రమాతలలోను ఏదైతే విశ్రాన్తి భాజనమౌతున్నదో, అదే దాని స్వరూపమౌతున్నది. దాని 
న్వప్రకాశమే దానిని వెలిగిన్తున్నది. కనుక అది సర్వజ్ఞమౌతున్నది. ఈ విధముగా అనవస్థయు 
'విరుద్ధధర్మయోగమును దూరములౌతున్నవి, అనన్తములైన ప్రమాత్భలచేత సంవేద్యమైనప్పటికీ, అది ఒక్కటే. 
ప్రమాత్రలచే కలుగునట్టి సంవేదనవలన దానికి విఘ్నము లేదు, దానిరూపము సత్యమే, ఏమనగా, 
లౌకికములైన పనులలో అది ఉపయోగపడుతున్నందువలన కూడా, ఇది నిజమని తేలుతున్నది. పరులచే ఒక 
వనిత చూడబడినపుడు, మరొక్క వనితలో ఈర్ష్య జనిస్తుంది, ఆ విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది, అంటే, 
వనితలో ఈర్ష్య లేనప్పటికీ, చూచేవారిలో అది పుట్టినట్లుగా అన్నమాట. 


సమస్తమూ శివస్వభావమునందు విశ్రాన్తిని పొందినప్పుడు శివసమావేశము ఉదయిస్తున్నది, దానికి 
విరుద్ధంగా, ఎన్నో ప్రమాత్రులచేత చూడబడుతున్న వస్తువును చూచినప్పుడు పూర్ణత్వ ముదయిస్తున్నది. ఇది, 
నర్తకి యొక్క నర్తనను చూచినట్లుగా ఉంటుంది. నర్తకి యొక్క నాట్యమును వీక్షిస్తున్న అందరూ రసావేశమును 
పొందినప్పుడు కలిగిన అనుభూతిలాగా ఇది ఉంటుంది. లేదా, నీలము దానిరూపమైన ప్రమాతలో 
విశ్రాన్తమైనవ్వుడు లాగా, కనుక, స్వప్రకాశముతోనే విమర్శ యొక్క ఉదయమౌతున్నది. ఈ విధముగా, 
భూమినుండి ప్రకృతి వరకూ ఉన్నట్టి పదిహేనింటిని గ్రహించాలి. రాగము మొదలైన కంచుకములు సకలులలో 
తలలెత్తి ఉంటాయి. ఈ పదిహేను విభాగములూ సకలులలో ఉండటం వలన అవికూడా 
ప్రమేయములౌతున్నాయి. ఈ విషయమంతా, బహు విస్తారముగా 'తంత్రాలోకము' న చెప్పబడినది. 

పురుషుని నుండి కళ వరకూ పదమూడు తత్తములున్నాయి. సకలులలో ప్రమాతృత్వము లేనందువలన, 
శక్తి-శక్తిమంతుల భేదద్వయము ఇక్కడ ఉండదు, సకలులది కేవలస్వరూపమే. ప్రలయాకలయొక్క స్థాయిలో, 
దాని స్వరూపముతో, అయిదు ప్రమాత్ఫభేదములతో కలిపి మొత్తము పదకొండవుతాయి, విజ్ఞానాకలయొక్క 
స్థాయిలో, దాని స్వరూపముతోను, నాలుగు ప్రమాతలతోను కలిపి మొత్తము తొమ్మిది భేదములౌతాయి. 
మన్ఫస్థాయిలో, దాని స్వరూపముతోను, మూడు ప్రమాతలతోను కలిపి మొత్తము ఏడౌతాయి, మన్చేశస్థాయిలో, 
దాని స్వరూపముతోను, రెండు ప్రమాతలతోను కలిపి, ఐదౌతాయి. మస్త్రమహేశస్థాయిలో, దాని 
స్వరూపముతోను, ఒక్కటే అయినట్టి భగవత్‌ ప్రమాతతో, శక్తి-శక్తిమంతుల భేదముతో మూడవుతాయి, ప్రకాశ 
- ఏకవిత్‌- స్వాతన్హ్యనిర్భరత్వమువలన, పరిపూర్ణుడవటం వలన, శివునిలో ఏ విధమైన భేదమూ లేదు. ఈ 

వసత ర తలా 


ప్రళమాకల అత్మ 
విజ్ఞానాకల ఆత్మ అండా. 


మా చ [తా [317 


ఈ విధముగా ఉన్నట్టి తత్త్వభేదములన్నీ, “పరమేశ్వరానుత్త్రరనయమ'" నే గ్రంథములో చక్కగా 
వివరించబడినవి. వీటివల్లనే రకరకములైన భువనములు(లోకములు) కలుగుతున్నాయి. నరక, స్వర్గ, రుద్ర 
భువనములన్నీ భూతత్వముతో కూడినట్టివే, కానీ ఒకదానికొకటి చాలా దూరములలో ఉండటం వలన, వాటి 
స్వభావములలో భేదం వస్తున్నది. ఆయా భేదములు ఎలా ఉంటాయో, ఆయా లోకములు ఎలా ఉంటాయో, 
తెలియాలంటే, తంత్రాలోక గ్రంథములో విపులముగా వివరించబడినది. 


ఈ విధముగా, ఒక కుండను పరిశీలిస్తే భూతత్వము మొత్తమూ అర్ధమైనట్లు, భూతత్వము ద్వారా మిగిలిన 
తత్త్యములన్నీ వివరింపబడుచున్నవి, 

మొత్తము పృథివీతత్త్యములో ఉన్నట్టి ప్రమాత్చ-ప్రమేయరూపములు ఈ విధముగా ఉంటాయి. శివుడే 
ధరాతత్వ్వముతో ఒక్కటిగా ప్రకాశిస్తున్నాడు. ఏలాగనగా, “పృథివ్యేవేదం బ్రహ్మ" (పృథివియే బ్రహ్మ) మని 
వేదము చెప్పుచున్నది కదా! ధరాతత్త్వసిద్ధిప్రదులను ప్రేరేపించునది, ధరామన్హమహేశ్వరుడౌతుంది. 
ప్రేరితమయ్యేది ధరామన్రేశుడు అవుతుంది. దాని అహంకారస్వరూపము మన్హము అవుతుంది. అంటే, జ్ఞాత, 
జ్ఞాన, క్ఞేయము (ప్రమాత్ళ, ప్రమాణ, ప్రమేయము)లు మంత్రమహేశ్వరుడు, మంత్రేశ్వరుడు, 
మంత్రములౌతాయి. సాంఖ్యము మొదలైన సిద్ధాంతములు పశుమతములు. వీటిని చిరకాలము అభ్యసించిన 
తరువాత, శివవిద్యాదీక్షితుడై, పార్థివయోగమును అభ్యసించినప్పటికీ, దానిలో స్థిరమైన సిద్ధిని పొందలేకపోతే, 
అనగా, భూతత్వములోని శివత్వమును స్థిరముగా అనుభూతి చెందలేకపోతే, అట్టి యోగి 'ధరావిజ్ఞానాకలము' 


ధరాతత్త్వమునుండి ముక్తిని పొందుతారు. సుషుప్తి అవస్థలో, రకరకములైన తత్త్వముల ఉద్రేకమువలన, 
చిత్రవిచిత్రములైన స్వప్నములేవైతే ఉదయిస్తున్నవో, వాటిని గ్రహించే అహంకారము 'ధరాసకలము” 
అవుతుంది. అట్టి స్థితిలోకూడా, శక్తి అనేది ఉన్నందువలనా, దాని విభాగములవలనా, మళ్ళీ పద్నాలుగు 
విధములైన భేదములు కలుగుచున్నది. ఎలాగంటే, నకల నుండి శివునివరకు ఉన్న ఏడు ప్రమాతృలు 
న్పందమునకు లేదా క్షోభకు లోనైనప్పుడు వారి వారి చర్యలు ప్రారంభములౌతాయి, ఇవి ఏడు శక్తులుగా 
ఉంటాయి. కనుక మొత్తము పద్నాలుగౌతాయి. ఈ విధముగా ధరాతత్త్యముల ప్రమాత్ఫతా భేదములుంటాయి. 
కానీ వాటి స్వరూపం మాత్రం శుద్ధమైన ప్రమేయమై ఉంటుంది. ఎందుకనగా, ప్రమాతలతో పూర్తిగా ఒక్కటి 
కానట్టి, స్వతంత్రమైన ఉనికి వాటికి ఉంటుంది గనుక, పృథివీతత్త్యమునకు చెప్పబడిన ఈ విధానమే, మిగిలిన 
తత్త్యములకు కూదా వర్తిస్తుంది. 


ఇప్పుడు ప్రాణములో తత్వ్యనిరూపణము వివరించబడుచున్నది. ప్రమేయములు అనేకములైనప్పటికీ 


ప్రమాత ఒక్కటిగానే ఉంటుంది. దీనిలో ప్రాణస్థితి వలన కలిగే భేదములు ఈ విధముగా ఉంటాయి. 
ప్రాణము - తత్త్వములు 

బాహ్యవస్తువులను గ్రహించే సమయంలో ప్రాణము, పదహారు తుటుల రూపములను ధరించి 
వేద్యవస్తువు వరకూ వ్యాపిస్తుంది. ఆయా తుటులలో ఏమి జరుగుతుంది? వీటిలో, మొదటి తుటి యన్నది, 
దేనికీ చెందదు. రెండవ తుటి, గ్రాహకుని యొక్క ఉల్లాసరూపముగా ఉన్నది. చివరిది, గ్రాహ్యవస్తువుతో 
అభిన్నరూవంలో ఉంటూ, దానిగా మారి ఉంటుంది. దానికంటే ముందున్నది, గ్రాహ్యవస్తువుయొక్క 
'ప్రారంభరూపములు. ఈ మధ్యలో నున్న పన్నెండు తుటులలో, మొదటి ఆరును నిర్వికల్పస్వభావములై 
ఉంటాయి. ఇవి, ఆలోచనను కప్పుతూ ఉంటాయి. ఆరవది స్వరూపమై ఉండగా, మిగతా అయిదును, 
ఆలోచనలను కప్పుతున్నాయి. కన్నులను తెరవాలన్న కోరిక, కన్నులను తెరవడము, ఈ విధముగా స్ఫుటమైన 
క్రియారూపములలో రెండు తుటులౌతున్నాయి, ఎందుకనగా, స్పందన యనునది, ఒక్క క్షణం కంటే 
ఎక్కువసేపుగా ఉంటుంది గనుక. కళ్ళను తెరవడము, గ్రహించడము మొదలైన అయిదు వికల్పముల వలన, 
ఆరవదియైన తన స్వరూపము వలన, ఆరుక్షణముల రూపమై నిర్వికల్పకమౌతున్నది. నిర్వికల్బము యొక్క 
ధ్వంసన్వభావము, వికల్పము యొక్క ధ్వంసము, ఉన్మిమిష, ఉన్మిషత్త, తుటిద్వయాత్మకమైన ఉన్మిషితత, 
ఇవన్నీ కలిపి ఆరు తుటులౌతున్నాయి. ఏదైతే తెలిసికొంటున్నదో అది లెక్కలోనికి రాదు. ఈ విధముగా 
వివేకధనియైనవాడు, గురూపదేశానుశీలుడు, ప్రతిచోటను ఈ పదిహేను విభాగములను వివేచన గావిస్తాడు. 


వికల్పములు తగ్గిపోవడము, తుటులు తగ్గిపోవడము రెండూ సమానముగా జరుగుతాయి, మానవుడు 
నుఖమును అనుభవించే సమయంలో వికల్ప సహాయంతోనే సుఖానుభూతిని పొందుతాడు. వికల్పము 
లేకపోవడం అవికల్పమౌతుంది. అది జరిగినప్పుడు సుఖం మాయమౌతుంది. సాధారణముగా లోకులు, 
వికల్పములు విశ్రాంతిని తీసుకొనడాన్ని, అహంయొక్క స్వరూపముగా అనుకుంటారు. దానినే నిర్వికల్బమని 
కూడా అనుకుంటారు. అహంత చేత కప్పబడిన, 'ఇది' అనిన స్పష్టమైన వికల్పమువరకూ వెలుగులేనిదని 
తలుస్తారు. ఎలాగంటే, సుఖము లేకపోవడమే దుఃఖమని అన్నట్లుగా ఇది ఉంటుంది. వికల్పములు తగ్గితే అది 
పెరుగుతుంది. ఈ విధముగా గ్రాహ్యము - గ్రాహకముల మధ్యనగల సంబంధమును విచారించవలెనని 
అభినవగుష్లుల గురువులు చెప్పినారు. 

ఈ పదిహేను తుటులూ కలసి, 'ఇది' అనిన స్ఫుటమైన జ్ఞేయానుభవమును యోగికి కలిగిస్తున్నవి. ఇవి 
రెండురెండుగా తగ్గుతూ రాగా, చివరి రెండు తుటులు, శివావేశమును యోగికి కలిగిస్తున్నవి. ఈ రెండు 
తుటులలో, మొదటిది, ఎల్లప్పుడూ పూర్ణముగా ఉంటున్నది. రెండవది, సర్వజ్ఞానము, సర్వకరణ 
స్వరూపముగా ధ్యానింపబడి, సర్వజ్ఞత్వమును, సర్వకర్షృత్వమును పొందుచున్నది. కానీ మొదటి తుటి 
ఇటువంటిది కాదు. కనుక శ్రీ కల్లటాచార్యులు దీనిని తుటిపాతమన్నారు. దానిద్వారా, 'పాత' శబ్దముతో, 
భగవతియైన శ్రీమత్‌ కాళికాదేవిని, మాతృనద్భావము, భైరవము, ్రతిభలనే మూడుగా గ్రహించమని 
చెప్పినారు. ఈ రహస్యమును ఇంతకంటే వివరించి చెప్పడం ప్రస్తుతం వీలుకాదు. ఈ విధముగా 
మన్చమహేశతుటి నుండి, మిగతా తుటుల వరకు, ఆయా అభ్యాసములవలన ఆయా సిద్ధులు కలుగుతాయి. 


మంత్రమహేశ్వర, మంత్రేశ్వర, మంత్ర తుటులపైన ధ్యానములవలన, ఆయా లోకములకు, స్థితులకు చెందిన 
సిద్ధులు యోగికి కలుగుతాయని అర్థము. 
జాగ్రదాది అయిదు అవస్థలు 


ఇప్పుడు జాగ్రత్‌ మొదలైన అవస్థలు వివరించబడుచున్నాయి. వేద్యము, విషయములు, వీటిని 
గ్రహించడమనే విచిత్రము సంవిత్‌ లో కలుగుచున్నది. వీని అన్యోన్య సంబంధమునే 'అవస్థ' అని 
చెప్పవచ్చును. అది పూర్తిగా తెలియబడేదీ కాదు, పూర్తిగా సంవిత్తూ కాదు, కొంత అదీ, కొంత ఇదీ కూడా 
కాదు. వీటి వివరణ ఈ విధంగా ఉంటుంది. అధిష్టింపబడుతూ, బాహ్యరూపమై ఉన్నదే జాగ్రదవస్థ. అది 
ప్రమేయము, ప్రమాత, ప్రమాణము అనబడుతుంది. అధిష్టానరూపముగా, సంకల్పముగా ఉన్నది స్వప్నావస్థ. 
అధిష్టాతగా, బీజరూపంలో వెలిగేది సుషుప్తావస్థ. ఈ మూడును ప్రమేయ, ప్రమాణ, ప్రమాతలుగా ఉంటాయి. 
జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, తురీయములనబడే నాలుగు భేదములతో ఇవి ఉంటాయి. 


తురీయావస్థ లేదా తుర్యావస్థ అంటే ఏమిటి? తనలో తానుగా, విశ్రాంతిస్థితిలో ఉన్న ప్రమాత (జ్ఞాత), 
పూర్ణమై, సర్వతోముఖముగా అంతటా వ్యాపించినపుడు, ఏ భావము వెలుగుతున్నదో దానినే 'తుర్యావస్థ" 
అంటారు, అంటే, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి అవస్థలలో సమానంగా వ్యాపించి ఏదైతే ఉన్నదో అది ఆ 
మూడింటికి అతీతమైనది. కనుక, నాలుగవ అవస్థ అవుతున్నది. “చూచువాడు, చూడబడుట, 
చూడబడుచున్నది అనిన త్రిపుటిని దాటి, ఏ ఉపాయము లేకుండా సూటిగా చూచుచున్నాను' అనే స్థితి, 
సంపూర్ణమైన స్వాతంత్ర్యముతో కూడినట్టిది. ఇది ప్రమాతృత, లేదా తురీయాతీతము అనబడుతుంది. దీనికి 
దగ్గరగా ఉన్నది, ప్రమాత (జ్ఞాత), మధ్యస్థమైన దూరంలో ఉన్నది ప్రమాణము (జ్ఞానము), దూరంగా ఉన్నది 
ప్రమేయము (జ్రేయము). ఈ నాలుగు అవస్థలనే, పిజ్ఞస్థము, పదస్థము, రూపస్థము, రూపాతీతములనే 
పదములతో యోగులు వ్యవహరిస్తారు. జ్ఞానధనులైనవారు, వీటిని సర్వతోభద్రము, వ్యాప్తి, మహావ్యాప్తి, 
ప్రచయము అనే పదములతో పిలుస్తారు. ఏదైతే అన్నింటిలోనూ ఉంటూ, పూర్ణమై, తురీయమునకు కూడా 
అతీతమై ఉన్నదో దానిని మహాప్రచయమని పిలుస్తారు. వీని వివరముల కొరకు, తన్హాలోకము, 
శ్లోకవార్తికములనబడే ఇతర గ్రంథములలో చూడవలెను. 

దేని రూపమైతే స్ఫుటముగా గోచరిస్తూ, స్థిరమైన భౌతికరూపంలో ఉంటూ, ఇంకొకదానితో 
అనుబంధముగా ఉంటున్నదో, అది జాగ్రత్తు అవుతుంది. దానికి వ్యతిరేకమై, అది లేని స్థితి, స్వప్నము" 
అనబడుతుంది. ఇది ప్రలయాకలులైన ఆత్మల లోకము, అన్నింటినీ తనలో ఇముడ్చుకునేది సుషుప్తి. ఇది 
విజ్ఞానాకలులైన ఆత్మల యొక్క లోకము. జ్ఞేయము, జ్ఞాతలు ఒక్కటైన స్థితి తరీయము. అది మన్త్ర, మంత్రేశ, 
మంత్రమహేశ్వరుల లోకము. అన్ని భావములకూ, శివునితో అభేదముగా ఉండే స్థితి తుర్యాతీతము, 
'సర్వాతీతము. దానిలో 1. సకలులు, 2. ప్రలయాకలులు, 3. విజ్ఞానాకలులు, 4. మన్హ, మంత్రేశ, 
'మంత్రమహేశవర్గము, 5. శివము - ఈ విధముగా అయిదు అవస్థలున్నవి. 


ఈ క్రింది పట్టిక నుండి సులభముగా అర్ధమౌతుంది. 


1 2 3 గ్‌ క్‌ 


(నకలాత్మలు | ప్రళయ మంత్ర, 
'కలాత్మలు మంత్రేశ, 
క 


re 


సన్నము |నువ్తీ 
(పరస్థము | డూవస్థము | రూపాతీతమ | సర్వాతీతక 
వ్యాపి | మహావ్యాప్లి| భ్రచయము |మహావ్రతయము 


వీటిలో పదిహేను భేదములున్నవి. అవి, పైన వివరించిన విధముగా, ఏడుగురు శక్తిమంతులు, వారియొక్క 
ఏడుగురు శక్తులు మరియు తత్త్వస్వరూపముగా ఈ పదిహేను భేదములూ ఉంటాయి. 

న్వరూపము, ప్రలయాకల మొదలగు భేదములతో పదమూడుగా ఉన్నవి. స్వరూపము, విజ్ఞానాకలశక్తి, 
విజ్ఞానాకల మొదలగు భేదములతో పదకొండుగా ఉన్నవి. స్వరూపము, మన, మంత్రేశ, మహేశ, శివా, 
శివులుగా తొమ్మిది. స్వరూపము, మన్చ్రేశ, మహేశ, శక్తి, శివులుగా ఏడు. స్వరూపము, మహేశశక్తి, మహేశ, 
శక్తి, శివులుగా అయిదు. స్వరూపము, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, శివుడు ఇవి మూడు భేదములు. 
శివతత్త్వము అన్నింటితో అభిన్నమైనప్పటికీ క్రియా- జ్ఞాన - ఇచ్చా - ఆనంద - చిద్రూపములుగా, జ్ఞానులు, 
యోగులు, అయిదు విధములైన భేదములను చెప్పుచున్నారు. 
ఆ// వుథివి యందు జూడ బురుషుండు తాలేదు 
తత్వవాలమందు తధ్యమల్లె 
తనదు పదము వీడి తద్రూవుడై నిల్చి 
గోచరించు భువన కోటులందు 


ఆ// లోకజాలనుందు లోనున్న కళలన్ని 
నిర్వితల్పమైన నిళ్ళ్చలంబెౌ 
దానినెరిగినంత దనరూవు తాదాల్బు 
అడ్డు లేని ఇచ్చ; యౌను గాదె? 
భూమ్యాది తత్వణాలములలో పురుషుడు లేడు, కానీ సంవిత్‌ లోపలి తన విశ్రాంతిని విడచి, 
ప్రమాతృభావమును ధరించి, అనేకవిధములుగా గోచరిస్తూ ఉంటాడు. ఈ మొత్తము వేద్యజాలములో, 
క్రమగతములైన కళలుగా ఉన్నది నిర్వికల్పకమైన అహంతయే. అది, స్వాతంత్య్రసారమై, భువములో 
అధివసించి ఉన్నది. దీనిని పొందినవాడు స్వాత్మ తత్త్వమును అందుకొనుచున్నాడు. 
ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే తత్స్వభేదప్రకాశనం నామ నవమమాహ్నికమ్‌ | 9 | 
ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని తత్త్వభేద ప్రకాశనమనే 


తొమ్మిదవ ఆహ్నికము. 


పదవ ఆహ్నికము 
కలాద్యధ్వ ప్రకాశనము 


యదార్థః - యదార్థము 


ఉక్తస్తావత్‌ తత్త్వాధ్వా / కలాద్యధ్వా తు నిరూవ్యతే, తత్ర యథా భువనేషు అనుగామి కించిద్రూవం 
తత్వమ్‌ ఇత్యుక్తమ్‌, తధా తత్త్వేషు వరషో యత్‌ అనుగామి రూవం తత్‌ కలా-పకరూవకలనానపాష్టుత్వాత్‌ | 
ఇవ్చటీవరకూ తత్త్వాధ్వము చెప్పబిదినది. ఇవ్చుడు కలాధ్వము నిరూవింవబడుచున్నది. భువనములలో 
అనుగామియైన రూవమేదైతే ఉన్నదో అదే తత్ష్యమని చెప్పబడుతుంది. ఒకేరూవముగా కలనమును 
చేయగలుగుతుంది గనుక, ఆయా తత్ష్వవర్గములలో అనుగామిమయ్యే రూవమే కల. 
తద్యథా వృధివ్యాం నివృత్తిః-నివర్ణతే యతస్తత్వ్యనర ఇతి / జులాదిప్రధానాన్తే వరే వ్రతిష్ణా- 
కారణతయాప్యాయనపూరణ కారిత్వాత్‌ / వుమాదిమాయాన్తే విద్యా-వేద్యతిరోభావే సంవిదాధిక్యాత్‌ / 
శుద్ధవిద్యాదిశక్త్యన్తే శాన్తాకజ్బుకతరబ్లోపతమాత్‌ / ఏతబేవ అజ్రచతుష్రయం పార్టివ-ప్రాకృత-మాయీయ- 
శాక్రాభధమ్‌ / వృథివ్యాదిశక్తీనామ్‌ అత్ర అవస్థానేన శక్తితత్వో యావత్‌ వరస్పర్మో విద్యతే న్పర్శన్య చ 
నప్రతిఘత్వమితి తావతి యుక్తమ్‌ అక్హాత్వమ్‌ / శివతత్తే శాన్తాతీతా-తస్యోవదేశ భాననార్దాదౌ 
కల్యమానత్వాత్‌ | స్వతశ్హం తు వరం తత్త్వం, తత్రావీ యత్‌ అప్రమేయం తత్కలాతీతమ్‌ | ఏవం వజ్చైవ కలాః 
వళ్రోంశత్తత్వాని/ 
వృధివ్యాదులలో నివృత్తిగా ఉంటుంది, అక్కుడనుంది అన్నీ వెనుకకు మరలుతాయి గనుక. జలం నుంది 
ప్రధానమువరకు ప్రతిష్టాకల ఉంటుంది, ఆప్యాయనము, వూరణము చేస్తుంది గనుక. వురుమనినుండి 
మాయవరకూ, విద్యాకళ ఉంటుంది, వేద్యము తిరోగమించదము, నంవిత్‌ యొక్క ఆధిక్యముల వలన. 
శుద్ధవిద్య నుండి శక్తివరకూ శాంతకళ ఉంటుంది, కంచుకతరంగములు ఉవళమిస్తాయి గనుక. ఇవియే 
పార్టివ-ట్రాక్ళత-మాయీయ-శాక్తములనబడే ఆక్జాతతుష్ట్రయములు. _ వృథివ్యాదిళక్తుల అవస్థానము 
శక్తితక్వ్యము వరకూ ఉంటుంది, వరన్సర్యను తెలునుకుంటుంది. నృర్ణతో ట్రతిభూతమౌతుంది కనుక 
ఇంతవరకు అండత్వముంటుంది. శివతత్యములో శాన్తాతీతకళ ఉంటుంది. అది, ఉవదేశమ్ము భావన, 
అర్చనాదుల కల్వము వలన. వరతత్య్యము స్వతన్తము. దానిలోకూడా అధ్రమేయమైనది దానియొక్క 
కళాతీతము. ఈ విధముగా అయిదు కళలు, మువ్పదియారు తత్త్యములు అవుతాయి. 


 తథాపా-ప్రమేయత్వం ద్విధా-స్థూలనూక్ష్మత్వేన ఇతి దళ / కరణత్వం ద్విధా-శుద్ధం కర్శతాస్పర్శి చ ఇతి 
దత్‌ | కరణతోపనర్థనకర్పభావన్పుటత్వాత్‌ వద్దా, శుద్దకర్చభావాత్‌ వచ్చ, విగలితవిభాగతయా 
వికాసోన్ముఖత్వే పజ్బు, సర్వావచ్చేదతూన్యం శీవతత్త్వం వద్దేంశమ్‌ | తద్యదా దీపదిశ్యతే భాన్యతే వా యత్‌ 
తత్ప్రతిష్టాపదమ్‌, తత్‌ సప్రత్రింశమ్‌, తసిన్న ఏ భావ్య మానే అప్పాత్రింశమ్‌, న చ అనవస్థా-తన్య భావ్యమానన్య 
 అనవబ్ధిన్న స్వాతత్ర్రయోగినో వేద్యీకరణే సప్తత్రింళ పవ వర్యవసానాత్‌, వట్రింశం తు సర్వతత్త్వోత్సీరతయా. 
సంఖావ్యావచ్చేదమ్‌ ఇతి పజాకలావిధి:/ 


ట్రమేయత్వము రెండు విధములు, స్థూలము నూక్ష్మమని. ప్రమేయములు వదౌతాయి. కరణత్వము కూడా 
రెండు విధములు, శుద్ధము, కర్భతాన్సర్మమని, కనుక అవి కూడా పదౌతాయి. కరణత్వము ఉవనర్థనమై, 
కర్భభావము న్ఫుటమైనవ్పుడు అయిదు. చుద్ధకర్భభావముతో అయిదు. విభాగములు విగలితములై 
వికాసోన్ముఖత్వమనదం ద్వారా అయిదు. నర్వావచ్చేదములు శూన్యమైన శివతత్ష్యము, మువ్పదియారవది. 
ఎవ్హుడిది ఉపదేశింవబదుతుందో, భావింప బడుతుందో, ఆ బ్రతిష్టావదము మువృది ఏడవది. దానిలో 
భావ్యమానమైనది మువ్పది ఎనిమిదవది. దీనిలో అనవస్ర లేదు. దానిని భావించడం ద్వారా 
అనవచ్చిన్నస్వాతన్య్యమును దేనినైతే యోగులు తెలునుకుంటారో, అది కూడా వర్వవసానం వలన 
మువ్పదిఏడవదే అవుతుంది. మువ్పది యారవది నర్వతత్త్యోత్తీర్ణతవలన, నంభావ్యావచ్చేదమగుట వలన, 
ఇంతటితో పంచకళావిధి పూర్తి అవుతున్నది. 

విజ్ఞానాకలవర్యన్లమ్‌ ఆత్మకలా, ఈశాన్తం విద్యాకలా, శష్టం శివకలా ఇతి త్రితత్త్వ్వవిధిః / ఏనం 
నవతత్త్వాద్యవీ ఊహయేత్‌ ఇతి / మేయాంతగామీ స్లూలసూక్షృపరరూవత్వాత్‌  త్రివిధో 
భువనతత్త్వకలాత్మాధ్వభేదః, మాత్ఫవిశ్రాన్ల్యా తథైవ త్రివిధ, తత్ర ప్రమాణతాయాం వదాధ్వా, ప్రమాణన్యివ 
క్రోభితరజ్జిశామ్యత్తాయాం మన్హాధ్వా, తత్ప్రశమే వూర్గప్రమాతృతాయాం వర్గాధ్వా, న పవ చ ఆసా తావతి 
విత్రాన్య్యా లబస్వడూపో భవతి ఇతి పకస్యైవ పద్వీధత్వం యుక్తమ్‌ / 

విజ్ఞానాకలవర్యన్తము ఆత్మకల, ఈశాన్తము వరకు విద్యాకల, మిగిలినది శినకల - ఇది త్రితత్యవిధి. ఇదే 
విధముగా నవతత్ష్యములను కూడా ఊహించాలి. ప్రమేయాంశగామి, న్థూల - నూక్ష్మ - వరరూవత్వములతో, 
మూడువిధములుగా భువన- తత్య్య - కలాధ్వ భేదములుగా ఉన్నది. వ్రమాత్ఫవిశ్రాన్తమైనవ్చుడు కూడా, ఇదే 
విధముగా మూడు విధములు. వ్రమాణతతో వదాధ్వమౌతున్నది. ప్రమాణము యొక్క క్షోభతరజ్ఞముల 
శామ్యతవలన _ మన్రాధ్వమౌతున్నది. అదికూడా శమించగా, వూర్ణవ్రమాత్సత  కలిగినవ్పుడు 
వర్ణాధ్వమౌతున్నది. అది తనలోనే విశ్రాంతిని పొందినప్పుడు ఏకమౌతున్నది, ఈ విధముగా, ఒక్కటే, ఆరు 
విధములుగా ఉన్నదని చెప్పుట యుక్తము. 
ఛో] పదమశ్రవరమేకం వురషోదశకం ధరేతి చ నివృత్తి: | 
 తత్త్వార్థమగ్ని నయనం రనశరవురమశ్రమశ్రపదను న్యా || 

వదమ్ము మంత్రము, వర్ణములు ఒక్కొక్కటి, పురములు వదహారు, ధరలో నివృత్తి. దాని వరము క్ష. 
ఇరువదిమూడు తత్త్యములలో రన 6, శర 5, వుర 56, మంత్రములు 5, వదములు 5. అన్నా ఆప్యాయనీ కల, 
శ్లో/ మునితత్తార్థం ద్వికవద- మశ్రం వన్వక్షిభువనమవరకలా | 
అగ్న్యర్థతత్త్వమేకక- పదమశ్రం నైన్యభువశమితి తుర్యా | 

మునితత్త్యములు 7, పదములు, మంత్రములు 5, వను కీ, అక్షులు 2, భువనములు 2%, అవరకల, అగ్ని 
క తత్త్యములు 3, భువనములు [క తుర్యా కల, 
శో|| షోడశ వర్గా: వదమశ్ర- తత్త్వమేకం చ శాన్యతీతేయమ్‌ / 
అధినవగున్తనార్యా- త్రయముక్తం నంగ్రహాయ శీవ్యేభ్యః || 


వర్ణములు 16, వదము, మంత్రము, తత్ష్యములు ఒక్కొక్కటి. శాంత్యతీతకల, అభినవగుప్తునిచే 
ఆర్యచందన్సులో ఈ మూదు శ్లోకములు శిష్యులకొరకై నంగ్రహముగా చెప్పబడినవి. 


వ్యాఖ్యానము 


ఇప్పటివరకూ తత్త్యాధ్వము చెప్పబడినది. ఇప్పుడు కళాధ్వము గురించి వివరించబడుతుంది. 
తత్త్యము - కళ 


అన్ని లోకములలోను (భువనములలోను) వ్యాపించియున్న రూవమేదైతే ఉన్నదో, అదే తత్వమని 
చెప్పబడుతుంది. ఈ తత్వ్వముల లోలోపల, అనుస్యూతముగా, ఏకత్వముగా ఉండేదే కళ, కళ అని పేరెందుకు 


వచ్చినదంటే, తత్వ ములనన్నింటినీ ఒకే రూపముగా 'కల్పించగలుగుతుంది గనుక, దానిని 'కళ” అన్నారు. 
నివృత్తికళ 

భూతత్వ్వములో ఉన్నది నివృత్తికళ అనబడుతుంది. ఏమనగా, తత్వములన్నీ అక్కడితో ఒక క్రింది స్థాయిని 
అందుకుని, అంతములౌతున్నాయి, అక్కడనుండి వెనుకకు మరలిపోవడమే గాని, వేరేదారి ఉండదు గనుక, 
భూతత్వములో ఉన్న దానిని “నివృత్తికళ' అంటారు. 
ప్రతిష్టాకళ 

జలతత్త్వము నుండి ప్రధానము అనబడే ప్రకృతితత్వ్వము వరకు ప్రతిష్టాకళ ఉంటుంది, జలములో ఉన్న 
కళ లేదా స్వభావము - వేరేవాటిని తడపడము, నింపదములను చేస్తుంది గనుక, జీవంతో ప్రతిష్టిస్తుంది గనుక, 
దీనికి 'ప్రతిష్టాకళ' అని పేరు. 
విద్యాకళ 

పురుషునినుండి మాయవరకూ, విద్యాకళ ఉంటుంది. దీనికా పేరెందుకు వచ్చినది? ఇక్కడనుండి 
వేద్యము (తెలుసుకోవడం) అనేది, తిరోగమిస్తుంది, అంటే, వెనుకకు మరలిపోతుంది. ఆ తరువాత, 
తెలునుకొనేది ఉండదు. అక్కడనుండి, ఉత్త నంవిత్‌ యొక్క అధిక్యము మాత్రమే ఉంటుంది. అందువల్ల అది 
“విద్యాకళ' అనబడుతుంది. 
శాంతకళ 

శుద్ధవిద్య నుండి శక్తివరకూ శాంతకళ ఉంటుంది. ఈ స్థాయిలో, కంచుకతరంగములు ఉపశమిస్తాయి 
మరియు శాంతిస్తాయి గనుక అది 'శాంతకళ” అనబడుతుంది. 


pn వ న 


'ప్రకృత్యందము | జలము నుండి ప్రధానము వరకు | ప్రతిష్టా కళ | తడిపి, జీవంతో నింపుతుంది గనుక 


పురుషుని నుండి మాయ వరకు | విద్యాకళ | జ్ఞానమునిస్తుంది గనుక 
= 'శుద్ధవిద్య నుండి శక్తి వరకు | శాంతికళ | కంచుకములు కాంతిస్తాయి గనుక 
వీటినే నాలుగు అందములు (గోళాకారములో ఉన్న లోకములు) అంటారు. అవి పృథివీ అండము, 
ప్రకృత్యందము, మాయాందము, శక్ష్యండములు. పృథివి మొదలైన శక్తుల ఉనికి శక్తితత్వము వరకూ వ్యాపించి 
ఉంటుంది. అది ఇంకొక తత్త్వపున్నర్భను తెలుసుకోగలుగుతుంది. ఒకదాని స్పర్శను మరొకటి తెలుసుకుని, 
అదే సమయంలో ఒకదానితో మరొకటి కలువకుండా ఆగుతాయి గనుక, ఆయా అండములు లేదా లోకములు, 
విడివిడిగా, వాటివాటి ప్రత్యేకములైన ఉనికితో ఉండగలుగుతాయి. 


శాంత్యతీత కళ 


శివతత్వ్వములో శాంత్యతీతకళ ఉంటుంది, ఉపదేశము, భావన, అర్చనాదుల కొరకే అది ఉంటున్నది. 
అనగా, ఊహాతీతుడైన శివుని మనము ఊహించుటకు, గ్రహించుటకు, మన మనస్సులకు ఒక ఆధారము 
అవసరమౌతుంది. భావన అంటే ధ్యానము, అర్చన అంటే బాహ్యపూజ. ఉపదేశమంటే ఇతరులకు 
వివరించడం. ఈ మూడు పనులూ జరుగవలెనంటే, ఒక ఆధారపు సహాయముతోనే ఈ పనులను మానవులు 
చేయగలుగుతారు. కనుక, దీనిని 'శాంతాతీత కళ” లేదా 'శాంత్యతీత కళ" అని పిలుస్తారు. శాంతికళ వరకూ 
అని మాత్రమే చెప్పడం వీలౌతుంది గాని, వేరే విధంగా వీలుపడదు. పరతత్వము నర్వన్వతంత్ర రూపముగా 
ఉంటుంది. దానిలోకూడా, పోల్చి తెలుసుకొనుటకు వీలుకానిది, జ్ఞానాతీతమైనది, 'కళాతీతము' 
అనబడుతుంది. 


ఈ విధముగా అయిదు కళలు, ముప్పదియారు తత్వములు అవుతాయి. 


ప్రమేయము (జ్ఞేయము, తెలిసికొనబడునది) రెండు విధములుగా ఉన్నది. అవి, స్థూలము, సూక్ష్మము. 
పంచేంద్రియములతో తెలిసి కొనబడే సృష్టి స్థూలము, సూక్ష్మములని ఐదైదు విధములుగా ఉంటుంది గనుక, 
మొత్తము ప్రమేయములు పదౌతాయి. కరణత్వము కూడా, శుద్ధము, కర్ష్యతాస్పర్భమని రెండు విధములు. 
కరణత్వమంటే, ఇంద్రియసమూహము. వీనిలో, జ్ఞానేంద్రియములు శుద్ధములు. అనగా, కర్మస్పర్శ లేనివి. 
వీటికి బుద్ధిన్సర్శ మాత్రమే ఉంటుంది. కర్మేంద్రియములు కర్షశ్వస్పర్శను కలిగినట్టివి, కనుక, ఇవి మొత్తము 
పదికళలు అవుతున్నాయి. ఇంద్రియముల ద్వారా కర్మను చేసే భాగము తగ్గిపోయి, కర్భభావము స్ఫుటముగా 
మారే స్థితిలో. అయిదు కళలౌతున్నాయి. శుద్ధమైన కర్యభానము మాత్రమే ' ఉన్నపుడు అయిదు 
కళలౌతున్నాయి. ఇవన్నీ కూలిపోయి, శివునివైపుగా పయనించడం వల్ల, మళ్ళీ అయిదు కళలౌతున్నాయి. 

ఈ విధముగా, మొత్తము కళలు ముప్పది అయిదు అవుతున్నాయి. అన్ని కంచుకములు, తెరలు 
తొలగిపోయినది, శివతత్ష్వము. ఇది ముప్పదియారన కళ. ఎప్పుడిది ఉపదేశింపబడుతుందో, 
భావింపబడుతుందో, ఆ స్థాయి ముప్పది ఏడవ కళ. దానిలో ఏది ధ్యానింపబడుతుందో, అది ముప్పది 
ఎనిమిదవ కళ. ఇక ఆపైన, ఏదీ లేదు. దీనిని ధ్యానించడం ద్వారా అంతులేని స్వాతంత్య్రమును యోగులు 
అందుకుంటారు. అది కూడా, ముప్పదిఏడవదే అవుతుంది. ముప్పది యారవది అన్ని తత్వ్వములను 


దాటినందువలన, అన్ని భావములను మించినదైనందువలన, అక్కడివరకే 'పంచకళావిధి” ఉంటుంది. 
ఈ క్రింది పట్టికను గమనించండి. 


మిగిలినది 'శివకళ' - ఈ విధముగా భావించడాన్ని '్రి- తత్యవధి' అంటారు. ఇదే విధముగా 
నవతత్వములను కూడా ఊహించాలి. 

ప్రకృతి, పురుషుడు, నియతి, కళ, మాయ, విద్య, ఈశ్వరుడు, సదాశివుడు, శివుడు - ఇవి నవతత్ష్వములు. 
షడధ్వ విధి 


ప్రమేయము (జ్ఞేయము), స్థూల - సూక్ష్మ - పరములనే మూడు రూపములతో, భువన - తత్వ - కళలనే 
అధ్వభేదములుగా ఉన్నది. ప్రమాతలో లీనమైనప్పుడు కూడా, ఇదే విధముగా మూడువిధములుగా ఉంటుంది. 
ప్రమాణముగా ఉన్నపుడు పదమనే అధ్వమౌతున్నది. ప్రమాణము యొక్క క్షోభతరంగములు 
శాంతించినపుడు, మన్చాధ్వమౌతున్నది. అదికూడా ఉపశమించగా, పూర్ణప్రమాతృత కలిగినప్పుడు 
వర్ణాధ్వమౌతున్నది. అదికూడా, తనలోనే విశ్రాంతిని పొందినప్పుడు ఏకమౌతున్నది, ఈ విధముగా, ఒక్కటే, 
ఆరు విధములైన అధ్వములుగా ఉన్నదని చెప్పుట సరియనవచ్చును. 

మన ఇంద్రియముల ద్వారా, సృష్టి మనకు అనుభూతిలోనికి వచ్చుచున్నది. సృష్టి యనగా ప్రమేయము, 
అనగా తెలిసికొనబడునది. దీని యొక్క స్థూలమైన రూపము, భువనములు. అనగా లోకములు. ఇవి 118 యై 
ఉన్నాయి. సూక్ష్మరూపము తత్వములు. భువనములన్నీ తత్వ్వములతో నిండియున్నాయి. ఇవి 36. దీని 
పరారూపము కళలు. తత్త్వములు కళలతో నిండియున్నాయి. ఇవి 5. ఆ వివరమంతా పైన ఇవ్వబడింది. 

ప్రమాణమంటే, తెలియబడే (ప్రక్రియ. భువనము, తత్వము, కళలనేవి పదములుగానే మనకు 
తెలియవస్తాయి. కనుక, ఇవన్నియూ పదములుగా కుదించబడతాయి. ఈ ప్రక్రియ యొక్క క్షోభ లేదా 
కల్లోలము శాంతించినపుడు, పదమనేది మంత్రముగా అణగిపోతుంది. మంత్రము కూడా శాంతించినపుడు 
వర్ణమౌతున్నది. వర్ణము కూడా తనలో తానై అణగినపుడు, శివాత్మకమై, ఏకరూపమును ధరిస్తున్నది. ఈ 


విధముగా, షడధ్వములూ క్రమేణా ఒకదానిలో మరొకటి కరగిపోతూ, చివరకు శివస్వరూపమును 
పొందుతాయి. ఇది షడధ్వముల ధ్యానప్రక్రియయై ఉన్నది. 
పదమశ్రవర్థమేకం పురషోడశకం ధరేతి చ నివృత్తి: 
కం॥/ వదవర్ణమంత్ర మొకటి 
వదవది వదునారు లోక వదములు ధరలో 
నదమౌ నివృతి వీనిన్‌ 
వదముగ యన్యాక్షరమది బరగును గాదే ! 


అ// వరగి యొక్టటొను వదమంత్ర వర్ణంబు 
వట్టి వురములెంచ వదియు నారు 


మరలిపోవు కతన మరియంద్రు భువియంచు 
కళగ నివ్భతమ్ము గలుగు నిచట 

పదము, మంత్రము, వర్ణములు ఒక్కొక్కటిగా ఉన్నాయి, పురములు (లోకములు, భువనములు) 
'పదహారుగా ఉన్నాయి. భూతత్త్వ్యములో నివృత్తికళ ఉన్నదని చెప్పినారు కదా! దాని వర్ణము 'క్ష'. తత్వములలో 
భూమి చివరిది, అక్షరములలో క్షకారము చివరిది. కనుక భూతత్వ మునకు ఇది సూచకమౌతున్నది. 

తత్వ్వార్లమగ్ని నయనం రస-శర-వుర-మంత్ర-మశ్రపదమన్యా 

తత్వార్ణమగ్నినయనం - అగ్నులు మూడు, నయనములు రెండు. కనుక, జలతత్త్యమునుండి ప్రకృతి 
తత్ష్వమువరకూ ఇరువదిమూడు తత్ష్వములున్నాయి, 

రన, శర, పుర; మంత్ర, మంత్రపదమన్యా - 

రనములు (షడ్రుచులు) 6, శరములు (పంచబాణములు) 5, కనుక పురముల సంఖ్య 56 అవుతున్నది. 


మంత్రములు 5, పదములు 5 అవుతున్నాయి. వీటిలో ఉన్న కళ పేరు ఆప్యాయని, దీనికే మరియొక పేరు 


మునులు ఏడుగురు (సప్తబుషులు) గనుక మునితత్వ్యములంటే 7 తత్త్వములు. కనుక, పురుషుని నుండి 
మాయవరకూ ఉన్నవి 7 తత్వములు, వర్ణములు కూడా ఏడే, పదములు, మంత్రములు 2 గా ఉన్నాయి. 
వనువులు (అష్టవసువులు) 8 మంది, అక్షులు (కన్నులు) 2, కనుక భువనములు 28 అవుతున్నాయి. అపర 
కళ. 

 అగ్న్యర్థతత్త్వ్యమేకక వదమశ్రం నైన్యభువనమితి తుర్యా - 

అగ్నులు మూడు గనుక తత్త్వములు, వర్ణములు మూడు, మంత్రము పదములు ఒక్కొక్కటి, సైన్యమంటే 
పద్దెనిమిది అక్షౌహిణులు గనుక, 18 భువనములు - ఇవన్నీ తుర్యకళతో నిండి ఉంటాయి. 
ఆ తత్త్వ వర్ణతతుల దలచగా మూడౌను 
వరగ వురములొకటి వదియు నేడు 
'ఓక్కటౌను వదము నోవగా మంత్రమ్ము 
తుర్యకళను బట్టి దూలునిన్ని 

షోదళ వర్గా: పదమశ్త - తత్త్వమేకం చ శాన్హ్యతీతేయమ్‌ 

అధినవగున్తనార్యా- త్రయముక్తం నంగ్రహాయ శీవ్యభ్య: 

వర్ణములు 16, పదము, మంత్రము, తత్వములు ఒక్కొక్కటి. వీటిలో శాంత్యతీతకళ నిండి ఉంటుంది. 


ఈ విధముగా, ఆర్యచందన్సులోని ఈ మూడుళ్లోకములు శిష్యులకొరకై అభినవగుప్పునిచే సంగ్రహముగా 
చెప్పబడినవి. 

ఈ క్రింది పట్టికను గమనిస్తే తేలికగా అర్థమౌతుంది. 
'షడధ్వములు (ఆరు అధ్యములు లేదా మార్గములు) 


3(క,ఖ,గ) 


16 (అచ్చులు) 


గ 


కమ్‌ | 10॥ 
నామ దశమమాహ్ని! 
తన్తసారే కలాద్యధ్వప్రకాశనం 

ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే 


తస్తసారమనే గ్రంథములోని కలాద్యధ్వ ప్రకాశనమనే 
లచే రచింపబడిన 

ఇది శ్రీమదభినవగుప్తాచార్యు. 

'పదవ ఆహ్నికము. 


పదకొండవ ఆహ్నికము 


శక్తిపాత ప్రకాశనము 


'యదార్థః - యదార్థము 

తత్ర యావత్‌ ఇదమ్‌ ఉక్తమ్‌ తత్‌ సాక్షాత్‌ కస్యచిత్‌ అపనర్గాస్తయే యలోక్షసంగ్రపానీత్యా భవతి, 
కస్యచిత్‌ వక్ష్యమాణదీక్రాయామ్‌ ఉపయోగగమనాత్‌ ఇతి దీక్షాదికం వక్తవ్యమ్‌ / తత్ర కః అధికారీ ఇతి 
నిరూవడార్థం శక్తీపాతో విచార్యతే/ 

ఇవ్చుటివరకూ చెప్పుబడినట్టిదంతయు, మోక్షప్రాప్తీకొరకు నంగ్రహరూవంలో ఉపయోగిస్తుంది. 
ఇంతకుముందు దీక్షలగురించి ప్రస్తావన వచ్చింది గనుక, ఇవ్వడు దీక్షల గురించి చెప్పబడుచున్నది. 
వీటికెవరు అధికారిగయని నిరూవించడం కోనం శక్తిపాతమును విచారించాలి. 


తత్ర కేచిత్‌ ఆహు: జ్ఞానాభావాత్‌ అజ్ఞానమూల: నంసారః తదపగమే జ్ఞానోదయాత్‌ శక్తిపాత ఇతి 
తేషాం నమ్యక్‌ జ్ఞానోదయ ఏవ కీంకృత ఇతి వాచ్యమ్‌, కర్షజన్యత్వే కర్షవలవత్‌ భోగత్వప్రనబ్లే భోగిని చ 
శక్తిపాతాభ్యుపగతౌ అతిప్రనద్ధు, ఈశ్వ రేచ్చానిమిత్తత్వే తు జ్ఞానోదయన్య అన్యోన్యాశ్రయతా వైయర్థ్యం చ, 
ఈశ్వరే రాగాదిప్రసట:, విరుద్ధయో:ః కర్షణో: సమబలయోః అన్యోన్య ప్రతిబనే కర్ణ సామ్యం, తతః శక్తీపాత ఇతి 
చేత్‌, న-క్రమికత్వే విరోధాయోగాత్‌, విరోధేఓివి అన్యన్య అవిరుద్ధన్య కర్శణో భోగదానప్రసబ్బొత్‌, 
 అవిరుద్ధకర్మాప్రవృత్తా తదైవ దేహపాతప్రనబ్లాత్‌, జాత్యాయుప్ప్రదం కర్మ న ప్రతిబధ్యతే భోగప్రదమేవ తు 
ప్రతిబధ్యతే ఇతి చేత్‌, కుతః -తత్కర్షనద్దావే యది శక్తీ: వతేత్‌ తర్హి సౌ భోగప్రదాత్‌ కీం బిభియాత్‌ / అథ 
మలవరిపాకే శక్తీపొతః సో౭.వి కీంన్వడూవః? కీం చ తన్య నిమిత్తమ్‌? ఇతి, ఏతేన వైరాగ్యం ధర్మవిశేషో 
వివేక: నత్ఫేవా సత్వాావ్ల దేవపూజూ ఇత్యాదిహతు: ప్రత్యు క ఇతి భేదవాదినాం సర్వమ్‌ అసమజ్తానమ్‌ / 

డీనివిషయమై కొందరి వ్రకారము - జ్ఞానము లేకపోవదం వలన అజ్ఞానమూలకమైన నంసారమున్నది, 
అది తొలగినప్పుదు, జ్ఞానోదయం అయినప్పుడు, శక్తిపాతము నంభవిన్తుంది. వీరు, నమ్యక్‌ జ్ఞానోదయము ఏ 
విధముగా లభిస్తుందో చెప్పువలని వన్తుంది. కర్షవల్ల అవుతుందంటే, దానివల్ల కర్మఫలము కలుగుతుంది, 
భోగత్వ ట్రనంగమౌతుంది. భోగులకు శక్తిపాతమన్నది అతిప్రనంగము. ఈశ్వరేచ్భానిమిత్త్రముగా 
జ్ఞానోదయమౌతుందంటే అన్యోన్యాశ్రయత వలన విరుద్ధమైన అర్ధం వస్తుంది. ఈశ్వరునిలో రాగాదిదోషముల 
టేనజ్ఞము కలుగుతుంది. పోనీ విరుద్దములైన రెండుకర్శలు  నమబలములైనవి 
అన్యోన్య బ్రతిబంధకములైనవ్పుడు కర్మసామ్య మౌతుంది, అదే శక్తిపాతమని అనేవారికి, విరోధాయోగమువలన 
అలా జరుగదని నమాధానమౌతుంది. పోనీ, విరోధములైనవ్ఫటికీ, అన్యములైన అవిరుద్ధమైన కర్మలలో 
ఖోగదానవ్రనంగమువలన అలా జరుగదని నూచితము, 


అవిరుద్రకర్శప్రవృత్తి లేనప్పుడు అక్కడే దేహపాత బ్రనంగముదయిన్తుంది. జాతిని ఆయువ్లుని ఇచ్చే కర్ణ 
బంధించదు, భోగవ్రదమైనదే బంధిన్తుందని అంటే, అదెట్లు? ఆయా కర్శనద్భావములోనే శక్తిపాతము 
జరుగుతుందని అంటే, ఖోగవ్రదమైన దానివట్లు దానికి భయమేమున్నది? మలవరిపాకము. వల్లనే 


శక్తిపాతమంటే, దాని న్వరూవమేమి? దాని నిమిత్తమేమి? దీనివల్ల వైరాగ్యము, ధర్భవిశేషము, వివేకము, 
నత్సేవ, నత్సావ్రీ, దేవవూజ ఇవన్నీ హేతువులని అనడం నరికాదు, కనుక, ఇన్ని భేదవాదములూ 
అనమంజనములౌతున్నవి. న్వతన్ర పరమేశాద్వయవాదమున ఇవన్నీ ఉపయోగపడవు. 


న్వతతశ్హవరమేశాద్వయవాబే తు ఉపవద్యతే ఏతత్‌. యథాపా - వరమేశ్వరు న్వరూపొచ్చాదనక్రీదయా. 
పతుః వుద్రలోతిణు: నంపన్న:, న చ తన్య దేశకాలన్వరూపభేదవిరోధః తద్వత్‌ న్వరూవద్ధగనవినివృత్త్యా 
న్వరూవప్రత్యావత్తిం ర్సుటీతి వా క్రమేణ వా సమాత్రయన్‌ శక్తీపాతపాత్రమ్‌ అణుః ఉచ్యతే 
స్వాతశ్ర్రమాత్రసారళ్ర అసౌ పరమశివ: శక్తే పాతాయితా ఇతి నిరవీక్ష ఏవ శక్తిపాతో యః: స్వరూవవ్రథాఫల:, 
యస్తు భోగోత్సుకస్య స కర్ణావేక్షః, లోకోత్తరరూవభోగోత్సుకస్య తు న ఏన శక్తిపాతః 
పరమేశ్వ రేచ్చావ్రరితమాయాగర్జాధికారీయరుద్రవిష్ణుబ్రహ్మాదిద్వా రేణ, మన్హాదిరూప త్వం మాయాపుంవివేకం 
వుంస్కలావివేకం వుంప్రకృతివివేకం వుంబుద్ధివివేకమన్లచ్చ ఫలం గే ప్రన్నువానః తదధరతత్త్వభోగం 
వ్రతిబధ్నాతి, భోగమోక్షోభయోత్సుకన్య భోగే కర్మావీక్షో, మోళ్లే తు తన్నిరవేక్షః ఇతి సావీక్షనిరవేక్షః / న 
చవాచ్యం - కస్మాత్‌ కన్మింశ్రిదేన వుంని శక్తిపాత ఇతి, న ఏన వరమేశ్వరః తథా భాతి ఇతి నతత్త్వే కో౭.సౌ 
వుమాన్‌ నామ యదుద్దేశేన విషయకృతా చోదనా ఇఅయమ్‌ / 

ఏ విధముగానైతే వరమేశ్వరుడు న్వరూపాచ్భాదనక్రీదగా వతువు, వుద్ధలము, అణువు, అగుచున్నాడ్యో 
ఆయనలో దేశ-కాల-న్వరూవ-భేద-విరోధములు లేవో, అదేవిధముగా, ఆ న్వరూవము యొక్క నగన వినివృత్తి 
ద్వారా, న్వరూవ వ్రత్వావత్తిని అకస్మాత్తుగా గాని, క్రమముగా గాని పొందునవుడు, ఆ అణువుకు 
శక్తిపాతమౌతుందని చెప్పబడినది. స్వాతన్యమాత్ర సారభూతుదైన వరమళివుదే శక్తిపాతమును చేనీవాడు. 
కనుక శక్తిపాతము నిరవేక్షము. దాని ఫలితము న్వరూవవథ. ఎవడైతే భోగోత్సుకుడో వానిలో 
కర్మావేక్షవరంగా ఇది ఉంటుంది. లోకోత్తరరూవ భోగోత్సుకులలో అయితే, వరమేశ్వరేద్భావ్రేరిత 
మాయాగర్భాధికారులైన రుద్ర-విష్ణు-బ్రవ్మోదులద్వారా కలిగిస్తుంది. మన్హాదిరూవములు ్రాస్తీంచుట, 
మాయావుంవివేకము, వుంన్మలావివేకము, వుంగ్రకృృతివివేకము, వుంబుద్ధివివేకము వంటి ఫలములను అది 
కలిగిస్తుంది. వాటి క్రిందనున్న తత్ష్యభోగములను బంధిస్తుంది. భోగము మోక్షము రెండింటినీ కోరుకునేవారిలో 
భోగులకు కర్మావేక్షను, మోక్షకాములకు దాని నిరవేక్షను కలిగిస్తుంది. కనుక ఇది సావేక్షము, నిరవేక్షము 
కూదా. ఇలా కూదా అనకూడదు - ఎక్కదో ఒక జీవునివైన శక్తీపాతము వదుతుందని. వరమేశ్వరుదే ఆ 
విధముగా భానిన్తున్నాడనినవ్దుడు, ఒక వురుమనినుద్దేశించి ఈ చోదన కలుగుతుందని ఎలా చెప్పడం? 


న చాయం శక్తిపొతో నవధా, - తీవ్రమధ్య-మథ్దన్య ఉత్కర్న -మాధ్యస్థ్య-నికరె వుశస్తివిధ్యాత్‌, తత్ర 
ఉత్యృష్టతీవ్రాత్‌ తదైవ దేహపాతే వరమేశతా, మధ్యతీవ్రాత్‌ శాస్త్రాచార్యానవీక్షిణః స్వప్రత్యయన్య 
ప్రాతిభజ్ఞానోదయః యదుదయే బావ్యానంస్కారం వినైవ భోగానవర్థప్రదః ప్రతిభో గురురిత్యుచ్యతే తన్య పా 
న నమయ్యాదికల్పనా కాబిత్‌, అత్రావీ తారతమ్య నద్ధామ-ఇచ్చావైబిత్రాత్‌ ఇతి, నత్యవ ప్రాతిభత్వే 
శాస్తాద్యవక్షా సంవాదాయ స్యాదవి, ఇతి నిర్జిత్తినభిత్త్యాదిబహుభేదత్వమ్‌ ఆచార్యన్య ప్రాతిభస్యాగమేషు 
ఉక్తమ్‌, నర్వథా ప్రతిభాంతో బలీయాన్‌ - తత్పంనిధౌ అన్యేషమ్‌ అనధికారాత్‌ / భేదదర్శన ఇత్‌ 
అనాదిశివనంనిధౌ ముక్తశివానాం నృష్టిలయాదికృత్యేషు మళ్దతీవ్రాత్‌ శక్తిపాతాత్‌ సద్గురునిషయా 
యియాసా భవతి, అనద్గురు విషయాయాం తు తిరోభావ ఏవ, అసద్గురుతస్తు సద్గురుగమనం శక్తీపొతాదేవ | 


శక్తిపాతము తొమ్మిదివిధములని చెప్పుబడినది. తీవ-మధ్య-మన్ద భేదములతో ఉత్సర్ష-మధ్యస్థ- 
నిక్ళవ్ణములనబిడే మూడు విధములుగా ఇది ఉంటుంది. వీనిలో, ఉత్ప ఫ్రతీవము వలన ఆక్షణమే 
దేహపాతమౌతుంది, వరమేశత' ప్రావ్తిన్తుంది. మధ్యస్థతీవము వలన, శాస్త్రము, ఆచార్యుల నవాయము 
లేకుండానే, న్వయముగా, ట్రతిభాజ్ఞానోదయమౌతుంది. అది ఉదయించినప్పుడు, బావ్యానంస్కారములు 
లేకుందానే, భోగమోక్షములనిచ్చే ప్రతిభాగురునని చెవ్పబడతాడు. అటువంటి యోగికి నమయవరములైన 
విధులుందవు. అయినవ్ఫటికీ, వారిలోకూడా, ఇచ్చావైచిత్ర్యముచేత తారతన్యునద్భావముంటుంది. 
ప్రాతిభత్వమువలన శాస్త్రాద్యవేక్ష ఉంటుంది. నిర్భిత్తి, నభిత్తి మొదలుగాగల ఐహుభేదములుగా అట్టి 
ఆచార్యుని ప్రతిభ ఆగమములలో చెప్పబడినది. నర్వధా ట్రతిభాంళము బలీయమైనది. అతని నన్నిధిలో 
ఇతరులకు అధికారములు లేవు. ఇతర దర్భనముల ప్రకారము, అనాది శీవనన్నిధిలో, ముత్తశివులకు నృష్టీ - 
గీతి - లయాది- కార్యముల శక్తులు లేనట్లు, మన్ధతీవ శక్తిపాతములో నద్గురువిషయములలో అభిలాష 
కలుగుతుంది, ఆనద్దురు విషయములలో తిరోభావము, అనద్గురువులనుండి. శక్తిపాతము ద్వారా 
నద్ద్గురుగమనం కలుగుతుంది. 

నద్దురుస్తు నమన్తితచ్చాశతత్వజ్ఞానవూర్ణహ్‌ సాక్షాత్‌ భగవద్దెరవభట్టారక ఏవ, యోగినో౭.వి 
న్వభ్యన్తజ్ఞానతయైవ మోచకత్వే తత్ర యోగ్యత్వన్య సౌభాగ్యలావణ్యాదిమత్త్వస్యోవానువయోగాత్‌ / 
అనదుడుస్తు అన్యః నర్వ ఏళ / 

నద్దురువంటే ఈ నమన్త శాస్త్రతత్ష్యముల వూర్ణజ్ఞానము కలిగిన సాక్షాత్‌ భగవత్ష్రైరవభ్రారకుదే, 
యోగులుకూడా అభ్యన్తజ్ఞానము వలననే మోక్షమును పొందుతారు. వారి యోగ్యతలో సౌభాగ్యము, 
లావజ్యము మొదలైనవి అనువయోగములు. మిగతా నర్వమూ అనద్దురువులలో ఉంటుంది. 

ఏవం యియానుః గురో: జ్ఞానలక్షణాం దీక్షాం ప్రాప్నోతి యయా నద్య ఏవ ముక్తో భవతి జీవన్నవి, అత్ర 
అవలోకనాత్‌ కధనాత్‌ శాస్త్రసంబోధనాత్‌ చర్యాదర్శనాత్‌ చరుదానాత్‌ ఇత్యా దయో భేదా: | అభ్యాసవతో వా 
తదానీం సద్య ఏవ ప్రాణవియోజికాం దీక్షాం లభతే, సా తు మరణక్షణ ఏవ కార్యా ఇతి వక్ష్యామ్‌ ఇతి/ 

ఇటువంటి జ్ఞానలక్షణములు కలిగిన గురువు ద్వారా ఎవరైతే దీక్షను పొందుతారో వారు 
నద్యముత్తులవుతారు లేదా జీవన్ముత్తులౌతారు. అవలోకనము ద్వారా, కథనము ద్వారా, శాన్రనంబోధన ద్వారా, 
చర్యాదర్శనము ద్వారా, చరుదానము ద్వారా ఇట్లా చాలా భేదములున్నవి. అభ్యానవంతునికి ఆ క్షణమే 
ప్రాణవియోజిక దీక్ష లభిన్తుంది. దానిని మరణనమయంలో మాత్రమే ఇవ్వవలెను, దాని వివరమును 
మున్ముందు చెబుతాను. 


తీవ్షస్తిధా బత్భష్టమధ్యాత్‌ శక్తిపాతాత్‌ కృతదీక్షాకోి.న స్వాత్మ నః శివతాయాం న తథా దృధప్రతిపత్తిః 
భవతి, ప్రతిపత్తిపరిపాకక్రమేణ తు దేహాన్లే శివ ఏవ, మధ్యమధ్యాత్‌ తు శివతోత్సుకో౭.వి భోగవ్రేప్పు: భవతి 
ఇతి తదైవ దీక్షాయాం జ్ఞానభాజనమ్‌, న చ యోగాభ్యా సలబ్దామ్‌ అనేనైవ దేహ భోగం భుక్తా దేహాన్తే శివ ఏవ 
1 నికృష్ణమధ్యాత్తు దేహాన్హరేణ భోగం భుక్త్వా శీవత్వమ్‌ ఏతి, ఇతి / మధ్యస్తు త్రిధా-భోగోత్సుకతా యదా 
వ్రధానభూతా తదా మన్దత్వం-పారమేశ్వరమశ్రయోగోపయతయా యతసన్తత్ర బౌత్సుక్యమ్‌, పారమేశ 
మశ్రయోగాబేశ్ర యతో మోక్షవర్యశ్రత్వమ్‌ అతః శక్షిపాతరూవతా / తత్రావ తారతమ్యాత్‌ కైవిధ్యమ్‌, ఇత్యేవ 


ముఖ్య: శక్షిపాతః | 

ఈ విధముగా, తీవ్రమైన దీక్ష మూడు విధములు, ఉత్ప స్రమధ్య శక్తిపాతదీక్షను పొందినవానికి, 
ఎవరికైతే, ఆత్మలో శివత్వ ద్ధధవ్రతిపత్తి కలుగదో, అతడు కూదా ప్రతిపత్తి వరిపాకక్రమములో దేహాంతములో 
శీవుడే అవుతాడు. మధ్యమధ్య దీక్షలో శివత్వభావోత్సు కుడైనప్పటికీ భోగకాంక్ష ఉన్నట్లయితే అతనికి కూడా 
దీక్ష వల్ల జ్ఞానము లభిన్తుంది. యోగాఖ్యానలబ్ధమైన దేహముతో భోగములను అనుభవించి దేహాంతములో 
శివుడే అవుతాడు. నికృష్ణమధ్య దీక్షలో మరణం తర్వాత ఇంకొక జన్మలో భోగములననుభవించి చివరలో 
శీవత్వమును పొందుతాడు. ఈ విధముగా, మధ్యమదీక్ష కూడా మూడు విధములు. ఎవరిలో భోగోత్సుకత 
ఎక్కువగా ఉంటుందో అది మందము, వరమేశ్వర మన్హయోగము వల్లనే అతనిలో ఉత్సుకత కలుగుతుంది. 
పరమేశమన్రయోగము వలన అతనికి మోక్షము కలిగే విధంగా ఆ శక్తిపాతముంటుంది. దానిలో కూడా 
మూడు విధములైన తారతమ్వుములుంటాయి. ఇవి ముఖ్యములైన మూడు శక్రిపొతములు. 


వైప్ణవాదీనాం తు రాజూనుగ్రహవత్‌ న మోక్షాన్లతా ఇతి న ఇహ వివేచనమ్‌ / శివశక్త్యధిష్ణానం తు సర్వత్ర 
ఇతి బిక్తమ్‌, సా పరం జ్యేష్టా న భవతి అవి తు ఘోరా ఘోరతరా వా, న ఏవ శక్తిపొతో విబిత్రో౭.వి 
తారతమ్యాబిచిత్రాత్‌ భిద్యతే, క్టీత్‌ వైప్టవాదిన్గః సమయ్యాదిక్రమేణ స్తోతఃపజ్బాకే చ ప్రాప్తపరిపాకః 
సర్వో త్లీర్థభగవత్స దర్రశార్త్రపరమాధికారితామ్‌ ఏతి, అశ్యస్తు టిల్లద్దనక్రమేణ అనన్లభేదోన, కో౭.ఏ అక్రమమ్‌ ఇతి 
అత పన అధరాధరశాననస్థా గురవో౭.వి ఇహ మగ్జాలమాత్రదర్శనే౭.వి అనాధికారిణః, ఊర్వ్వశాననస్ధస్తు 
గురుః అధరాధరశాసనం ప్రత్యుత ప్రాణయతి - వూరత్వాత్‌ ఇతి సర్వాధికారీ / స చ దైశికో గురుః ఆచార్యో 
బీక్షకః చిమ్డకః, న చాయం ఫూర్ణజ్ఞాన ఏవ సర్వోత్రమః - తేన వినా దీక్షాద్యసంవత్తేః / 

వైఫ్టవదీక్షలు రాజానుగ్రహము వంటివి, వాటి గమ్యము మోక్షం కాదు. కనుక వాటిని వివరించడం లేదు. 
అన్ని దీక్షలలోను శివళక్ష్యధిష్టానముంటుంది. అది వరము, జ్యేష్టము కాదు గాని, ఘోరము, ఘోరతరము 
అవుతుంది. ఈ విధముగా శక్తిపాతము విచిత్రమైన తారతమ్యలేదములతో ఉంటుంది. వైష్ణవదీక్షలలో 
సమయాది క్రమములో (శోతపంచక శాస్త్రములలో లభించిన వరిపాకముతో, అన్నింటినీ మించినట్టి త్రికశాన్త 
వరమాధికారముగా పరిణమిస్తుంది. ఆన్యమైనది అనన్తభేదములతో, కొన్నింటిని వదలి దూకుతూ, ఏదో ఒక 
మూర్ణంలో వరమార్థమును పొందుతుంది. ఇతరళాస్త్రములలో చెప్పబడిన గురువులు ఈ మండలముల 
దర్శనమునకు కూడా అధికారులు కారు. ఊర్య్రశాననములలో ఉన్న గురువులు క్రిందివారికి శానకులౌతారు. 
వూర్ణత్వమువలన వారు నర్వాధికారులవుతారు. వీరు దేశిక, గురు, ఆచార్య, దీక్షక, చుంబకులనేవారు. 
వారందరిలో వూర్ణజ్ణానియే నర్వోత్తముడు. అతడుగాక, దీక్షకు వూర్ణత్వము లేదు. 


యోగీ తు ఫలోత్సుకన్య యుక్తో యది ఉపొయోవదేశేన అవ్యవహితమేవ ఫలం దాతుం శక్తః 
ఉపాయోవదేశేన తు జ్ఞానే ఏన యుక్తో మోక్షే౭.వి అభ్యు పాయాత్‌ జ్ఞానపూర్ణతాకాట్టీ చ బహూనవ్‌ గురూన్‌ 
కుర్యాత్‌ / ఉత్తమోత్తమాదిజ్ఞానభేదావీక్షయా తేషు తు వర్తేత, సంపూర్ణజ్ఞానగురుత్యాగే తు ప్రాయశిత్తమేవ / 
నను సో౬వి అబ్రువన్‌ విపరీతం వా బ్రువన్‌ కీం న త్యాజ్యః, నైన ఇతి బ్రూమః, తస్య పౌ పూర్ణజ్ఞానత్వాత్‌ ఏవ 
రాగాద్యభావ ఇతి అవచనాదికం శిష్యగతేనైవ కేనాబిత్‌ అయోగ్య త్వానాశ్వస్తత్వాదినా నిమిత్తేన స్యాత్‌ ఇతి, 
తదుపాననే యతనీయం శీవ్యేణ, న తత్త్యాగే / ఏవమ్‌ అనుగ్రహనిమిత్తం శక్తిపాతో నిరవేక్ష 
ఏవకర్మాదినియత్య వీక్షణాత్‌ / 


ఫలోత్సుకులైనవారికి యుక్తమైన ఉపాయమును ఉవదేళించదం ద్వారా యోగులు అవ్యవపాత 
ఫలములను ఇవ్వగల శక్తిని కలిగి ఉంటారు. మోక్షమును కూడా ఇవ్వగలరు. జ్ఞానవూర్ణతను కోరువాదు 
బిహొగురువులను నేవించవచ్చు. ఉత్తమోత్తమాది జ్ఞానభేదములను కోరేవాడు ఆ విధముగా చేయవచ్చును. 
నంవూర్ణజ్ఞానము కలిగిన గురువును వదలడం ట్రాయశ్ళిత్తమౌతుంది. చెప్పునివారిని, వివరీతముగా 
చెప్పువారిని కూడా వదలకూడదా? అంటే, కూడదని చెబుతాము. అతనిలో వూర్ణజ్ఞానము వలన 
రాగాదులుందవు. అతదు ఉవదేశించకపోవదం, శిష్యునిలో ఉన్న అయోగ్యత, విశ్వానలేమి మొదలైన 
కారణములనల్ల కావచ్చు. కనుక ఆ ఉపానననే శిష్యుడు చేయవలెను గాని, గురువును వదలకూడదు. ఈ 
విధముగా శక్తేపాతమన్నది అనుగ్రహనిమిత్తమై, నిరవేక్షమై ఉన్నది. 


తిరోభాన ఇతి, తిరోభావో పా కర్మాద్య వీక్షగాధదు:ఖమోహఖాగిత్వ ఫలః, యధాపా - ప్రకాశస్వాతన్హ్వాత్‌ 
వ్రబుద్దోఒవి మూధవత్‌ చేష్టతే హృదయేన చ మూధచేప్పాం నిన్లతి, తథా మూధోవి ప్రబుద్ధచేప్తాం 
మన్హారాధనాదికాం కుర్యాత్‌, నిన్టేచ్చ యథా చ అన్య మూధచేస్థా క్రియమాణావి ప్రబుద్ధన్య ధ్వంనమ్‌ ఏతి 
తధా అస్య ప్రబుద్ధచేప్తా సా తు నిన్బ్యామానా - నిషిద్దాచరణడూపత్వాత్‌ న్వయం చ తయైన 
విశబ్యమానత్వాత్‌ ఏనం దుఃఖమోహపల్కే నిమజ్ఞqయతి, న తు ఉత్పన్న శక్తీపాతస్య తిరోభావోవిన్త, స్తావిచ 
కర్మాద్యవక్షా పూర్వవత్‌ నివధ్యా, తత్రావి చ ఇచ్చావైబిత్రాత్‌ ఏతద్దేహమాత్రోపభోగ్యదుఃఖఫలత్వం వా 
బీక్షానమయచర్యాగుడుదేవాజ్ఞ్యాదౌ  నీవానిందసోభయప్రనక్తానామివ ప్రాక్‌ _ శివశాననస్థానాం 
తత్త్యాగినామిన / తత్రావ ఇ చ్చావైచిత్రాత్‌ తిరోభూతో.ఏ / తత్రావి ఇ చ్చావైచిత్రాత్‌ తిరోభూతోజ.ఏి స్వయం 
వా శక్తీపొతేన యుజ్యతే, మృతో వా బంధుగుర్వాచికృపాముఖోన, ఇత్యేవం వజ్చాకృత్యభాగిత్వం స్వాత్మాని 
అనునందధత్‌ పరమేశ్వర పవ, ఇతి న ఖక్రేతమాత్మానం వత్యతే/ 

తిరోభావము నియతితో కూడి ఉంటుంది. తిరోభావము కర్మలయందు ఆభిమానంతో, గాఢమైన 
దుఃఖము, మోహము మొదలైనవాటిలో ముంచి, ఆయా ఫలములనిన్తుంది. ఎలాగంటే, ప్రకాశము 
స్వాతన్మ్యములతో ట్రబుద్ధుడైనవృటికీ, మూఢమానవుని లాగా చేష్టలు చేస్తూ వృదయములో ఆ 
మూఢచేస్టలను నిందిస్తాడు. అదే విధముగా మూధుడైనప్పటికీ, మన్హారాధనలు మొదలైన ప్రబుద్ధచేప్టలను 
చేస్తాడు. నిందిస్తాడు కూడా. ఈ విధముగా ట్రబుద్ధుని మూధచేస్టలు కొనసాగుచున్నవ్పటికీ అవి 
భ్వంనములౌతూ ఉంటాయి. ఆ ట్రబుద్ధచేస్టలు నిన్యమానములై, నిషిద్ధాచరణరూవములై న్వయముగా 
శంకామనన్ఫుడౌతాడు. అతడిని తిరోఖానము దుఃఖ, మోపా, వంకములో వడవేన్తుంది. శక్తిపాతమును 
పొందినవాడికి ఈ విధమైన తిరోభావముందదు. ఇతనిలో కూడా కర్ణలయందవేక్ష ముందువలెనే 
నిషిద్ధమైనవ్పటికీ, దానిలోకూడా ఇచ్చావైచిత్రాము వలన, ఆ దేహమున్నంతవరకు దుఃఖము మొదలైన 
ఫలితములను పొందటమే అవుతుంది. లేదా, దీక్షానమయమున చేయు సాధనలు, గురువు, దైవము, అగ్ని 
మొదలైనవారి నేవ, నింద రెండునూ చేయువానివలె. మొదట్లో శివశాననములో ఉన్నప్పటికీ తరువాత 
త్యజీంచువాని లాగా. అటువంటివారిలో కూదా, తిరోభూతుడైనవ్ఫటికీ, వరమేశ్వరుని ఇచ్చావైచిత్రము 
వలన, శక్తిపాతము కలుగుతుంది. మృతుడైనప్పటికీ బంధువులు, గురువులు మొదలైనవారి కృవవలన 
కలుగుతుంది. ఈ విధముగా వంచకృత్యములను తన ఆత్మలో అనునంధానము చేయువాడు వరమేశ్వరుడో 
ఆగుచున్నాదు. తననుతాను ఖందితుదైన ఆత్మగా అనుకోకూడదు. 


శ్లో యథా నిరర్లలస్వాత్మస్వాతన్హ్వాత్సరమేశ్వరః / 
ఆచ్చాదయేన్ని జం ధామ తథా వివృణుయాదవి || 
అప్రబుద్దే౭ వి వా ధామ్మి న్వన్శిన్దుద్ధవదాచరేత్‌/ 
భూయో బుధ్యేత్‌ వా సో2.యం శక్తిపాతో౭. నవీక్షకః // 

ఆరలము లేని ఆత్సయై న్వతంత్రుడైన వరమేశ్వరుడు తనను తాను కప్పుకొని మళ్ళీ నిజరూవమును 
ధరిస్తాడు, ఆ నీతిలో ఆప్రబుద్ధుదైనప్ప టికీ, బుద్ధునివలె ఆచరిస్తాడు. మరలా బుద్ధుడే అవుతాడు. ఈ విధముగా 
శక్తిపాతమన్నది, దేనివైనా ఆధారవదనిదై ఉన్నది. 


వ్యాఖ్యానము 


ఇంతకు ముందరి అధ్యాయములలో చెప్పబడినదంతా కూడా, జీవుడు మోక్షప్రాప్తిని పొందటం కోసం 
చేసే సాధనమార్గంలో కొందరికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఎందుకంటే, ఒకేవిధమైన ధ్యాననిష్ట అందరికీ 
ఒకేసారిగా కుదరదు. కొందరికి అకస్మాత్తుగా ఇది లభించగా, మరికొందరిలో అయితే, క్రమపద్ధతిలో 
మెట్టుమెట్టుగా సాధన చేయవలసిన అగత్యం ఉంటుంది. ఇదంతా, వారివారిలోని మలముల తీవ్రతను బట్టి, 
వారికున్న భోగకాంక్షల యొక్క తీవ్రతను బట్టి జరుగుతుంది. మలములంటే మానసిక, ప్రాణిక శారీరకములైన 
దోషములు. వాటినిబట్టి, ప్రపంచసుఖములను అనుభవించాలన్న కాంక్షలు మానవునిలో ఉంటాయి. ఈ 
మలములు, కాంక్షల బలం ఎంత ఎక్కువగా ఉంటుందో, అంతగా సాధన కుంటుపడుతుంది. అవి 
బలహీనములైనప్పుడు, సాధనాబలం పెరుగుతుంది. 

ఇంతకుముందు దీక్షల గురించి ప్రస్తావన వచ్చింది గనుక, ఇప్పుడు దీక్షల గురించి చెప్పబడుచున్నది. 
ఈ దీక్షలెన్ని రకములు? వీటికెవరు అధికారులు? ఏయే దీక్షలు ఎవరికి సరిపోతాయి? అన్నదానిని 
నిరూపించడం కోసం, ముందుగా, 'శక్తిపాతము' అనబడే విషయమును విచారించాలి. 


శక్తిపాతమంటే, ఈశ్వరుని శక్తి, సాధకునిలోకి దిగివచ్చి పనిచేయడం. ఇది అనేకవిధములుగా 
జరుగుతుంది. 


ఈ విషయములో, రకరకములైన సిద్ధాంతములున్నాయి. ఆయా సిద్ధాంతములను బట్టి, రకరకములైన 
వాదనలు, అభిప్రాయములు లోకప్రచారంలో ఉన్నాయి. అవి, జ్ఞానవాదము, కర్మవాదము, 
ఈశ్వరేచ్భావాదము మొదలైనవి. వాటిలో, ఒక్కొక్కదానిని విడివిడిగా ఇప్పుడు పరిశీలించడం జరుగుతుంది. 


జ్ఞానవాదము 
కొందరి వాదనల ప్రకారము - “అజ్ఞానమే సంసారపు యొక్క ఉనికికి కారణమౌతున్నది. అంటే, 


యదార్ధమైన జ్ఞానము లేకపోవడం వలన, అజ్ఞానమూలకమైన సంసారము మనకు గోచరిస్తున్నది. అజ్ఞానము 
తొలగినప్పుడు, జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు శక్తిపాతము సంభవిస్తుంది” అని వీరంటారు. 


ఈ వాదనకు సమాధానమేమంటే - ఇట్లా వాదించేవారు - సంపూర్ణ జ్ఞానోదయమనేది ఏ విధముగా 


మానవునికి లభిస్తుందో చెప్పవలసి వస్తుంది. అది, కర్మవల్ల లభిస్తుందని వారంటే, కర్మవల్ల, కర్మఫలము 
భోగత్వము తప్పకుండా ఉంటుంది. కర్మలలో చిక్కుకుని ఉన్న భోగులకు శక్తిపాతం జరుగుతుందని అనడం 
హాస్యాస్పదంగా ఉంటుంది. కనుక ఈ వాదము చెల్లదని తేలుతున్నది. 


ఈశ్వరేచ్భా వాదము 


మరికొందరి వాదన ప్రకారము - "ఈశ్వరేచ్చ వలన మానవునకు జ్ఞానోదయమౌతుంది" అంటారు. ఇది 
కూడా సరియైన వాదన కాదు. ఎలాగంటే, ఈశ్వరుని ఇచ్చ, మానవుని జ్ఞానము, ఈ రెంటికీ అవినాభావ 
నంబంధం ఉన్నదని అనుకుంటే, ఈ సంబంధం వలన వాటికి వ్యతిరేకమైన అర్థం కూడా, వెలుగు వెనుకనే 
చీకటి ఉన్నట్లుగా, నాణెమునకు రెండువైపులున్నట్లుగా, దాని వెంటనే ఉంటుంది. ఈ వాదనలో ఇంకొక దోషం 
కూడా ఉన్నది. అదేమంటే, దీనివల్ల, మానవులలో కొందరిపైన (ప్రేమ, మరికొందరిపైన ద్వేషమూ, 
ఈశ్వరునిలో ఉన్నాయనిన అర్థం వస్తుంది. కొందరికి మేలును, మరికొందరికి కీడును, ఈశ్వరుడే కల్పిస్తున్నట్లు 
అవుతుంది. అప్పుడు ఈశ్వరునితో పక్షపాతం ఉన్నట్లు తేలుతుంది. ఈశ్వరునిలో రాగద్వేషములు ఉండటం 
నంభవం కాదు గనుక, ఈ వాదన కూడా సమంజనం కాదు. 
కర్మ వాదము 


మరికొందరి వాదన ప్రకారము - “విరుద్ధములైన రెండుకర్మలు, సమానబలంతో ఉన్నపుడు, 
ఒకదానినొకటి ఖండించుకోవడం వల్ల, కర్మలలో సమానత్వం ఏర్పడి, కర్మసామ్యం జరిగి, కర్మశూన్యమై, 
జ్ఞానోదయం అవుతుంద'ని అంటారు. అదే శక్తిపాతమని వారంటారు. 

అంటే, శక్తిపాతంలో ఈశ్వరశక్తి అవతరణం ఉండదని, మన సత్మర్మలు, దుష్మర్మలు రెండూ 
నమానములైనప్పుడు, అవి ఒకదానినొకటి నాశనం చేసుకున్నప్పుడు, ఏర్పడునట్టి స్థితియే శక్తిపాతమని 
కొందరి వాదన. 

దీనికి సమాధానమేమంటే - కర్మలన్నీ ఒకేసమయంలో, ఒకేసారిగా జరుగవు. అవి ఒకదానివెంట 
ఒకటిగా, కాలక్రమంలో జరుగుతూ ఉంటాయి గనుక, ఎప్పుడో జరిగిన పూర్వకర్శను, ఇప్పుడు జరిగే 
ప్రస్తుతకర్మ నాశనం చెయ్యలేదు. ఎందుకంటే, కాలగమనంలో అది ఉన్నచోటు వేరు, ఇది ఉన్నచోటు వేరు. 
దానిఫలితం వేరు, దీని ఫలితం వేరు. పోనీ, ఒకదానికొకటి విరోధములై, ఒకదానినొకటి ఖండించుకుంటాయని 
ఒప్పుకున్నప్పటికీ, ఆ విధంగా అన్యోన్య విరోధములు కాని కర్మలేమౌతాయన్న ప్రశ్న ఉదయిస్తుంది. అవి, 
నాశనం కావు కదా! పైగా, కర్మ ఉన్నంతవరకే జీవితమనినప్పుడు, ఒకదానినొకటి విరోధించుకునే కర్మలు 
లేకుండా పోయినప్పుడు, జీవితం పరిసమాప్తి అవుతుంది కదా? జీవితమును ముందుకు తీసుకుపోయే కర్మగతి 
అక్కడ ఉండదు. కనుక వెంటనే మరణం సంభవించాలి. ఇక శక్తిపాతం ఎలా జరుగుతుంది? కనుక ఈ 
వాదమూ నమంజసం కాదు. 


పరిమిత కర్మవాదం 


మరికొంతమంది, “జన్మను, ఆయుష్టుని ఇచ్చే కర్మ మాత్రమే మానవుని బంధించదు, మిగిలిన 
భోగప్రదమైన కర్మయే అతనిని బంధిస్తుందని' అంటారు. అదెట్లా వీలవుతుంది? మొదటికర్మ స్థాయిలో 
శక్తిపాతం జరుగదని, రెండవరకమైన కర్మస్థాయిలోనే శక్తిపాతము జరుగుతుందని వారంటే, భోగప్రదమైన 
కర్మపట్ల శక్తిపాతమునకు భయమని, అందుకే దానిని విడచిపెడుతుందని అనుకోవలసి వస్తుంది. కనుక ఈ 
వాదన కూడా అసమంజసమౌతున్నది, 


మలపరిపాక వాదము 


మరికొందరు, “'మలపరిపాకము వల్లనే శక్తిపాతము జరుగుతుంది' అని అంటారు. మలములు మూడని 
మనకు తెలుసును. అవి, అణవ, కర్మ, మాయీయ మలములు. ఈ మలముల స్వరూపములేమిటి? వాటి 
పరిపాకం ఎలా జరుగుతుంది? అనే ప్రశ్నలకు ముందుగా వారు నమాధానములను చెప్పవలసి ఉంటుంది. ఈ 
సమాధానములనుంచి మరికొన్ని అనుబంధ ప్రశ్నలు ఉద్భవిస్తాయి గాని, అంతిమములైన సమాధానములు 
మాత్రం మనకు లభించవు, 


దీనివల్ల ఏమని తేలుతున్నది? వైరాగ్యము, ధర్మవిశేషము, వివేకము, సత్సేవ, సత్సాప్తి, దేవపూజ - 
ఇవన్నీకూడా, శక్తిపాతమునకు హేతువులనడం సరికాదని తేలుతున్నది. ఇవి ఉన్నంత మాత్రమున శక్తిపాతం 
లభించదు. లేకున్నంతమాత్రమున అది రాకుండానూ పోదు. కనుక, ఈ భేదవాదములన్నీ కూడా 
అసమంజనములని తేలుచున్నది. ద్వైతపరములైన వారి వారి సిద్ధాంతముల వరకు, అవి సమంజనములే 
కావచ్చు. కానీ పరమేశ్వరాద్వయవాదములో ఇవన్నీ ఉపయోగపడవు, దీనినే త్రికశాస్త్రమని అంటారు. నేడు 
కాశ్ళీరశైవమని అంటున్నారు. దీని ప్రకారం, ఇవేవీ శక్తిపాతమునకు హేతువులు కాలేవు. ఎందుకన్నది, పైన 
ఇవ్వబడిన వాదనలలో తర్కబద్ధంగా నిరూపించబడింది. 
శక్తిపాత రహస్యం 

పరమేశ్వరుడు తన స్వరూపమును తానే ఆచ్భాదించుకుంటూ ఒక ఆటను ఆడుతున్నాడు. దీనికి కారణం, 
పరమస్వాతంత్య్రమనబడే ఆయనయొక్క ఇచ్చాశక్తి మాత్రమే. ఈ శక్తివల్ల తననుతాను ఆచ్చాదించుకుని, 
పశువుగా పరిమితుడౌతున్నాడు. పశువంటే పాశముతో బంధింపబడినది. అంటే, రాగద్వేషములకు బద్ధుడైన 
జీవుడని అర్థం. ఈ విధంగా, తన కర్మఫలితములను తానే అనుభవించే జీవునిగా మారుతున్నాడు. కానీ 
ఆయనలో దేశ, కాల, స్వరూప పరములైన, భేదవిరోధములు లేవు. అదేవిధముగా, పరిమితమైన 
జీవస్వరూపములో దాగుకొనడాన్ని విడచిపెట్టి, మరలా తన స్వరూపమును ఒక్కసారిగా గాని, లేదా 
క్రమముగా గాని, పొందడమే ఆ అణువు (జీవుడు), శక్తిపాతమును పొందటమౌతుందని ఈ సిద్ధాంతములో 
చెప్పబడుతుంది. పరమస్వాతన్హ్య స్వరూపుడైన పరమశివుడే శక్తిపాతమును కలిగించేవాడు. గురువులద్వారా 
శక్తిపాతమౌతుందని నమ్మడం సరియైన విధానం కాదు. దైవశక్తికి గురువు ఒక కాలువ మాత్రమే గాని, 
తనంతట తానుగా అతడేమీ చేయలేడు. కనుక శక్తిపాతమనేది, మనం కోరుకున్నంత మాత్రమున వచ్చునది 
కాదు. అర్హతలను చూచి ఇవ్వబడునదీ కాదు. దైవానుభూతి యన్నది చిన్నపిల్లవాని చేతిలోని మితాయని 
శ్రీరామకృష్ణులనేవారు. ఆ పిల్లవాడు దానిని ఎవరికి, ఎందుకిస్తాడో, అతనికే తెలుస్తుంది. లేదా, అతనికి కూడా 


తెలియదని చెప్పవలసి వస్తుంది. అయితే, దాని ఫలితమేమిటి? అన్నపుడు, స్వరూపము తానై వెలగడమే దాని 
వెలుగుతుంది. అదే శక్తిపాతం యొక్క అనలైన ప్రయోజనం. 

ఎవడైతే, లోక భోగములను అనుభవించాలన్న కోరికలతో నిండి ఉంటాడో, వాని కర్మల తీవ్రతను బట్టి, ఈ 
మంచికర్మలు చేసుకుని శుద్ధాత్ముడైన వానిపైన శక్తిపాతం బాగా వర్షిస్తుంది. అతనికి కర్మల అడ్డంకులేమీ 
ఉండవు గనుక. చెడుకర్మల బలం ఎక్కువగా ఉన్నపుడు, శక్తిపాతపుబలం తగ్గుతుంది. అది తగ్గినపుడు, ఇది 
పెరుగుతుంది. 


ఇక్క మరణానంతరం ప్రాప్తించే స్వర్గం మొదలైన లోకాలలోని భోగములను అనుభవించాలన్న కోరికలతో 
నిండి యున్న జీవులకు, బ్రహ్మ-విష్ణు-రుద్రాదుల ద్వారా శక్తిపాతం లభిస్తుంది. ఎందుకనగా, వారు, ఆయా 
లోకాధిపతులు గనుక, ఆయాలోకములలోకి |ప్రవేశించేవారికి వారే శక్తిపాతమును ఇస్తారు, అయితే, ఆ 
లోకములన్నీ మాయాగర్భములో ఉన్నవే గాని మాయాతీతములు కావు, కానీ, బ్రహ్మ, విష్ణు, రుద్రాదుల 
అనుగ్రహము వెనుక కూడా, పరమేశ్వరానుగ్రహమే ఉంటుంది. 


అటువంటి శక్తిపాతపు ఫలితములు ఏ విధంగా అంటాయి? అన్నపుడు, మంత్రము, మంత్రేశుడు, 
'మంత్రమహేశ్వరుల రూపములను జీవుడు పొందటం, మాయ-పురుషుల మధ్యనున్న భేదము తెలియబడటం, 
పురుషుడు - కళల మధ్యనున్న భేదము తెలియబడటం, పురుషుడు - ప్రకృతుల మధ్యనున్న భేదం 
తెలియబడటం, పురుషుడు - బుద్ధుల మధ్యనున్న భేదము తెలియబడటం వంటి ఫలములను ఈ విధమైన 
శక్తిపాతము కలిగిస్తుంది. ఆయా స్థాయిల క్రిందనున్న తత్త్యములలోకి జీవుని పోనివ్వకుండా అది బంధిస్తుంది. 
అయితే, ఇదంతా కూడా, భోగేచ్చ లేని జీవులలో మాత్రమే జరుగుతుంది. 

మరికొంతమంది జీవులు, భోగము, మోక్షము, రెండింటినీ కోరుకుంటారు. అటువంటివారిలో, భోగులలో 
అయితే, వారి వారి కర్మలపైన అది ఆధారపడుతుంది. వారిలో, ఇంకా ఇంకా కర్మలపట్ల ఆపేక్షను 
పెంచుతుంది. మోక్షమును కోరుకునేవారిలో దేనిపైనా ఆధారపడదు, వారిలో కర్మలపట్ల రక్తిని తగ్గించి, విరక్తిని 
పెంచుతుంది. కనుక ఇది సాపేక్షము (భోగములను కోరుకునేవారిలో, ఇంకొకదానిపైన ఆధారపడేది), 
నిరపేక్షము (మోక్షమును కోరేవారిలో, దేనిపైనా ఆధారపడనిది) కూడా అవుతుంది. 


అంతేగాక, “ఈశ్వరానుగ్రహమును బట్టి ఎక్కడో ఒక జీవునిపైన శక్తిపాతము పడుతుంద'ని కూడా 
అనకూడదు, పరమేశ్వరుడే ఆ విధముగా, శక్తిపాతరూపంలో భాసిస్తున్నాడు. అలాంటప్పుడు, ఆయనకు 
పక్షపాతమేముంటుంది? కనుక ఒక ప్రత్యేకజీవునిపైన శక్తిపాతం పడుతుందని, మిగతావారిపైన అలా పడదని 
అనడం కూడా సమంజనం కాదు. 
శక్తిపాతము - తొమ్మిదివిధములు 

శక్తిపాతము తొమ్మిదివిధములుగా ఉంటుందని, శైవశాస్త్రములలో చెప్పబడినది. తీవ్ర-మధ్య- 


మందభేదములతో ఉత ష్ట-యధ్యస్థ-నికృష్ణములనబడే మూడు విధములుగా అది ఉంటుంది. అవి, ఈ క్రింది 
విధములుగా ఉంటాయి. 


వీనిలో, ఉత స్ట - తీవ్ర - శక్తిపాతము యోగిపైన పడినప్పుడు, ఆ క్షణమే అతని దేహం కూలిపోతుంది. 
అతడు పరమేశ్వరుని స్వరూపమును పొందుతాడు. భోగేచ్ళ అతనిలో లేశమాత్రం కూడా ఉండదు. పైగా, 
ఉత్భ స్ట తీవ్ర శక్తిపాతము అతనిపైన దూకుతుంది. కనుక, బాగుగా ఎండిన గడ్డికి, మహాగ్ని అంటుకున్నట్లుగా 
ఇది జరుగుతుంది, ఆ ఎండుగడ్డి తక్షణమే భన్మమై పోతుంది. 
మధ్యమ - తీవ్ర - శక్తిపాతము 

మధ్యమ - తీవ్ర - శక్తిపాతము వలన, ఏ విధమైన శాస్తసహాయముగాని, గురువుల సహాయము గాని 
లేకుండానే, స్వయముగా, తనకుతానే, వెలుగుతో కూడిన జ్ఞానోదయమును యోగి పొందుతాడు. అటువంటి 
సిద్ధి కలిగినప్పుడు, బాహ్యసంస్మారములేవీ లేకుండానే, భోగ మోక్షములనిచ్చే శక్తిగలిగినట్టి ప్రతిభాగురువని, 
అట్టి యోగి పిలువబడతాడు. అతనికి, 'ఈ సమయమునకు దీనిని చేయాలి, దీనిని చేయకూడదు” మొదలైన, 
నమయపరములైన విధులు, నిషేధములు ఏవీ ఉండవు, అయినప్పటికీ, ఇచ్చాశక్తిలోని భేదములవలన, అతని 
శక్తిలో కూడా తారతమ్యములుంటాయి. ఇటువంటి సిద్ధిని పొందిన కొంతమంది యోగులలో, శాస్త్రములపట్ల 
ఆపేక్ష ఉంటుంది, మరికొందరిలో అది ఉండదు. ఇటువంటి ఆచార్యుల జ్ఞానమును, నిర్భిత్తి, సభిత్తి మొదలైన 
పేర్లతో ఆగమములలో పిలుస్తారు. 

'థిత్తి' అంటే గోడ అని అర్ధము. ప్రస్తుత సందర్భములో 'హద్దు' అని అనుకోవచ్చు. సభిత్తి అనగా, 
'హద్దులతో కూడిన శక్తి” అని అర్ధం. అంటే, శాస్త్రపాండిత్యపు శక్తితో బాటు, అనుభవశక్తి కూడా కలిగిన 
గురువని అర్థం. 'నిర్భిత్తి” అంటే, శాస్త్రపాండిత్యపు ఆసరా లేకుండా, ఉత్త అనుభవజ్ఞానం కలిగిన గురువని 
అర్ధం, 


నమయవిధులున్నా, లేకున్నా, శాస్త్రపాండిత్యమున్నా, లేకున్నా, అతడు పొందిన సిద్ధి, జ్ఞానములే 
ఉండదు. అతని సమక్షంలో వారు మౌనమును వహించవలసి ఉంటుంది. శైవాగమముల ప్రకారము, 
అనాదిశీవుని (పరమశివుని) సన్నిధిలో ఉన్నప్పుడు, ముక్తశివులకు (శివస్వరూపమును పొందిన ముక్తజీవులకు) 
నృష్టి-స్థిత-లయము మొదలైన పనులను చేసే శక్తి ఉండదని చెబుతారు. ఆ విధంగా, ఇతర గురువులు కూడా, 
'ప్రతిభాగురువు సమక్షంలో శక్తిీహీనులౌతారు. 
నికృష్ణ (మంద) - తీవ్ర - శక్తిపాతము 

ఇక, నికృష్ణ (మంద) - తీవ్ర - శక్తిపాతములో అయితే, దానిని పొందిన జీవునిలో, సద్గురువును 
కలుసుకోవాలని, ఆయన వద్ద ఉపదేశమును పొందాలని, సాధనను చేయాలని, అభిలాష కలుగుతుంది, 
తత్ఫలితంగా, అసద్గురువుల నుండి అతడు దూరం జరుగుతాడు, శక్తిపాతము వల్లనే, ఒక జీవుడు, 
అసద్గురువులను వదలిపెట్టి, సద్గురువులవైపు ప్రయాణించడం జరుగుతుంది. సామాన్యంగా, గురువును 
చేరుకున్న తరువాత శక్తిపాతం జరుగుతుందని లోకంలో నమ్మకం ఉన్నది. ఇది సరియైనది కాదు, శక్తిపాతం 
కలగడం వల్లనే, దొంగగురువులను వదలి, సద్గురువును చేరుకుంటాడు. దొంగగురువుల వలలో చిక్కి 
ఉన్నవారికి ఇంకా శక్తిపాతం లభించలేదని అర్థం. 
సద్గురువు 

సద్గురువంటే ఎవరు? సమస్త శాస్త్రతత్త్యముల యొక్క పూర్ణమైన జ్ఞానము కలిగిన, భగవత్స్వరూపుడైన 
'ఖైరవుడే సద్గురువు. అయితే, ఇతని కంటే తక్కువస్థాయి వారైన యోగులు కూడా, తమతమ సాధనల వల్ల 
తమకు కలిగిన సిద్ధి, జ్ఞానముల వలన, ఇతరులకు మోక్షమును ఇవ్వగలుగుతారు. వారిలో కొంతమందిలో, 
సౌభాగ్యము, లావణ్యము మొదలైన లక్షణములు ఉండవచ్చు, కొందరిలో అవి ఉండకపోవచ్చు. ఇవన్నీ, 
అసద్గురువులలో కూడా ఉంటాయి. కానీ, శివానుభవజ్ఞానమే వీరిద్దరిలోనూ ఉండే భేదం. 

బాధ గురువులకూ, బోధ గురువులకూ మధ్యన ఉండే భేదం ఏమిటి? వైభవము, జనాకర్షణ మొదలైన 
లక్షణములు ఇద్దరిలోనూ ఉండవచ్చు, కొండొకచో ఉండకపోవచ్చు. వాటిని బట్టి, వారియొక్క అంతరికస్థితిని 
అంచనా వేయకూడదు. అనుభవపూర్వకమైన శీవజ్ఞానమే వారిమధ్యన ఉండే ప్రధానమైన భేదం. అది 
బాధగురువులలో ఉండదు, బోధగురువులలో ఉంటుంది. 

వాక్చాతుర్యంతో బాధగురువులు లోకమును వంచిస్తారు. ధనము, గౌరవము, పేరుప్రతిష్టలను 
పొందుతారు. అది వారి భ్రష్టత్వానికి దోహదమౌతుందే గాని, అత్మోన్నతికి కాదు. భోగములను వరములుగా 
కోరుకునే కపటజనులు కూడా, వీరి వాక్చాతుర్యమునకు, వైభవప్రదర్శనకు ఆకర్షితులై, మంట వద్దకు చేరే 
'మిడుతల మాదిరి వారి చుట్టూ మూగుతారు. చివరకు ఇద్దరూ ఉభయభ్రస్టులౌతారు. 

కనుక, శివానుభవం కలిగిన ఉత్తమగురువునే, శిష్యుడు ఆశ్రయించాలి. అటువంటి, ఉత్తమ 
జ్ఞానలక్షణములు కలిగిన గురువు ద్వారా ఎవరైతే దీక్షను పొందుతారో, వారు తక్షణమే ముక్తులవుతారు, లేదా 


జీవన్ముక్తులౌతారు, నికృష్ణగురువులను ఆశ్రయించేవారు పతితులౌతారు. 
దీక్షాభేదములు 

ఈ దీక్షలలో రకరకములైన భేదములున్నాయి. ఊరకే కన్నులతో చూడటం ద్వారా దీక్షనివ్వవచ్చు. 
విషయమును వివరించి చెప్పడం ద్వారా, సంభాషణ ద్వారా ఇవ్వవచ్చు. శాస్త్రవాక్యములను వివరించడం 
ద్వారా కూడా ఇవ్వవచ్చు. తంతులూ, క్రియలద్వారా కూడా ఇవ్వవచ్చు. చరుదానము ద్వారా కూడా 
ఇవ్వవచ్చు. చరువంటే, హోమప్రక్రియలో ప్రసాదముగా ఇవ్వబడే పాయసము, దీక్ష అనునది, గురువు యొక్క 
సంకల్పశక్తి మీద ఆధారపడి ఉంటుంది. భౌతికములైన ఉపకరణములు, తంతులు మొదలైనవి దానికి 
వాహకములుగా, సహాయకారులుగా ఉపయోగపడుతవి గాని, ముఖ్యమైనది గురుసంకల్పమే. ఈ విధముగా, 
దీక్షలలో, చాలా రకములైన భేదములున్నాయి. 
ప్రాణవియోజిక దీక్ష 

సాధనాభ్యానశక్తి బాగా ఉన్నవానికి, ప్రాణవియోజిక దీక్ష లభిస్తుంది. దీనిలో, దీక్షను పొందిన వాని 
ప్రాణం, వాని దేహమును విడచి వెంటనే నిష్ట్రమిస్తుంది. కనుక, దానిని, సాధకుని మరణసమయంలో 
మాత్రమే ఇవ్వవలెను, దాని వివరమును మున్ముందు చెబుతాను. ఈ విధముగా, ఉత ష్టతీవ్రము, 
మధ్యతీవ్రము, మందతీప్రమని మూడు విధములుగా 'తీవ్రదీక్ష' ఉంటుంది. 
మధ్య - తీవ్ర - దీక్ష 

మధ్య - తీవ్ర - దీక్షను పొందినవానిలో, ఎవరికైతే, తన ఆత్మలో దృధమైన శివానుభూతి కలుగదో, అతనికి 
కూడా కాలక్రమేణా ఆ జ్ఞానము పరిపాకమై, దేహమును వదలిపెట్టే సమయంలో, అతడు కూడా శీవుడే 
అవుతాడు. 
మధ్య - మధ్య - దీక్ష 

మధ్య - మధ్య - దీక్షలో అయితే, శివజ్ఞానమును పొందవలెనన్న ఉత్సాహమున్నప్పటికీ, దానిప్రక్కనే 
గట్టిదైన భోగకాంక్ష కూడా ఉన్నట్లయితే, అటువంటి వానికి కూడా, ఆ దీక్ష వల్ల జ్ఞానము తప్పకుండా 
లభిస్తుంది. అయితే, జీవితాంతం యోగాభ్యాసమును చేస్తూ, గట్టిదైన దేహముతో భోగములను అనుభవించి, 
మరణనమయంలో అతడు కూడా శివుడే అవుతాడు. 
నికృష్ణ(యంద) - మధ్య - దీక్ష 


నికృష్ణ(మంద) - మధ్య - దీక్షలో అయితే, మరణం తర్వాత, ఇంకొక జన్మలో కూడా 
భోగములననుభవించి, దాని చివరలో శివత్వమును పొందుతాడు. ఈ విధముగా, మధ్యమదీక్ష కూడా మూడు 
విధములుగా ఉంటుంది. 


మంద దీక్ష 


ఎవరిలో అయితే, భోగముల పట్ల ఉత్సాహము, ఆకర్షణలు బాగా ఎక్కువగా ఉంటాయో, అట్టివారిపైన 
కలిగే శక్తిపాతమును 'మందము' అంటారు. అటువంటి జీవులలో, పరమేశ్వర మన్హ్రయోగము వల్లనే, అనగా, 
మంత్రోపాసన వల్లనే, సాధన ముందుకు సాగుతుంది. ఆ శక్తిపాతం వలన, అతనిలో, మంత్రసాధనపట్ల 
ఆకర్షణ ఎక్కువౌతుంది. దానిద్వారా ఎప్పటికో అతనికి మోక్షం అందుతుంది. దానిలో కూడా తీవ్రము, 
మధ్యమము, మందమని మూడు విధములైన తారతమ్య ములుంటాయి. 


మంద తీవ్ర-చీక్షలో - భోగకాంక్ష బలముగా ఉన్నప్పటికీ, విడువని మంత్రసాధనతో కొన్ని జన్మలకు గాని, 
శివానుభవం ప్రాప్తిస్తుంది. 

'మంద-మధ్య-దీక్షలో - మంత్రోపాసనను మధ్యమధ్యలో వదలివేస్తూ, మరలా కొంతకాలం తర్వాత 
కొనసాగిస్తూ ఉందటం జరుగుతుంది. 


మంద-మంద దీక్షలో - భోగముల ఉచ్చులో పడి, ఎన్నో ఏండ్లకొకసారి మంత్రోపాసనను చేస్తూ, మరలా 
దానిని మరచిపోతూ ఉండటం జరుగుతుంది. 


ఇవి, ముఖ్యములైన మూడు శక్తిపాతములు. ఈ క్రింది పట్టికనుండి సులభముగా అర్థము 
చేసికొనవచ్చును. 

ఉత్మ ష్ట - తీవ్ర - దీక్షకు 200 మార్కులు, నికృష్ణ - మంద - దీక్షకు 30 మార్కులు వచ్చినవి. మధ్యలోని 
వివిధ దీక్షలకు, ఆ మధ్యలోని మార్కులు వచ్చినవి. దీనినిబట్టి వారివారి సాధనలు ఎలా ఉంటాయో, వారికి 
కలిగే సిద్ధి ఎలా ఉంటుందో, అర్థం చేసికొనవచ్చును. 


వైష్ణవ దీక్షలు 


ద్వైతనంప్రదాయంలో వైష్ణవమతం ప్రసిద్ధమైనది. శైవంలో కూడా ద్వైతమున్నది. కానీ ప్రముఖంగా 
వైష్టవమే చెప్పబడుతుంది. వైష్ణవము మొదలైన ద్వైతసాంప్రదాయములలో చెప్పబడిన దీక్షలు 
రాజానుగ్రహమును పొందటం వంటివి. రాజానుగ్రహము, ఒక వ్యక్తికి అనేక బహుమతులను, వరములను 
ఇస్తుందిగాని, అతడిని తనతో సమానుడైన రాజును చెయ్యలేదు. అదే విధముగా, ఆయా ద్వైతమతములలో 
చెప్పబడిన దీక్షల వలన, లౌకికములైన అనేక ప్రయోజనములు సిద్ధించవచ్చు, వరములు, సుఖసౌఖ్యములు, 
ప్రాప్తించవచ్చు. కానీ, వాటి పరమగమ్యమనేది, పరతత్త్యములో లయమైపోయే మోక్షం మాత్రము కాదు. అవి, 
పరమస్వాతంత్య) రూపమైన, పరమేశ్వరన్వరూపమైన మోక్షమును ఇవ్వనూ లేవు. కేవలం విష్ణుదేవుని 
ప్రార్థించి సుఖసౌఖ్యములను, భోగములను వరములుగా పొందటం మాత్రమే వాటి ఉపయోగమై ఉంటుంది. 
ఇదే విధముగా మిగిలిన మతములు కూడా ఉంటాయి. వారి పరమగమ్యం అద్ర్వైతసిద్ధి కాదు. కనుక 
వాటినిక్కడ వివరించడం లేదు. 


వైష్ణవము మొదలైన ఇతర మతముల దీక్షలలో కూడా, శివ-శక్తులు కలసియే ఉంటారు, సాధకుని 
అనుగ్రహిస్తారు. ఈ కలయిక, పరమూ, జ్యేష్టమూ, అఘోరమూ కాదుగాని, ఘోరము, ఘోరతరము 
అవుతుంది. అనగా, శుద్ధస్వాత్మికరూపమై ఉండదు. రజోగుణ, తమోగుణ మిశ్రితమై ఉంటుంది. అంటే, 


కోరికలతో కూడి ఉంటుంది. వరములను పొందటమే పరమావధిగా ఉంటుంది. త్రికశాస్త్రంలో మాత్రము అది 
శుద్ధసాత్వికరూపంలో కూడా ఉంటుంది. అప్పుడది 'పరము' లేదా 'అఘోరము' అనబడుతుంది. 

ఈ విధముగా శక్తిపాతమనేది, రకరకములైన, విచిత్రములైన తారతమ్యభేదములతో కూడి ఉంటుంది. 
ఎవరైతే, వైష్ణవదీక్షలను స్వీకరించి, సమయాది క్రమములో, పాంచరాత్రాది వైష్ణవాగమశాస్త్రములలో 
చెప్పబడిన నియమనిష్థలను పాటించుతారో, వారు, తద్వారా లభించిన పరిపాకముతో, అయా 
దీక్షలనన్నింటినీ మించినట్టి త్రికళాస్త్రదీక్షలను పొందటానికి క్రమముగా అర్హతలను సంపాదించుకుంటారు. 
ఇక, మిగిలిన మతములు, రకరకములైన దారులలో నడుస్తూ, పైన చెప్పబడిన దీక్షాక్రమముల మధ్యలోని 
మెట్లను కొన్నింటిని వదలిపెట్టి ముందుకు దూకుతూ, ఏదో ఒక మార్గంలో, చిట్టచివరకు పరమార్థమును 
పొందుతాయి. కనుక, ఇతరశాస్త్రములలో చెప్పబడిన గురువులు, ఈ శాస్త్రములో చెప్పబడినట్టి లోకముల 
యొక్క దర్శనమునకు కూడా అధికారులు కారు. వారికా దర్శనములు లభించవు. ఊర్జ్యశాసనములలో ఉన్న 
గురువులు, క్రింది శాసనములలోని గురువులకు శాసకులౌతారు. ఇది లోకనహజం కదా ! ఇది ఎందుకంటే, 
వారికి కలిగిన పూర్ణత్వమువలన వారు సర్వాధికారులవుతారు. క్రిందివారికి ఆ పూర్ణత్వము ఉండదు గనుక 
వారు అనుచరులౌతారు. 


గురువులలోని భేదములు 

వీరిలో కూడా, దేశిక, గురు, ఆచార్య, దీక్షక, చుంబకులనే భేదములుంటాయి. దేశికుడనగా, 
నిర్దేశించేవాడు; గురువనగా, గుర్తుగా దారిచూపేవాడు; అచార్యుడనగా, ఆచారమును నేర్చించేవాడు; 
దీక్షకుడనగా, దీక్షనిచ్చేవాడు; చుంబకుడనగా, శాస్త్రములు చదవడాన్ని నేర్చించేవాడు; ఈ 
గురువులందరిలోనూ, పూర్ణజ్ఞానియైనవాడే సర్వోత్తముడు. అతడిచ్చిన దీక్షకే ఉత్తమఫలితముంటుంది. 
మిగతావారిచ్చిన దీక్షలకు పూర్ణత్వము లేదు. 


[pee [ree 
les fees | 


re rece 
free నా 
[f=] 


భోగము - మోక్షము 


యోగులకు కూడా దీక్షాశక్తి ఉంటుంది. సాధకులనేవారు సామాన్యముగా, లౌకికఫలితములను గాని, 
ఆధ్యాత్మికఫలితములను గాని, వారి గురువులనుండి, దీక్షలనుండి ఆశిస్తారు. వాటికి తగిన సాధనలను, 
ఉపాయములను, ఉపదేశించడం ద్వారా యోగులు ఆయా ఫలములను వారికివ్వగల శక్తిని కలిగి ఉంటారు. 
వారు, మోక్షమును కూడా ఇవ్వగలరు. కానీ, సాధకుడు దానినొక్కదానినే కోరుకునేవాడై ఉండాలి. భోగమును, 
మోక్షమును కలిపి కోరుకునేవారు మోక్షమును పొందలేరు. 


ఒకనికి ఎందరు గురువులుండవచ్చు? 


పూర్ణమైన జ్ఞానమును కోరుకునేవాడు ఎందరు గురువులనైనా సేవించవచ్చు. ఉన్నదానితో 
నంతృప్తిపడేవానికి ఒక్క గురువు చాలు. జ్ఞానసిద్ధిలోని ఉత్తమోత్తమాది భేదములను కోరుకునే శిష్యుడు ఆ 
విధముగా, ఒకరిని మించి ఎందరు గురువులనైనా సేవించవచ్చు. కానీ, సంపూర్ణజ్ఞానము కలిగిన గురువును 
వదలడం మంచిది కాదు. దానివల్ల, ప్రాయళశ్చిత్తమును చేసికొనవలసి వస్తుంది. ఇప్పుడు రెండు ప్రశ్నలు 
ఉదయించవచ్చు. అవి, 

1. ఎన్ని రోజులు గడచినా ఉపదేశం చెయ్యకుండా కాలక్షేపం చేస్తున్న గురువును వదలిపెట్టవచ్చునా? 

2. ఉన్నదానిని ఉన్నట్లుగా కాక, విపరీతముగా బోధించుచున్న గురువును వదలిపెట్టవచ్చునా? 
పొంది ఉంటే, అతనిలో రాగద్వేషాది దోషములుండవు. అడిగిన వెంటనే, శిష్యునకతడు 
ఉపదేశించకపోవడానికి కొన్ని బయటకు కనిపించని కారణాలుంటాయి. శీష్యునిలో తగినంత యోగ్యత 
గురువైనవాడు కొంతకాలం పాటు వేచిచూస్తూ ఉండవచ్చు. కనుక ఆ గురువు చెప్పిన ఉపాసననే శిష్యుడు 
అభ్యాసం చేస్తూ ఉండవలెను గాని, అట్టి గురువును వెంటనే వదలకూడదు. తాను ఆశిస్తున్న జ్ఞానము ఆయన 
వద్ద లభించనప్పుడు మాత్రమే, ఆయనను వదలిపెట్టవచ్చును. 


ఈ విధముగా, శక్తిపాతమన్నది పూర్తిగా ఈశ్వరుని యొక్క అనుగ్రహముపైన మాత్రమే ఆధారపడినదై, 
కారణం లేనిదై, కర్మనియమములను దాటినదై ఉంటుంది. 


తిరోభావము 


ఇప్పుడు తిరోభావమును గురించి చెప్పబడుచున్నది. తిరోభావమంటే, దైవమునందు, గురువునందు గల 
విశ్వానము సడలిపోవడం. తాను నడచుచున్న మార్గము నుండి వెనుకకు మరలిపోపడం. ఇది ఎవరికి 
సంభవిస్తుంది? శక్తిపాతమును పొందినవాడికి ఈ విధమైన తిరోభావము ఎన్నటికీ సంభవించదు. దానిని 
పొందనివానిలో మాత్రమే ఇది సంభవిస్తుంది. ఇతనిలో కూడా, ఈ మార్గమునకు విరుద్ధములైన ఇతరకర్శల 
యందు ఆపేక్షతో, వాటిలో పడిపోయి, వాటిని ఆచరించడం వల్ల, దుఃఖము మొదలైన ఫలితములను 
పొందటమే అవుతుంది. ఇలా జరగడానికి కారణమేమిటి? ఇదికూడా, పరమేశ్వరుని ఇచ్చావైచిత్యము వలన 
మాత్రమే జరుగుతుంది. 

లేదా, మరికొందరిలో ఒక విధమైన ఊగిసలాట ఉంటుంది. వారొకవైపున దీక్షాసాధనలు, గురువు, 
దైవము, అగ్ని మొదలైనవారి సేవలను చేస్తూ ఉంటారు... మరియొకవైపున వారిని విమర్శిస్తూ, నిందిస్తూ 
ఉంటారు. ఇటువంటివారిలో కూడా తిరోభావముంటుంది. మొదట్లో శివశాననములో ఉన్నప్పటికీ, తరువాత 
దానిని త్యజించి, దానిని విమర్శిస్తూ నిందించేవారిలో కూడా ఇది ఉంటుంది. అటువంటివారిలో కూడా, 
పరమేశ్వరుని ఇచ్చావైచిత్యము వలన, శక్తిపాతము కలుగుతుంది. ఇంకొక విచిత్రమేమంటే, ఈ 


శక్తిపాతమన్నది బ్రతికున్నవారికే కాదు, చనిపోయినవారికి కూడా కలుగుతుంది. అది, వారికోసం బంధువులు 
చేయించే శ్రాద్ధము మొదలైన కర్మలవల్లను, గురువులు మొదలైనవారి కృపవల్లను కలుగుతుంది. 
పంచకృత్యములను తన ఆత్మలో అనుసంధానము చేయువాడు పరమేశ్వరుడే అగుచున్నాడు. కనుక, 
తననుతాను ఖండితుడైన ఆత్మగా అతడెన్నటికీ అనుకోకూడదు. 
పంచకృత్యములనేవి పరమశివుని యొక్క అయిదు పనులు, అవి, సృష్టి, స్థితి, లయము, తిరోధానము 
మరియు అనుగ్రహములు. సృష్టి, స్థితి లయములు మనకు తెలుసు. తిరోధానమంటే ప్రవృత్తినుండి, 
నివృత్తినైపుగాను, పరిమితాత్మభావన నుండి పరమశివాద్వైత భావనవైపుగాను వెనుకకు మరలిపోవడం. 
ఈశ్వరానుగ్రహము వల్ల శక్తిపాతం కలుగుతుంది. దానిని వివరించిన తర్వాత, తిరోధానస్థితిలో ఉన్న 
జీవులలో కూడా, అనుగ్రహమనేది ఏ విధంగా వర్షిన్తుందో ఇక్కడ చెప్పబడింది. 
ఆ/ శివునకడ్డులేదు చిన్నాత్రరూవుండు 
నిరతిశయుడు తాను నిజవిభుండు 
తనదు ఇచ్చతోద తననుదానై గప్పి 
బద్ధుడైన యట్లు బ్రమలనందు 
ఆ|// బుద్ధిహీనువగిది భువియందు నివనించు 
జ్ఞానివోలె జెల్లు జగమునందు 
మరల తనదు రూవు మక్షువన్‌ తాదాల్బు 
శక్తిపాతమొనగు న్వే చ్చతోడ 
పరమేశ్వరుడు సర్వస్వతంత్రుడు. ఆయనకు బంధములు, కట్టుబాట్లు లేవు. కేవలాత్మగా 
వెలుగుతున్నాడు. అట్టి పరమేశ్వరుడు, తన ఇచ్చతో, తనను తాను కప్పుకొని, జీవునిగా మారి, మళ్ళీ 
కొంతకాలమునకు నిజరూపమును ధరిస్తాడు, జీవునిగా ఉన్నప్పటి స్థితిలో, అజ్ఞానిగా ఉన్నప్పటికీ, జ్ఞానివలె 
ప్రవర్తిస్తాడు. తదుపరి, జ్ఞానియే అవుతాడు. అదే శక్షిపాతము. ఈ విధముగా శక్తిపాతమన్నది, దేనిపైనా 
ఆధారపడనిదై, పరమేశ్వరుని ఇచ్చ్భాస్వాతంత్య్రరూపమై ఉన్నది. 


ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్తసారే శక్తిపాతప్రకాశనం నామ ఏకాదశమాహ్నికమ్‌ || 11 ॥ 
ఇది శ్రీమదధినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని శక్తిపాతప్రకాశనమనే 


పన్నెండవ ఆహ్నికము 
స్నాన ప్రకాశనము 


యుదార్రః - యదార్గము 
౪ © 


దీక్షాదికం వక్తన్యమ్‌ ఇతి ఉక్తమ్‌, అతో దీక్షాన్వ రూవనిరూపణార్థం ప్రాక్‌ కర్తవ్యం స్నా నమ్‌ ఉవదిశ్యతే/ 

దీక్షలను గురించి చెప్పబడినది గనుక, దీక్షాన్వరూవమును విస్తరించి చెప్పబోయే ముందుగా, స్నానమును 
గురించి చెప్పబడుచున్నది. 

స్నానం చ శుద్ధతా ఉచ్యతే, శుద్దతా చ వరమేశ్వరస్వరూవసమావేశః / కాలుష్యావగమో పా శుద్ధి, 
కాలుష్యం ఛ తదేకరూవీ2.వి అతత్స్వభానరూపాన్తర నంవలనాభిమానః / తదిహ 
స్వాత్మని విశ్వత్రావీ వా తదన్య రూపసంవలనాభిమానః అశుద్ధిః, సా చ మహాభైరవసమావేశేన వ్యపోహ్యాతే, 
సో౭ప కస్యచిత్‌ యుటితి భవేత్‌, కస్యావి ఉపాయాశ్రరముఖన్రక్షీ / తత్రావీ చ పకద్విత్రాదిభేదేన 
సమన్తవ్యస్తతయా క్వ బిత్‌ కస్య చిత్‌ కదాబిత్‌ చ, తధా ఆశ్వాసోవలబ్దే: విచిత్రో లేదః / 

శుద్రతయే స్నానము. పరమేశ్వరన్వరూవ నమావేశమే శుద్ధత. కాలువ్యమును తొలగించుటయే శుద్ధి. 
కాలువ్యమనేది తత్‌ తో ఏకమైనవ్పటికీ, అతత్‌ న్వభాన రూపాంతరముతో కలయికకై మోహమును కలిగి 
ఉంటుంది. న్వతంత్ర-ఆనంద-చిన్నాత్రసారమైన స్వాత్మనుగాని, విశ్వమునుగాని, దానికన్యమైన రూవములో 
చూడటమే అళుద్ధి. అది మహాభైరవనమావేశముతో మాత్రమే పోతుంది. కొందరికి తక్టణంలో కలుగుతుంది, 
మరి కొందరికి ఉపాయాంతరములతో కలుగుతుంది. దానిలోకూడా ఒకటి, రెండు, మూడు మొదలైన 
భేదములతో ఒక్సొక్కచోట, ఒక్కొక్కరికి, ఒక్ఫొక్కవిధముగా, విచిత్రములైన రీతులలో, సాధకుని విశ్వానమును 
బట్టిలభిన్తుంది. 

స చ అప్టధాక్షీతిజలపవనహుతాశనాకాశసోమసూర్యాత్మరూపాసు అష్టాసు మూర్తిషు 
మశ్రన్యానమపామ్నా పరమేశ్వరరూవతయా భావితాసు తాదాత్త్యేన చ దేహ వరమేశ్వరసమావిస్త 
శలీరాదివిభాగవృత్తే! చైతన్యస్యావి వరమేశ్వరసమావేశప్రాన్లి, కస్యావి తు స్నానవస్తాదితుప్రిజనకత్వాత్‌ 
వరమేశోపాయతామేతీతి, ఉక్తం చ శ్రీమదానన్హాదొ-ధృతిః ఆప్యాయో వీర్యం మలదాహో వ్యాస్తః 
సృష్టిసామర్థ్యం స్థితిసామర్ధ్యమ్‌ అభేదళ్ల ఇత్యేతాని తేషు ముఖ్యఫలాని - తేషు తేషు ఉపాహాతస్య మశ్హస్య 
తత్తద్రూవధారిత్వాత్‌/ 

ఇది ఎనిమిది విధములుగా ఉంటుంది. అవి, క్షీతి, జల, వవన, వుతాళన, ఆకాళ, సోమ, నూర్య, 
ఆత్మరూవములుగా ఉన్న అష్టమూర్తుల మంత్రన్యానమహిమ వలన, వరమేశ్వరరూవముగా భావించడం 
వలన, తాదాత్మ్యము చెందగా, దేహములో వరమేశ్వరనమావిష్టమై, శరీరాది విభాగ్భుత్తుల చైతన్యములో 
కూడా, వరమేశ్వర నమావేశప్రావ్తి లభిస్తుంది. కొందరికి స్నానము, వనములు మొదలైనవి తువ్టీని కలిగించుట 
వలన వరమేళప్రావ్యుపాయములౌతాయి. శ్రీమదాన్హాది శాస్రములలో ఈ విధముగా చెప్పబడినది - ధృతి, 
ఆప్యాయము, వీర్యము, మలదావాము, వ్యాన్తి, నృష్టిసామర్య్యము, న్టీతిసామర్ణ్యము, అభేదములు దీని 


వీరోద్దేశేన తు విశేషః, తద్యధా-రణరేణుర్స్‌ వీరామ్ట? మహామరుత్‌ వీరభస్మ శ్వ శాననభః తదుపపాతౌ. 
చన్దార్కొ ఆత్మా నిర్వికల్పకః / 
శృశాననభము, వాటిలో ఉన్నటువంటి చంద్రుడు, నూర్యుడు, నిర్వికల్పక ఆత్మ ఇవి ఎనిమిది. 

వునరపి బాహ్యాభ్యన్రరతయా ద్విత్వమ్‌, బహురుపాస్యమర్ధతా-దాత్ష్యేన తన్షయీకృతో తత్ర తత్ర 
నిమజ్జునమ్‌ ఇత్యుక్తమ్‌ / నిశేషస్తు ఆనజ్ధద్రవ్యం వీరాధారగతం నిరీక్షణేన శివమయీకృత్య తత్రైవ 
మశ్రచక్రఫూజనమ్‌, తతః తేనైవ దేహప్రాణోభయాశ్రితదేవతాచక్రతర్పణమ్‌ ఇతి ముఖ్యం స్నానమ్‌ / 
ఆభ్యశ్లరం యథా - తత్తద్దరాదిరూవధారణయా తత్ర తత్ర పార్టివాదౌ చక్రే తన్సయీభామ / 

స్నానము, బావ్యాము అభ్యంతరమని రెండు విధములు. ఉపానింవఐడిన మంత్రముతో తాదాత్య్యము 
వలన తన్మయమైనవుడు, అక్ళడికళ్ళుదే నిమజ్జనం చేయవలెను, విశేషమేమునగా, వీరాధారగతమైన 
ఆనందద్రవ్యమును నిరీక్షించి, శివమయము గావించి, అక్కడే మన్రచక్రవూజ, దానిలోనే దేహప్రాణములు 
రెండింటిలో ఆశ్రయించిన దేవతాచక్రతర్పణము చేయుటయే ముఖ్యమైన స్నానము. ఆభ్యన్తరస్నానము ఈ 
విధము - వృథివి మొదలైన రూవములను ధారణ చేయదం వల్ల, ఆయా పార్టివాది చక్రములలో కలిగే 
తన్మయభావమే దాని రూవము, 
ఛో! వరలైరవనంమజ్ఞునమాహు: స్నానం యథా తు తద్ధవతి/ 
తదవి బాహ్యం స్నానం, న ముఖ్యమువచారత: కింతు || 

వరలైరవునిలో నంమజ్జనమే స్నానము. అయినవ్పటికీ బావ్యాస్నానమున్నది. అది ముఖ్యముకాదు. 
బౌవచారికమే. 


వ్యాఖ్యానము 


దీక్షలు మొదలైనవాటిని గురించి ఇంతకు ముందు సూచనాప్రాయముగా చెప్పబడినది. దానికిప్పుడు 
మరింత వివరణ ఇవ్వబడుచున్నది. దీక్షాస్వరూపమును వివరించడానికి ముందుగా, దానికవసరమైన 
స్నానమును గురించి చెప్పబడుచున్నది. 


స్నానము 


పరిశుద్ధతయే స్నానమని చెప్పబడుతుంది. అంటే, శుచిగా ఉండటం మాత్రమే. నత్యమైన దృష్టిలో 
చూచినప్పుడు, పరమేశ్వరుని యొక్క స్వరూపముతో ఏకత్వమును పొందటమే ఆనలైన శుద్ధత. ఇంకొక 
అర్థములో, కాలుష్యమును మననుండి తొలగించుకొనుటయే శుద్ధి అనబడుతుంది. 


కాలుష్యమంటే ఏమిటి? 'తత్‌' అనునది పరమేశ్వరవాచకము. దానితో, అనగా పరమేశ్వరునితో తాను 


ఏకమైనప్పటికీ, అట్లా కానని అనుకోవడములో మోహమును కలిగి ఉండటమే కాలుష్యము. పరమేశ్వరుని 
న్వరూపము ఎలా ఉన్నది? అని విచారించినపుడు, పరమ స్వాతంత్యృరూపమైన ఆనందము మరియు చిత్త 
అది ఉన్నది. దాని స్వరూపమే అయినట్టి తన ఆత్మనుగాని, విశ్వమును గాని, అవి ఆ విధములుగా కానట్లుగా 
భావిస్తూ, వేరే రూపములుగా వాటిని చూడటమే అశుద్ధి యనబిడుతుంది. అది ఎలా పోతుంది? అంటే, 
మహాభైరవుడైన పరమశివునితో సమావేశము (అభేదభావము) తోనే అది పోతుంది. 


కొందరిలో, ఈ శివానుభవము కలుగుతుంది, మరికొందరికి, అనేకములైన సాధనలు చేసిన 
తర్వాత మాత్రమే కలుగుతుంది. , ఒకటి, రెండు, మూడు మొదలైన భేదములతో ఒక్కొక్కచోట, 
ఒక్కొక్కరికి, ఒక్కొక్కవిధముగా, విచిత్రములైన రీతులలో, సాధకుని విశ్వాసమును బట్టి అది లభిస్తుంది. 


ఎనిమిది విధములైన స్నానము 


స్నానము చేయడమనేది లేదా శుద్ధత్వం లభించడమనేది, ఎనిమిది విధములుగా ఉంటుంది. 
సూర్యుడు, ఆత్మ మొదలైన ఎనిమిది రూపములుగా పరమేశ్వరుడే ఈ సృష్టిలో కొలువై ఉన్నాడు. కనుక ఈ 
ఎనిమిది దారులలోనే జీవునకు శుద్ధత్వం సంభవిస్తుంది. ఈ అష్టమూర్తుల యొక్క మంత్రములను న్యాసము 
చేయుటవలన, తనను తానే ఆయా పరమేశ్వరస్వరూపములుగా భావించడం జరుగుతుంది. ఈ ధ్యానబలం 
వలన, ఈ అష్టమూర్తులతో తాదాత్మ్యము చెందగా, తన దేహములో పరమేశ్వరశక్తితో కలయిక సంభవిస్తుంది. 
ఆయా అష్టమూర్తుల స్వరూపములైన దేహభాగములలో కూడా, పరమేశ్వర సమావేశప్రాప్తి లభిస్తుంది. ఈ 
విధముగా ఆయా దేహభాగములకు సిద్ధత్వం లభిస్తుంది. ఇది పూర్తిగా ధ్యానవిధానము. 

సరాసరిగా ఇటువంటి ధ్యానమును చేయలేనివారుంటారు. అలాంటివారికి, స్నానము చేయడము, 
శుభ్రమైన వస్త్రములను ధరించడము మొదలైన పనుల ద్వారా సంతోషం లభిస్తుంది. కనుక, అవి కూడా, 
వారివరకు వారిని, పరమేశ్వరుని దరికి జేర్చే ఉపాయములే అవుతాయి. శ్రీమద్‌ ఆనందాది శాస్త్రములలో - 
అష్టమూర్తి సాధనవల్ల ఈ క్రింది ఫలితములు కలుగుతాయని చెప్పబడినది. 


(సంఖ్య | సాధన 
పా = 


వవ [గయా 
డమ వాము 

పై ఎనిమిది విధములైన సాధనల వల్ల, ఇవి ముఖ్యఫలితములుగా కలుగుతాయి. ఇవిగాక, వాటి వాటి 
ఉపఫలితములు కూడా ఉంటాయి. ఆయా మంత్రముల ఉపాసనవలన, ఆయా రూపముల ధారణవల్ల ఈ 
సిద్ధులు సిద్ధిస్తాయి. 

వీరాచార సాధకులలో అయితే, ఇది మరొక విధముగా జరుగుతుంది. ఏలాగనగా, రణరేణు, వీరామృము, 
'మహామరుత్‌, వీరభస్మ, శృశాననభము, వాటిలో ఉన్నటువంటి చంద్రుడు, సూర్యుడు, నిర్వికల్పక ఆత్మ ఇవి 
ఎనిమిది. అంటే, యుద్ధభూమిలోని మట్టి, వీరజలము (మద్యము), మహావాయువు, వీరభన్మము, శృశానంలో 
ఉన్న ఆకాశము, చంద్ర, సూర్య, ఆత్మలు - ఈ ఎనిమిది విధములైన స్నానవస్తువులను వీరాచారులు 
స్వీకరిస్తారు. 
స్నానము - రెండు విధములు 

బాహ్యస్నానము, అంతరికస్నానమని - స్నానము రెండు విధములుగా ఉన్నది. దేహమును 
తన్మయత్వము సిద్ధిస్తుందో, అక్కడే అంతరికస్నానమైనట్లుగా భావించాలి. అదే నిజమైన స్నానము. 
వీరస్నానము 

దీనికి విభిన్నమైన వీరాచారమార్గంలో, సారాయిని ఉపయోగించడం ఉంటుంది. దీనికి ఆనందద్రవ్యమని 
పేరు. అట్టి ఆనందద్రవ్యమును చూస్తూ, దానిని ఆనందస్వరూపముగా, శీవమయముగా భావించి, దానిలోనే 
మంత్రసహితమైన చక్రపూజను చేసి, తన దేహప్రాణములు రెండింటిలోనూ ఆశ్రయించియున్న 
దేవతాచక్రములకు దానిని తర్పణము చేయుటయే ముఖ్యమైన స్నానముగా ఈ పద్ధతిలో ఆచరించబడుతుంది. 
అంతరిక స్నానము 

ఇక లోపలి స్నానమును వివరిస్తున్నాను. పృథివి మొదలైన పంచభూతముల రూపములను ధారణ 
చేయడం వల్ల, అయా చక్రములలో సాధకునకు కలిగే తన్మయ ధ్యానభావమే అంతరిక స్నానమౌతుంది. 
పరస్నానము 

పరభైరవునిలో తానుగా మునగడమే స్నానము. సృష్టికి అతీతమైన అనంతమైనతత్య్యమే పరభైరవుడు. 
దానిలో లయించడమే అసలైన స్నానమని చెప్పబడుతుంది. అందరికీ ఇది సాధ్యం కాదు గనుక, జలంతో చేసే 
బాహ్యస్నానమనేది అందరికీ అందుబాటులో ఉన్నది. ఇది తప్పక చేయవలసిన విధి కాదు. ఇష్టమైతే 
చేయవచ్చు. లేకపోతే లేదు. అసలైన స్నానమును చేయడం మాత్రం మరువకూడదు. 
కం॥/ వరఖైరవ తేజములో 


నరగున తామున్లు టెన్న స్నానము జూడన్‌ 
ఇరవౌ దేహస్నానము 

జరపుట లేకుంట జనుల సౌకర్యమురా 

ఆ// వరమునందు మునుగ వరస్నాన మదియౌను 
ఒడలు దడవుకొనుట యొట్టి యాట 
నీటిస్నానమెంచ నీ ఇష్ట సౌఖ్యంబు 
ముఖ్యమనగబోరు మునులు దాని 


కం/ స్నానములెన్నో గలవిట 

వానిన్‌, వరస్నానమెంచ వన్ని లకెక్కున్‌ 

మేనున్‌ జలమున దడవుట 

జ్ఞానుల కది మెప్పుగాదు; జనవాక్యంబొ / 
ఇతి శ్రీమదాచార్యాభినవగుప్తవిరచితే శ్రీతన్హసారే స్నానప్రకాశనం నామ ద్వాదశమాహ్నికమ్‌ | 12 | 
ఇది. శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తస్థసారమనే గ్రంథములోని స్నాసప్రకాశనమనే 


పన్నెండవ ఆహ్నికము. 


వరమేశ్వరనమావేతయోగ్యం 
కారణమ్‌, తదవి భావప్రసాదాదేవ ఇతి నాన్యత్‌ స్థానమ్‌ / 

అప్పుడు బ్రనన్నవ్యాదయముతో యాగస్థానమునకు వెడలవలెను. ఎక్కడైతే హృదయము ప్రసాదయుక్తమై 
వరమేశ్వరనమావేశయోగ్యము అవుతుందో అదే యాగకలము. దీనికంటే దానికి వేరే లక్షణమేమీ లేదు. 
ఒకవేళ పైస్తబరేన్తుటుో ధ్వేయతాదాత్య్యతయే దాని కారణము, అదికూడా భావవ్రసాదముతోనే 
సాధ్యమౌతుంది, 

i Td ET Or Te తేషు తేషు వీరాదిస్థానేషు 
వరమేశనియాత్యా వరమేశ్వ రావిప్తానాం శక్తీనాం దేహగ్రహణాత్‌, ఆర్యదేశా ఇన ధార్మికాణాం, వ్లేచ్చదేశా 
ఇన ఆధార్చికాణామ్‌, వర్వ తాగ్రాదేైకాన్తత్వే న విశ్లేపవరిహారాత్‌ వికాగ్య వదత్వమ్‌ ఇతి/ 

వీఠము, వర్వతాగ్రము మొదలైనవి శాస్త్రములలో చెప్పబడినది ఈ ఉద్దేశ్యముతోనే యని గ్రహించవలెను. 
ఆయా వీఠాదిస్థానములలో వరమేశ్వరుని నియతివలన, వరమేశ్వరావిన్హములైన శక్తులు దేహగ్రహాణము 
గావించి ఉంటాయి, ఆర్యదేశములలో ఇదే విధముగా ధార్శికులకు, మ్లేఛ్చదేశములలో అధార్మికులకు జన 
కలుగుతుంది. వర్వతాగ్రము మొదలైన ఏకాంత ప్రాంతములలో విక్షేవములుండవు గనుక ఏకాగ్రత 
నులభముగా లభిస్తుంది. 


తత్ర యాగగ్భహాగ్రే బపారేవ సొమాన్యన్యానం కుర్యాత్‌, కరయోః పూర్వం, తతో దేహే / ప్రీం-న-ఫ-వ్రాం, 
హ్రీం-ఆ-క్ష-ప్రీం ఇత్యాభ్యాం శక్తిశక్తిమద్వా చకాఖ్యాం మాలినీశబ్దరా శిమన్తాభ్యామ్‌, పకేనైవ ఆదౌ శక్తిః తతః 
శక్తీమా నితి, ముక్తొ పాదాగ్రా్ధిరో౭..్లమ్‌, భుక్తౌ తు సర్వో వివర్యయః/ 

ఆ యాగగ్భవోగ్రమున బయటనే సామాన్యన్యానము చేయవలెను. ముందుగా కరన్యానము, తదువరి 
దేవాన్యానము. ట్రీం-నం-ఫం-ప్రీం, ట్రీం-ఆం-క్షం-ట్రీం వీనితో శక్తిశక్తిమంతుల వాచకములతో 
మాలినీశభ్రరాళి మన్రములతో, ఒక్కరే అయినవ్చటికీ మొదట శక్తి, తరువాత శక్తిమంతుడు. ముక్తాభిలావులు 


మాలినీ పా భగవతీ ముఖ్యం శాళ్తం రూవం బీజయోనిసంఘట్టోన సమన్తకామదుఘమ్‌ / అన్వర్ణం 
బైతన్నామ రుద్రశక్షిమాలాభిర్యు క్లా ఫలేషు వుష్పితా నంసారశిశిరసంహార నాదభ్రమరీ 
కతన త నాలా యణ 
సౌప్తానో౬.వి గారుదవైష్థవాదిర్ని రజ్ఞానతామ్‌ ఏత్య మోక్షప్రదో భవతి/ 


భగవంతుని ముఖ్యశక్తి రూవమే మాలిని. బీజము, యోని కలనినవ్దుడు అది నమన్తకామములను 
నిద్ధింవజేస్తుంది. ఈ నామము అన్వర్థచేతన్సు, రుద్రశక్తిమాలతో కూడిన ఇది ఫలములకు వువ్చము వంటిది. 
నంసారశికిరమును నంవోరము చేనీ నాదభ్రమరీ రూపంలో నిద్ధిని కలిగిన్తుంది, మోక్షధారిణీ అవుతుంది. 
దానము ఆదానము రెంటికీ శక్తియుక్తమౌతుంది. న తులలో 'ర-ల' లకు ఏకత్వము చెప్పబడినది. ఎవడైతే 
విధులలో థ్రష్టత్వమును పొందినాడో, అతడు కూడా ఈ మంత్రన్యానము వలన వూర్ణత్వమును పొందుతాడు. 
మలినముతో కూడిన గారుడ, నైఫ్టవాది మంత్రములకు అమలినత్వమొనగ మోక్షప్రదమౌతుంది. 


దోహన్యాసానన్తరమ్‌ అర్హపాత్రే అయమేవ న్యాసః / ఇహ పా క్రీయాకారకాణాం 
వరమేశ్వరాలేదవ్రతివత్తిదార్య్యనిద్దయే వూజూక్రీయా ఉదాహరణేకృతా, తత్ర చ నర్వకారకాణామ్‌ ఇత్థం 
వరమేశ్వరీభావః, తత్ర యస్రాధారస్య స్థానతుద్ధ్యాపాదానకరణయో రర్దపాత్రశుద్ధిన్యాసాభ్యామ్‌ యస్టుర్లేహ. 
న్యాసాత్‌, యాజ్యన్య వ్లభీలాదిన్యాసాత్‌ / ఏవం క్రీయాక్రమేశావి వరమేశ్వరీకృత నమస్తకారకః తయైన దృశా 
నర్వక్రీయాః పశ్యన్‌ వినావి ప్రముఖజ్ఞానయోగాభ్యాం వరమేశ్వర ఏవ భివతి/ 

దేహన్యానము తరువాత అర్హప్యాతలో కూదా ఇదే న్యానమును చేయవలెను. ఇందులో క్రియ, కారకుడు 
ఈ రెంటికి వరమేశ్వరాభేదవ్రతివత్తి నిద్ధించుట కొరకు వూజ, క్రియ చెప్పబడినవి. అక్కడ నర్వకారకులకు ఈ 
వరమేశ్వరభావముతోనే నిది, యజ్ఞకారకులకు స్థానతుద్ధి, అపాదానకరణము, అర్హపాత్రళుద్ధి, 
న్యాసాదులవలన, యజ్ఞకర్తకు దేహన్యానము ద్వారా, యాగము చేసేవారికి వ్రజ్రీలాదిన్వానము వలన, ఈ 
విధమైన జ్రియాత్రమములలో కూడా వరమేశ్వరుడో ఈ నమన్తకారకుడనిన దృస్టితో నర్వభ్రియలను చూచినచో 
గొవ్పవైన జ్ఞానయోగాది సాధనలు లేకున్నవ్ఫటికీ వాడు వరమేశ్వరన్వరూవులే అవుతారు. 


ఏవమ్‌ లర్హపాత్రే న్యన్య వుప్పు ధూపాద్రె: పూజయిత్వా తద్వివ్రుడ్డిః యాగసారం వుష్పాది చ ప్రోక్షయేత్‌ / 
తతః ప్రభామ్ణాలే భూమౌ ఖో వా ఓం-బావ్యావరివారాయ నమ ఇతి వూజయేత్‌ / తతో ద్వారస్థానే ఓం- 
ద్వారదేవతాచక్రాయ నమ ఇతి వూజయేత్‌ / ఆగువ్తీ తు బహిఃస్టానే నతి ప్రవిశ్య మడ్జిలన్ధ్రేలాగ్ర ఏన 
బాహ్యా పరివారద్వారదేవతాచక్రవూజూం వూర్వోక్తం చ న్యాసాది కుర్యాత్‌, న బహిః / తతో౭.వ ఫట్‌ ఫట్‌ ఫట్‌ 
ఇతి లస్టజిప్తవుప్పుం ప్రక్షివ్య విఘ్నా నవసారితాన్‌ ధ్యాత్వా అన్లః ప్రవిశ్య వరమేశ్వ రకీరణోద్ధయా దృష్ట్యా అభితో 
యాగగ్భహం వత్యేత్‌/ 

ఈ విధముగా అర్హపాత్రలో న్యనించి వువ్చధూపాదులతో వూజించి, వివ్రలను యాగసారమును 
వుష్పాదులను ట్రోక్షించాలి. ఆవ్హుడు వ్రభామజ్ఞలమున భూమిలో గాని, ఆకాళంలో గాని, ఓం 
బావ్యావరివారాయ నమః అని పూజించవలెను. అవ్చుడు ద్వారస్థానమున ఓం ద్వారదేవతాచక్రాయ నమః అని 
వూజించవలెను. రహాన్యము కానిచో, బపాఃస్థానమునకు వచ్చి మ్రల న్రశ్రిలాగ్రములో బావ్వావరివార ద్వార 
దేవతాచక్రవూజను వూర్వోక్తముగా న్యాసాదులను చేయవలెను. అవ్పుడు ఫట్‌ ఫట్‌ ఫట్‌ అంటూ 
ఆన్రమంత్రముతో వువ్చములనుంచి విఘ్నములు తొలగినట్లుగా ధ్యానించి లోనికి ప్రవేశించి వరమేశ్వరకిరణ 
దృష్టితో యాగగ్భహమును చూడవలెను. 


తత్ర ముముక్షురుత్రరాభిముఖన్తిప్టేత్‌, యథా భగవదఘోరతేజసా రుటీత్యేవ ప్పుప్టపాలో భవేత్‌ / తత్ర 
వరమేశ్వరస్వాతత్వ మేత మూర్త్యాభానవయా దిక్షత్త్వమ్‌ ఆనభానయతి / తత్ర చిత్స్ర)కాళ్‌ ఏన మధ్యం, తత 


ఇతరప్రవిభాగప్రవృత్తే: ప్రకాశన్వీకార్యమూర్త్యమ్‌, అతథాభూతమ్‌ అధు, ప్రకాశనసంముఖేనం వూర్వమ్‌, 
ఇతరత్‌ అవరమ్‌, సంముఖీభూతప్రకాశత్వాత్‌ ఆనన్తరం తత్ప్రకాళధారారోహస్థానం దక్షీణమ్‌ 
ఆనుకూల్యాత్‌, తతృంముఖం తు అవభాస్యత్వాత్‌ ఉత్తరమ్‌, ఇతి దిక్రతుప్పుమ్‌ / తత్ర మధ్యే భగవాన్‌, 
ఊర్ట్వే౭ స్య విశానం వక్తమ్‌, అధః పాతాలవక్తమ్‌, వూర్వాదిదిక్రతువ్వు శ్రీతత్పు రుషాఘోరసద్యో వామాఖ్యమ్‌, 
దిక్రతుప్పుమధ్యే అన్యాశ్చతస్తః - ఇత్యేవం సంవిన్నవహమైవ మూర్తికృతం దిగ్దేదం భాసయతి, ఇతి దిక్‌ న 
తత్త్వాన్తరమ్‌ | 

ముముక్షువు ఉత్తరాభిముఖముగా కూర్చోవాలి. భగవంతుడైన అఘోరుని తేజన్సుతో అతని పాళములన్నీ 
తాలిపోతాయి. వరమేశ్వరుని స్వాతన్ష్యమే మూర్యాభాననమై దిక్తత్య్యములను దీవీంవజేస్తుంది. మధ్యలో 
నున్నది చిత్స్రకాళము. అనగా, 'చిత్‌' యొక్క వెలుగు. అక్ళుడినుండి ఇతర విభాగముల ్రవ్ఫత్తి 
జరుగుతుంది. వ్రకాళమును న్వీకరించునది ఊర్చ్యము, అటుల చేయనిది అధమము, వ్రకాశన నంముఖము 
వూర్వము, ఇతరమైనది అవరము, నంముభీభూతవ్రకాశము యొక్క లోపల దాని ధారారోహస్థానము 
దక్షిణము, అనుకూలమున్నది గనుక, దానికి అవభానితమైనది ఉత్తరము, ఇవి నాలుగు దిక్కులు. ఆ మధ్యలో 
భగవంతుడు, ఊర్చ్యమున ఈశానముఖము, అధరమున పాతాలవక్రము, పూర్వాది నాలుగు దిక్కులలో 
తత్పురుష, అఘోర, నద్యోజాత, వామదేవాఖ్యములు, నాలుగు దిక్కుల మధ్యలో ఇంకొక నాలుగు 
దిక్కులుంటాయి. ఈ విధముగా నంవిత్‌ యొక్క మహిమమే మూర్తులుగా దిక్కులను కల్పిన్తుంది. దిక్కులు వేరే 
తత్ష్యములు కావ. 


యధా యధా చ స్వచ్చాయా లజ్జయితుమ్‌ ఇష్టా నతీ వురః వురో భవతి తధా వరమేశ్వరమధ్యతామేతి 
సర్వాభిష్టాతృతైవ మాధ్యస్థ్యమ్‌ ఇత్యుక్తమ్‌ / ఏవం యథా భగవాన్‌ దిగ్విభాగకారీ తథా సూర్యో౭.వి, స పా 
పారమేశ్వర్యేవ బ్ఞానశక్తిరిత్యుక్రం తత్ర తత్ర, తత్ర వూర్వం వ్యక్తే: వూర్వా యత్రైవ చ తథా తత్రైవ, ఏవం 
స్వాత్మాధీనావ స్వనంముఖేనన్య దేశన్య వురస్తాత్వాత్‌ / పవం స్వాత్మసూర్య పరమేశ త్రితయైకీభావనయా 
దిక్టర్ధా ఇతి అభినవగువ్రగురవః | 

వ విధముగా ఒకడు తన నీడను దాటాలని చూచినవ్పటికీ అది ముందుముందుకు పోతూ ఉంటుందో, 
అదే విధముగా వరమేశ్వరుడు కూడా నర్వాధిష్టాతయైనవ్పటికీ మధ్యలోనే ఉంటాడు. ఏ విధముగా 
భగవంతుడు దిగ్వభాగకారి యౌతున్నాదో అదే విధముగా నూర్యుడు కూడా. అతదు వరమేశ్వరుని 
జ్ఞానశక్తియేనని అకృడక్ళడ చెప్పబడినది. దీని బ్రకాళము ఎక్కడెక్కడ ముందుగా వడుతుందో అది తూర్పు. 
కనుక అత్మాధీనమైనవ్పటికీ న్వనమ్ముఖమైన దిళ తూర్పు. ఈ విధముగా స్వాత్య, నూర్యుడు, పరమేశ్వరుడు - 
ఈ మువ్వురి ఏకైక భావనతో దిక్కులను భావించవలెనని అభినవగుప్తల గురువుల నిద్ధాంతము. 


ఏవం స్థితో టత్తరాభిముఖమ్‌ ఉపవిశ్య దేహవుర్యష్టకాదౌ అహంభావత్యాగేన దేహతాం దహీత్‌ 
సంనిధావవి వరదేహవత్‌ - అదోహత్వాత్‌, తతో నిస్తరభద్రువధామరూధన్య దృష్టిస్వాభావ్యాత్‌ యా కీల ఆద్యా 
నృష్టకలా నైవ మూర్తిః, తదువరి యథోపదిష్టయాజ్యదేవతాచక్రన్యానః, ప్రాధాన్యేన చ ఇహ శక్ష్యయో 
యాజ్యా: - తదాననత్వాత్‌ భగవన్న వాత్మాదీనాం శక్తేరేవ చ వూజ్యత్వాత్‌, ఇతి గురమః / తత్ర చ పప్పు అవస్తా 
జూగ్రదాద్యాః, వవ్టీ చ అనుత్తరా నామ న్వభావదతా అనునంధేయా, - ఇతి షోధా న్యాసో భవతి/ 


ఈ నీతిలో ఉత్తరాభిముఖముగా కూర్చుండి దేహవుర్యష్టకములో అహంభావత్యాగము ద్వారా 


'దేహత్వమును దహించవలెను. దగ్గరున్నవృటికీ వరదేహములాగా, దేహము లేనట్లుగా. అప్పడు నిన్తరజ్ఞ 
థ్రువధామమును పొందవలెను. న్వభావవరముగా అది నమన్తనృష్టిని చేయగల నృందన. తదువరి యథోపదిష్ట 
యాజ్యదేవతాచక్రన్యానము. ప్రాధాన్యమును బట్టి శక్తులను యజింవవలెను. భగవంతుని నవళక్తులకు 
ఆననములిచ్చి, గురువచనానుసారముగా శక్తులను వూజించవలెను. అక్కద జాగ్రదాది అయిదు 
అవస్థలున్నాయి. ఆరవది అనుత్తరమనిన వేరుగల న్వభావదశ. ఈ విధముగా న్యానము ఆరువిధములుగా 
ఉంటుంది. 


తత్ర కారణానాం బ్రహ్మా-విష్ణు-రుద్రేశ-సదాశివ-శక్షీరూపాణాం ప్రత్యేకమ్‌ అధిష్టానాత్‌ పట్రింశత్తత్త్వ 
కలావన్య లౌకికతత్తోత్తీరస్య బైరవభట్టారకాభేదవృత్తే న్యానీ వూర్లత్వాత్‌ బైరబీభావః తేన ఏతత్‌ అనవకాశమ్‌ 
1 యదాహుః 'అతరజరూఢౌ లబ్బాయాం వునః కీం తత్త్వ్వన్నష్రిన్యాసాదినా' ఇతి / తావత్‌ హా తదతరణ్ఞం 
ఓైరవవవుః యత్‌ స్వాత్మని అవభానిత నృష్టినంహారా వైచిత్య కోటి/ 

ఆయా కారణములలో బ్రహ్మా, విష్ణు, రుద్ర, ఈశ్వర, నదాళివ, శక్తిరూవములలో ప్రత్యేకముగా అధిష్టాతలై 
మువ్పదియారు కళలతో ఉంటుంది. లౌకికతత్ఫోత్లీర్హమై ఖైరవభట్టారకునితో అభేదవ్భత్తి న్యానము ద్వారా 
వూర్ణత్వమును పొంది ఖైరవభావములో ప్రవేశిస్తాడు. కనుక దీనిని చెప్పేదేమున్నది? ఇలా చెప్పుబడినది 
'ఆతరణ్జరూఢౌ లబ్దాయాం వునః కిం తత్పన్నషిన్యాసాదినా'. ఆ అతరణ్ఞమే ఖైరవునిగా స్వాత్సరూవములో 
నృష్టినంవోరాది విబిత్రక్రోటులను గావిన్తూ ఉంటుంది. 

ఏవమ్‌ అన్యోన్యమేలకయోగేన పరమేశ్వరీభూతం ప్రాణదేహబుద్ద్యాది భావయిత్వా బహారన్లః వుప్పు- 
ధూప తర్పశాద్రెర్యధానంభవం వూజయేత్‌ / తత్ర శరీరే ప్రాణే ధియి చ తదనుసారేణ శూలాబ్ధన్యానం 
కుర్యాత్‌, తద్యథా-ఆధారశక్సిమూలే మూలం, కన ఆమూలసారకం లమ్డికాన్లే, కలాతత్వానో దాః, 
మాయాత్యకో గ్రని, చతువ్కుకాత్మా శుద్ధవిద్యావద్భం, తత్రేవ సదాశివభట్టారక: న ఏవ మహావ్రేత: - ప్రకర్షేణ 
లీనత్వాత్‌ బోధాత్‌ ప్రాధాన్యేన వేద్యా త్మ కదేహక్షయాత్‌ నాదామర్శాత్మ కత్వా చ్చ, ఇతి/ 

ఈ విధముగా అన్యోన్యమేలకయోగముతో వరమేశ్వరభూతములుగా ప్రాణ, దేవ, బుద్ధ్యాదులను 
భావించుచూ బహిరన్తములలో వువ్చ, ధూవ, తర్పణాదులతో వూజింవవలెను. శరీర-ప్రాణ-బుద్ధులలో 
శుద్ధవిద్యావద్దము, దానివైన నదాళివభట్టారకుడున్నాదు, ఆయనో మహోద్రేతము - ప్రక్రర్థము, లీనత, 
బోధయొక్క ట్రాధాన్యతవలన, వేద్యాత్సకమైన దేహము క్షయమగుటవలన, నాదము యొక్క 
ఆమర్భనమువలన. 

తన్నాభ్యుక్థితం తన్మూర్జర్థ్ర త్రయనిర్ణతం నాదాన్తర్వర్తిశక్తీ వ్యావినీ నమనారూవ మరాత్రయం 
ద్విషట్కాన్రం, తదువరి శుద్దవద్మత్రయమ్‌ బొన్తననమ్‌, ఏతస్మిన్‌ విశ్వమయే భేదో ఆసనీకృతే అధిష్టాతృతయా. 
వ్యావకభావేన ఆధేయభూతాం యధాభిమతాం దేవతాం కల్పయిత్వా యత్‌ తత్రైవ నమన్వభావనిర్ధరాత్మని 
విశ్వభావార్పణం తదేవ వూజనం, యదేవ తన్మయీభవనం తద్ద్యానం, యత్‌ తథావిధాన్తః పరామర్శ 
నద్ధావనాదాన్లోలనం స జప, యత్‌ తథావిధపరామర్భ క్రమప్రబుద్ధ మహాతేజసా తథాబలాదేవ 


విశ్వాత్మీకరణం స హోము, తదేవం కృత్వా పరివారం తత ఏవ వహ్నా రాశేర్విస్సులిభావత్‌ ధ్యాత్వా తభైవ 
వూజయేత్‌/ 

దాని నాభినుండి ఉదయించి శిరన్సులోని మూడు రంధ్రములనుండి నిర్గమించి నాదాన్తర్వర్తియైన శక్తి, 
వ్యావినీ నమనా రూవములతో అరాత్రయమై ద్విషట్యాన్తమువరకూ ఉన్నది. దానిపైన మూడు 
శుద్ధవద్దములతో బెన్మననమున్నది. అక్కడ విశ్వమయమైన భేదముతో ఆననమును కల్పించి అధిష్టాత్రమై 
వ్యావకభావముతో ఆధేయముగా ఉన్నదానిని ఇష్టదేవతగా కల్పించి అక్కడే నమన్వభావము నిండిన ఆత్మతో 
విశ్వభావార్పణం గావించుటయే వూజనము. దానిలో తన్నయీభావమే ధ్యానము. దీనియొక్కు అన్తఃవరామర్భ 
నద్భావనాద దోలికయే జపము. ఈ వరామర్భ క్రమములో ఉదయించిన మవోతేజన్సులో విశ్వాత్సను హుతం 
గావించడం హోమము. అట్లా చేని, ఆ అగ్నిలోనుండి వెలువడుతున్న రవ్వల వలె వరివారదేవతలను ధ్యానించి 
వూజించాలి. 


శ్లో! ద్వాదశాన్తమిదం ప్రాగ్రం త్రిశూలం మూలతః స్యరన్‌/ 
దేవీచక్రాగ్రగమ్‌ త్యక్తక్రమః ఖచరతాం వ్రజేత్‌ || 
మూలాధారాద్ద్విషట్మాన్తవ్యో మాగ్రాపూరణాశ్శి కా | 
ఖేచరీయం ఖసంచారస్టేభ్యాం ఖామృతాశనాత్‌ || 

ద్వాదశాంతము వరకూ తూర్పువైకి పోతున్న త్రితూలమును మూలమునుండి దేవీచక్రమువైవరకూ 
త్యక్తక్రమములో న్మరించితే ఖేచరత్వములో కుదురు లభిస్తుంది. మూలాధారమునుండి ద్వాదళాంతము 
తాగుతుంది. 


ఏవమ్‌ అత్తర్యాగమాత్రాదేవ వస్తుతః కృతకృత్యతా / సత్యతః తదావిష్టన్య తధావి బహిరపె 
కార్యోయాగో౭.వచ్చేదహానయ ఏవ, యో౭2.వి తధా నమావేశభాక్‌ న భవతి తన్య ముఖ్యో బపార్యాగః, 
తదభ్యాసాత్‌ నమావేశలాభో-యతన్తస్యావి తు వతుతా తిరోధానాయాన్తర్యాగు-తదరూధావవి 
తత్పంకల్పబలన్య శుద్ధిప్రదత్వాత్‌/ 

ఈ విధమైన ఆంతర్యాగము వల్లనే కృతకృత్యత లభిస్తుంది. నత్వముగా దీనియందు కుదురుగా 
ఉన్నవానికి లోవలగాని, బయటగాని, యాగకార్యము నిర్విఘ్నముగా జరుగుతుంది. అయినవ్పటీకీ ఈ 
విధమైన నమావేశమున్నవానికి ఐిపొర్యాగము ముఖ్యము కాదు. ఈ అభ్యానమువలన నమావేశళ 
లాభమౌతుంది. వశుత్వ తిరోధానమే అంతర్యాగము. దానిని అందుకోలేనివానికి కూడా ఆ నంకల్పబలమే 
శుద్ధిని కలిగిన్తుంది. 

అభ యదా దీక్షాం చికీర్షే త్‌ తదాధినాననార్థం భూమివరిగ్రహం, గణోశార్హనం, కువ్చుకలశయోః పూజాం, 
ఫ్లజ్రీలార్రనం, హవనం చ కుర్యాత్‌ / నిత్య నైమిత్రికయోస్తు స్టణ్రీలాద్యర్ధనహవనే ఏవ / తత్ర అధివాననం శిప్యన్య 
నంస్యృతయోగ్యతాధానమ్‌ అమీ కరణమివ దన్తానాం, దేవస్య కర్తవ్యో న్ముఖత్వగ్రాహాణమ్‌, గురోస్తద్ధహణమ్‌. 
| ఉపకరణద్రవ్యాణాం యాగగ్భ వోన్తర్వర్తితయా పరమేశతేజోబ్బంహణోన వూజోవకరణ యోగ్యతార్పణమితి / 

దీక్షయందు చికీర్ణ ఉదయించినవ్చుడు అధివానం కొరకు భూమివరిగ్రహం, గణోశార్చనం, 


వ్రజ్రీలాద్వర్చనము వావనము చేయవలెను, ఆప్పుడు అధివాననము, శిష్యునకు నంన్దు తయోగ్యతాధానము, 
దంతముల అల్లీకరణము, దేనతయొక్క కర్తవ్యోన్నుఖత్వగ్రాహణము, గురువు ద్వారా దానిని న్వీకరించుట, 
ఉవకరణద్రవ్యములలో యాగగ్బవోన్తర్వర్తిత్వము ద్వారా వరమేశతేజోబ్భుంహణముతో వూజోవకరణముల 
యోగ్యతార్చణము గావించాలి. 


Pee rag Prey య భా న్య hoes aE 
తద్వర్థతేజఃవుజ్ఞభరితం గృహీతం భావయన్‌ వుష్పాజ్ఞాలిం క్షీవీత్‌ / తత చక్తాశ్హజప్తాని యథాసంభవం 

నెద్దార్థధాన్యాక్షతలాజాూదీని తేజోరూపాణి వికీర్య విశాన్యాం దిశి క్రమేణ సంఘట్టయేత్‌, ఇతి భూపరిగ్రహః / 

ఆ విధముగా నర్చోవకరణవూర్ణమైన యాగగ్భవామును ట్రవేశించి భగవతియగు మాలినిని లేదా 
మాత్ళకలను నృరించి ఆమెయొక్య వర్ణతేజోపుంజములను గ్రహించినట్లుగా భావించి వుష్పాంజలిని 
నమర్పించవలెను. అవ్చుడు ఇంతకుముందు చెప్పుబిడిన అశ్రమంత్రములను జవీంచి యథానంభవముగా 
నిద్ధార్హ, ధాన్య, అక్షత, లాజలు మొదలైనవాటిని తేజోరూవములుగా, ఈశాన్యదిశాక్రమంలో వెట్టవలెను. ఇది 
భూవరిగ్రహణము. 

తతః శుద్ధవిద్యాన్తృమాననం దత్త్వా గణవతే! పూజా, తతః కువుమ్‌ ఆనళ్ధద్రవ్య వూరితమ్‌ అలంకృతం 
పూజయేత్‌, తతో యాజ్యమను వూగం న్యన్య తత్ర ముఖ్యం మరం నర్వాధిష్ణాతృతయా విధివూర్వకత్వేన 
స్మరన్‌ అష్టోత్తరళతమళ్థితం తేన తం కువ్చుం కుర్యాత్‌ / ద్వితీయకలశే విఘ్న శమనాయ అక్హుం యజోత్‌ / తతః 
న్వన్వదిక్షు లోకపాలాన్‌ సాస్ట్రాన్‌ వూజియేత్‌ / తతః శివ్యన్వ ప్రాక్‌ దీక్షితన్య హన్త్‌ అర్ధకలళం దద్యాత్‌ | 
స్వయం చ గురుః కుమమ్‌ ఆదదీత / తతః శిష్యం గృహవర్యన్లేషు విఘ్న శమనాయ ధారాం పొతయన్లం 
నవిష్యాజిమేగచ్చేత జకం త్రం నకన్‌. 

అవుడు శుద్ధవిద్యాన్తమాననముతో గణవతిని వూజీంచనలెను. అవుడు ఆనన్హద్రవ్యవూరితము, 
అలంకృతము అయిన కుంభమును వూజించవలెను. తరువాత వూగమును అందులో ఉంచి నర్వాధిష్లాతయైన 
మంత్రమును విధిపూర్వకముగా నృరించి అష్టోత్రరశతమన్థితము జేన్‌ ఆ కుంభమును అభిమంత్రించాలి. 
ద్వితీయకలళమున  విఘ్నుశమనార్హమై ఆన్రమును ఉంచాలి. ఆయా దిక్కులలో అన్ధనహితులైన 
లోకపాలకులను వూజించాలి. ఇంతకు ముందే దీక్షితుదైన శిష్యునకు వాస్తములో ఆన్రకలశమునివ్వాలి. 
గురువు న్వయముగా కుంభమును తీనుకోవాలి. ఆ తరువాత విఘ్నళమనార్ధమై గృహవర్యన్తము ధార 
పోనుకుంటూ దానివెంట కుండతో అనునరిన్తూ ఈ మంత్రమును వఠించాలి. 


ల్లో భో భో: శక్ర త్వయా స్వస్యాం దిశి విస్నువ్రశాశ్తయే / 
సౌవధానేన కర్మాన్లం భవితవ్యం శివాజ్ఞాయా || 

ఓ ఇంద్రా ! విఘ్నవ్రశాంతికొరకు కర్మాంతమువరకూ సావధానంగా నీయొక్క దిశలో నీవుందవలెను. 
ఇది శివాజ్ఞ. 

త్యక్షరే నామ్మి - భో ఇత్యేకమేవ / తత విశాన్యాం దిశి కువ్చుం స్థావయేత్‌ / వికీరోపరి అన్హకలశమ్‌ / తత 


ఉభయవూజునమ్‌ / తతః స్థణ్ణేలమధ్యే వరమేశవూజునమ్‌ / తతః అగ్నీ కుకుం వరమేశ్వరళక్తీడూవతయా. 
భావయిత్వా తత్ర అగ్నిం ప్రజ్వాల్య హృదయానర్లోధాగ్నినా సహ ఏకీకృత్య మశ్రవరామర్శసాపాత్యేన జ్వలన్తం 
శీవాగ్నిం భావయిత్వా, తత్ర వ్యన్య అభ్యర్హ్య మన్హాన్‌ తర్పయేత్‌ ఆజ్యేన తిలైశ్ర | అర్హపాత్రేణ చ ప్రోక్షణమేవ 
తిలాజ్యూ దీనాం సంస్కార: | స్తుక్పువయోత్త వరమేశాభేదదృష్టిరేవ పా నంస్కారః | 

మూడక్షరముల నామమును, 'ఖో' అని ఒక్ళసారిగాను అనవలెను. అవ్చుడు ఈశాన్యదిశలో కుంభమును 


-వహ్నాపు భాగం భాగం నివేద్య, పకభాగమ్‌ అవశేప్య, శిష్యాయ భాగం 
దద్యాత్‌ / తతో దన్తకాష్ట్రమ్‌ / తత్పాతో౬.గ్ని యమ నిరృతిదిక్షు అధశ్ర న శుభ ఇతి/ తత్ర హోమో౭.న్హమన్రేణ 
కార్యః/ 

యధాశక్తి వోమము గావించి, న్రుక్సువములను ఉద్బ్వాధోముఖములుగా శక్తేశివరూవములుగా 
వరన్పరోన్ముఖములుగా ఉంచి నిలుచుండి, ద్వాదశాంతగగనములో ఉదయించిన శివరూవమైన వూర్ణచంద్రుని 
నుండి కురియుచున్న అవ్ముతధారను భావిన్తూ ద్వాదశాంతము వరకూ మంత్రమును ఉచ్చరిన్తూ నెయ్యి 
క్షయమయ్యేవరకూ ఉందాలి. ఇది వూర్ణాహుతి. అన్ని మంత్రచక్రములను నంతర్చణ గావిస్తుంది. అవ్వడు 
టప్రోక్షేతమైన చడువును తెచ్చి ఫ్రజ్రీల, కలళ, కుంభ, వహ్నలలో ఒక్సొక్టుభాగముగా నివేదించాలి. మిగిలిన ఒక 
భాగమును శిష్యునకు ఇవ్వాలి. తరువాత దంతకాష్ట్రమును వినరివేయాలి, అది దక్షిణ, నైర్ఫతి దిక్కులకు గాని, 
ట్రీందకు గాని వడితే శుభం కాదు. దానికొరకు ఆన్రమన్రములతో హోమము చెయ్యాలి. 

తతో విక్షేపపరిహారేణ భావిమశ్తు దర్భనయోగ్యతాయై బద్ధనేత్రం శీష్యం ప్రవేశ్య జూనుస్థతం తం కృత్వా 
వుష్పాజ్ఞాలిం శ్రేపయేత్‌ / తతః నహసా అపానీతనేత్రబల్దో2.సా శక్తీపాతానుగ్రహీత కరణత్వాత్‌ 
Fn EE En WAS Ee Pe Rte! 

ప్రత్యక్ష! యతన్హన్య తామ్‌ ఇవ భూతానామ్‌, 

లవ త | కటి. కాన కా 
కూర్చున్నవీదవ వుష్పాంజలిని నమర్చింవజేయాలి. అవ్హుడు న్యేతబంధములను వివ్పగా, శక్తిపాతమును 
భ్రహించినకారణం చేత మంత్రసాక్షాత్భారమై తన్గయత్వము కలుగుతుంది. అనుగ్రహము యొక్క 
కారణముగా మంత్రనంనిధి బ్రత్యక్షమౌతుంది. వానినిచూచినవ్పుడు వతువులకు భయము కలుగుతుంది. 


తతః న్వదాక్షీణహన్త దీప్యతయా దేవతాచక్రం పూజయిత్వా తం హస్తం మూర్గహృన్నా భిషు శివ్యన్య 
పాశాన్‌ దహన్తం నిక్షీవత్‌ | తతో వామే సోమ్యతయా పూజయిత్వా శుద్ధతత్త్వాప్యాయినం, తతః ప్రణామం 
కుర్యాత్‌ | తతో భూతదేనతాదిగ్లలిం మద్య మాంసజులాదిపూర్ణం బపార్టద్యా త్‌, ఆచామేత | 

తన దక్షిణహన్తములో వెలుగుచున్న దేవతాచ్యకమును వూజించి ఆ హస్తమును శిష్యుని శిరన్సు 
వృదయము నాఖి వీనివైన ఉంచి శిష్యుని పాళములను దహించాలి. ఎడమచేతిలో శుద్ధతత్వాప్యాయమైన 
సోమతళ్ష్యముతో పూజించి ప్రణామం చెయ్యాలి, అవ్చుడు మద్య, మాంన, జలాదివూర్ణమైన భూతదేనతా 
దిగ్భలిని బయటగా చేని ఆచమించాలి. 


తతః స్వయం చరుభోజునం కృత్వా శీష్యాత్మనా సహ విక్యమావన్న: ప్రబుద్ధవృత్తిః తివ్దీత్‌ / స్వవన్‌ అవి 
వ్రభాతే శివ్య చేత్‌ అశుభం స్వవ్నం వదేత్‌ తత్‌ అన్ని న వ్యాకుర్యాత్‌ - pies mele td ly aiken! 
కేవలమ్‌ లన్హణ తన్ని ప్పుతిం కుర్యాత్‌ / 

అప్పుడు న్వయముగా చరుభోజనము చేని శిష్యునితో ఏకత్వ భావనతో ప్రబుద్ధవృత్తిలో ఉండాలి. 
నిద్రించిన తర్వాతగాని, వ్రభాతకాలమునగాని శిష్యునకు ఎవైనా అశుభన్వవ్నములు అగువిస్తే వాటిని 
వివరించకూదదు. అట్లా చెయ్యదం వలన అతని మననులో శంకలు కలుగుతాయి. కేవలం ఆన్రమంత్రములతో 
వాటీకీ నిమ్మ తి చేయాలి. 


తతస్తతైన వరమేశ్వరం పూజయిత్వా తదగ్రే శవ్యన్వ ప్రాణక్రమేణ 
ప్రవిశ్య తృత్యద్ధితాలులలాటరక్థ్రద్వాదశాన్తేషు వట్సు కారణపట్కన్పర్భం కుర్వన్‌ ప్రత్యేకమష్టా సంస్కారాన్‌ 
చిన్హయన్‌ కంచిత్కాలం శిష్యప్రాణం తత్రైవ విశ్రమయ్య వునరవరోహీత్‌ / ఇత్యేవాపాది 
తాప్పాచత్వారింశత్సంస్కారోపరికృత రుద్రాంశావక్తి! నమయీభవతి / తతః అన్ని పూజ్యం మనం వుష్వాద్యె: 
సహ అర్పయేత్‌/ తతః నమయాన్‌ అన్ని నిరూవయేత్‌/ 

అప్పుడు వరమేశ్వర వూజనుగావించి ఆ తరువాత శిష్యుని ప్రాణములో ప్రవేశించి హృదయము, 
కంఠము, తాళువు, లలాటము, రంధ్రము, ద్వాదశాంతముల లో ఉన్నట్టు కారణషట్టుములను నృర్శిన్తూ 
అష్టనంస్కారములను న్మరిన్తూ ఆయా స్థలములలో శిష్యుని ప్రాణమును కొంతనమయం పాటు ఉంచి 
తరువాత వెనుకకు రావలెను. ఈ విధముగా చేయబడిన 48 నంస్కారములవలన శిమ్యునిలో రుద్రాంళ 
ఆవేకించి, అతడు నమయి అవుతాడు. అవ్హుడతడు వూజ్యములైన మంత్రములను వుష్పాదులతో కలివి 
అర్చించాలి. అవ్హుదతనికి నమయమును నిరూవించాలి. 


గురౌ సర్వాత్మనా భక్తీ తథా శాస్త్ర దేవే, తత్ప్రతిద్వన్ల్విని వరాజ్బుఖతా, గురువత్‌ గుడువుత్రాదేః 
విద్యానంబన్థకృతన్య తత్పూర్వదీక్షితాబే: సందర్భనమ్‌ యౌనసంబన్హన్య తదారాధనార్థమ్‌, న తు స్వత ఇతి 
మన్తవ్యమ్‌ / స్రియో వస్థ్యాయాన్రజ్ఞుగుప్పాహీతుం న కుర్యాత్‌ / దేవతానామ్‌ గురునామ్‌ తధా మత్రం 
పూజాకాలాత్‌ బుతే న ఉచ్చారయేత్‌ / గురూవభుక్తం శయ్యాది న భుజ్జీత / యత్‌ కించిత్‌ లౌకీకం క్రీడాది 
తత్‌ గురునంనిధౌ న కుర్యాత్‌ / తద్వ్యతిరేకేణ న అన్యత్ర ఉత్కర్శ బుద్ధిం కుర్యాత్‌ / సర్వత్ర త్రాద్దాదౌ గుడుమేవ 
వూజయేత్‌ / నర్వేము చ నైమిత్తికేషు శాకినీత్యాబిశబ్దాన్‌ న వదేత్‌ / వర్వదినాని వూజయేత్‌ / 
బైఫ్రవాద్వెరదోదృష్టభిః నహ నంగతిం న కుర్యాత్‌ / పతచ్చాననస్థాన్‌ వూర్వజాతిబుద్ద్ధ్యా న వశ్యేత్‌ / గుడువర్లే 


గృహాగతే యథాశక్తి యాగం కుర్యాత్‌ | అధోమార్లస్థితం కంబిత్‌ వైష్ణవాద్యం తచ్చాన్తకుతూహలాత్‌ 
గురూకృత్యావి త్యజేత్‌ / తదావి న ఉత్కర్ష బుద్ధ్యా వశ్యేత్‌ / లిజ్లీభఃసహ నమాచారమేలనం న కుర్యాత్‌, తాన్‌ 
కేవలం యథాశక్తి పూజుయేత్‌ / శబ్కొన్యజోత్‌ / చక్రే స్థితశ్రరమాగ్ర్యాదివిభాగం జున్నకృతం న నంకల్పయేత్‌ / 
శరీరాత్‌ బుతోన అన్యత్‌ ఆయతనతీర్దాదికం బహుమానేన వశ్యేత్‌/ 

గురువన్నచో నర్వాతృతాభక్తే, అదే విధముగా శాస్త్రములు, దేవతలవట్ల, వాటి విరుద్రములవట్ల 
విముఖత్వము, గురువువలె గురువుత్రులను గౌరవించవలెను. విద్యానంబన్ధములలో కూదా ఇంతకువూర్వమే 
దీక్ష పొంది ఉన్నట్లయితే, వారిని కూడా ఇదే విధముగా ఆరాధించనలెను. వారు యోనినంభవులని 
భావించకూడదు. వంధ్యలైన న్రీలను జుగువుతో చూడరాదు. దేవత, గురు, మంత్రవూజాకాలములలో ఇతర 
శబ్దములను మాట్లాడకూడదు. గురువు వాడిన శయ్యను వాడరాదు. లౌకికక్రీడలను కొంచమైనా కూదా 
గురునన్నిధిలో చెయ్యకూడదు. ఆయనకు వ్యతిరేకులైన వారిపట్ల ఉత్సర్థబుద్ధి వనికిరాదు. శ్రాద్ధాది కార్యముల 
మొదట్లో గురువును పూజించాలి. అన్ని నిమిత్త కార్యములలోను శాకిని మొదలైన వదములను అనకూడదు. 
వర్వదినములలో పూజించాలి. అధోద్బష్టి కలిగినట్టీ వైష్ణవాది మతముల జోలికి పోకూడదు, ఆ శాననస్థులను 
వూర్వజాతి దృష్టితో చూడరాదు. గురువర్గములు ఇంటికి వచ్చినవుడు యథాశక్తి యాగము చేయవలెను. 
 అధోమార్లస్థితులైన వైప్లవాదులలో ఆయా శాస్త్రముల కుతూవాలముతో గురువులైనవ్పటికీ వారిని 
త్యజించవలెను. అవుడు కూడా వారిని గొవ్ఫుగా చూడకూడదు. లింగధారులతో నమానముగా కలువరాదు. 
వారిని యథాశక్తి పూజించాలి. శంకలను వదలివెట్టాలి. చక్రమునందు నీతులైనవ్పండు ఉత్తమకులము 
మొదలైనవాటిని చూదకూదదు. శరీరమునకు భిన్నములైన తీర్థక్షేతములను గొప్పుగా చూడకూడదు. 


మశ్రహృదయమ్‌ అనవరతం స్మరేత్‌, ఇత్యేవం శివ్యః శృత్వా ప్రణమ్య అభ్యువగమ్య గురుం 
ధనదారశరీరసర్యశ్రయా దక్షిణయా వరితోప్య పూర్వబీక్షి తాంశ్ల బీనానాథాదికాన్‌ తర్పయేత్‌ / భావివిధినా చ 
మూర్తిచక్రం తర్పయేత్‌ / ఇళ్టం నమయీథభివతి / మన్దాభ్యాన్‌ నిత్యవూజూయాం శ్రవశణే౭ ధ్యయనే అధికాలీ, 
నైమిత్తికే తు సర్వత్ర గురుమేవ అభ్యర్థయేత, ఇతి సామయికో విధిః | 

మంత్రవృదయమును నిరంతరము నృరించాలి. ఈ నియమములను శిష్యుడు విని, ప్రణామం గావించి, 
గురువునకు ధన, దార, శరీరవర్యన్తము దక్షిణతో తృవ్లీ వరచి దీనులైన వూర్వదీక్షితులకు తర్పణం చేయాలి. 
ఇవ్చుడు చెప్పబోయే విధితో మూర్తిచక్రమును తర్పణం గావించాలి. ఈ విధముగా నమయి అవుతాడు. 
కూదా గురువునే ప్రార్థించాలి. ఇదియే నమయవిధి. 


శ్లో/ అధ్వానమాలోచ్య నమన్తమన్లః పూర్ణం స్వమాత్మానమధావలోక్య / 
వశ్యేదనుగ్రహధియా ద్విషట్క-వర్యన్రమేవం నమయీ శితుః స్యాత్‌ || 


అన్ని అధ్వములను ధ్యానించి, వూర్ణమైన స్వాత్సను దర్శించాలి. అప్పుడు, శీవ్యుని ద్వాదకాంతము 
వరకూ అనుగ్రహబుద్ధితో చూచినచో, శిష్యుడు నమయి అవుతాడు. 


వ్యాఖ్యానము 


ఈ అధ్యాయములో, సమయదీక్షావిధానము చెప్పబడుచున్నది. సమయదీక్షయనగా హోమపూర్వకమైన 
మంత్రానుష్థాన ప్రక్రియ. ఇది ఒక్కొక్క మెట్టుగా వివరించబడుతుంది. మొదటగా, స్నానమును పూర్తిచేసిన 
తరువాత, శాంతముగా ఉన్న హృదయముతో యాగస్థానమునకు చేరవలెను. 


యాగస్థలము 


యాగస్థలమంటే ఏమిటి? ఏ స్థలములోనైతే, హృదయము దానంతట అది ప్రశాంతముగా మారి, 
ఈశ్వరుని యందు లగ్నమై, ఆయనయొక్క అనుగ్రహమును స్వీకరించడానికి సిద్ధమౌతుందో, అదే 
యాగస్థలము. దీనికంటే వేరే లక్షణమేమీ యాగస్థలమునకు ఉండదు. ఒకవేళ, దానికి ఇతర 
లక్షణములున్నాయని చెప్పబడినప్పటికీ, ధ్యేయమునందు ఉపాసకునికి కలిగే చిత్తతాదాత్మ్యతయే ఆ 
లక్షణముల వెనుకనున్న అసలైన కారణమౌతుంది. అదియే యాగస్థలమును నిర్వచించుటకు గల అసలైన 
కారణము. 


ప్రత్యేకస్థలముల ప్రభావము 

అదికూడా, భావము యొక్క స్థిరత్వముతో, ఏకాగ్రతతోనే సాధ్యమౌతుంది. ఆశ్రమము, పీఠము, 
పర్వతాగ్రము, నదీతీరము మొదలైన స్థలములు ధ్యానమునకు ప్రశస్తములైనవని శాస్త్రములలో చెప్పబడినది ఈ 
ఉద్దేశ్యముతోనే యని గ్రహించవలెను. ఎందుకనగా, ఆయా స్థానములలో, పరమేశ్వరునిచే ఏర్పరుచబడిన 
ప్రకృతిపరమైన నియమము (నియతి) వలన, పరమేశ్వరస్వరూపములైన కొన్ని శక్తులు, రూపములను తీసుకుని 
నిలచియుంటాయి. అంటే, ఆయా స్థలములను బట్టి, వాటి భౌగోళిక స్వరూపములను బట్టి, అక్కడ ఎంతో 
కాలముగా జరుగుతున్నట్టి కార్యకలాపములను బట్టి, అయా శక్తితరంగములు అయా ప్రదేశములలో వ్యాపించి 
ఉంటాయి. వాటికి తగిన జీవులు అక్కడకు ఆకర్షింపబడతారు. ఇది దైవనియతి. 

ఇదే విధముగా, ఆర్యదేశములలో ధర్మప్రవర్తన కలిగిన జీవులకు, మేచ్చదేశములలో అధర్మప్రవర్తన 
కలిగిన జీవులకు జన్మ కలుగుతుంది. ఆయా ప్రాంతములకు అనుగుణములైన సంస్కారములు కలిగిన జీవులే 
అక్కడ జన్మిస్తారు. పర్వతాగ్రము మొదలైన ఏకాంత ప్రాంతములలో మనసును చెదురగొట్టే ధ్వనులు, 
గందరగోళములు ఉండవు గనుక, అలాంటి చోట్లలో ఏకాగ్రత సులభముగా లభిస్తుంది. కనుక, అవి సాధనకు 
అనుకూలములని చెప్పబడింది. 
న్యాసము 

యాగగ్భహములోకి ప్రవేశించే స్థలములోనే, అనగా వాకిటిదగ్గరనే, సామాన్యన్యానమును చేయవలెను. 
ముందుగా కరన్యానమును చేసి, తదుపరి దేహన్యాసము (అంగన్యాసము) ను చేయవలెను. వీటికి వరుసగా, 
హీం-నం-ఫం-హ్రీం, హ్రీం-ఆ-క్ష-హ్రీం అనే బీజుక్షరములను వాడుకోవలెను. ఇవన్నియు, మాలినీశబ్దరాశి 
మన్హములతోను, శివ శక్తుల బీజాక్షరములతోను కూడియున్న న్యానములు, శివశక్తులు నిజమునకు ఒక్కరే 
అయినప్పటికీ, న్యానవిధానంలోనూ, పూజావిధానం లోనూ, మొదటగా శక్తిని, తరువాత శక్తిమంతుడైన శివుని 
ధ్యానించవలసి ఉంటుంది. కనుక వీని మొదటిలో శక్తిబీజమైన 'హ్రీమ్‌' కారము, దాని తరువాత, 


శివబీజాక్షరములైన నం, ఫం మొదలైన వర్ణములు వచ్చినాయి. ఈ న్యాసమును రెండు విధములుగా 
చేయవలసి యుంటుంది. ముక్తిని కోరుకునే సాధకులు, సంహారక్రమంలోను, అనగా, పాదముల నుండి 
శిరస్సు వరకు పైపైకి దీనిని న్యాసం చేయాలి. అదే విధముగా, భోగములను కోరుకునేవారు దీనికి 
వ్యతిరేకదిశలోను, అనగా, సృష్టిక్రమములోను, శిరస్సునుండి పాదముల వరకూ న్యాసమును చేయవలెను. 


వర్ణముల బీజ - యోనులు 


పరమేశ్వరుని యొక్క ప్రధానమైన శక్తిరూపమే మాలినీవర్ణములు, అది బీజములు (అచ్చులు), యోనులు 
(హల్లులు) అంటూ రెండు విభాగములుగా ఉన్నది. అవి రెండునూ కలసినప్పుడు శివశక్తి సంయోగము 
జరుగుతుంది. దానినుండి, కుమారుని జననం కలుగుతుంది. అదే విధముగా, బీజయోని సంయుతమైన 
మంత్రము అన్ని కోరికలనూ సిద్ధింపజేస్తుంది. ఇది చేతనారూపమైనది. ఇది రుద్రశక్తుల యొక్క మాలతో కూడి 
ఉంటుంది. మంత్రసిద్ధిని ఫలమనుకుంటే, ఈ మంత్రము పుష్పము వంటిది. పుష్పము నుండి ఫలము 
వస్తుంది, అదే విధముగా, ఈ మంత్రము నుండి మంత్రసిద్ధి లభిస్తుంది, ప్రకృతి యంతయూ మోడువారి పోయే 
శిశిరబుతువును అంతం చేసేది వసంత బుతువు. వసంతప్రవేశంతో వికసించే పూలకోసం తుమ్మెదలు 
ప్రత్యక్షమై కనువిందు చేస్తాయి. సంసారమును సారహీనమైన శిశిరబుతువుగా భావిస్తే, ఈ మంత్రజపంతో 
వినవచ్చే భ్రామరీనాదం తుమ్మెదను సూచిస్తుంది. ఈ నాదం సంసారపు శిశిరమును నాశనం చేస్తుంది. 
మోక్షమును సునాయాసముగా అందిస్తుంది. దానమిచ్చే సమయములోను, దానమును స్వీకరించే 
సమయంలోను, ఈ మంత్రమును ఉపయోగించుకొన వచ్చును, 
న్యాన ప్రాముఖ్యత 

న్మతులలో 'ర' వర్ణమునకు 'ల' వర్ణమునకు అభేదము చెప్పబడినది. కనుక, 'హ్రీమ్‌' అనబడు 
మంత్రము, 'హ్లీమ్‌' అనబడు మంత్రమూ రెండునూ సమానములే. కొంతమంది తాము చేయవలసిన 
విధులను విస్మరించి, ఆచారభ్రష్టత్వమును పొంది ఉంటారు. అటువంటివారు కూడా, ఈ మంత్రన్యాసమును 
చేయడం వలన పూర్ణత్వమును పొందుతారు. కోరికలను కోరుకుంటూ సాధన గావింపబడే గారుడము 
మొదలైన వైష్ణవమంత్రములకు కూడా ఈ న్యాసజపము శుద్ధిని కలిగించి, మోక్షప్రదమౌతుంది. కనుక అన్ని 
విధులలోనూ ఈ న్యాసము చాలా మంచిది. ఈ విధముగా అంగన్యాన కరన్యాసములు చేసిన తరువాత 
అర్హపాత్రలో కూడా ఇదే న్యాసమును చేయవలెను. 


క్రియలలో ఉండవలసిన భావన 


చేయబడు క్రియకు, చేయుచున్న కారకునికి, ఈ రెంటికి పరమేశ్వరునితో అభేదము సిద్ధించుట మాత్రమే, 
హోమము, పూజ మొదలైన క్రియల పరమోద్దేశ్యమై యున్నది. ఈ పరమేశ్వరభావముతోనే అన్ని 
క్రియలలోనూ సిద్ధి లభిస్తుంది. యజ్ఞకారకులకేమో స్థానశుద్ధి, అపాదానకరణము, అర్హపాత్రశుద్ధి, న్యాసము 
మొదలైన క్రియలవలన లభిస్తుంది. యజ్ఞకర్తకు దేహన్యాసము ద్వారా లభిస్తుంది. యాగము చేసేవారికి 
స్థజ్రిలాదిన్యానము వలన లభిస్తుంది. ఈ విధమైన క్రియలను చేసే సమయంలో కూడా, “పరమేశ్వరుడే ఈ 
నమస్తకారకుడ 'నిన దృష్టితో సర్వక్రియలను చూచినచో, గొప్పవైన జ్ఞానయోగాది సాధనలు చేయకున్నప్పటికీ, 


వారు కూడా పరమేశ్వరస్వరూపులే అవుతారు. హోమము మొదలైన అన్ని క్రియలలోనూ ఈ భావన చాలా 
ముఖ్యమైనది. 
ద్వారపూజ 


ఈ విధమైన విధానముతో అర్హపాత్రలో న్యానము చేసి, పుష్పము, ధూపము మొదలైన వస్తువులతో 
ఆకాశంలో గాని, వెలుగును ధ్యానిస్తూ, "ఓం బాహ్యపరివారాయ నమః” అని పరివారదేవతలను 
పూజించవలెను. తరువాత, యాగస్థలము యొక్క ద్వారసమీపంలో “ఓం ద్వారదేవతాచక్రాయ నమః” అని 
ద్వారదేవతలను పూజించవలెను. సామాన్యముగా, ఇటువంటి యాగములను రహస్యముగా చేయవలెను. 
కానీ, రహస్యము కాకపోతే, యాగస్థలముయొక్క బయట ప్రదేశమునకు వచ్చి, బాహ్యపరివార దేవతాపూజను, 
ద్వారదేవతా చక్రపూజను ఇంతము ముందు చెప్పబడినట్లుగా, న్యానములతో సహా చేయవలెను. అప్పుడు 
“ఫట్‌ ఫట్‌ ఫట్‌" అంటూ అస్థ్రమంత్రమునుచ్చరిస్తూ, ఆయా స్థలములలో పుష్పముల నుంచి, ఆ ప్రదేశములలో 
విఘ్నములన్నీ తొలగిపోయినట్లుగా ధ్యానించాలి. అప్పుడు యాగస్థలము లోనికి ప్రవేశించి, పరమేశ్వరుని 
యొక్క కృపాకిరణములు తననుండి ప్రనరిస్తున్నటువంటి దృష్టితో యాగగ్భహమును తేరిపార చూడవలెను. 
ఈ విధమైన క్రియ వల్ల, యాగస్థలము, పూజాద్రవ్యములు సర్వమూ శుద్ధములై, విఘ్నములు శాంతించి, 
'హోమము చేయుటకు సర్వమూ సిద్ధమౌతుంది. 
దిక్కుల ప్రాధాన్యత 


మోక్షమును కోరుకునేవారు, ఉత్తరపు ముఖంగా కూర్చుని సాధనను చేయాలి. అప్పుడు, సాధకుని 
బంధించి ఉంచుతున్న పాశములన్నీ, భగవంతుడైన అఘోరుని యొక్క తేజస్సుతో కాలి, భస్మములైపోతాయి. 
పరమేశ్వరుని యొక్క పరమస్వాతంత్య్రరూవమైన ఇచ్చాశక్తియే వెలుగుగా మారి అన్ని దిక్కులనూ 
వెలిగిస్తుంది. మధ్యలో నున్నది చితృక్తి యొక్క వెలుగు, అక్కడినుండి అన్ని దిక్కులకూ ఆ వెలుగు ప్రసరిస్తుంది. 
ఈశ్వరుని యొక్క వెలుగును ఏదైతే స్వీకరిస్తుందో అది 'ఊర్జ్వమ'ని, ఆ విధముగా స్వీకరించనిది, 
'అధమమ'ని అనబడతాయి. ప్రకాశమునకు ఎదురుగా ఉన్నది తూర్పుదిక్కు అవుతుంది. వెనుకగా ఉన్నది 
పశ్చిమమౌతుంది. అది ఊర్చ్వమునకు చూచు స్థానము దక్షిణము. దానికి ఎదురుగా క్రిందుగా ఉన్నది 
ఉత్తరము. ఈ విధముగా, నాలుగు దిక్కులు ఏర్పడతాయి. 
ఈశ్వరుని ముఖములు 


వీటి మధ్యలో భగవంతుడైన పరమేశ్వరుడున్నట్లు భావించాలి. ఆయనకు, ఊర్థ్వముగా చూచునట్టి 
ఈశాన ముఖము, క్రిందివైపు చూచునట్టి పాతాళ ముఖము, తూర్పు మొదలైన నాలుగు దిక్కులలో చూచునట్టి 
తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవముఖములు ఉంటాయి. ఈ నాలుగు దిక్కుల మధ్యలో, ఇంకొక 
నాలుగు విదిక్కులుంటాయి. ఈ విధముగా చిద్రూపమైన నంవిత్‌ యొక్క వెలుగే, ఇన్ని మూర్తులుగా మారి, 
దిక్కులను కల్పిస్తుంది. దిక్కులంటే ఏవో వేరే తత్త్వములు కావు. ఒకడు తన నీడను దాటాలని చూచినప్పటికీ, 
అది ముందుముందుకు పోతూ ఉంటుంది. తన నీడ, అన్నివైపులకూ పోతూ ఉంటుంది గాని, తాను మాత్రం 


మధ్యలోనే ఉంటాడు. నీడకు తానే ఆధారము. అదే విధముగా, పరమేశ్వరుడు కూడా, అన్నింటికీ 
మూలమైనప్పటికీ, అధిష్థాతయైనప్పటికీ, అన్నింటి మధ్యలోనే ఉంటాడు. ఈ విధముగా, దిక్కులనేవి 
భగవంతుని నుండి ఉద్భవిస్తున్నాయి. అదే విధముగా సూర్యుడు కూడా అవుతున్నాడు. అతదు పరమేశ్వరుని 
యొక్క ప్రకాశరూవమైన జ్ఞానశక్తియేనని శాస్త్రములలో అక్కడక్కడా చెప్పబడినది. 

సూర్యుని వెలుగు ముందుగా ఎక్కడ పడుతుందో అది తూర్పుదిక్కు కదా ! కనుక, ఆత్మను సూచించే తనకు 
ఎదురుగా ఉన్న దిశ తూర్పు అవుతుంది. ఇదే విధముగా, తనకు వెనుక దిక్కును పడమరగాను, ఎడమ కుడి 
దిక్కులను ఉత్తర దక్షిణములుగాను భావించాలి, ఈ విధముగా తనయొక్క ఆత్మ, సూర్యుడు, పరమేశ్వరుడు - 
ఈ ముగ్గురూ ఒక్కటే అనిన దృఢమైన భావనతో దిక్కులను భావించవలెనని అభినవగుష్లలవారి గురువులు 
బోధించారు, ఇటువంటి ధ్యానస్థితిలో ఉంటూ, ఉత్తరదిక్కును చూస్తూ కూర్చోవాలి. 


కాలాగ్ని న్యాసము 


మొదటగా దేహభావనకు అతీతుడవు కావాలి. అనగా, దేవభావనను దహించివేయాలి. దీనినే విధముగా 
చేయాలి? దేహపుర్యష్టకములో అహంభావత్యాగము ద్వారా దేహత్వమును దహించవలెనని చెప్పబడింది. 
దేహపుర్యష్టకమంటే ఏమిటి? దేహమనే పురములో ఉన్న ఎనిమిది భాగములని దాని అర్ధం, అవేమిటి? ఈ 
పదమునకు ఎన్నో అర్థములున్నప్పటికీ, సామాన్యముగా ఆదరింపబడిన అర్థం మాత్రము, 1. 
పంచభూతములు 2. పంచతన్మాత్రలు 3. పంచ జ్ఞానేంద్రియములు 4. పంచ కర్మేంద్రియములు 5. మనస్సు 
6. చిత్తము 7. అహంకారము 8. బుద్ధి యని. వెరసి, దీనినే సూక్ష్మశరీరమని అంటారు. వీటన్నిటిలో ఉన్న 
“అహం' భావనను దహించివేయడం ద్వారా ఈ క్రియను చేయవలసి యుంటుంది. ఇది బాహ్యప్రక్రియ 
కాదుగాని, అంతరిక ధ్యానప్రక్రియతో చేయబడుతుంది. దీని ఫలితంగా, తన దేహమే పరదేహములాగా 
గోచరిస్తుంది. లేదా, తనకనలు దేహమే లేనట్లుగా అనిపిస్తుంది. అప్పుడు, అలలు లేని సముద్రం లాగా, 
నిశ్చలమై ఉన్నట్టి ధ్రువపదం అనుభూతిలోకి వస్తుంది. ఇది సృష్టికి ముందున్నటువంటి స్పందనాశక్తియై 
ఉంటుంది. తననుండి సమస్తమైన సృష్టినీ చేయగల శక్తిగా ఇది అనుభూతిలోకి వస్తుంది. తదుపరి క్రియను 
అప్పుడు ఆరంభించాలి. 


దేవతాచక్ర న్యాసము 


'హోమములో యజింపబడుతున్న దేవతాచక్రమును అప్పుడు న్యాసం చేయాలి. వాటి వాటి ప్రాధాన్యతా 
క్రమములో, ఆయా శక్తులను యజింపవలెను. మొదటగా, భగవంతుడైన ఈశ్వరుని యొక్క తొమ్మిదిశక్తులకూ 
ఆసనములిచ్చి, గురువచనానుసారముగా ఆయా శక్తులను యథాశక్తిగా పూజించవలెను. మానవునకు జాగ్రత్‌, 
న్వవ్న, సుషుప్తి, తురీయ, తురీయాతీతములనే అయిదు అవస్థలున్నాయి. ఆరవదియైన అనుత్తరమనిన 
'పేరుగలది, ఈ అయిందింటినీ మించినట్టి న్వభావదశ, కనుక న్యానమనినది ఎల్లప్పుడూ ఆరువిధములుగా 
ఉంటుంది. ఆయా స్థాయిలలో, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ, శక్తులు అధిష్టాతలై ఉంటారు. 
ఒక్కొక్కరికి మరలా ఆరుకళలు చొప్పున మొత్తము ముప్పదియారు కళలతో ఇదంతా ఉంటుంది. 


ఈ విధమైన న్యానముతో ప్రపంచమును దాటినప్పుడు, భైరవునితో (పరమశివునితో) అభేదన్యానము 


ద్వారా పూర్ణత్వమును పొంది, భైరవభావములో సాధకుడు ప్రవేశిస్తాడు. ఈ స్థితిని గురించి చెప్పునదేమున్నది? 
దీనిని గురించి శాస్త్రములలో ఈ విధముగా చెప్పబడినది 'అతరబ్లరూఢౌ లబ్ధాయాం పునః కిం 
తత్త్వసృష్టిన్యాసాదినా'. 'తరంగములు లేని సముద్రము వంటి స్థితిని పొందినవానికి, తత్త్యముల యొక్క 
నృష్టియు, న్యాసము మొదలైన క్రియల యొక్క అవసరమేమున్నది?' లేదని అర్థము, 

తరంగములు లేని సముద్రము వంటి స్థితియే భైరవుడు. తన స్వాత్మరూపములో నిశ్చలముగా ఉంటూ, 
సమ Heo motes కొండ cies ఇద లం ఇట Jeo వాం. 

దానిలో కుదురుగా ఉండటం ద్వారా, తనయొక్క ప్రాణము, దేహము, బుద్ధి మొదలైనవాటినన్నింటినీ, 

పరమేశ్వర స్వరూపములుగా దృఢముగా భావించుచూ, బాహ్యముగానూ, అంతరికముగానూ, పుష్పములు, 
ధూపము, తర్పణము మొదలైనవానితో దానినే పూజింపవలెను. 
శూలాబ్ద న్యాసము 

ఇప్పుడు శరీరము-ప్రాణము-బుద్ధి స్థాయిలలో, ఇంతకు ముందు చెప్పబడిన రీతిలో 'శూలాబ్దన్యాసము" 
అను క్రియను చేయాలి. శూలాబ్దన్యాసమనేది శైవతంత్రములో చాలా ముఖ్యమైన న్యాసక్రియ. ఏ విధముగా 
దీనిని చేయాలి? ఎట్లనగా, - మూలాధారమున శూలము యొక్క మూలమును ధ్యానించాలి, అక్కడనుండి 
పైపైకి పెరుగుతున్న శూలము యొక్క మధ్యభాగము అంగిటిపైనున్న లంబికాచక్రము వరకు ఉన్నట్లు 
భావించాలి. శూలముయొక్క పిడి, లంభికాచక్రమును దాటినట్లును, ఆ పైన కళాతత్యము వరకు 
శూలదండమును, శూలము యొక్క గుబ్బను మాయాత్మకమైనట్లు గాను, అక్కడున్న నాలుగు కోజముల 
పలకను శుద్ధవిద్యాపద్మముగాను, దానిపైన సదాశివుడు పడుకొని యున్నట్లుగా ధ్యానించాలి. నిత్యసమాధి 
నిమగ్నుడైన ఆయననే మహాప్రీతమంటారు. ఈ ధ్యానలీనత వలన కలుగు బోధచే దేహస్ఫ హ పోతుంది. ఆ 
మహాప్రేతము యొక్క నాభిస్థానం నుండి మహానాదం వెలువడుతూ ఉంటుంది. ఆ నాదము, యోగి యొక్క 
శిరస్సులోని మూడు రంధ్రములనుండి పైపైకి శూన్యములోకి పోతూ, వ్యానము నమానము మొదలైన 
రూపములలో ద్వాదశాంతము వరకూ వ్యాపిస్తూ ఉంటుంది. ద్వాదశాంతమనగా, నెత్తిపైన పన్నెండు 
అంగుళముల దూరములో ఉన్న శూన్యమని అర్థము. దానిపైన, శుద్ధముగా వెలుగుతున్న మూడు పద్మములను 
ధ్యానించాలి. దానినే ఉన్మనీస్థానమంటారు. అక్కడ విశ్వవ్యాప్తమైన ఆసనమును ఊహించి, దానికి ఆధారమై 
ఉన్నదానిని ఇష్టదేవతగా భావించి, ఆ విశ్వభావములో తన ఆత్మను లీనం గావించాలి. ఇదే నిజమైన పూజ 
అనబడుతుంది, దానిలో తన్మయం చెంది అలా ఉండిపోవడమే ధ్యానము. అప్పుడు వినవస్తున్న నాదములో 
ఊయలూగడమే జపము. ఈ భావనాక్రమములో ఉదయించిన మహాతేజస్సులో తన ఆత్మనే హుతం 
గావించడం హోమము, అట్లా చేసి, ఆ హోమాగ్నిలోనుండి వెలువడుతున్న రవ్వలవలె ఉన్నట్లుగా, ఈశ్వరుని 
యొక్క పరివారదేవతలను ధ్యానించి పూజించాలి. 


అంతర్యాగము 


ఈ విధముగా, మూలాధారము నుంది, ద్వాదశాంతము వరకూ పైపైకి పోతున్న (త్రిశూలమును, 
దేవీచక్రముయొక్క పైవరకూ త్యక్తక్రమములో స్మరించితే భేచరత్వములో కుదురు లభిస్తుంది. దేవీచక్రమంటే 


త్రిశూలపు కొనలలో ఉన్న మూడు పద్మములు. ఈ పద్మములలో వరుసగా ఎడమ పద్మమునందు అపరాశక్తిని, 
మధ్యపద్మమందు పరాశక్తిని, కుడిపద్మమునందు పరాపరాశక్తిని ధ్యానించాలి. ఆ తదుపరి వాటిని కూడా దాటి 
ఇంకా పైపైకి శూన్యములోనికి పోవాలి. ఈ ధ్యానక్రమములో, మూలాధారమునుండి పాకీ లేచుచున్న 
శూలము, ద్వాదశాంతము చివరవరకూ పోతూ, ఆకాశమును పూరించుచూ, ఆకాశమున సంచరిస్తూ, 
ఆకాశామృతమును త్రాగుతుంది. కనుక 'ఖేచరి' అనబడుతుంది. ఈ ధ్యానమునే 'అంతర్యాగము'" అంటారు. 
దీనిలో, తన ఆత్మనే అనంతచిత్స్వరూపములో ఆహుతి చేయడం జరుగుతుంది. 


ఈ విధమైన అంతర్యాగము వల్లనే సాధకునకు తన ధ్యానములో కృతకృత్యత లభిస్తుంది. సత్యముగా ఈ 
ధ్యానమునందు కుదురుగా ఉన్నవానికి లోపల (అంతర్యాగము) గాని, బయట (బహిర్యాగము) గాని, 
సమస్తమూ నిర్విఘ్నముగా జరుగుతుంది. ఈ విధమైన ధ్యానస్థితిలో పరిపక్వత పొందినట్టి యోగికి 
బహిర్యాగము ముఖ్యము కాదు. ఈ విధమైన ధ్యానాభ్యాసమువలన ఏమి జరుగుతుంది? దీనివలన 
పరమశివునితో సమావేశం సిద్ధిస్తుంది. తనలోని పశుత్వము నశించడమే అసలైన అంతర్యాగము. దానిని 
అందుకోలేనివానికి కూడా, ఈ విధమైన సంకల్పము యొక్క బలమే కాలక్రమేణా శుద్ధిని కలిగిస్తుంది. 
హోమవిధి 


దీక్షను స్వీకరించాలని ఉత్సాహము తనలో ఉదయించినప్పుడు, అధివాసం కొరకు భూమిని శుద్ధిచేసి 
హవనము (హోమము) లను చేయాలి. నిత్యనైమిత్తికవిధులలో కూడా స్థణ్ఞిలము మొదలైన వాటి అర్చన 
మరియు హవనములను చేయాలి. అప్పుడు అధివాననము, శిష్యునకు సంస్థ తయోగ్యతాధానము, 
దంతశుద్దులను చేసి, దేవతయొక్క కర్తవ్యోన్ముఖత్వగ్రాహణము, గురువు ద్వారా దానిని స్వీకరించుట, 
పరమేశ్వరుని తేజస్సును ఉపకరణద్రవ్యములలోను, యాగగ్భహములోను భావించుట ద్వారా, వాటిని 


ఆ విధముగా అన్నివిధములుగా శుద్ధి చేయబడి, సిద్ధముగా ఉన్న యాగగ్భహములోకి ప్రవేశించి, 
భగవతియగు (భిన్న) మాలినిని గాని, లేదా (అభిన్న) మాళ్ళకలను గాని, స్మరించి, ఆమెయొక్క వర్ణములు 
తేజోపుంజములుగా తనలో ప్రవేశించుచున్నట్లు ధ్యానించి, దేవికి పుష్పాంజలిని సమర్పించవలెను. అప్పుడు 
ఇంతకుముందు చెప్పబడిన ఇంద్రాదిదేవతల యొక్క అస్థ్రమంత్రములను జపించి, యథాశక్తిగా సిద్ధార్థలు 
(తెల్లనువ్వులు), ధాన్యము, అక్షతలు, లాజలు (నిద్రగన్నేరు గింజలు) మొదలైనవాటిని చేతిలోకి తీసుకుని, 
వాటిని తేజోరూపములుగా ధ్యానిస్తూ, ఈశాన్యము నుండి మొదలుపెట్టి, అన్ని దిశలలోనూ వాటిని 
ఉంచవలెను. ఇది భూపరిగ్రహణము. 


అపుడు శుద్ధవిద్యామంత్రములను జపిస్తూ, గణపతిని పూజించవలెను. ఆ తరువాత అనందద్రవ్యముతో 
నిండినది, అలంకరింపబడినది యైన కుంభమును పూజించవలెను. దానిలో పూగమును (పచ్చి వక్కలను) 
ఉంచి, సర్వాధిష్టాతయైన మంత్రమును విధిపూర్వకముగా నూట ఎనిమిది సార్లు స్మరించి, మంత్రముతో ఆ 
కుంభమును అభిమంత్రించాలి. విఘ్నములు తొలగిపోవడానికై, రెండవ కలశంలో ఆస్త్రమును ఉంచాలి. ఆయా 


దిక్కులలో అస్హసహితులైన లోకపాలకులను పూజించాలి. ఇంతకు ముందే దీక్షితుడైన శిష్యునకు 
అస్థకలశమునివ్వాలి. గురువు స్వయముగా కుంభమును తీసుకోవాలి, ఆ తరువాత విఘ్నములు 
తొలగిపోవడానికై, గృహమంతటా ఆ నీటిని ధారగా పోసుకుంటూ, దానివెంట కుండతో అనుసరిస్తూ ఈ 
మంత్రమును పఠిస్తూ నడువవలెను. 


"ఓ ఇంద్రా ! విఘ్నప్రశాంతికొరకై, ఈ కర్మ అయిపోయేంతవరకూ, సావధానంగా నీయొక్క దిశలో 
నీవుండవలెను. ఇది శివాజ్ఞ” 


మూదక్షరముల నామమును, 'భో' అని ఒక్కసారిగాను అంటూ ఈశాన్యదిశలో కుంభమును 
స్థాపించవలెను. వికిరము (కొన్ని ధాన్యపు గింజలను చిల్లి), వాటి పైన అస్త్రకలశము నుంచవలెను. 
కుంభమును, అస్థకలశమును, రెండింటిని పూజించవలయును. అప్పుడు స్థజ్ఞిల (వేదికా) మధ్యములో 
పరమేశ్వరుని స్థాపించి పూజను గావించవలయును. పరమేశ్వరశక్తిరూపముగా అగ్నికుండమును భావించి, 
దానిలో అగ్నిని ప్రజ్వలింపజేసి, తన హృదయములో ఉన్న బోధయనే అగ్నితో దానిని ఒక్కటిగా చేసి, 
మంత్రోచ్చారణ చేస్తూ, వెలుగుతున్న అగ్నిని శివన్వరూపముగా భావించి, దానిలో నెయ్యిని నువ్వులను 
తర్చణము చేయవలెను. 

అర్హపాత్రతో ప్రోక్షణముగావిస్తే తిలాదుల సంస్కారము జరుగుతుంది. స్రుక్కు, స్రువములను కూడా, అవి 
పరమేశ్వరుని కంటే వేరైనవి కావనిన దృష్టితో చూస్తూ, వాటిని శుద్ధి చేయాలి. ఈ విధముగా, యథాశక్తిగా 
హోమమును చేసి, స్రుక్కు స్రువములను ఒకదానిపైన మరొకటిగా ఉంచి, శక్తిశివరూపములుగా వాటిని 
భావిస్తూ, లేచి నిలబడి, తన యొక్క ద్వాదశాంతస్థానములో ఉదయించిన శివరూపమైన పూర్ణచంద్రుని నుండి 
కురియుచున్న అమృతధారను భావిస్తూ, ద్వాదశాంతము వరకూ మంత్రమును ఉచ్చరిస్తూ, ఆహుతికాబడిన 
నెయ్యి క్షయమయ్యే వరకూ అదే ధ్యానంలో ఉండాలి. ఇది పూర్ణాహుతి అనబడుతుంది. ఈ క్రియ, అన్ని 
మంత్రచక్రములను సంపూర్ణముగా సంతర్చణము గావిస్తుంది, 

చరువనగా నైవేద్యముగా సమర్పింపబడు పాయసము. దానిపైన మంత్రపూతమైన జలముతో ప్రోక్షించి, 
మిగిలిన ఒక భాగమును ప్రసాదముగా శిష్యునకివ్వాలి. తరువాత, శిష్యుడు తన దంతకాష్ట్రమును 
విసరివేయాలి. అది, దక్షిణ, నైర్భతి దిక్కులకు గాని, సూటిగా క్రిందకు గాని పడితే శుభం కాదు. ఆ విధముగా 
పడినప్పుడు, దాని శాంతికొరకు అస్హ్రమనములతో హోమమును చేయాలి. 

శిష్యునకు అనేకవిధములైన మానసిక, ప్రాణిక విక్షేపములు కలుగుతూ ఉంటాయి. వాటియొక్క 
పరిహారము కొరకు మరియు ఉపదేశింపబోయే మంత్రము యొక్క దర్శనయోగ్యత కొరకు, శిష్యుని 
నేత్రములను వస్త్రములతో మూసి, ఆ విధముగా బద్ధనేశ్రుడైన శిష్యుని, హోమ మండలమున ప్రవేశింపజేయాలి. 
అతడు కూర్చున్న పిదప అతనిచేత పుష్పాంజలిని సమర్పింపజేయాలి. అప్పుడు గురువతని కన్నులకున్న 
వస్త్రమును తొలగించాలి. శక్తిపాతమును గ్రహించిన కారణంచేత శిష్యునకు మంత్రసాక్షాత్మారమై 
తన్మయత్వము కలుగుతుంది. దేవతానుగ్రహము యొక్క కారణముగా మంత్రనన్నిధి అతని ఎదుట 


ప్రత్యక్షమౌతుంది. కానీ, దానిని చూచినప్పుడు పశువులకు (దుష్టసంస్కారములున్న వారికి) మాత్రం భయము 
కలుగుతుంది. 


అప్పుడు గురువు, తన కుడి అరచేతిలో వెలుగుచున్న దేవతాచక్రమును (దేవతా సమూహములను) 
ఎడమచేతితో పూజించి, ఆ కుడి అరచేతిని శిష్యుని యొక్క శిరస్సు, హృదయము, మరియు నాభి - వీనిపైన 
ఉంచి, శిష్యుని పట్టుకొని యున్న సమస్త పాశములనూ దహించివేయాలి. తన యొక్క ఎడమచేతిలో 
శుద్ధతత్వ్వముతో కూడి, ఆప్యాయరూపమైన సోమతత్త్యముతో పూజించి, దానికి ప్రణామం చెయ్యాలి. అప్పుడు, 
మద్య, మాంస, జలములతో సంపూర్ణమైన భూతదేవతా దిగృలిని, యాగస్థలము బయటగా చేసి, 
స్వయంశుద్ధికోసం అచమించాలి. అప్పుడు స్వయముగా చరువు (పాయసపు) భోజనమును ముగించి, 
శిష్యునితో ఏకత్వ భావనలో ఉంటూ, ప్రబుద్ధవృత్తిలో విశ్రమిందాలి, నిద్రించిన తర్వాత గాని, ప్రభాతకాలమున 
గాని శిష్యునకు ఏవైనా అశుభస్వప్నములు అగుపించి, అతడు నిద్రనుండి లేచిన తరువాత వాటిని తనకు 
వినిపించినచో, వాటి అర్థములను అతనికి వివరించి చెప్పకూడదు. అట్లా వివరించడం వలన అతని మనసులో 
లేనిపోని అనుమానములు, భయములు కలుగుతాయి. ఆయా స్వప్నముల అర్థములను చెప్పకుండా, కేవలం 
అస్హమంత్రములతో మాత్రమే వాటికి నిష్ట తిని చేయాలి. 


అప్పుడు పరమేశ్వర పూజను గావించి, ఆ తరువాత శిష్యుని ప్రాణములో ప్రవేశించి, అతని యొక్క 
హృదయము, కంఠము, తాలువు, లలాటము, బ్రహ్మరంధ్రము, ద్వాదశాంతముల లో ఉన్న 


కారణషట్కములను స్పర్శిస్తూ అష్టనంస్కారములను స్మరిస్తూ ఆయా స్థలములలో శిష్యుని ప్రాణమును 
కొంతసమయం పాటు ఉంచి తరువాత వెనుకకు రావలెను. ఈ విధముగా చేయబడిన 48 సంస్కారములవలన 


శిష్యునిలో రుద్రాంశ అవేశించి, అతడు సమయి అవుతాడు. అప్పుడతడు పూజ్యములైన మంత్రములను 
పుష్పాదులతో పూజించాలి. 


సమయవిధులు 
అప్పుడతనికి సమయవిధులను వివరించి చెప్పి నిరూపించాలి. అవి, 
* గురువన్నచో సర్వాత్మతాభక్తి, అదే విధముగా శాస్త్రములు, దేవతలపట్ల కూడా భక్తి ఉండవలెను. 
* వాటి విరుద్ధములపట్ల విముఖత్వము చూపవలెను. 
* గురువువలె గురుపుత్రులను కూడా గౌరవించవలెను. 


* శాస్త్రవిద్యను బోధించిన గురువుకు, ఇంతకుపూర్వమే ఎవరివద్దనైనా దీక్షను పొంది 
ఉన్నట్లయితే, ఆ గురువును కూడా ఇదే విధముగా ఆరాధించవలెను. వారు యోనిసంభవులని 
భావించకూడదు. 

* వంధ్యలైన స్త్రీలను జుగుప్పతో చూడరాదు, 

* దేవతలను, గురువును, పూజించునపుడును, మంత్రజప సమయములోను ఇతర శబ్దములను 


మాట్లాడకూడదు, 
౨ గురువు వాడిన శయ్యను శిష్యుడు వాడరాదు, 

* లౌకికమైన చేష్టలను కొంచమైనా కూడా గురునన్నిధిలో చెయ్యకూడదు. 

* ఆయనకు వ్యతిరేకులైన వారిపట్ల శ్రద్ధను చూపడం పనికిరాదు. 

* శ్రాద్ధాది కార్యముల ప్రారంభసమయంలో గురువును తప్పనిసరిగా పూజించాలి. 
* అన్ని నిమిత్తకార్యములలోనూ, 'శాకిని” మొదలైన పదములను అనకూడదు, 

* పర్వదినములలో తప్పనినరిగా ఈశ్వరుని పూజించాలి. 


* ఈ మతము కంటే అధమమైన సిద్ధాంతములను బోధించే వైష్ణవాది మతముల జోలికి 
పోకూడదు. 


* ఎవరైతే, పరమేశ్వరాద్వైత మార్గంలో ఉన్నారో, వారియొక్క కులమును ఏమాత్రమూ 
చూడకూడదు. 


* గురువు యొక్క బంధువులు తన ఇంటికి వచ్చినపుడు యథాశక్తిగా హోమమును చేయవలెను. 


* అధోమార్గస్థితులైన వైష్టవాదులలో గురువులను కూడా, ఆయా శాస్త్రముల పట్ల 
కుతూహలముతో నమీపించకూడదు. వారిని గొప్పగా చూడకూడదు. త్యజించవలెను. 


౨ లింగధారులను తమతో సమానముగా తలచకూడదు. 

౨ యథాశక్తి పూజించాలి. శంకలను వదలిపెట్టాలి. 

* సాధనానమయంలో, యోగినీచక్రమునందు కూర్చున్నపుడు, ఉత్తమకులము, తక్కువకులము 
మొదలైనవాటిని చూడకూడదు. 

* మంత్రహృదయమును (మంత్రము యొక్క అర్ధమును) నిరంతరమూ స్మరించాలి. 

ఈ నియమములను శిష్యుడు విని, గురువుకు ప్రణామం గావించాలి. గురువునకు ధనము నిచ్చి, తన 
భార్యతో సహా ఆయనను సేవించి, తనకంటే ముందు దీక్షను తీసుకున్న పేదవారికి దక్షిణలనివ్వాలి. అప్పుడు 
విధివిధానసహితముగా మూర్తిచక్రమును తర్పణం గావించాలి. ఈ విధముగా శిష్యుడు 'సమయి' అవుతాడు. 
కూడా గురువునే ప్రార్థించాలి. ఇదియే సమయవిధి. 


అన్ని అధ్వములను ధ్యానించి, పూర్ణమైన స్వాత్మను దర్శించాలి. అప్పుడు, శిష్యుని ద్వాదశాంతము 


వరకూ అనుగ్రహబుద్ధితో చూచినచో, శిష్యుడు సమయి అవుతాడు. 


ఆ అధ్వగతులనన్ని యవలీలగా దాల్చి 
వూర్ణమైన యాత్మ వుట్టుదెలిని 
కడమవరకు నుతుని కరుణతో వీక్షింన 
నమయదీక్షనందు సాధకుండు 
కం॥/ అంతస్థుల నన్ని దెలిని 
వంతముగా యాత్యతేజ పాఠము గనుచున్‌ 
వింతగ ద్వాదశమండల 
మెంతయు వీక్షింవ నమయ మేతెంచునుగా ! 
ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే సమయిదీక్షాప్రకాశనం నామ త్రయోదశమాహ్నికమ్‌ | 13 
U 
ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని సమయిదీక్షాప్రకాశనమనే 


పదమూడవ ఆహ్నికము. 


పద్నాలుగవ ఆహ్నికము 
పుత్రకదీక్షా ప్రకాశనము 


యదార్ధః - యదార్థము 

అధ వుత్రకదీక్షానిధి: | న చ విన్లః తన్హాలోకాత్‌ అనధార్య: / నంక్షిప్రస్తు బీచ్యతే/ 

ఇవ్చుడు వుత్రకదీక్షావిధి చెప్పబడుచున్నది. దీనిని వివరముగా తగ్తాలోకమున చూడవచ్చును. ఇక్కడ 
నంక్షిప్తముగా చెప్పబడుచున్నది. 

నమయ్యన్లం విధిం కృత్వా తృతీయే౭.స్నా త్రిశూలాబే మడిలే సాముదాయికం యాగం ఫూజుయేత్‌, తత్ర 
బాహ్యావరివారం ద్వారదేవతాచక్రం చ బపాః వూజియేత్‌, తతో మరాలవూర్వభాగే విశకోణాత్‌ ఆరభ్య 
ఆగ్నేయాన్లం పజ్యీక్రమేణ గణపతిం గురుం పరమగుడుం పరమేస్టినం వూర్వాచార్యాన్‌ యోగినీచక్రం 
వాగీశ్వరీం క్షేత్రపాలం చ వూజయేత్‌/ 

నమయవిధులను చేసిన తర్వాత మూడవరోజున త్రిశూలాబ్జనుణులమున సాముదాయిక యాగమును 
గావించాలి. బావ్యూవరివారమును,  ద్వారదేవతాచక్రమును, బావ్యాముగా పూజించాలి. అకడ 
మణ్డాలవూర్వభాగములో ఈశాన్యకోణమునుండి ఆరంభించి ఆగ్నేయాన్తమువరకు వరునగా గణపతి, గురువు, 
వరమగురువు, నరమేష్టిగురువు, వూర్వాచార్యులను, యోగినీచ్య్రమును, వాగీశ్వరిని, క్షేత్రపాలకుని 
వూజించవలయును, 


తత ఆజ్ఞాం సముచితామ్‌ ఆదాయ శూలమూలాత్‌ ప్రభృతి నితకమలాన్తం సమన్తమ్‌ అధ్వానం న్యన్య 
అర్హయేత్‌, తతో మధ్యమే త్రిశూలే మధ్యారాయాం భగవతీ శ్రీపరాభట్టారికా ఖైరవనాభేన సహ, 
వామారాయాం తథైన శ్రీమదవరా, దక్షీణారాయాం శ్రీపరావరా, దక్షిణో త్రిశూలే మధ్యే శ్రీపరావరా, వామే 
త్రిశూలే మధ్యే శ్రీమదవరా, ద్వే తు యథాన్వమ్‌ / ఏవం నర్వస్థానాధిష్ణాతృత్వే భగవత్యా: నర్వం వూర్ణం 
తదధిష్టానాత్‌ భవతి ఇతి/ 

అవ్హుడు నముచితమైన ఆజ్ఞను గైకొని శూలమూలము నుంది వికనితకమలాన్తము వరకు అన్ని 
అధ్వములను న్యనించి అర్భనము గావించాలి. త్రిశూలములోని మధ్యశూలములో ఖైరవనాథునితో నవో 
భగవతి శ్రీవరాభక్టూరికను, ఎడమ శూలములో అదేవిధముగా శ్రీమత్‌ అవరాళక్తిని, కుడివైపు శూలములో 
శ్రీపరావరా శక్తిని, ఇద్దరినీ యథావిధిగా వూజింవవలెను. ఈ విధముగా భగవతుల నర్వస్థానాధిష్టాతృత్వము 
వలన నర్వము వూర్ణమౌతుంది. 

తతో మధ్యశూలమధ్యారాయాం నమన్తం దేవతాచక్రం లోకపాలాస్త్రపర్యత్తమ్‌ అభిన్నతయైవ 
వూజయేత్‌ తదధిష్థానాత్‌ సర్వత్ర వూజితమ్‌ / తతః కుమ్టే కలశే మద్ధాలే అగ్నౌ స్వాత్మని చ అభేదభావనయా 
పజ్లాధికరణమ్‌ అనునథ్ధిం కుర్యాత్‌, తతః పరమేశ్వరాద్వయరనబృంపాతేన వుప్పాదినా విశేషవూజూం 
కుర్యాత్‌/ కేం బహునా - తర్పణనైవేద్యవరివూరం విత్తశాత్య విరహితో యాగస్థానం కుర్యాత్‌ / అనతి విత్తేతు 
మహామర్ణలయాగో న కర్తవ్య ఏవ/ 


మధ్యశూలములోని మధ్యలో నమన్తదేవతాచ్యకమును లోకపాలాన్తవర్యన్తము అభిన్నతతో వూజించి 
తదధిష్టానములను కూదా వూజించాలి. కుంభములోను, కలశములోను, మజ్ఞలములోను, ఆగ్నిలోను, 
స్వాత్మలోను, అభేదభావనతో, ఈ పంచాధికరణమును వరమేశ్వరాద్వయ భావనతో అనునంధించి, 
రనబ్బుంహితమైన వుష్పాదులతో విశేషవూజను గావించాలి. ఎక్కువ ఎందుకు? విత్తశాత్యము లేకుందా తర్పణ, 
నైవేద్యములను వరివూర్ణం గావించాలి. విత్తము లేనవ్చుడు మవామణ్రలయాగము కర్తవ్యము కాదు. 


వతూంశ్ల జీవతో నివేదయేత్‌ / తే£.వ పా ఏవమ్‌ అనుగృహీతా భవన్తి, ఇతి కారుణేకతయా వతువిధౌ న 
విబికిత్ఫేత్‌ / తతో౭.గ్నా పరమేశ్వరం తిలాజ్యూదిధః నంతర్వ్య తదగ్రే2.న్యం వశుం వపాహోమార్ధం కుర్యాత్‌, 
బేవతాచక్రం తద్వవయా తర్పయేత్‌, వునర్శణలం వూజయేత్‌, తతః పరమేశ్వరం విజ్ఞప్య 
సర్వాభిన్న సమన్తషడధ్వ వరివూర్ణమ్‌ ఆత్మానం భావయిత్వా శివ్యం వురో2.వస్థితం కుర్యాత్‌ / 

జీవవతువులను నివేదించాలి. అవ్దుదవి కూడా అనుగ్రపాంవబడతాయి. కారుణ్యంతో ఉండవలెను, 
వచువిధులను విమర్శించరాదు. అవ్హుడగ్నిలో వరమేశ్వరునకై నువ్వులను నెయ్యిని అర్పించి తరువాత 
వపాహోమము కొరకు వతువును నిద్ధమొనర్భవలెను. ఆ వపముతో దేవతాచక్రము తర్పణము గావించాలి. 
మరలా మండలమును వూజించాలి. వరమేశ్వరుని ప్రార్థించి నర్వాభిన్నమైన నమన్త వడధ్వవరివూర్హముగా 
తన ఆత్మను భావించుచూ శివ్యుని తనకు దగ్గరగా కూర్చుండ బెట్టుకొనవలెను. 


పరోక్షబీక్షాయాం జీవన్మతరూపాయామ్‌ అగ్రే తం ధ్యాయేత్‌, తదీయాం వా ప్రతికృతిం 
దర్జగోమయాదిమయీమ్‌ అగ్రే స్థావయేత్‌ / తధావిధం శిప్యమ్‌ అర్హపాత్రవిఫ్రుట్పో)క్షీతం వుష్పాబిభిశ్త 
పూజితం కృత్వా నమస్తమధ్వానం తద్దేహ్‌ న్యనత్‌ / తత ఇజం విచారయేత్‌, భోగేచ్చో: శుభం న శోధయేత్‌ / 
ముముక్షోస్తు శుభాశుభమ్‌ ఉభయమవి / నిర్జీజాయాం తు నమయపాశాన్‌ అవి శోధయేత్‌, సా చ 
ఆసన్న మరణన్య అత్యశ్తమూర్థస్యావ కర్తవ్యా ఇతి వరమేశ్వరాజ్ఞా, తస్యావ్‌ తు గురుబేనతాగ్ని భక్తినిష్టత్వ 
మాత్రాత్‌నెద్దిః | 

వరోక్షదీక్షలలో జీవన్టు తరూవులను దగ్గరగా ఉన్నట్లు ధ్యానించి, లేదా దాని బ్రతికృతిగా దర్భనుగాని, 
గోమయాదిరూవమును గాని స్థావించాలి. ఈ విధిగా శిమ్యూని అర్హపాత్రలోని జలముతో ప్రోక్షీతుని గావించి, 
వుష్పాదులతో పూజించి, నమన్తములైన అధ్వములను అతని దేహములో న్యనించాలి. అప్పుడీ విధముగా 
విచారించాలి - భోగేచ్చు యున్నచో శుభమును శోధించరాదు. ముముక్షువుకు మాత్రం శుభాశుభములు 
రెంటినీ శోధించాలి. నిర్సీజదీక్షలో అయితే నమయపాళములను కూడా ళోధించాలి, మరణమానన్నమైన 
వానికి, అత్యన్తమూర్ధునికి కూదా ఇదే ఇవ్వమని వరమేశ్వరాజ్ఞ. వారికికూడా గురు, దేవతా అగ్నుల భక్తే 
ఉన్నవ్పుడే నిద్ధి లభిస్తుంది. 


అత్ర చ సర్వత్ర వాననాగ్రహణమేవ భేదకమ్‌ - మన్హాణాం వాననానుగుణ్యేన తత్తత్కార్య కారిత్వాత్‌ / ఏవం 
వాననాలేదమనుసంధాయా ముఖ్యమశ్రపరామర్శవితేషేణ  సమస్తమధ్వానం  స్వదేహగతం 
శివాద్వయభావనయా తోధయేత్‌ / ఏవం క్రమేణ పాదాజ్లుష్ణాత్‌ ప్రభృతి ద్వాదశాన్తవర్యన్తం 
స్వాత్మ దేహస్వాత్మ బైతన్యాభిన్నీ కృతదేహబైతన్యన్య శిష్యన్య ఆసాద్య తత్రైవ అనన్తానన్టనరసి 
స్వాతన్హ్రైశ్వర్యసారే నమన్తేచ్చాజ్ఞాన క్రీయాశక్తీశిర్ణర నమస్తదేవతా చక్రోత్వ రే నమస్తాధ్వభరితే చిన్మాత్రావశేష 


విశ్వభావమ్థాలే తథావిధరూవైకీకారేణ శిష్యాత్మనా సహ ఏకీభూతో విత్రాన్తిమాసాదయేత్‌, ఇత్యేవం 
పరమేశ్వరాభిన్నో2.సౌ భవతి/ 

ఈ నమన్తములో వాననాగ్రహణమే భేదకము. మంత్రములు కూడా వాననానుగుజ్యుముగానే వాటి 
కార్యములను చేస్తాయి. ఈ విధముగా వాననాభేదమనునంధించి ముఖ్యమన్ర వరామర్భవిశేషముతో 
న్వదేహగతములైన డనమస్థాధ్వములను డశివాద్వయభావనతో శోధించాలి. ఈ క్రమములో 
'పాదాంగుష్టములనుండి ద్వాదశాన్తవర్యన్తము తన ఆత్మవైతన్యముతో ఒక్కటైన దేహబైతన్యముతో శిష్యుని 
ఒకటిగా చేని, అనంతమైన ఆనందనరన్సులో స్వాతస్త్యాశ్వర్వసారమున, నమన్త ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తి 
నిర్భరమై, నమన్తదేవతా చక్రేశ్వరుడై, నమన్త ఆధ్వభరితుడై, చిన్నాత్రావశేష విశ్వభావమణలములో ఒకటైన 
రూవముతో శిష్యాత్సతో ఎకీభూతుడై విశ్రాంతిని పొందవలెను. ఈ విధముగా శిష్యుడు వరమేశ్వరునితో 
అభిన్నతను పొందుతాడు. 


తతో యది భోగేచ్చుః స్యాత్‌ తతో యతైన తత్త్వ భోగేచ్చా అస్య భవతి తత్రైవ సమస్తవ్యస్తతయా 
యోజుయేత్‌ / తదనన్లరం శేషవృత్తయే పరమేశ్వరస్వభావాత్‌ రుటీతి ప్రసృతం శుద్దతత్త్వ్వమయం దేహమ్‌ 
అన్ని బిశ్తయేత్‌, - ఇత్యేషా నమస్రపాశవియోజికా దీక్షా / 

ఒకవేళ అతనిలో భోగేచ్చ ఉన్నట్లయితే, ఏ తత్వ్వములో ఖోగేచ్చ ఉన్నదో ఆ తత్యములోనే 
యోజించవలెను. తరువాత శేషవ్యత్తితో వరమేశ్వరన్వభావములో బ్రనృతమయ్యే చుద్ధతత్త్య మయమైన 
దేహమును అతనికిచ్చినట్లు చింతించవలయును. ఇదియే నమన్తపాతములను విడివీంచే దీక్ష. 


తతః శిష్యో గురుం దక్షిణాభి వూర్వవత్‌ వూజయేత్‌ / తతో౭.గ్నౌ విధిం కుర్యాత్‌, శ్రీపరామన్హః 
అముకస్యాముకం తత్త్వం తోధయామి, ఇతి స్వాహాన్తం ప్రతితత్త్వం తిస్ర ఆహుతయః, అన్తే వూర్ణా వౌషదన్తా | 
ఏవం శీవాన్తతత్త్వృ శుద్ధి, తతో యోజనికోక్తక్రమేణ పూర్ణాహుతి: | భోగేచ్చోః భోగస్టానే యోజనికార్థమవరా, 
శుద్ధతత్త్వనృష్ట్యర్థమన్యా / తతో గురోః దక్షిణాభి పూజునమ్‌, ఇత్యేషా వుత్రకదీక్షా | యత్ర వర్గమానమేకం 
వర్ణయిత్వా భూతం భవిష్య చ్చే కర్ణ శుధ్యతి॥ 

అప్పుడు శీమ్యుడు గురువునకు ఇంతకుముందు వలెనె దక్షిణలొనగి పూజించవలెను. తదుపరి 
యధావిధిగా ఆఅగ్నిక్రియను చేయాలి. “శ్రీవరామన్రః అముకస్యాముకం తత్త్యం శోధయామి” అంటూ 
స్వాహాంతముతో ప్రతితత్త్య మునకు మూడు మూడుమార్లు ఆహుతులివ్వాలి. అంతములో “వౌషట్‌” ఆంటూ 
ఆవాతినివ్వాలి. అప్పుడు శివాంతమునరకూ తత్య్యశుద్ధి అవుతుంది. ఆమ్హుడు యోచనవ్రకారం 
వూర్ణావుతినివ్వాలి. భోగేచ్చు ఉన్నచో భోగస్థానములో యోజనికార్థమై ఒకటీ, శుద్ధతత్య్య నృష్టికోనం ఇంకొకటి 
ఇవ్వాలి. అప్పుడు గురువును దక్షిణతో వూజించాలి. ఇదియే వుత్రకదీక్ష. దీనివలన వర్తమానమొక్కుటి 
వర్ణింవబడి భూత భవివ్యత్తుల కర్ణ శుద్ధి అవుతుంది. 
శ్లో అన్హః నమస్తాధ్వమయీం న్వనత్తాం బహాళ్ర నంధాయ విభేదశూన్య: / 
శివ్యన్య భీప్రాణతనూర్ని జానుతాన్వ కతాం నంగమయేత్వ్రబుద్ధః / 
శో! శీవ్యైకభావం రుటితి ప్రపద్య తన్న న హానద్దవిబోధవూర్లే/ 
యావత్స విశ్రామ్యతి తావదేవ శివాత్మ భావం పతురభ్యు వతి || 


శిష్యుడీ ఏకత్వభావంలో ్రవేశించి మవోనందబోధపూర్ణుదై వ్యికమించినవుడు వళువునకు శివాత్సభావం 
కలుగుతుంది. 


నమన్త అధ్వములతో లోలోపలనున్న న్వనత్తను, విభేదళూన్వముగా బావ్యాంగా కూడా అనునంధించి, 
శిష్యుని బుద్ధి, ప్రాణము, తనువులను, ప్రబుద్ధములు గావించి తనవాటితో ఒక్కటి గావించవలెను. 


వ్యాఖ్యానము 


ఈ అధ్యాయములో పుత్రకదీక్ష వివరింపబడింది. పుత్రకుడంటే, పుత్రునితో సమానముగా చూడబడే 
శిష్యుడు, శిష్యులందరూ పుత్రులతో సమానులే అయినప్పటికీ, వారిలో ఉత్తముడైన వానిని తన పుత్రునిగా 
భావిస్తూ ఇవ్వవలసిన దీక్ష ఈ అధ్యాయములో చెప్పబడింది. పూర్తివివరముల కొరకు, తనచే రచింపబడిన 
'తన్త్రాలోకమ'నే గ్రంథమును పరిశీలించమని ఆచార్యులవారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ గ్రంథములో 
మాత్రం, సంక్షిప్తముగా చెప్పబడుతుంది. 

క్రిందటి అధ్యాయములో చెప్పబడిన సమయవిధులను చేసిన తర్వాత, మూడవరోజున ఈ దీక్షనివ్వాలి. 
అనగా, సమయదీక్షకు, ఈ దీక్షకు మధ్యన రెండురోజుల గడువుండాలి. సమయదీక్ష యొక్క ఫలితము 
శిష్యునిలో స్థిరం కావడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. అప్పుడు, త్రిశూలాబ్దమజ్జలమున 
సాముదాయిక యాగమును గావించాలి. త్రిశూలాబ్ద మండలమంటే ఏమిటో గత అధ్యాయంలో 
వివరింపబడింది. తన మూలాధార చక్రమునుండి ద్వాదశాంతము వరకూ పోతున్న త్రిశూలమును, దానిలో 
సమస్త అధ్వములను, దానిపైన మూడు పద్మములను, వాటిలో అపరా, పరాపరా, పరా యనబడే త్రిశక్తులను 
ధ్యానించాలి. ఇది (త్రిశూలాబ్ద న్యాసము. ఇదే మందలమును నేలపైన చిత్రించి, దానిలో బాహ్యహోమమును 
చేసే ప్రక్రియ ఇక్కడ వివరింపబడింది. 


మొదటగా, బాహ్యపరివారమును, ద్వారదేవతాచక్రమును, యాగస్థలము యొక్క బాహ్యములో 
పూజించాలి. మణ్జలము యొక్క తూర్పుభాగములో, ఈశాన్యకోణమునుండి ఆరంభించి ఆగ్నేయమువరకు 


me 
ame 


అప్పుడు, గురువుల యొక్క, దేవతలయొక్క సముచితమైన ఆజ్ఞలను తీసుకుని, త్రిశూలము యొక్క 
మొదలునుండి, దాని శిఖరమున వికసించియున్న కమలము వరకు, అన్ని అధ్వములనూ న్యసించి, వాటికి 
అర్చనము గావించాలి. త్రిశూలములోని మధ్యశూలములో భైరవనాథునితో సహా కొలువైయున్నట్టి భగవతి 
శ్రీపరాభట్టారికను పూజించాలి. ఎడమశూలములో అదేవిధముగా శ్రీమత్‌ అపరాశక్తిని పూజించాలి. కుడివైపు 
శూలములో శ్రీపరాపరా శక్తిని యథావిధిగా పూజింపవలెను. ఈ విధముగా అన్ని స్థానములలోను ఆయా 
దేవతల, శక్తుల సన్నిధి వలనను, ఖైరవనాథుడు మరియు పరాశక్తుల సన్నిధి వలనను, ఈ నర్వమునూ 
పరిపూర్ణమై భాసిస్తుంది. 

మధ్యశూలములోని మధ్యభాగములో లోకపాలురను, వారి అస్త్రములను, సమస్తదేవతాచక్రమును వారి 
అధిష్టానదేవతలను కూడా పూజించాలి. అప్పుడు, కుంభములోను, కలశములోను, మణ్జలము (యంత్రము) 
లోను, హోమాగ్నిలోను, తనయొక్క ఆత్మలోను, 'ఇవన్నియు ఒక్కటే, ఇవన్నియు పరమేశ్వర స్వరూపములే' 
అనినట్టి అభేదభావనను కలిగియుండాలి. ఈ అయిందింటిని పంచాధికరణమంటారు. వీటిని పరమేశ్వరునితో 
ఒక్కటిగా అనుసంధించాలి. ఈ విధమైన అమృతమయమైన భావనతో కలిపిన పువ్వులు మొదలైన పూజా 
ద్రవ్యములతో విశేషపూజను గావించాలి. ఇదంతా చేసేటప్పుడు ధనమును ఖర్చు పెట్టడానికి వెనుకంజ 
వేయకూడదు. అలా వెనుకంజ వేయడాన్ని “విత్తశాఠ్య ' మంటారు. అది ఉండకూడదు. దానిని వదలిపెట్టి, 
యథాశక్తిగా తర్పణ మరియు నైవేద్య ములను పరిపూర్ణం గావించాలి. తగినంత ధనము తనవద్ద లేనప్పుడు, ఈ 
మహామణ్డల యాగమును చేయడానికి పూనుకోకూడదు. 
పశుబలి 


జీవంతో ఉన్న పశువులను నివేదించాలి. అనగా వాటిని బలినివ్వాలి. కొన్ని వైదిక హోమములలో 
పశుబలి ఉంటుంది. అదే విధముగా, కొన్ని రకములైన తాంత్రికహోమములలో కూడా అది ఉంటుంది. 
అప్పుడా పశువులు కూడా అనుగ్రహింపబడతాయి. వాటిపట్ల కారుణ్యంతో ఉండవలెను. వాటిని 
తిరస్కారభావంతో చూడకూడదు. ఈ విధముగా పశువును బలినివ్వడాన్ని విమర్శించకూడదని శాస్త్రములలో 
చెప్పబడింది. 
పశుబలి - రహస్యములు 

జిహ్వచాపల్యంతో మాంసమును వండుకుని తినడానికోసం పశువులను చంపడాన్ని తంత్రం 


ఒప్పుకొనదు. కారణమేమంటే, తంత్రమార్గంలో శుద్ధి చేయబడని పశువులలోని మూడు విధములైన 
మలములు వాటితోనే ఉంటాయి. అవి, అణవ, మాయీయ, కర్మ మలములు. వీటిని గురించి క్రిందటి 


అధ్యాయములలో వివరింపబడింది, అటువంటి పశువుల యొక్క మాంసమును తినినవారిలో అయా 
'మలములు భాగములుగా మారుతాయి, కనుక, కేవలం తిండికోసం ఇష్టానుసారంగా మాంసాహారమును 
తినేవారు సాధనామార్గంలో ఒక్క అడుగు కూడా పురోగమించలేరు. ఆధ్యాత్మికమార్గంలో నడవడం వారికి 
జరిగే పని కాదు, 

అయితే, హోమవిధానంలో బలినివ్వబోయే పశువు యొక్క మూడు మలములను ఆచార్యుడు తన 
ధ్యానశక్తితో శుద్ధి చేస్తాడు గనుక, ఆ విధమైన పశుబలి వల్ల ఆ పశువుకు ఉత్తమగతి లభిస్తుంది. ఒక విధముగా 
పశుత్వం నుండి దానికి మోక్షం లభించి, ఉన్నతమైన జన్మ దానికి లభిస్తుంది. అప్పుడు దాని మాంసమును 
ప్రసాదంగా స్వీకరించినప్పటికీ, దోషం ఉండదు. దానిని తినడం వల్ల, తినినవారిలో మలములు పెరుగవు. 
అయితే దానిని జిహ్వచాపల్యం కోసం తినకూడదు. ప్రసాదంగా మాత్రమే తినాలి. ఆహారం కోసం పశువును 
వండుకుని తినడానికీ, హోమంలో చేయబడే పశుబలికీ, బయటకు కనిపించని ఇంతటి భేదం ఉంటుంది 
అయితే, నిజమైన తపశ్శక్తి ఉన్న ఆచార్యుడే ఈ క్రియను చేయగలుగుతాడు గాని, మామూలుగా 
మంత్రోచ్చారణను నేర్చుకున్న వారు దీనిని చేయలేరు. ఈ భేదమును కూడా స్పష్టముగా గమనించాలి. 

అప్పుడు, నువ్వులను నెయ్యిని పరమేశ్వరార్పణంగా అగ్నిలో అర్చించాలి. ఆ తరువాత, వపాహోమము 
కొరకు పశువును సిద్ధం చేయాలి. 'వప' అంటే, పశువు యొక్క క్రొవ్వు, ఎముకలోపల ఉండే మూలుగ అని 
కూడా దీనికి అర్ధం ఉన్నది. పశుబలి తర్వాత, వపముతో దేవతాచక్రమును తర్పణము గావించాలి. తదుపరి 
మండలము (త్రిశూలాబ్ద యంత్రము) ను మరలా పూజించాలి. 


అప్పుడు పరమేశ్వరుని ప్రార్థించి, ఆరు అధ్వములతో పరిపూర్ణముగా ఉన్నట్లుగా తన ఆత్మను భావిస్తూ, 
శిష్యుని తనకు దగ్గరగా కూర్చుండ బెట్టుకోవాలి. శిష్యుడు తన ఎదురుగా ఉన్నపుడు ఈ విధంగా చేయాలి. 
దీనిని 'ప్రత్యక్షదీక్ష' అంటారు. దూరంగా ఉన్నవారికిగాని, చనిపోయిన వారికి గాని ఇవ్వబడే దీక్షను 
“పరోక్షదీక్ష' అంటారు. పరోక్షదీక్షలలో అయితే, చనిపోయినవారిని తన ఎదురుగా ఉన్నట్లుగా ధ్యానిస్తూ ఈ 
దీక్షనివ్వాలి. లేదా, వారికి ప్రతీకగా, ఒక దర్భను గాని, ఆవుపేడతో చేయబడిన, వారియొక్క ప్రతిమను గాని 
ఎదురుగా ఉంచుకోవాలి. 


ఈ విధముగా, అర్హపాత్రలోని జలముతో శిష్యుని ప్రోక్షణము చేయాలి. పుష్పాదులతో అతనికి 
పూజించాలి. అన్ని అధ్వములనూ అతని దేహములో న్యసింపజేయాలి. అధ్వశోధనను రెండు విధములుగా 
చేయాలి, జీవితభోగములను అనుభవించాలనిన కోరిక శిష్యునిలో గనుక మిగిలి ఉన్నట్లయితే, అతనిలోని 
శుభసంస్కారములను శోధించకూడదు. వాటిని ఉండనిచ్చినపుడు మాత్రమే, అతని జీవితములో 
శుభఫలితములు కలుగుతాయి. దీనికి వ్యతిరేకముగా, మోక్షమును మాత్రమే కోరుకునేవానికి మాత్రము, 
అతనిలోని శుభాశుభసంస్కారములను రెంటినీ శోధించాలి. శుభమును, అశుభమును రెంటినీ దాటినవాడు 
మాత్రమే మోక్షమునకు అర్హుడౌతాడు. 

నిర్చీజదీక్షలో అయితే, నమయవిధులచేత ఏర్పడినట్టి నంస్కారపాశములను కూడా శోధించాలి. మరణం 
దగ్గర పడినవానికి, మహామూర్ణుడైన వానికి కూడా ఇదే దీక్షనివ్వమని పరమేశ్వరాజ్ఞయై యున్నది. అటువంటి 


వారికి కూడా గురు, దేవతా, అగ్నుల పట్ల భక్తి ఉన్నప్పుడే సిద్ధి అనేది లభిస్తుంది. లేకుంటే లభించదు. 

ఈ మొత్తము ప్రక్రియలో, శిష్యుల మధ్యన ఉన్న అత్యంత ముఖ్యమైన భేదము, వారి వాసన 
(సంస్కారము) లే, ఉపదేశింపబడిన మంత్రములు కూడా, ఆయా శిష్యుల వాసనలను 
(పూర్వసంస్కారములను) బట్టి మాత్రమే వాటి పనులను చేస్తాయి. అనగా, సత్వ, రజో, తమోగుణముల 
ఆధిక్యతలను బట్టి, శిష్యులకు పర, పరాపర, అపరా మంత్రములను ఉపదేశించాలి. ఈ విధముగా శిష్యుల 
యొక్క వాసనాభేదములను బట్టి, వారికనుగుణములైన మంత్రోపదేశములను చేయాలి, తనను తాను 
పరమశివుడనని భావించుకొనుచూ, శిష్యుల యొక్క దేహములలోని నమస్తములైన అధ్వములనూ శోధించి, 
శుద్ధి గావించాలి. 


ఈ క్రమములో, తనయొక్క పాదముల నుండి ద్వాదశాంతము వరకు వెలుగుతున్న ఆత్మచైతన్యముతో, 
శిష్యుని వైతన్యమును ఒక్కటిగా ధ్యానించాలి. 
విమోచనా దీక్ష 


అనంతమైన ఆనందనరస్సులో మునిగిన స్థితిలో, పరమ స్వాతంత్య్రము, పరమైశ్వర్యము, ఇచ్చా, జ్ఞాన, 
క్రియాశక్తులతో నిండినదీ అయిన ధ్యానస్థితిలో ఉండాలి. ఈ విధముగా నమస్తదేవతా చక్రీశ్వరుడై, సమస్త 
అధ్వములతో నిండినవాదై, తానుదప్ప వేరేదీ లేని చిత్స్వరూపములో ఉంటూ, సమస్త విశ్వముతోనూ ఒక్కటిగా. 
నిలచి, శిష్యుని యొక్క ఆత్మతో ఏకీభూతుడై విశ్రాంతిగా నిలువవలెను. ఈ విధముగా చేసినపుడు, శిష్యుడు 
పరమేశ్వరునితో అభిన్నతను పొందుతాడు. ఒకవేళ అతనిలో కొద్దిగానైనా భోగేచ్చ మిగిలి ఉన్నట్లయితే, 36 
తత్వములలోని ఏ తత్త్యములో భోగేచ్ళ ఉన్నదో గమనించి, ఆ తత్వములోనే అతనిని శోధించాలి. తరువాత 
కేవలభావనతో, పరమేశ్వరభావముతో నిండిన శుద్ధమైన దేహమును అతనికిచ్చినట్లు చింతించాలి. ఇదియే 
నమస్తపాశములనుండి పశువును (జీవుని) విడిపించే 'విమోచనాదీక్ష' యనబడుతుంది. 
పుత్రక దీక్ష 

అప్పుడు, ఇంతకు ముందులాగా దక్షిణలతో, శిష్యుడు గురువును పూజించవలెను, ఆ పిమ్మట, 
యథావిధిగా అగ్నిక్రియను చేయాలి. 'శ్రీపరామన్హః అముకస్యాముకం తత్త్వం శోధయామి” అని ఉచ్చరిస్తూ 
'స్వాహాం'తముతో ప్రతితత్వమునకు మూడు మూడుమార్లు ఆహుతులనివ్వాలి. చిట్టచివరి ఆహుతిలో 
మాత్రము, 'వౌషట్‌' అంటూ ఆహుతినివ్వాలి. అప్పుడు, శిష్యుని దేహములో, భూమినుండి శివాంతమువరకూ 
ఉన్న 36 తత్త్యములకూ తత్త్వశుద్ధి జరుగుతుంది. తదుపరి, పూర్ణాహుతినివ్వాలి. శిష్యునిలో భోగేచ్చ 
మిగిలియున్నటైతే, భోగస్టానములో దాని శుద్ధికోసం ఒకటి, _శుద్ధతత్త్వసృష్టికోసం ఇంకొకటి 
ఆహుతులనివ్వాలి, అప్పుడు గురువును దక్షిణతో పూజించాలి, ఇది 'పుత్రకదీక్ష' అనబడుతుంది. ఈ క్రియ 
వలన, వర్తమానంలోని కర్మఫలితం శుద్ధి కాదు. భూతకాలము, భవిష్యత్తులలోని కర్మ మాత్రమే శుద్ధి 
అవుతుంది. 


తనయొక్క ఆరుఅధ్వముల లోపల ఉన్న చైతన్యమును, ఏమాత్రమూ భేదం లేని విధముగా బాహ్యంగా 


కూడా అనుసంధించాలి. ఈ విధంగా, శిష్యుని యొక్క బుద్ధి, ప్రాణము, తనువులను, చైతన్యవంతములను 
గావించి, తనయొక్క బుద్ధి, ప్రాణము, దేహములతో వాటిని ఒక్కటిగా చేయవలెను. 
శిష్యుడు, అచార్యునితో ఈ విధమైన ఏకత్వభావంలోకి ప్రవేశించి, మహానందబోధతో నిండినవాడై 
ధ్యానస్థితుడైనప్పుడు, పశువుగా ఉన్నట్టి అతనికి శివాత్మభావం లభిస్తుంది. అప్పుడతడు 'పశుపతి' అవుతాడు. 
ఆ అధ్వవూర్హమైన యాత్మలో నిలుచుండి 
భేదమెల్ల బావి బావ్యమందు 
బుద్ధి ప్రాణ దేహ ఫూర్ణత్వమున్‌ దాల్చి 
శిమ్యు కొనగ; యతడు శివుడు గాదె? 
ఆ శిష్యుడిట్టి దివ్య చింతనమ్మున నిల్చి 
బోధవూర్ణుడగుచు బొనగినంత 
శివుని రూవుదాల్సి చిన్నాత్ర ఘనుడౌచు 
వతిగ దేరి వశువు బిజగు నపుడు 


ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే పుత్రకదీక్షాప్రకాశనం నామ చతుర్దశమాహ్నికమ్‌ || 14 ॥ 


ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని పుత్రకదీక్షాప్రకాశనమనే 
పద్నాలుగవ ఆహ్నికము. 


పదిహేనవ ఆహ్నికము 
సప్రత్యయదీక్షా ప్రకాశనము 


యదార్భః - యదార్ధము 


యదా వువరానన్నమరణన్య న్వయం వా బన్టుముఖోన శక్తిపాత ఉపజాయతేే తదా అన్ని సద్యః 
నముత్మమణదీక్షాం కుర్యాత్‌ | సమస్తమధ్వానం శీవ్యే న్యన్య తం చ క్రమేణ శోధయిత్వా, "భగవతీం 
కాలరాత్రీమ్‌ మర్శకర్ణనీం న్యన్య, తయా క్రమాత్యమం మర్తపాశాన్‌ విభిద్య, బ్రహ్మరజ్ఞువర్తి శివ్య చైతన్యం 
కుర్యాత్‌ / తతః పూర్వోక్రక్రమేణ యోజినికార్థం పూర్ణాహుతిం తద్యాత్‌, యథా ఫూర్ణాహుత్యన్రే జీవో నిష్మాన్హః 
వరమశివాభిన్నో భవతి / 

ఎవనికైతే మరణం ద్గరైనదో వానికి న్వయముగా గాని, బింధుముఖంగా గాని శక్తిపాతము కలిగితే, 
అతనికి అవ్పుదే నముత్స్రమణదీక్షనివ్వవలెను. నమన్త అధ్వములను శిష్యునిలో న్యనించి, క్రమముగా 
శోధించనలెను, మర్మములను ఛేదించే భగవతి కాళరాత్రిని న్యానము చేయవలెను. ఆమె ద్వారా క్రమముగా 
మర్శపాళములను భేదించవలెను. శివ్యబైతన్య మును బ్రహ్మరంధ్రములో నిక్షేవించవలెను. వూర్చోక్తకమములో 
వూర్ణావుతినివ్వవలయును. ఆ విధముగా పూర్ణాహుతి చివరలో అతడు నిష్యుమించి వరమళివునితో 
అభిన్నుడౌతాడు. 


బుభుక్షోస్తు ద్వితీయా వూర్ణాహుతిః - భోగస్థానే యోజనాయ, తత్కాలే చ తన్య జీవలయః, నాత్ర 
'శేషవర్తనమ్‌, బ్రహ్మవిద్యాం వా కర్ణే పరేత్స్‌ సా హా వరామర్శన్వభావా సద్యః ప్రబుద్ధవశుచైతన్యే 
 ప్రబుర్హ విమర్భం కరోతి / నమయ్యాదేరవే చ ఏతత్సా రే౭.ధికారు | 

బుభుక్షువైనవానికి భోగస్థానములో యోజించుటకొరకు రెండవ వూర్ణావుతి నివ్వవలయును, ఆ 
క్షణములోనో అతని జీవం లయమౌతుంది. శేషం మిగలదు. లేదా వాని చెవిలో బ్రహ్మవిద్యను వఠించవలెను. 
అది వరామర్భన్వభావి యగుటవలన తడ్జణమే వ్రబుద్ధవళువైతన్యములో ప్రబుద్ధవిమర్భ్శను కలిగిస్తుంది. 
నమయులైనవారికీ కూడా దీనిని వరించదానికి అధికారమున్నది. 

నప్రత్యయాం నిర్జీజాం తు యది దీక్షాం మూధాయ ఆయాతశక్తిపాతాయ చ దర్శయేత్‌, తదా పా 
శివహస్తదానకాలే అయం విధిః - త్రికోణమాగ్నేయం జ్వాలాకరాలం _ రేఫవిస్ఫులిజ్ఞం 
బపార్వాత్యాచక్రధ్భాయమానం మళ్ఞాలం దక్షిణహన్త చిశ్హయిత్వా తత్రైవ హన్తీ బీజం కించిత్‌ నిక్షిప్య 
 ఊర్జాధోరేఫవిబోధితఫట్కారపరమ్స రాఖిః అస్య తాం జననశక్తిం దహేత్‌, ఏవం కుర్వన్‌ తం హస్తం శిష్యన్య 
మూర్ధని క్షివత్‌, ఇతి న్వయోరనీ ఏషా దీక్షా నిర్జీజూ న్వకార్యకరణసామర్థ్య విధ్వంనినీ భవతి - స్థావరాణామవి 
బీక్ష్యత్వేన ఉక్తత్వాత్‌, వాయువురాన్తర్వ్యవన్థితం దోధూయమానం శిష్యం లమూఖూతం చిన్హయేత్‌ - యేన 
తులయా లఘుః దృశ్యతేఇతి/ 

ఎవనికైతే నవ్రత్యయమైన నిర్భీజదీక్ష ఇవ్వబడినదో అతడు మూఢుడైనవ్చువ్చుటికీ శక్తిపాతమును 
చూవించాలి. శివహన్తదానకాలమున ఈ విధిని ఆచరించాలి. అగ్నిమయమై రేఫవిన్ఫులిజ్ఞమైన త్రికోణములో 


వాయుచక్రముద్వారా బయటకు నంచరించునున్న ఆగ్నిమండలమును దక్షిణవాస్తమున చింతించి ఆ 
హన్తములో కొన్ని బీజములనుంచి ఉఊర్ణ్యముగా అధోముఖంగా వ్రనరించుచున్న ఫట్మారశక్తితో వాటి 
జననశక్తిని దహించాలి. ఇది చేనిన విదన ఆ వాన్తమును శిష్యుని మూర్గమున ఉంచాలి. ఇదియే నిర్బీజదీక్ష. 
ఇది న్వకార్యకరణసామర్ల్యమును విధ్వంనము గావిస్తుంది. స్థావరములకు కూడా దీక్ష చెప్పబడినది. 
వాయువురముందు ఉండి దోధూయమానుడౌతున్నట్లుగా శివ్యుని లమురూవములో చింతించవలెను. దీనివల్ల 
అతదు లఘువౌతాదు. 
శ్లో మర్మ కర్ణనవిధౌ లఘుభావేబీజభావవిలయే యది మళ్హః / 
తత్తథోబితపభేన నియుక్త-స్తత్తదాశు కురుతే పరమేశ // 

 మర్శములను ఛేదించడం వలన దేహం తేలికవడుతుంది. మంత్రోచ్చారణతో బీజలయము నిద్ధిన్తుంది. ఈ 
మార్గములో నియక్తుడైనవ్చుడు అతడిని వరమేశ్వరుడు న్వీకరించి నముచితపదమును అనుగ్రహిస్తాడు. 


వ్యాఖ్యానము 


ప్రత్యయమంటే, ఒక పదమునకు ముందూ వెనుకలలో తగిలించబడు విశేషణము. దానివలన, ఆ పదము 
యొక్క మూలార్థము వెలుగులోకి వస్తుంది. మూలార్థము. వైపుకు మనసును నడిపించే పదమునే 
ప్రత్యయమంటారు. తంత్రమార్గములో అయితే, బుజువులను చూపించే దీక్షను 'ప్రత్యయదీక్ష' అంటారు. ఈ 
దీక్షాసమయంలో, మరణశయ్య మీద ఉన్న శిష్యుని దేహం బరువును కోల్పోయి, తేలికపడి, గాలిలోకి లేవడం 
వంటి బుజువులు ప్రత్యక్షంగా కనిపిస్తాయి గనుక ఇది స-ప్రత్యయ (బుజువులతో కూడిన) దీక్ష 
అనబడుతుంది. 


ప్రత్యయదీక్ష అంటే, మరణము మొదలైన ఆపత్సమయములలో, ఆ జీవుని మనస్సును ఈశ్వరునిలో 
లగ్నము చేసే విధంగా, కొన్ని బుజువులను చూపిస్తూ ఇవ్వబడే దీక్షయని అర్థము. 

కొంతమందికి వారి వారి జీవితపు ఆఖరిఘడియలలో జ్ఞానోదయం అవుతుంది. మరణం దగ్గరైనప్పుడు 
ఆధ్యాత్మికం యొక్క విలువ వారికి తెలుస్తుంది. ఇది అందరిలో జరుగదు గాని, కొందరిలో జరుగుతుంది. 
కుటుంబ బాధ్యతలలో జీవితం మొత్తం గడిచినప్పటికీ, వారిలో కొంత ఆధ్యాత్మికతృష్ణ మినుకు మినుకుమంటూ 
ఉంటుంది. కాని, దీక్షను తీసుకుని సాధన చేయడానికి వారికి సమయం ఉండదు. తీవ్రమైన చింతన ద్వారా 
వారికి స్వయముగా శక్తిపాతం కలుగవచ్చు. లేదా, ఎవరో ఆధ్యాత్మికమార్గంలో సాధన గావిస్తున్న బంధువులు 
చెబితే కూడా వారికి శక్తిపాతము కలుగవచ్చు. అటువంటివారికి, అప్పటికప్పుడే '“సముత్య్రమణదీక్ష " 
అనేదానిని ఇవ్వాలి. దానిని ఈ అధ్యాయములో క్లుప్తముగా వివరిస్తున్నారు. 
సప్రత్యయ దీక్ష 


ఆరు అధ్వములనూ శిష్యునిలో న్యాసము గావించి, వాటిని క్రమముగా శోధించాలి. ఆపైన, మర్మములను 
ఛేదించే భగవతి కాళరాత్రిని (కాళరాత్రి మంత్రమును) న్యాసము చేయవలెను. దీక్షను స్వీకరిస్తున్న శిష్యుని 


యొక్క మర్శపాశములను ఈ మంత్రోచ్చారణ ద్వారా ఒక్కొక్కటిగా భేదించివేయాలి. అప్పుడు, శిష్యుని యొక్క 
చైతన్యమును పైపైకి తెచ్చి అతనియొక్క బ్రహ్మరంధ్రములో నిక్షేపించాలి. ఇంతకు ముందు చెప్పబడిన 
క్రమములో పూర్ణాహుతినివ్వాలి. హోమవిధానములో పూర్ణాహుతి యంటే, హోమముయొక్క చివరలో 
ఇవ్వబడే ఆహుతి. యోగమార్గములో పూర్ణాహుతి యంటే, జీవచైతన్యమును బ్రహ్మరంధ్రము వరకూ తీసుకుని 
పోయి, అక్కడనుండి మహాశూన్యంలో ఉన్న ద్వాదశాంతస్థానములో దానిని లయం చేయడమే పూర్ణాహుతి 
యనబడుతుంది. దీనిని చేయగలగాలంటే, ఎన్నో ఏండ్ల సాధనాబలము, తపోబలమూ ఉందాలి. ఈ విధమైన 
ప్రక్రియను మరణసమయంలో ఉన్న శిష్యుడు చేయలేడు గనుక, ఆచార్యుడే ఈ పనిని చేయవలసి ఉంటుంది. 
అంతటి శక్తి ఆయనలో ఉండాలి. ఈ విధముగా పూర్ణాహుతి చేయబడినప్పుడు, శిష్యుడు బంధవిముక్తుడై, 
దేహమును విడచిపెట్టి, పరమశీవునిలో లీనుడై, ఆయనతో ఒక్కటైపోతాడు. 

బుభుక్షువు - ముముక్షువు 

బుభుక్షువు, ముముక్షువు అనే రెండు పదములను అర్థం చేసుకోవాలి. బుభుక్షువంటే ప్రపంచభోగములను 
ఇంకా అనుభవించాలన్న కోరికలు తనలో మిగిలియున్నవాడు. ముముక్షువంటే ఆ కోరికలను విడచిపెట్టి, 
కేవలం మోక్షమును మాత్రమే ఆశించేవాడు. ముముక్షువునకు ఏ విధమైన దీక్షనివ్వాలో పైన చెప్పబడింది. 
ఇక, బుభుక్షువైనవానికి, అంటే కోరికలు బలంగా మిగిలి ఉన్న జీవునికి, రెండవ పూర్ణాహుతిని కూడా ఇవ్వాలి. 
ఆయా కోరికలను నిశ్శేషం చేయడం కోసం ఇది ఇవ్వబడుతుంది. ఆ క్షణములోనే అతని జీవం ఈశ్వరునితో 
లయమైపోతుంది. ఆపైన అతనికి కర్యశేషం ఎంతమాత్రమూ మిగులదు. 

రెండవ విధానములో, దీక్షను స్వీకరిస్తున్న వాని చెవిలో బ్రహ్మవిద్యామంత్రమును పఠించవలెను. దానిని 
వినడం వలన, దీక్షితునిలో పరామర్శ తలయెత్తుతుంది. అంటే, ధ్యానపూర్వకమైన చింతనాస్థితి పైకొంటుంది. 
కనుక అది, అప్పుడే వెలుగును నింపుకుంటున్న పశువు (జీవుని) యొక్క చైతన్యములో వివేకపు వెలుగుతో 
కూడిన చింతనను రగిలిస్తుంది. సమయదీక్షను స్వీకరించినవారు కూడా అక్కడ ఉన్నట్లయితే, వారు కూడా 
దీనిని పఠించవచ్చు. దీనివల్ల, మరణిస్తున్న జీవికి నమయదీక్ష లభిస్తుంది. 

ఈ దీక్షను గురించి వివరిస్తూ, తంత్రాలోక గ్రంథము 19 వ అధ్యాయంలో అభినవగుప్తులవారు ఇలా 
అంటారు, 'దేహపాశములను త్రెంచివేసే ఈ దీక్ష, యోగవిద్యలో సిద్ధుడైన గురువు చేత మాత్రమే 
ఇవ్వబడుతుంది. వివిధములైన ప్రాణాయామక్రియలను అభ్యాసం చేయని ఆచార్యుడు దీనినెలా ఇవ్వగలడు?” 
ఇవ్వలేదని అర్థము. 

ఎవనికైతే సప్రత్యయమైన నిర్చీజదీక్ష ఇవ్వబడినదో, అతడు మూధుడైనప్పటికీ, వానికి కూడా 
శక్తిపాతమును ప్రదర్శించి చూపించాలి. లేకపోతే, అతని మూర్ధత్వ కారణంగా, దీక్షయందు అతనికి విశ్వాసం 
కలుగదు. శివహస్త ప్రదానకాలమున కూడా ఈ విధిని ఆచరించాలి, 


శివహస్త విధానము - నిర్బీజ దీక్ష 
ఈ 'శివహస్త విధానము" ఇప్పుడు వివరింపబడుచున్నది. అగ్నిజ్వాలలను వెదజల్లుతూ, “రం' అనే 


వర్ణముతో నిండియున్న ్రికోణమును తన కుడి అరచేతిలో యున్నట్లుగా ధ్యానించాలి. వాయువుద్వారా 
ప్రేరితమైన ఆ అగ్ని, తన చేతినుండి బయటకు వెదజల్లబడుచున్నట్లుగా ధ్యానించాలి. అ హస్తములో కొన్ని 
వడ్లగింజల నుంచాలి. 'ఫట్‌' అనే మంత్రమును ఉచ్చరిస్తూ, ఆ గింజలయొక్క పైనా క్రిందులుగా అగ్నిని 
ధ్యానించి, వాటియొక్క మొలకలెత్తే శక్తిని దహించివేయాలి. అనగా, బీజములను నిర్బీజములుగా 
మార్చివేయాలి. ఈ బీజములు శిష్యుని మనస్సు యొక్క లోతులలో ఉన్న సంస్కారములు. వీటిని దహించడం 
వలన, అతని సంస్కారములు దహింపబడతాయి. దీనిని చేసిన తరువాత, ఆ హస్తమును శిష్యుని తలపైన 
ఉంచాలి. ఇదియే 'నిర్బీజదీక్ష' అనబడుతుంది, ఈ క్రియ వలన, ఆ బీజములకు మొలకలెత్తే సామర్థ్యం 
నశిస్తుంది. కదలలేని మొక్కలవంటి వాటికికూడా ఈ విధానంలో దీక్షనివ్వవచ్చు. ఆకాశములో గాలిమధ్యన, 
దూదివలె బరువులేకుండా తేలుతూ ఉన్న రూపంలో శిష్యుని రూపమును ఆచార్యుడు ధ్యానించాలి. అప్పుడు 
నిజంగానే శిష్యుడు తన బరువును కోల్పోయి తేలికపడతాడు. 


అయిదవ అధ్యాయములో చెప్పబడిన ప్రాగానందము, ఉద్భవము, కంపము, నిద్ర, ఘూర్ణి అనబడే 
అయిదు స్థితులు ఈ సమయంలో శిష్యునకు కలుగుతాయి. మంత్రోచ్చ్భారణము వల్లను, ధ్యానశక్తి వల్లను, 
శిష్యుని దేహములోనున్న భూతత్వము శిథిలమైపోగా, అతని దేహము తేలికపడి గాలిలోకి లేవడం 
సంభవిస్తుందని తంత్రాలోకములో అభినవగుష్పులవారు అనినారు. 

ఈ విధానము తన గురువైన శ్రీ శంభునాథాచార్యుని అనుగ్రహంతో తనకు సిద్ధించినదని 
అభినవగుప్పులవారు వ్రాసినారు. దీనివల్ల, అణవ, కర్మ, మాయీయ మలములు మూడునూ భన్మమై పోతాయి 
గనుక, ఇది చాలా మహత్తరమైన దీక్షగా చెప్పబడింది, 

ఆ// మర్శభేదనమున మనుజుండు లఘువౌను 
బీజలయము జేయు బీజశక్తి 
జీవుడిట్టి పదము జేరగా దిలకించి 
ఇష్టభూమి నొనగు నీళ్వరుండు 

మర్మములను ఛేదించడం వలన శిష్యుని దేహం తేలికపడుతుంది. మంత్రోచ్చారణతో అతనికి 
బీజలయము సిద్ధిస్తుంది. ఈ మార్గములో నియుక్తుడైనప్పుడు అతడిని పరమేశ్వరుడు స్వీకరించి అతనికి 
ఇవ్వవలసిన స్థానమును అనుగ్రహిస్తాడు, 

ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్తసారే సప్రత్యయదీక్షా ప్రకాశనం నామ పజ్వమదశమాహ్నికమ్‌ ॥ 
15 

ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తస్త్రసారమనే గ్రంథములోని 
సప్రత్యయదీక్షాప్రకాశనమనే పదిహేనవ ఆహ్నికము. 


పదహారవ ఆహ్నికము 


పరోక్షదీక్షా ప్రకాశనము 


అభ వరోక్షస్య దీక్షా, ద్వివిధళ్ర సః - మృతో జీనంశ్ర / తత్ర కృతగుగునీన ఏన మృత చద్వానితో వా 
అభిచారాదిహతో డిమ్హాహతో మృత్యుక్షణోదితతథారుచిః ముఖాన్తరాయాతశక్తీపాతో వా తథా దీక్ష్య 
ఇత్యాజ్ఞా / అత్ర చ మృతదీక్షాయామ్‌ అధివాసాది న ఉవయుజ్యతే/ 

ఇప్పుడు వరోక్షదీక్ష వివరింవబడుచున్నది. ఇది రెండు విధములు, మృతులకు, జీవులకని. ఎవరైతే 
గురునేవ చేస్తూ మరణిస్తాడో, లేదా వేరేచోటకు పోయి యున్నాదో, లేదా అభిచారాదులవలన వాతుడైనాదో, 
లేదా డింబానాతుడైనాదో, మృత్యుక్షణములో అతనికి దీక్షానంకల్పము కలిగిన్లైతే, లేదా ఇతరుల 
ముఖమునుండి గాని విని శక్తిపాతమైతే, అతనికి దీక్షనివ్వవలెనన్నది ఆజ్ఞ, వీనిలో మృతదీక్షయందు 
అధివాసాదుల ఉవయోగము లేదు. 


మర్జాలే మశ్రవిశేషసంనిధయే యత్ర బహులా క్రీయా, చత్తమమువకరణం వుప్పాది, స్థానం నీఠాది, 
మర్జాలం త్రిశూలాబ్దాది, ఆకృతిః ధ్యేయవిశేషః, మర్హ స్వయం దీవ్రశ్త, ధ్యానవరన్య యోగినః 
తదేకభిక్తిసమావేశశాలినో జ్ఞానినళ్హ సంబన్ధః, ఇత్యేతే సంనిధానవీతవో యథోత్తరమ్‌ ఉక్తా: / నముదితత్వే 
తు కా కధా స్యాత్‌ - ఇతి పరమేశ్వరేణ ఉక్తమ్‌ / 

మండలములో మంత్రవిషయనంబింధమై ఏయే బహుళక్రియలైతే ఉన్నవో, ఉత్తమోవకరణములైన 
వువ్చములు మొదలైనవి, వీఠములు మొదలగు స్థానము, త్రితూలాబ్దమందలము మొదలైన యంత్రములు, 
ధ్లేయవితేషములైన ఆకృతులు, స్వయముగా దీవ్తమైన మంత్రము, ధ్యానవరుదైన యోగికి, తదేక భక్తేనమావేళ 
నమర్థుదైనవానికి, జ్ఞానసంబింధుడైనవానికి, నన్నిధానహేతువు లౌతున్నాయని చెప్పబడింది, వరమేశునితో 
నముదితత్వము లభించినవాని గురించి ఇక చెప్పునదేమున్నది? ఇది వరమేశ్వరునిచేతనే చెప్పబడినది. 

తతో దేవం పూజయిత్వా తదాకృతిం కుశాదిమయీమ్‌ అగ్రే స్థాపయిత్వా 
గుర్వాసాదితజ్ఞానోపదేశక్రమేణ తాం పశ్యేత్‌, సచ 


పళ్చాదానీయతే చేత్స కలమధ తతోజ.వ్యధ్వమధ్యాద్యథేస్టమ్‌/ 
ఆకృష్ణావుద్ధతొ వా మృతజనవిషయే కర్ష ణీయే2ి.ధ జీవే 
యోగః శ్రీశంభునాథాగమవరిగమితో జాలనామా మయోక్తః // 


అప్పుడు దేవుని వూజించి, శిమ్యుని ఆకృతిని కుళలో నిర్మించి వీటవైన స్థావించి గురువుచేత లభించిన 


జ్ఞానోవదేశక్రమములో అతడిని చూడవలెను. మూలాధారము నుండి ఉదయించి అనంతములైన నాడులలో 
వ్రనరిస్తున్న ప్రాణము దండమై, వీర్యమునాత్రమించి, ముక్షులనుండి శూన్యములోకీ నిర్గమించి 
వ్యావించదాన్ని వీక్షించాలి. దానియొక్క అగ్నిళిఖలతోను, ధూమముతోను, అధ్వచక్రము మొత్తమును 
ఆచ్భాదించగా, అభీవ్హములను జీవునికొనగే మహాజాలమనబడో ప్రయోగమగుచున్నది. 


ఈ విధముగా అచ్చాదితమైనని వరవళములౌతాయి. మొదట వాటిని నమ్ముఖంలో ఉంచుకోనాలి. 
తరువాత వాటిని దగ్గరగా తీనుకోవాలి. ఆ అధ్వముల మధ్యలోకి మృతజీవుని ఆకర్షించి ఇచ్చే దీక్షను, శ్రీ 
శంభునాథుల ద్వారా నాకు లభించినదానిని నేను చెప్పినాను. 


బహిరవి ఇళ్టం కథం న భవతి, ఆకర్షణాదౌ వినాభ్యాసాత్‌? ఇతి చేత్‌ - రాగద్వేషాది యోగవశేన 
తత్ప్రవృత్తా విశ్వర్యావేశాయోగాత్‌/ తతో నియతి నియ్య్థితత్వాత్‌ అభ్యాసాద్యావీక్షా స్యాదేవ / ఇహ తు 
అనుగ్రహాత్మక వరమేశ్వరతావేశాత్‌ తధాభామః / పరమేశ్వర ఏవ పా గురుశరీరాధిష్టానద్వారేణ అనుగ్రహ్యాన్‌ 
అనుగృహ్లోతి | న చ అచిన్హ్య మహిమా ఇతి ఉక్తప్రాయమ్‌ / 

బాహ్యంగా కూదా ఇట్లా ఎందుకు జరుగదు? ఆకర్షణ మొదలైన క్రియలలో అభ్యానము లేకపోవడం 
వల్లనా? అనగా, అలా కాదని నమాధానం. ఎందువలననగా, రాగద్వేషాదియోగవళమున ఆచార్యు'నిలో 
ఈశ్వరావేశము జరుగదు. అది నియతి నియన్రితము వలన జరుగుతుంది. అభ్యానము తప్పనినరి. కానీ 
ఇక్కడ అనుగ్రహాత్మక వరమేశ్వరతావేశత ఉంటుంది గనుక అభ్యానము అక్కరలేదు. వరమేళ్వరుదే 
గురుళరీరాధిష్టాతయై అనుగ్రహీతవైన తన అనుగ్రహమును వర్ణిస్తాడు. ఆయన యొక్క మహిమ అచిన్య్యమని 
చెప్పబడినది. 


ఏవం జూలప్రయోగాళ్ళష్ణో జీవో దారం జూతీఫలాది నా శరీరం నమావిష్టో భవతి, న చ స్పన్ధతే - 
మనఃప్రాణాదిసామగ్ర్యభావాత్‌, తదనుధ్యానబలాత్‌ తు స్పళ్టతేఓివి తొదృశేఓవి తస్మిన్‌ వూర్వవత్‌ 
ప్రోక్షణాదిసంస్కారః ఫూర్ణాహుతియోజునికాన్త: అత్ర పరం ఫూర్ణాహుత్యా తస్య దార్జాద్యాకారస్య పరతేజని 
లయః కర్తవ్య: / ఏవమ్‌ టద్ద తో౭.సౌ వూర్ణాహుత్యైవ అవవృజ్యతే - యది న్వర్న రకవ్రతతిర్య క్షు స్థితః / 

ఈ జూలవ్రయోగమునకు ఆకృష్ణుడైన జీవుడు దర్భలోగాని, జాతీఫలాది ఫలములలో గాని (ప్రవేశిస్తాడు. 
వానిలో నందన ఉండదు, మనఃప్రాణాది సామగ్రి అతనిలో ఉందదు గనుక. వాటిని అనుధ్యానించినట్టి 
బలముతో నందన కూడా వన్తుంది. అవ్హుడు దానికి ఇంతకు ముందటీవలెనే, (ప్రోక్షణాదినంస్కారములు 
గావించి, వూర్ణావంతినొనగి, దర్భాది ఆకారములో ఉన్న అతడిని వరతేజన్సులో లీనం చేయవలెను. ఈ 
విధముగా ఉద్ధరించబడిన వూర్ణాహుతితో అతనికి మోక్షము లభిన్తుంది, అతడు న్వర్థ నరక ప్రీత తిర్యక్‌ 
భూములలో ఉన్నట్లయితే. 


మనుష్యస్తు తదైవ జ్ఞానం యోగం బీక్షాం వివేకం వా లభితే - అధికారిశరీతత్వాత్‌, ఇతి మృతోద్ధరణమ్‌ / 
జీవతో౬ని పరోక్షన్య ఉత్పన్నే శక్తీపాతేవియమేవ క్రమః, దార్భాకృతికల్పనజీవాకృష్టివర్ణమ్‌ / 
ధ్యానమాత్రోపస్టావితస్యివ అస్య నంస్కారః / దీక్షా చ భోగమోక్షోభయదాయినీ - స్వావాననాబలీయస్త్వాత్స్‌ 
ఖోగవాననావిచ్చేదస్య చ అసంభావ్యమానత్వాత్‌ బహుభి, దీక్షాయామ్‌ ఊర్హ్యశానన సంస్కారో బలవాన్‌ 
అన్యస్తు తత్సంస్కారాయ స్యాత్‌ / పరోక్షస్యా వి దీక్షీతస్య తలైవ జ్ఞానాద్యా విర్దానః ఇతి/ 


ఒకవేళ మనుమ్యుదైతే, అధికారి శరీరముతో ఉన్నాడుగనుక, వానికి జ్ఞానము, యోగము, దీక్ష, 
వివేకములు లభిస్తాయి. ఇది మృతోద్ధరణము. జీవించి ఉన్నవ్చటికీ పరోక్షంలో ఉంటే ఈ విధమైన 
శక్తిపాతమే విధానము. దర్భాకృతి యొక్క కల్పన, జీవాకర్షణము అక్కరలేదు. కేవలము ధ్యానము ద్వారానే 
అతనికి నంస్కారమౌతుంది. దీక్ష భోగ-మోక్షములనే రెంటినీ ప్రసాదిస్తుంది. వాననలు ఐలీయములైనవి. 
ఎక్కువగా ఉండే భోగవాననలను విచ్చేదము చేయడం అనంభవము. దీక్షలలో ఊర్చ్యశానన నంస్కారదీక్షలు 
బిలవత్తరములైనవి. అన్యములకు మళ్ళీ నంస్మారములు గావించాలి. వరోక్షములో ఉన్నట్టి దీక్షితునికి కూడా 
దీనివలన జ్ఞానము ఆవిర్భవిస్తుంది. 


వరమేశ్వరతావేతదార్థ్యాత్న్వాతట్ర భాగ్గురుః | 
వరోక్షమభిసంధాయ దీక్షితేతి కిమద్దుతమ్‌ || 
వరమేశ్వరావేశమువల్ల కలిగిన శక్తి స్వాతంత్రములతో వెలిగే గురువు, పరోక్షంలో కూడా దీక్షనివ్వగలడు. 
ఏమి ఈ అద్భుతము? 
వ్యాఖ్యానము 


ఇప్పుడు 'పరోక్షదీక్ష” యనబడే విధానము వివరింపబడుచున్నది. పరోక్షదీక్ష యంటే, తన సమక్షంలో 
లేనివానికి దీక్షనిచ్చే విధానము. ఇది రెండువిధములుగా ఉంటుంది. ఒకటి, చనిపోయినవారికి. రెండవది, 
జీవించియున్నవారికి. చనిపోయినవారు ఎలాగూ తన సమక్షంలో ఉండరు. జీవించి యున్నవారు కూడా, 
దూరదేశంలో ఉన్నవారుంటారు. అలాంటి వారికి కూడా, ఇక్కడనుంచి దీక్షనిచ్చే విధానం తంత్రశాస్త్రంలో 
ఉన్నది. దానిని ఈ అధ్యాయంలో అభినవగుప్తులవారు వివరిస్తున్నారు. 

ఎటువంటి వారికి ఈ దీక్షను ఇవ్వవచ్చు? అనగా, నాలుగు విధములైన వారికి దీనినివ్వవచ్చు. 

1. ఏ శిష్యుడైతే, గురుసేవను చేస్తూ చేస్తూ, దీక్షను తీసుకోకుండా మరణిస్తాడో అతనికి. 

2. లేదా, దూరప్రాంతమునకు పోయి అక్కడనే ఉండిపోయిన వానికి. 


3. లేదా, అభిచారాదుల వలన హతుడైనవానికి. అభిచారమంటే చేతబడి మొదలైన క్షుద్రప్రయోగములని 
అర్ధము. 

4. లేదా, డింబాహతుడైనవానికి. అంటే, ప్రమాదంలో మరణించినవాడని ఈ మాటకు అర్థం. 

పై నాలుగువిధముల వారిలో, చనిపోయినవారి విషయంలో అయితే, మృత్యుక్షణములో అతనికి 
దీక్షాసంకల్పము గనుక కలిగియున్నటైతే అతనికి ఈ దీక్షనివ్వవచ్చు. లేదా, అతనికి శక్తిపాతమైనదని ఇతరుల 
నోటినుండి ఆచార్యునకు తెలిస్తే, అప్పుడు కూడా అతనికి ఈ విధమైన దీక్ష ఇవ్వవలెనన్నది శివాజ్ఞ. 
శక్తిపాతమంటే, పరమేశ్వరాద్వయ మార్గములో నడుద్దామనిన భక్షిశద్ధలతో కూడిన సంకల్పమని అర్థం. ఈ 
సంకల్పం ఉదయిస్తే, అతనికి శక్తిపాతం లభించినటేనని అర్థం చేసుకోవాలి. 


పైన చెప్పబడిన దీక్షలలో, మృతదీక్ష యందైతే, అధివాసము (గురుశిష్యులిరువురూ దీక్షాస్థలములో 
అంతకు ముందు రాత్రి నిద్రించడం) మొదలైనవి జరగడం అసంభవం గనుక వాటియొక్క ఉపయోగము 
ఉండదు. హోమస్థలంలో రకరకములైన వస్తువులు ఉపయోగింపబడుతాయి. అనేక విధములైన 
క్రియాకలాపములు చేయబడతాయి. వాటిలో, ఉత్తమములైన పుష్పములు, పీఠములు, త్రిశూలాబ్దమండలము 
మొదలైన యంత్రములు, ధ్యానమునకు పూజకు ఆధారములైన విగ్రహములు, మంత్రోచ్చ్భారణము, ఇవన్నీ 
ఉంటాయి. వీటియొక్క ఉపయోగమేమిటి? ధ్యానపరుడైన యోగికి, తదేకనిష్టతో కూడిన భక్తితో నిండినవానికి, 
జ్ఞానపరుడైనవానికి, ఇవన్నీ పరమేశ్వరుని యొక్క సన్నిధిని దరిజేర్చే ఉపకరణాలౌతాయి. వీటన్నిటియొక్క 
ఉపయోగము, పరమేశుని సాన్నిధ్యమును ఆ ప్రదేశంలో సాక్షాత్మరింపజేయడమే. వీటితో పనిలేకుండా, 
సాధనాబలంతో, తపోబలంతో, పరమేశ్వరుని సాక్షాత్మారమును స్వయముగా పొందినవారు కొందరుంటారు. 
అటువంటి మహనీయుల గురించి ఇక చెప్పనవసరం లేదు. వారికి, ఈ వస్తువుల అవసరం ఉండదని అర్థము. 


మహాజాల ప్రయోగము 

మొదటగా, పరమేశ్వరుని పూజించాలి. శిష్యుని యొక్క ఆకృతిని కుశదర్భలతో తయారు చేసి, ఒక 
పీటపైన దానిని స్థాపించాలి. తన గురువుచేత లభించిన జ్ఞానోపదేశమును బట్టి, ఆ ఆకృతిని కాళ్లనుంచి 
తలవరకూ తేరిపార చూడాలి. అతనియొక్క మూలాధారచక్రము నుండి ఉదయించిన ప్రాణశక్తి 
అనంతములైన నాడులలో ప్రసరిస్తూ, ఒక దండము మాదిరిగా అయినట్లు, అతని శక్తిని ఆక్రమించి, 
ముక్కులనుండి శూన్యములోకి వెళ్ళిపోయి, ఆకాశమంతటా వ్యాపించినట్లుగా ధ్యానించాలి. ఆ శక్తి నుండి 
వెలువడుతున్న అగ్ని శిఖలు, ధూమములు, అధ్వచక్రము మొత్తమును అచ్చాదించినట్లుగా ధ్యానించాలి. ఇది, 
కోరుకున్నట్టి అభీష్టములను జీవునికొసగే మహాజాలమనబడే ప్రయోగమగుచున్నది. 

ఈ మహాజుల ప్రయోగమును తన తంత్రాలోక గ్రంథములో అభినవగుష్పులవారు చాలా వివరముగా 
ఇచ్చియున్నారు. మహాజాలమంటే, 'గొప్పదైన వల' యని అర్థము, చెరువులో చేపలను వలవేసి పట్టినట్లుగా, 
ఈ మహాజాలమనే ప్రయోగము ద్వారా, ఆకాశంలో విహరిస్తున్న శిష్యుని ఆత్మను పట్టి, కుశలతో చేయబడి 
తన ఎదురుగా ఉన్న మృతుని ఆకృతిలోకి దానిని ఆకర్షించి, అప్పుడు దానికి దీక్షనిచ్చి, అతని 
భవబంధములను తొలగించే ప్రక్రియ చేయబడుతుంది. 

ఈ విధముగా, ప్రాణము యొక్క అగ్నిశిఖలతోను, ధూమముతోను అచ్చాదింపబడిన అధ్వములు తమ 
నహజశక్తిని కోల్పోయి, తనకు వశములౌతాయి. మొదట, వాటిని తన ఎదురుగా దించుకోవాలి. తరువాత 
వాటిని తనకు దగ్గరగా తెచ్చి ఉంచుకోవాలి. ఆ అధ్వముల మధ్యలోనికి చనిపోయిన జీవుడిని ఆకర్షించి అతనికి 
దీక్షనివ్వాలి. ఈ దీక్ష, శ్రీ శంభునాథాచార్యులవారి ద్వారా నాకు లభించినది. దానిని నేనిక్కడ వివరిస్తున్నానని 
అభినవగుప్తలవారు అంటున్నారు. 

ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తున్నది. ఈ ప్రక్రియ నిజమే అయితే, బాహ్యంగా కూడా ఇట్లా ఎందుకు 
జరుగదు? అంటే, బాహ్యంగా కూడా ఒక వ్యక్తిని ఇదే ప్రక్రియద్వారా ఆకర్షించలేమా? ఆకర్షణ మొదలైన 
క్రియలలో అభ్యానము లేకపోవడం వల్ల ఈ క్రియ విఫలం అవుతుందా? అని ప్రశ్న కలుగుతుంది. దానికి 


నమాధానం ఏమంటే, 'అలా కాదు' అని. మరి ఎందుకని ఈ క్రియ విఫలం అవుతుంది? అనినప్పుడు, ఆ 
శిష్యుని పట్ల ఆచార్యునికి రాగద్వే షములు గనుక ఉన్నట్లయితే, వాటి ఫలితంగా, ఆచార్యునిలో ఈశ్వరావేశము 
జరుగదు. అనగా, ఆయనకు ఈశ్వరునితో నమావేశం లభించదు. అలా లభించకుండా, ఆ రాగద్వేషములు 
అడ్డుపడుతూ ఉంటాయి. ఇది ప్రకృతి నియమము. ఈ శాస్త్రములో దీనిని 'నియతి' అనే పేరుతో పిలుస్తాము. 
యోగక్రియలలో అభ్యానము తప్పనినరిగా అవసరమౌతుంది. కానీ ఈ సందర్భంలో, అకర్షణాది 
ఈశ్వరానుగ్రహంతో జరుగుతుంది గాని, తంత్రజాలం యొక్క అభ్యాసబలంతో కాదు. కనుక అభ్యాసము 
అక్కరలేదు. నిజమునకు, గురువుద్వారా ఈ పనిని జరిపించేది పరమేశ్వరుడే. మృతజీవుని ఉద్దరించేది 
ఆచార్యుడు కాదుగాని, పరమేశ్వరుడే అయి ఉన్నాడు. పరమేశ్వరుని మహిమ వర్ణించుటకు అలవి గానిది. 
దానిని ఊహించుటకు కూడా మానవులకు సాధ్యం కాదు. కనుక అచార్యునిలో రాగద్వేషములు 
ఉండకూడదని, అప్పుడే ఈ క్రియ సఫలమౌతుందని స్పష్టమౌతున్నది. 


అప్పుడు, ఈ జాలప్రయోగమునకు మృతజీవుడు ఆకర్షింపబడతాడు. ఆ విధముగా ఆకర్షింపబడి, 
ఆచార్యుని ఎదురుగా ఉన్న దర్భాకృతిలోగాని, జాజికాయ మొదలైన ఫలములలో గాని ప్రవేశిస్తాడు. కానీ 
వాటిలో స్పందన ఉండదు. అవి కదలవు. ఎందుకంటే, మనస్సు, ప్రాణము మొదలైన సామట్రి ఆ జీవునిలో 
ఉండదు గనుక అవి కదలవు. కానీ, వాటిలోని ప్రాణమును, మనస్సును కూడా ఆచార్యుడు గట్టిగా 
ధ్యానించినటైతే వాటిలో కదలిక కూడా వస్తుంది. అప్పుడు ఇంతకు ముందు చెప్పబడినట్లుగా వాటికి ప్రోక్షణ 
మొదలైన సంస్కారములను గావించాలి. ఆ తరువాత పూర్ణాహుతినిచ్చి, దర్భ మొదలైన ఆకారములలో ఉన్న 
ఆ జీవుడిని పరమేశ్వరుని తేజస్సులో లీనం చేయాలి. 
వివిధ లోకములలో జీవుని స్థితి 


అ జీవుడు గనుక, స్వర్గము, నరకము, ప్రేతలోకము, పాతాళము మొదలైన లోకములలో ఉన్నట్లయితే, ఈ 
విధముగా ఇవ్వబడిన పూర్ణాహుతితో అతనికి మోక్షము లభిస్తుంది. 

ఒకవేళ అప్పటికే జన్మను తీనుకుని, మనుష్యునిగా అతడు ఉన్నటైతే, వానికి జ్ఞానము, యోగము, దీక్ష, 
వివేకము మొదలైన ఉత్తమస్థితులు లభిస్తాయి. ఎందుకంటే, వీటన్నిటినీ పొందటానికి కావలసినట్టి అర్హతలున్న 
మానవదేహంలో అప్పటికే ఉన్నాడు కాబట్టి, ఇవన్నీ లభిస్తాయి. అతడు అ విధంగా ఉద్ధరింపబడతాడు. ఇది 
మృతోద్ధరణమనే ప్రక్రియ. 
జీవోద్ధరణము 

ఒకవేళ అతడు జీవించి ఉన్నప్పటికీ, తన పరోక్షంలో దూరంగా ఎక్కడో ఉంటే, ఇదే విధానముతోనే 
అతనిని కూడా ఉద్ధరించవలసి ఉంటుంది. అప్పుడు, దర్భాకృతిని కల్పించడం, దానిలోనికి ఆత్మను 
ఆకర్షించడం వంటి పనుల అవసరము లేదు. కేవలము ధ్యానశక్తి ద్వారానే అతనికి సంస్కారదీక్ష 
ఇవ్వబడుతుంది. 


దీక్ష - ఫలితములు 
కం॥/ ఈచుని 
పాశతతుల మీరివెల్లు వరగురుదిట; యా 
వేశంబున దీక్షనిడుచు 

దోనంబుల మావునౌర ! దూరము నుండిన్‌ 


ఆ// వరమళివుని జేరి వరమాత్ముదై వెల్లు 
గురువుకబ్బునెంతొ గూఢశక్తి 
దవ్వునున్నగాని ధరయందు దీక్షతో 
శివ్యునుర్ధరించు చిత్రమొవ్ప 

దీక్ష యనేది, భోగము, మోక్షము రెంటినీ ప్రసాదిస్తుంది. అయితే, వాసనలు (సంస్కారములు) అనేవి 
చాలా బలీయములైనవి, అవి ఎక్కువగా ఉన్నపుడు, ఆయా భోగవాసనలను విచ్చేదము చేయడం 
అసంభవమౌతుంది. ఈ దీక్షలలో కూడా, ఉన్నత స్థాయిలకు చెందిన దీక్షలు బలమైనట్టివి. క్రింది స్థాయి 
దీక్షలలో అయితే, మళ్ళీ కొన్ని ఇతర సంస్కారములను చేయడం ద్వారా వాటిని పరిపుష్టం గావించాలి, 
అటువంటప్పుడు, తనకు పరోక్షములో ఉన్నట్టి దీక్షితునిలో కూడా, జ్ఞానము ఆవిర్భవిస్తుంది. 

'పరమేశ్వరునితో ఏకత్వము వలన ఆచార్యునకు పరమములైన శక్తి, స్వాతంత్య్రములు లభిస్తాయి. 
వాటితో వెలిగే గురువు, తన పరోక్షంలో ఉన్న శిష్యునికి కూడా దీక్షనివ్వగలుగుతాడు. ఇదెంత అద్భుతమో 
కదా? 


ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే పరోక్షదీక్షాప్రకాశనం నామ షోదశమాహ్నికమ్‌ ॥ 16 ॥ 
ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని పరోక్షదీక్షాప్రకాశనమనే 


పదహారవ అహ్నికము. 


పదిహేడవ అహ్నికము 


లింగోద్ధరణము 
యదార్థః - యదార్థము 
అభ లిజ్లోద్దారః | 
ఇవ్చుదు లింగోద్ధారము చెప్పబడుచున్నది. 


వైష్టవాదిదక్షిణతన్హానేను శాసనేషు యే స్థితాః తద్హహీతవ్రతా నా, యే చ ఉత్తమశాసనస్థా అసి 
 అనభికృతాధరతాననగురూపనీవిన, తే యదా శక్తీపొతేన పారమేశ్వరేణ ఉన్నుఖేక్రియన్రే తదా తేషామయం 
విధిః, 

వైఫ్లవాదిదక్షీణతన్హముల అంతము వరకూ ఉన్నట్లే శాననములలో ఎవరైతే ఉన్నారో, ఆయా వ్రతములను 
న్వీకరించి యున్నారో, నారు అనధికృత అధరళాననగురువులను నేవించుచున్నందువలన ఉత్తమశాననము 
వారికి లభించదు. అటువంటి వారిని పరమేశ్వర శక్తిపాతము ద్వారా ఉద్ధరించవలెనంటే ఈ విధిని 
పాటించాలి. 


తత్ర ఏనం కృతోపవానమ్‌ అన్య దినే సాధారణమక్హ్రపూజితస్య తబీయాం చేస్పాం శ్రావితస్య భగవతో౬.గ్రే 
వ్రవేశయేత్‌, తత్రాస్య వ్రతం గృహీత్వా అమ్మనీ క్షీవీత్‌ తతో౭.సౌ స్నాయాత్‌, తతః ప్రోక్ష్య, 
చరుదన్తకాష్టాభ్యాం సంస్కృత్య, బద్ధనేత్రం ప్రవేశ్య సాధారణోన మన్రేణ పరమేశ్వ రఫూజాం కారయేత్‌ / తతః 
సౌధారణమన్రేణ శివీకృతే అగ్నౌ వ్రతశుద్ధిం కుర్యాత్‌, తన్మశ్తనంవుటం నామ కృత్వా ప్రాయశ్చిత్తం 
శోధయామి' ఇతి స్వాహాన్తం శతం జొహుయాత్‌ / తతో౭.ని పూర్ణాహుతిః వౌషదన్లేన / తతో వ్రతేశ్వరమ్‌ 
ఆహూయ పూజయిత్వా తన్య శీవాజ్ఞయా 'అకిజ్సీత్కర! త్వమన్య భవ' ఇతి శ్రావణాం కృత్వా తం తర్పయిత్వా 
విసృజ్య అగ్నిం వినృజోత్‌, ఇతి లిజ్లోద్దారః | తతో౭.స్య అధివాసాది ప్రాగ్వత్‌ / దీక్షా యభేచ్చమ్‌ / 

వారిని ఉపవానముంచి, రెండవ దినమున సాధారణమన్రవూజను గావించి, అతని కథను విని, 
భగవంతునివైవు ప్రవేశపెట్టాలి. అతని వ్రతమును జలములో విడిచిపెట్టాలి. స్నానము చేయమని చెప్పాలి. 
ప్రోక్షేంచాలి, చడు, దన్తకాష్టములను నంన్యరించాలి. అతనియొక్క్సు నేత్రములను బంధించి 
సాధారణమంత్రముతో పరమేశ్వరపూజను చేయించాలి. సాధారణమంత్రముతో శీవన్వరూవమైన అగ్నిలో 
ట్రతజద్ధిని చేయించాలి. అతని నామముతో మంత్రమును నంవుటీకరించి 'ప్రాయళ్ళీత్తం శోధయామి స్వాహ” 
అంటూ నూరు ఆహుతులనివ్వాలి. చివరలో వౌషట్‌ తో వూర్ణాహుతినివ్వాలి, అవ్హుడు ట్రతేశ్వరుని 
ఆవ్వోనించి వూజించి, శివాజ్ఞతో 'అకిఇ్రీత్సురః త్వమన్య భవ' అని వినివించి, తర్పణము చేని, వినర్ధించి, 
అగ్నిని వినర్ధించనలెను. ఇది లింగోద్దారము. దీని వీదవ అధివానము వంటి విధులు ముందువలెనే. దీక్షను 
యథాళక్తిగా చేయనలెను. 


అధరస్టో2..ని గాధేశశక్తీవ్రరితమాననః | 
సంస్యృత్య దీక్షో యశ ప్రాజ్నీ రతో౭ సద్గురావభూత్‌ // 


ట్రీందభూములలో ఉన్నవ్పటికీ, శక్తిప్రేరితమాననుడైనవ్హుడు, ఇంతకుముందు అనద్గురునేవలో 
ఉన్నవాడైనప్ప టికీ, అటువంటివానికి కూడా దీక్షనొనగి నంన్మరించవలెను, 


వ్యాఖ్యానము 


ఇప్పుడు లింగోద్ధారమనబడే ప్రక్రియ చెప్పబడుచున్నది. ఇతరమార్గములలో, ఇతర గురువులను సేవిస్తూ 
ఉన్నవారిని ఈ విధానముద్వారా శైవమార్గములో ప్రవేశపెట్టి, వారికి దీక్షనివ్వాలి. 

పరమశివుని దక్షిణ ముఖమునుండి ఉద్భవించినవి దక్షిణతంత్రములు, ఇటువంటి విభజన 
శాక్తతంత్రములలో కూడా ఉన్నది. ఆయా తంత్రములలో చాలావరకు ద్వైతసిద్ధాంతమును ప్రతిపాదిస్తాయి. 
పరమేశ్వరాద్వయసిద్ధాంతము అద్వైతమును ప్రతిపాదిస్తుంది. ఈ దక్షిణతంత్రములలో వైష్ణవము మొదలైన 
మతములు కూడా ఉన్నాయి. వీటిని అధమశాసనము (క్రిందిస్థాయికి చెందిన మార్గము) లని ఈ 
శాస్త్రమంటుంది. ఆయా దక్షిణతంత్రములలో దీక్షలను స్వీకరించి, వాటిని పాటిస్తున్నవారికి అద్వైతసిద్ధాంత 
రూపమైన ఈ శాస్త్రము లభించుట దుర్లభమవుతుంది. కానీ, వారిలో కూడా కొందరు, ఆయా మార్గములతో 
సంతృప్తిని పొందక, ఈ పరమేశ్వరాద్వయ శాస్త్రపు దారిలో నడవాలనిన తహతహతో ఉంటారు. వారిని 
పరమేశ్వరుని శక్తిపాతముతో నింపి ఉద్ధరించి ఉత్తమమైన ఈ మార్గములో నడిపించడానికై, ఈ విధానమును 
అనుసరించాలి. 
లింగోద్దార ప్రక్రియ 


ముందుగా వారిని ఒకదినము పాటు ఉపవానముంచాలి. రెండవదినమున సాధారణముగా ప్రతిదినమూ 
చేసే శివపూజను గావించాలి, అప్పుడతని కథను విని, అతని చేష్టలను హావభావములను త్రికరణశుద్ధిని 
గమనించి, ఈశ్వరుని వైపు అతడిని నడిపించాలి. అతని యొక్క పాత వ్రతమును, దీక్షను, జలములో 
విడచిపెట్టాలి. ఆ తరువాత, అతనికి స్నానము చేయించాలి. మంత్రజలంతో అతనిని ప్రోక్షించాలి. చరువును, 
దన్తకాష్ట్రమును సంస్కరించాలి. అతనియొక్క నేత్రములను శుభ్రమైన వస్త్రముతో బంధించి, 
సాధారణమంత్రముతో అతనిచేత పరమేశ్వరపూజను చేయించాలి. శివన్వరూవమైన అగ్నిలో ప్రతశుద్ధిని 
చేయించాలి, అతని నామముతో మంత్రమును సంపుటీకరించి “ప్రాయశ్చిత్తం శోధయామి స్వాహా” అంటూ 
అగ్నిలో నూరు ఆహుతులనివ్వాలి. చివరలో 'వౌషట్‌' అనే శబ్దంతో పూర్ణాహుతినివ్వాలి, అప్పుడు ప్రతేశ్వరుని 
ఆహ్వానించి పూజించి, శివాజ్ఞతో 'అకిజ్చిత్మరః త్వమన్య భవ' అని వినిపించి, తర్పణము చేసి, అగ్నిని 
విసర్జించాలి. ఈ ప్రక్రియను 'లింగోద్దారము' అంటారు. దీని తరువాత, అధివానము వంటి విధులు 
ముందువలెనే జరిపించాలి. తదుపరి, ఇంతకు మునువు చెప్పబడిన దీక్షను యథాశక్తిగా ఆచరించవలెను. 


ఆ నిమ్నగురుల యందు నిష్టబూనిన వాని 


క్రిందస్థాయిలకు చెందిన ఇతర మార్గములలో ఉన్నప్పటికీ, శక్తిచేత (ప్రేరేపించబడిన వాడైనప్పుడు, 


ఇతి శ్రీమదాచార్యాభినవగుప్తవిరచితే శ్రీతన్హసారే లిజ్లోద్ధరణం నామ సప్తదశమాహ్నికమ్‌ | 17 | 
ఇది శ్రీమదభినవగుష్తాచార్యులచే రచింపబడిన తస్త్రసారమనే గ్రంథములోని లింగోద్దరణమనే పదిహేడవ 


ఆహ్నికము. 


పద్దెనిమిదవ ఆహ్నికము 
. 


అభిషేక ప్రకాశనము 
యదార్తః - యదాగ్తము 
ర లే 
అధాభిషీక: | 
ఇవ్పుడభిషేకము చెప్పుబిడుచున్నది. 


స్వభ్యన్రజ్ఞానినం సాధకత్వే గురుత్వే వా అభిషిజ్లేత్‌- యతః: సర్వలక్షణహీనో౭ ఏ జ్ఞానవానేవ సాధకత్వే 
అనుగ్రహకరణే చ అధికృతః న అన్యః అభిషిక్రో౭.పే / 

న్వయముగా జ్ఞానియైనవానిని సాధకత్వములోగాని, గురుత్వములోగాని అభిషేకించవలెను. 
నర్వలక్షణహీనుడైనవ్చటికీ, జ్ఞానవంతుడైతే, సాధకవదములో అభిక్తుడౌతాడు. ఇతరులను అనుగ్రహించుటకు 
నమర్థుడౌతాడు. 

స్వాధికారసమర్వశో గురు: దీక్షాది అకుర్వన్‌ అవ న ప్రత్యవైతి, పూర్వం తు ప్రత్యవాయేన అధికారబన్టేన 
ప్రత్యహం జపహోమవిశేషపూజాచరణేన విద్యావ్రతం కుర్యాత్‌, తదనన్హరం లబ్జతన్మయీభావో దీక్షాదౌ 
అధికృతః, తత్ర న అయోగ్యాన్‌ దీక్షేత్‌, న చ యోగ్యం వరిహరేత్‌ దీక్షితమవి జ్ఞానదానే పరీక్షేత్‌, 
ఛద్మగృవహీతజ్ఞానమవి జ్ఞాత్వా ఉవీక్షేత, అత్ర చ అభివీకవిభవేన దేవవూజూదికమ్‌ / 

స్వాధికారనమర్పణమున గురువు దీక్షాది క్రియలను చేయకపోయినవ్చటీకీ దోషము లేదు. దీక్షావూర్వము 
అధికారబన్ధముతో  విద్యేశపదదాయియైతే, అభ్రీవానికీ దీక్షాదులను చేయకపోవడం దోషమౌతుంది. 
చేస్తూ విద్యావ్రతమునాచరించాలి. ఆ తరువాత తన్గయీఖావమున న్ఞితుడై దీక్షాదులను ఇచ్చుటకు 
అధికారియౌతాడు. 


అయోగ్యునికి దీక్షనివ్వరాదు. యోగ్యుడైనవానిని వరిహరించరాదు. దీక్షితుని కూడా 
జ్ఞానదాననమయమున పరీక్షించాలి. రహన్యముగా జ్ఞానము కలిగినవానిని గురువు గ్రహించి ఉవేక్షించాలి. 
ఈ అభిషేకక్రమములో దేవవూజూదికములు కూడా యథాళక్రిని జరివీంచాలి. 
శ్లో|| స్వభ్యన్రజ్ఞానతయా స్వార్థపరార్థాధికారతాం వహతః | 
సాధకగురుతాయోగస్తత్ర పా కార్య దధివీకః: | 


తనంతట తానే జ్ఞానమును పొంది, స్వార్ధ పరార్థములకు అధికారియైనవానిని, సాధక, గురు యోగముల 
వలన అభిషేకించవలెను. 


వ్యాఖ్యానము 


ఈ అధ్యాయములో 'అభిషేక విధి' చెప్పబడుచున్నది. 
అభిషేక విధి 


కొంతమంది, గురూపదేశము లేకున్నప్పటికీ, స్వయముగా సాధనగావించి జ్ఞానమును 
పొందినవారుంటారు. అట్టివారిని, వారి స్థాయినిబట్టి, సాధకపదవిలో గాని, గురుపదవిలో గాని కూర్చుండబెట్టి 
అభిషేకించాలి, తంత్రలోక గ్రంథము 23వ అధ్యాయములో అభినవగుష్పులవారు ఇలా అంటారు, 
“సద్గురువైనవాడు, అనుభవజ్ఞానపూర్ణుడైన వానికి తన అధికారమును ధారాదత్తం చేయవలెను. ఈ 
అనుభవజ్ఞానం లేనివాడు, సమయదీక్ష వంటి ఇతర దీక్షలను స్వీకరించినప్పటికీ, అనుభవజ్ఞానం లేకపోవడం 
వలన, గురుపదవికి అర్హుడు కాడని కామికాగమము చెప్పినది. కనుక గురుపదవిని స్వీకరించుచున్నవాడు, 
పూర్ణజ్ఞానవంతుడై ఉండవలెనని నియమమున్నది. ఈ క్రమంలో అతని దేహము, దేశము, కులము 
మొదలైనవాటిని లెక్కించనవనరం లేదు”. 

శాస్త్రాధ్యయనము మొదలైన ఇతర లక్షణములు లేకున్నప్పటికీ, కేవల జ్ఞానవంతుడైతే, అట్టివాడిని 
సాధకపదములో అభిషిక్తునిగా చేయవచ్చు. అట్టివాడు కూడా ఇతరులను అనుగ్రహించుటకు సమర్థుడౌతాడు. 
తన అధికారమును అతనికి సమర్పణము చేసే సమయంలో, గురువు దీక్షాదిక్రియలను చేయకపోయినప్పటికీ 
దోషము లేదు, కానీ, మరికొందరుంటారు. వారు, దీక్షను స్వీకరించక ముందు గురుపీఠమును అధిష్టించి 
యుండి, ఇతరులకు మంత్రోపదేశములను చేయుటకు అధికారమును పొందియుంటారు. అటువంటివారికి 
గురుపదవిని ఇచ్చే సమయంలో దీక్షాదులను చేయకపోవడం దోషమౌతుంది. 


మంత్రవ్రతము 


ఈ విధముగా అభిషిక్తుడైనవాడు, ఆ తరువాత చాలా సాధనను చేయవలసి యుంటుంది. మన్థదేవతతో 
తాదాత్మ్యత లభించడం కోసం, ఆరునెలలపాటు ్రతిరోజునూ, జప, హోమ, విశేషపూజలను చేస్తూ, 
నియమనిష్టలతో కూడిన మంత్రప్రతమును అతడు ఆచరించాలి. ఆ తరువాత, మంత్రదేవతతో 
ఏకత్వరూపమైన తన్మయీభావమున స్థితుడై ఉంటాడు. అప్పుడు, దీక్షాదులను ఇచ్చుటకు కావలసిన 
అధికారము అతనికి దక్కుతుంది. 
విధినిషేధములు 


యోగ్యత లేనివానికి దీక్షనివ్వకూడదు. అలా చేయడం వల్ల, శిష్యుని యొక్క చెడుకర్మ గురువుకు 
చుట్టుకుంటుంది. దాని ఫలితమును అతడు తప్పక అనుభవించవలసి వస్తుంది. కనుక, దీక్షనివ్వబోయే 
ముందుగా, శిష్యునియొక్క యోగ్యతను గురువు బాగుగా పరిశీలించవలసి ఉంటుంది. శిష్యునిలో తగినంత 
యోగ్యత లేనప్పుడు, దీక్షను తిరస్కరించాలి. అదే సమయంలో, యోగ్యత కలిగిన శిష్యుని 
తిరస్మరించకూడదు. ఇంతకు ముందు దీక్షను స్వీకరించినవానిని కూడా, జ్ఞానదానము చేసే సమయంలో 
బాగుగా పరీక్షించాలి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు, స్త్రీలకు, నపుంసకులకు ఎవరికైనా సరే, వారి 
కులమును లెక్కించకుందా దీక్షనివ్వాలని తంత్రాలోకగ్రంథము 23 వ అధ్యాయమున అభినవగుప్తులవారు 


చెప్పినారు. తననుండి సూటిగా ఉపదేశమును జ్ఞానోపదేశమును పొందకుండా, దొంగతనముగా రహస్యముగా 
దానిని పొందినవానిని గురువు గ్రహించి, వానిని ఉపేక్షించి ఊరుకోవాలి. ఈ అభిషేకమును చేసే సమయంలో, 
దేవపూజ మొదలైనవాటిని కూడా యథాశక్తిగా జరిపించాలి. 
కం// తానే జ్ఞానము నందుచు 
తనతో యొరులన్‌ నడువగ తగగను వానిన్‌ 
గని సాధకగురువని వా 
నిన్స్‌ యభిషేకించ వలయు నెమ్మది మీరన్‌ 
ఆ|// తాను దవ్వుజేరి దనతోడ నల్వురన్‌ 
దరిని జేర్చువాని దయను జూచి 
సాధకుండు గురుడు నత్చాత్రు డితడంచు 
శిరము దడువవలయు శీయగతుల 
తన సాధనతో తానే అనుభవజ్ఞానమును పొంది, మోక్షమును సాధించుకొని, ఇతరులకు కూడా 
దానినివ్వగలిగిన వానిని, సాధక, గురు పదవులలో కూర్చుండబెట్టి, అభిషేకించాలి. 


ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే అభిషేకప్రకాశనం నామ అష్టాదశమాహ్నికమ్‌ | 18 | 
ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని అభిషేకప్రకాశనమనే 
పద్దెనిమిదవ ఆహ్నికము. 


పందొమ్మిదవ ఆహ్నికము 
శ్రాద్ధదీక్షా ప్రకాశనము 


యదార్థః - యదార్థము 


అభ అధరశాననస్థానాం గుర్వన్తానామవి మరణసమనన్తరం మృతోద్దారోదిత శక్తిపాత యోగాదేన 
అన్య్యనంస్కారాఖ్యాం బీక్షాం కుర్యాత్‌, ఊర్వ శాసనస్థానామవి లుపసమయానామ్‌ అకృతప్రాయశ్రిత్తానామ్‌ - 
ఇతి వరమేశ్వరాజ్ఞా / 

గుర్వంతము వరకు ఉన్నట్టి అధరళాననస్థులకు మరణానంతరము మృతోద్ధార వూర్వకమైన 
శక్తిపాతయోగమునివ్వడం వలన అన్యనంస్మారమనబడే దీక్షనివ్వాలి. ఉష్చ్వ్యశాననన్థులకు కూదా 
లుప్తులైనవారికి, అకతప్రాయళ్చిత్తులకు, ఈ దీక్షనివ్వమని వరమేశ్వరాజ్ఞ, 


తత్ర యో మృతోద్దారే విధిః ఉక్తః న నర్వ ఏవ శరీరే కర్తవ్య:, పూర్ణాపుత్వా శవశరీరదాహః, మూధానాం 
తు ప్రతీతిరూఢయే సప్రత్యయామనేష్టిం క్రీయాజ్ఞానయోగబలాత్‌ కుర్యాత్‌, తత్ర శవశరీరే సంహారక్రమేణ 
మన్దాన్‌ న్వన్య జాలక్రమేణ ఆకృవ్య రోధనవేధనఘట్టనాది కుర్యాత్‌ - ప్రాణనంచారక్రమేణ వ్యాది కణ్ణే లలాటో 
చ ఇత్యేవం శవశలీరం కమ్పతే / తతః వరమశివే యోజనికాం కృత్వా తత్‌ దహీత్‌ పూర్ణాహుత్యా, అన్హేష్ట్యా 
శుద్దానామ్‌ అన్యే షామవి వా శ్రాద్ధదీక్షాం త్యహం తుర్యే దినే మానీ మాని సంవత్సరే సంవత్సరే కుర్యాత్‌ / తత్ర 
హోమాన్లం విధిం కృత్వా నైవేద్యమేకహన్త్‌ కృత్వా తదీయాం వీర్యరూపాం. శక్తిం భోగ్యాకారాం 
వశుగతభోగ్య శకితాదాత్స్య వ్రతిపన్నాం ధ్యాత్వా పరమేశ్వరే భోకరి అర్పయేత్‌, ఇత్యేవం భోగ్యభావే నివృత్తే 
వతిరేవ భవతి, అన్లేప్రి-మృ తోద్దరణ- శ్రాద్ధదీక్షాణామ్‌ అన్యతమేనావి యద్యావి కృతార్హతా తథావి బుభుక్షో; 
క్రీయాభూన్స్వ్వం ఫలభూయస్తాయ ఇతి సర్వమాచరేత్‌/ 

మృతోద్ధారమున పదైతే విధియై ఉన్నదో అది నర్వదేహములకూ చేయబడుతుంది. వూర్ణాహుతితో 
శవళరీరమును దహించాలి. మూధులకు బుజువును చూవుటకొరకు ప్రత్యయనహితమైన అన్యేస్టిని క్రియా, 
జ్ఞాన, యోగబలముతో చేయవలెను. శవశరీరములో నంవోరక్రమములో మంత్రములను న్యనించి 
జాలక్రమమున జీవుని ఆకర్షించి రోధన, వేధన, ఘట్టనాదులను చేయవలెను. అవ్చుడు ప్రాణనంచారము వలన 
వ్యాదయము, కము, లలాటము ఈ క్రమంలో శవళరీరము కంవిన్తుంది. అవ్హుదాజీవుని వరమళివునిలో 
లీనం చేని, దేహమును పూర్ణాహుతి ద్వారా దహించనలయును. అంత్యేష్టి ద్వారా శుద్ధులైనవారికి, ఇతరులకు 
కూడా, (శాద్ధదీక్షను మూడు నాలుగు రోజులపాటు, నెలకొకసారి, నంవత్సరమునకొకసారి చేయవలెను, 
అప్పుడు వోమమును చేని ఒక్క వాన్తములో నైవేద్యమునుంచి, అందులో భోగ్యాకారమును ధరించి 
వళుగతమైన భోగ్యళక్తికి అభిముఖమైన శక్తిని ధ్యానించి, వరమేశ్వరరూవుడైన భోక్తకు అర్చించవలెను, 
Sot కపిలో OTD Nets ఆన్యేష్టీ, మృతోద్ధరణ, ల, కృతార్థత 
లఖిన్తుంది. కానీ, బుభుక్షువులకు, క్రియలు కూదా ఎక్కువగా ఉంటాయి, వాటన్నిటినీ 


ముముక్షోరపే తన్మయీభావనేద్దయే అయమ్‌ జీవత: ప్రత్యహమ్‌ అనుష్టానాభ్యాసవత్‌ / తత్త్వ్వజ్ఞానినస్తు న 
కోజవ్యయమ్‌ అన్ర్యేష్పాదిత్రాద్దాన్తో విధిః ఉనయోగీ - తశ్మరణం తద్విద్యాసంతానినాం వర్వదినం 


నంవిదంశపూరణాత్‌, తావత: సంతానన్య ఏకసంవిన్మాత్రవరమార్థత్వాత్‌ జీవతో జ్ఞానలాభసంతానదివసవత్‌ 
| సర్వత్ర చ అత్ర త్రాద్ధాదివిధౌ మూర్తియాగః ప్రధానమ్‌ ఇతి శ్రీనీద్ధామతమ్‌, తద్విధిశ్ర వక్ష్యతే నైమిత్తికప్రకాశనే/ 
ముముక్షువులు కూడా తన్నయీభావనిద్ధి కొరకు, జీవించియున్నంతవరకూ (ప్రతీరోజునూ అనుష్టానము 
గావించాలి. తత్ష్యజ్ఞానియైనవాదికి మాత్రము, ఆన్మేష్టి మొదలుకొని శ్రాద్ధాన్తము వరకు ఏ విధియు అవనరం 
లేదు. అతని మరణదినము వాని విద్యానంతానులకు వర్వదినము. నంవిదంశవూరణత వలన, అందరు 
నంతానమునకు ఏక్‌ నంనిత్‌ రూవములో నరనూర్థము లభించినందునలన, జీనించియున్నవారికి 
జ్ఞానలాభము కలిగినందువలన, వర్వదినమౌతున్నది. ఈ (తాద్ధాదివిధులలో మూర్తియాగమే ప్రధానము. ఇది 
శ్రీ నీధ్రమతము. ఆ విధానమును నైమిత్తికప్రకాళనములో చెప్పెదను. 
శ్లో// అనుగ్రహవరః శివో వశితయానుగ్రమ్లోత యం 
సఏవ పరమేశ్వరీభవతి నామ కిం వాద్దుతమ్‌ / 
ఉపొయవరికల్పనా నను తదీశనామాత్రకం 
విదన్ని తి న శజ్కతే సరిమితే౭ ఫ్యుపాయే బుధః || 
శివుడు అనుగ్రవావరుదు. ఎవరినైతే ఈ విధముగా అనుగ్రహించుచున్నాదో అతదు కూడా వరమేశ్వరుదే 
అగుచున్నాడు, షమి అద్భుతము? ఉపాయముల కల్పన ఆయన ఇచ్భానుసారమే జరిగినది. దీనిని గ్రహించిన 
బుధులు వరిమితములైన ఉపాయములను గ్రహించినవ్పటికీ శంకామనన్యులు కారు. 


వ్యాఖ్యానము 


మృతోద్ధార దీక్ష 

పరమేశ్వరాద్వయ సిద్ధాంతమును అనుసరించకుండా ఇతర మార్గములను అనుసరించేవారందరూ 
అధరశాననములకు చెందినవారు. అంటే, తక్కువ తరగతికి చెందినవారు. కనుక, వారి మరణం తర్వాత, 
అంత్య సంస్కారమనబడే దీక్షను వారికివ్వవలసి ఉంటుంది. వారిలో గురువులైనవారికి కూడా ఈ దీక్షను 
ఇవ్వాలి, ఆయా జీవులను ఉద్ధరించే శక్తిపాతంతో కూడిన ఈ దీక్ష, మృతోద్ధార దీక్ష అనబడుతుంది. ఈ 
దీక్షవల్ల మృతజీవుని యొక్క పుర్యష్టకము (సూక్ష్మశరీరము) శుద్ధి అవుతుందని తంత్రలోక గ్రంథము 24 వ 
అధ్యాయమున అభినవగుప్లులవారు చెప్పినారు. 

ఊర్థ్వశాసనములలో ఉన్నవారంటే శైవసిద్ధాంతములోని వారు. వీరిలోకూడా, కొంతమంది దీనినుంచి 
పడిపోయి పతనమైనవారుంటారు, అటువంటివారికి కూడా ఈ దీక్షనిన్వాలి, అదే విధంగా, తప్పులు చేసి, 
ప్రాయశ్చిత్తం చేసుకొనని వారికి కూడా, ఈ దీక్షనివ్వమని పరమేశ్వరుని ఆజ్ఞగా శాస్త్రములలో చెప్పబడి 
యున్నది. మృతోద్ధార విధానంలో చెప్పబడిన విధియే అన్ని జీవుల దేహములకూ వర్తిస్తుంది. అంటే, 
చనిపోయిన వ్యక్తియొక్క శవమునకు మృతోద్ధారవిధిని నిర్వర్తించాలి. చివరిలో ఇవ్వబడే పూర్ణాహుతితో 
శవము యొక్క శరీరమును దహించివేయాలి. దీనిని చేసే సమయంలో, దీనిని శంకించేవారుంటారు. 
'మూఢులుంటారు. వారికి బుజువులు కావాలి. వాటిని చూపించడం కోసం, బుజువులతో కూడిన అన్మేష్టిని, 


తన యొక్క క్రియా, జ్ఞాన, యోగబలముతో ఆచార్యుడు చేసి చూపించాలి. 


ఈ విధమైన క్రియ వల్ల, చూచేవారిలో దీనిపట్ల విశ్వాసం కలుగుతుంది. 'తంత్రాలోకము' 25 వ 
అధ్యాయంలో ఈ క్రియనంతా వివరముగా వర్ణించారు ఆభినవగుస్తాచార్యులవారు. మొదటి సంవత్సరమైతే, 
మరణ దినమునకు రెండవ, మూడవ, పదియవ దినములలో ప్రతి మాసములోనూ దీనిని చేయాలని, ఆ 
తరువాత ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేయాలని చెప్పినారు. సిద్ధయోగీశ్వరీ మతంలో ఈ విధమైన ప్రక్రియ 
నిర్దేశింపబడింది. 
ప్రత్యయములు (బుజువులు) 

సంహారక్రమములో (పాదముల నుండి శిరస్సువైపుకు), శవము లోకి ఆయా మంత్రములను న్యాసం 
చేయాలి. జాలప్రయోగమనేది క్రిందటి అధ్యాయములో వివరింపబడింది. దాని ప్రకారంగా, చనిపోయిన వ్యక్తి 
యొక్క జీవుడిని శూన్యంలోనుండి ఆకర్షించాలి. తరువాత దానిని నిరోధించి (కట్టివేసి), వేధనము (చిలకడము), 
ఘట్టనము (తాడించడము) చేయాలి. అప్పుడు, తనలో కలిగే ఈ ప్రాణసంచారము వలన హృదయము, 
కణము, లలాటము మొదలైన క్రమంలో శవశరీరము కంపనలకు గురౌతుంది. అప్పుడా జీవుని, ఇంతకు 
ముందు వివరింపబడిన రీతిలో పరమశివునిలో లీనం చేసి, అతని దేహమును పూర్ణాహుతి ్రక్రియద్వారా 
దహించివేయాలి. 


ఈ విధముగా అంత్యేష్టి ప్రక్రియ ద్వారా శుద్ధులైనవారికి, ఈ విధంగా శుద్ధి కానివారికి ఇరువురికీ, ఈ 
'థాద్ధదీక్షను మూడవ రోజునగాని, నాలుగవ రోజున గాని, నెలకొకసారి, లేదా సంవత్సరమునకొకసారి 
చేయాలి. 


పశువు నుండి పశుపతి 


అప్పుడు యథావిధిగా హోమమును చేయాలి. తన హస్తములో నైవేద్యమునుంచుకోవాలి. పశుతుల్యుడైన 
జీవునికి శక్తిని చేకూర్చగల జీవశక్తి అందులో నిండియున్నట్లుగా ధ్యానించాలి. దానిని పరమేశ్వరరూపుడైన 
భోక్తకు అర్చించాలి. దీనివలన జీవునిలో భోగ్యభావము నశించి పశుపతి అవుతాడు. భోగకాంక్ష ఉన్నవాడు 
పశువు, దానిని దాటినవాడు పశుపతి గనుక, ఈ క్రియవల్ల భోగకాంక్ష నశించిన జీవుడు ఈశ్వరునిలో 
లీనమౌతాడు. 
బుభుక్షువు - ముముక్షువు - తత్త్యజ్ఞాని 

అన్యేప్ట, మృతోర్ధరణ, క్రాద్ధదీక్ష మొదలైన క్రియల వల్ల, జీవునికి తప్పక కృతార్ధత లభిస్తుంది. కానీ, 
బుభుక్షువులకు, (క్రియలు కూడా ఎక్కువగా ఉంటాయి. బుభుక్షువంటే, ప్రాపంచిక భోగములను 
అనుభవించాలన్న కోరికలు బలంగా ఉన్నవాడు. కనుక, అట్టి జీవి విషయంలో ఈ తంతులన్నింటినీ తప్పక 
చేయాలి. మరి, ప్రాపంచికములైన భోగముల పట్ల కోరిక లేని ముముక్షువులుంటారు. వారి విధులేమిటి? 
అన్నప్పుడు, అటువంటి. వారు కూడా, ఈశ్వరునితో తన్మయత్వ భావము సిద్ధించదానికై, వారు 
జీవించియున్నంత వరకూ, (ప్రతీరోజూ తప్పకుండా అనుష్టానమును చేస్తూనే ఉందాలి. ముముక్షుత్వమును 


కూడా దాటి తత్త్వజ్ఞాని యైనవాడు ఏయే విధులను చేయాలి? అనిన ప్రశ్న ఉదయించినపుడు, 
తత్యజ్ఞానియైనవాడికి మాత్రము, అన్యేష్టి మొదలుకొని శ్రాద్ధము వరకు, ఎటువంటి విధికూడా అవసరం లేదని 
చెప్పబడుతుంది. 
పర్వదినము 

అతని మరణదినము, వాని విద్యాసంతానులకు పర్వదినమౌతుంది. విద్యాసంతానమంటే, తనవద్ద 
మంత్రదీక్షను గ్రహించిన శిష్యులు. వీరు కూడా తన సంతానముతో సమానులే. కనుక వారికి కూడా గురువు 
యొక్క మరణదినము పండుగ దినమే. ఇదెట్లా జరుగుతున్నది? అంటే, గురువుయొక్క పుత్రులు, శిష్యులు 
అందరికీ సంవిత్‌ అనునది అంశగా మాత్రమే ఉంటుంది. ఆ రోజున మాత్రం వీరందరికీ అది పూరింపబడి 
పరిపూర్ణతను సంతరించుకుంటుంది. వారందరికీ ఒకే సంవిత్‌ రూపములో ఈశ్వరుని యొక్క చిదానంద 
జ్ఞానలాభము లభిస్తుంది. కనుక ఆ దినము వారందరికీ పర్వదినమౌతున్నది. 
మూర్తియాగము 

ఈ శ్రాద్ధవిధులలో మూర్తియాగమే ప్రధానమైనది. మూర్తియాగమంటే, జీవుని యొక్క ఆకారములోకి 
చేయబడే న్యాసపూర్వకమైన ప్రక్రియ. శ్రీ సిద్ధమతముననుసరించి ఈ విధానమంతా ఈ విధముగా ఉంటుంది. 
ఇంకా వివరముగా, నైమిత్తికప్రకాశనమనే అధ్యాయములో చెప్పబడుతుంది. 
పరిమితము - అపరిమితము 


ఆ// కరుణతోద శివుడు గాంచగా నరుడిందు 
తానె ఈశుడౌను దన్గయమున 

వానిజేరు విధులు వంకలే నరిజూడ 

దీని దెలియ శంక టీజీపోవు 


శివుడు పరమదయాళువు మరియు అనుగ్రహన్వరూపుడు, ఆయన ఎవరినైతే ఈ విధముగా 
అనుగ్రహిస్తాదో అతడు కూడా పరమేశ్వరుడే అగుచున్నాడు. ఇదెంత అద్భుతమో కదా? సాధనా ఉపాయముల 
కల్పన అంతా, ఆయన ఇచ్చానుసారమే జరుగుతుంది. ఉపాయములు పరిమితములే అయినప్పటికీ ఇవి 
అపరిమితమైన పరమార్థ లాభమును కలిగిస్తాయి. ఈ విషయం చక్కగా అర్థమైనవారు, ఉపాయములు 
పరిమితములని గ్రహించినప్పటికీ, అనుమానములు మరియు శంకలతో కృంగిపోరు. 


ఇతి శ్రీమదభినవగుస్తాచార్యవిరచితే తన్హసారే శ్రాద్ధదీక్షాప్రకాశనం నామ ఏకోనవింశమాహ్నికమ్‌ | 19 || 


ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే గ్రంథములోని శ్రాద్ధదీక్షాప్రకాశనమనే 
పందొమ్మిదన ఆహ్నికము. 


ఇరవైయవ ఆహ్నికము 
శేషవర్తన ప్రకాశనము 


యదార్థః - యదార్థము 

అభ శేవనర్తనార్ధం ప్రకరణాత్తరన్‌ / 

శేషవర్తనమును చెప్పుటకై ఇంకొక ప్రకరణము. 

తత్ర యా దీక్షా నంస్కొారనద్ద్యై జ్ఞానయోగ్యాన్‌ ప్రతి, యా చ తదశక్తాన్‌ ప్రతిమోక్షదీక్షా న బీజ, తస్యాం 
కృతాయామ్‌ ఆజీవం శేషవర్తనం గురు: ఉపదిశేత్‌ | 

జ్ఞాననంవద వారికి నంస్కారనిద్ధి కొరకు ఏ దీక్ష ఇవ్వబడుతుందో, దానికి అశక్తులైనవారికి నటీజమైన ఏ 
ట్రతిమోక్షదీక్ష ఇవ్వబడుతుందో, వారికీ జీవితాంతమూ పాటీంచవలనిన నియమములను గురువు 
ఉవదేళించాలి. 


తత్ర నిత్యం, నైమిత్తికం, కామ్యమ్‌ ఇతి త్రివిధం శేపవర్లనమ్‌, అన్యం చ సాధకస్యైవ, తత్‌ న ఇహ 
నిశ్లేతవ్యమ్‌ / తత్ర నియతభివం నిత్యం, తన్మయీభావ ఏన నైమిత్తికం, తదువయోగి నన్జ్యో 
ప్రత్యహమనుష్థానం, పర్వదినం, వవిత్రకమ్‌ ఇత్యాది/ తదవ నిత్యం న్వకాలనైయత్యాత్‌ - ఇతి కేచిత్‌/ 

వాటిలో నిత్యము, నైమిత్తికము, కామ్యమని మూడు విధములైన శేషవర్తనముంటుంది. చివరిది 
సాధకులకోనము, కనుక ఇక్కడ దానిని చెప్పడం లేదు. నియతభవమైనది నిత్యము తన్గయీభావము 
నైమిత్తికము, దీనికి ఉవయోగించే నంధ్యోపాననము మొదలైనవాటిని ప్రతిదినము ఆచరించాలి. కొందరి 
ప్రకారము, న్వకాలనియతి వలన, పర్వదినములు, వవిత్రకములు కూడా నిత్యములే. 


వైమిత్తికం తు తచ్చాసనస్థానామవి అనియతమ్‌, తద్యథా - గురుతద్వర్గాగమనం తత్పర్వదినం 
జ్ఞానలాభదినమ్‌ ఇత్యాదికమ్‌ - 'ఇతి కేబిత్‌ / తత్ర నియతవూజా, నన్ట్యోపాసా, గురువూజా, పూర్వవూజా, 
పవిత్రకమ్‌ ఇతి అవశ్యంభావి / నైమిత్తికమ్‌-జ్ఞానలాభః, తార్హ్రలాభో, గురుతద్వరగ్భహాగమనం, తదీయ 
విన్సనంస్కారప్రాయణదినాని, లౌకికోత్సవః, శాస్తవ్యా ఖ్యా ఆదిమధ్యా నా, దేవతాదర్భనం, మేలక:, స్వప్మాజ్ఞా, 
నమయనిష్యృతిలాభి: - ఇత్యే తత్‌ నైమిత్తికం విశేషార్రనకారణమ్‌ | 

నైమిత్తికములేననగా ఆయా శాననములలో ఉన్నవారికి కూడా అనియతములు, అవి, గురువు ఆయన 
వర్గము ఇంటికి వచ్చిన రోజు, వారియొక్క వర్వదినము, జ్ఞానలాభదినము మొదలైనవని కొందరంటారు. 
వానిలో నియతపూజ, నంధ్యోపానన, గురువూజ, వూర్వవూజ, వవిత్రక్రము మొదలైనవి ఆవశ్యములు. 
జ్ఞానలాభము, శాన్రలాభము, గురువు ఆయన వర్గము ఇంటికీ వచ్చుట, ఆయన యొక్క జన్గునంస్కార, 
తిరోగమన దినములు, లౌకీకోత్సవము, శార్త్రవ్యాఖ్యయొక్క ఆదిమధ్యాన్త దినములు, దేవతాదర్భనము, 
మేలకము, న్వప్పాజ్ఞ, నమయనిష్టు తిలాభము - ఇవన్నీ నైమిత్తిక విశేషార్భన కారణములు, 

తత్ర కృతదీక్షాకస్య శిప్యన్య ప్రధానం మశ్రం నవీర్యకం నంవిత్తిస్ఫురణసారమ్‌ అలిఖీతం వక్టాగమేనైవ 


అర్పయేత్‌, తతః తన్న యీభావనిద్ధ్యర్థం న శిష్య: సంధ్యాను తన్మయీభావాభ్యానం కుర్యాత్‌, తద్వారేణ 
సర్వకాలం తథావిధసంస్కారలాభనెద్ధ్యర్థం ప్రత్యహం చ వరమేశ్వరం చ స్థర్రేలే వా లిల్లే వా అభ్యర్హయేత్‌ / 
తత్ర హృద్యే స్టణ్రీలే విమలమకురవద్ద్యాతే స్వమేవ రూపం యాజ్య దోవతాచక్రాభిన్న౦ మూర్తిఐిమ్లి తమివ 
దృష్ట్వా హృద్యవుష్ప గన్బానవ తర్పణ నైవేద్య ధూవదీపోనవార స్తుతి గీత వాద్యనృత్తాదినా వూజయేత్‌, 
జవీత్‌, స్తువీత - తన్గయీఖావమ శబ్యీతం లబ్బుమ్‌ / 

దీక్షావరుదైన శిష్యునకు ప్రధానమైన బలమైన మన్రమును నంవిత్తిన్ఫురణసారమైనదానిని అలిభితముగా 
వక్రాగమముగా అర్చించాలి. దానియందు తన్మయీభావ నిద్ద్యర్థమై ఆ శిష్యుడు నంధ్యలలో 
తన్మయీభావాభ్యానమును చెయ్యాలి. దానిద్వారా నర్వకాలములలో నంస్మారలాభసిధ్యర్థమై ప్రతిదినము 
వరమేశ్వడుని స్రజ్రీలముగా గాని లింగముగా గాని అర్భించాలి. వీనిలో, వృాద్యమైన న్థజీలములో న్వచ్ళమైన 
అద్ధమువలె తన రూపమును ధ్యానదేవతాచక్రము కంటే అభిన్నముగా ధ్యానించుచూ మూర్తి బింబము వలె 
చూచుచూ ప్యాద్యములైన వువ్చములు, గంధము, ఆననము, తర్పణము, నైవేద్యము, ధూవము, దీవము, 
ఉవవోరము, స్తుతి, గీతము, వాద్యము, నృత్తాదులతో పూజించాలి, జవీంచాలి, న్రవం గావించాలి. 
తన్మయీభావము నిళ్ళన్మగా లభిన్తుంది. 

ఆదర్భే పా స్వముఖమ్‌ అవిరతమ్‌ అవలోకయత। తత్స్వరూవనిశ్రితిః అబిరేశ్రైవ భవేత్‌, న చాత్ర కశ్చిత్‌ 
క్రమః ప్రధానమ్‌ - బుతే తనృయీభావాత్‌ / వరమశ్రతశ్ళయీభావావిషప్టన్య నివృత్తపశువాసనాకలజ్యన్య 
భక్తీరసానువేధవిద్రుతమన్తపాశజూలన్య యత్‌ అధివనతి హృదయం తదేవ పరమముపాదేయమ్‌, ఇతి 
అప్మద్దురకః | 

అద్ధములో తన ముఖమును నిరంతరము చూచుకునే వానికి న్వరూవనిశ్ళయము కలిగినట్లుగా ఇది 
కూదా అవుతుంది. దీనిలో, తన్గయభావము తప్పు, వేరే ఇతరక్రమము యొక్క ప్రధానము లేదు. వర 
మంత్రములో తన్గయీఖానమును పొంది వళునాననాకలబ్యుములు నివృత్తి కాగా, భక్రీరనములో మునిగి 
పాళజాలములన్నీ విడచిపోగా, దేనిలో హృదయము అధివనించి యుంటుందో ఆదే వరమ ఉపాధేయమని మా 
గురువులు చెప్పినారు. 


శ్లో॥| అధిశయ్య పారమార్థిక: భావప్రనరం ప్రకాశములనతి యా/ 
పరమానృతద్నక్ష్వం తయార్హయన్తే రహస్య విదః || 

పారమార్థిక ఖావవ్రనర ట్రకాళమునందు ఉల్లానమును పొందునట్లే వరమామృత దృక్యు యొక్క 
రవహన్యమును ఎరిగిన విదులు నిన్ను ఈ విధముగా వూజిస్తారు. 


శ్లో కృత్వాధారధరాం చమత్యృ తిరసప్రోక్షాక్షణక్షాలితా- 
మాత్తెర్మానసతః స్వభావకునుమైః స్వామోదసందోహభిః / 
నా 'న్వహృదయానర్జార్ణపాత్రక్రమాత్‌ 
త్వాం దేవ్యా నహ దేహదేవసదనో దేవార్రయే2.హార్షి శమ్‌ | 
ధరను ఆధారముగా చేని చమత్కార రనముతో ప్రోక్షణము గావించగా ్రక్షాళనమైనట్టి మనన్సుతో, 
న్వమోదముతో కలనిన న్వభావవువములతో, ఆనందావృుతముతో నిండిన వృదయమనే అనర్హ 


అర్హప్యాతద్వారా, దేహామనే దేవాలయములో, దేవితో కూడిన దేవుని, రాశ్రీవగలూ అర్చించనలెను. 


ఇతి శ్లోకద్వయోక్తమర్ధమ్‌ అన్హర్థావయమ్‌ దేవతాచక్రం భావయేత్‌ / తతో ముద్రాప్రదర్శనం, విమ, 
తన్ని వేదనమ్‌ / బోథ్యైకాత్స్యేన వినర్ణనమ్‌ / ముఖ్యం నైవేద్యం స్వయమ్‌ అశ్మీయాత్‌, సర్వం వా జలే క్షీవత్‌, 
జలజా పా ప్రాణీన వూర్వదీక్షితాః చరుభోజునద్వారేణ ఇతి ఆగమవిదః / మార్జార మూవకశ్వాదిభక్షణే తు 
శబ్కొ జనితా నిరయాయ - ఇతి జ్ఞానీ అవి లోకానుగ్రహీచఛ్రయా న తాద్భక్‌ కుర్యాత్‌, లోకం వా పరిత్యజ్య 
ఆనీత, ఇతి స్థర్రోలయాగః | 

ఈ రెండు శ్లోకముల అర్థమును లోలోపల భావించుచూ దేవతాచక్రమును భావించవలెను. అవ్హుడు 
ముద్రాప్రదర్శనము, జవము, నివేదనము. బోధతో ఏకమైన ఆత్మలో వినర్ధనము చేయవలయును. ముఖ్య 
నైవేద్యమును తానే తినవలెను. లేదా మొత్తమును జలములో వదలవలెను. నీటిలో ఉందే ప్రాణులు 
చరుభోజనము ద్వారా మునువే దీక్షితులై యున్నారు. వారు ఈ నైవేద్యము వలన ఆగమవేత్తలౌతారు. విల్లి, 
ఎలుక, కుక్కలు తింటే నరకమేమోనని శంక యున్నది గనుక, జ్ఞానియైనవాడు లోకానుగ్రహామును కోరి 
అటువంటి వనినీ చేయకూడదు, లోకమును వరిత్యజీంచి కూడా ఉండకూడదు. ఇది శ్రజిలయాగము. 


అధ లిబ్లే, తత్ర న రహన్యమ్హైః లిబ్ధం ప్రతిష్టావయేత్‌, విశేషాత్‌ వ్యక్తమ్‌-ఇతి పూర్వప్రతిష్టితేషు 
ఆవాహననిసరనక్రమేణ పూజాం కుర్యాత్‌ ఆధారతయా / తత్ర గురుదేహం స్వదేహం శక్తిదేహం 
రహన్య శాస్త్రవున్తకం వీరపాత్రం అక్షసూత్రం ప్రాహరణం బాణీయం మౌక్తికం సవరం ఫుష్పగ్ద ద్రవ్యాది 
హృద్య వస్తుకృతం మకురం వా లిజమ్‌ అర్హయేత్‌ / తత్ర చ ఆధారబలాదేన అధికాధిక మర్హనిద్ధి: భవతి ఇతి 
పూర్వం పూర్వం ప్రధానమ్‌, ఆధారగుణానువిధాయిత్వాత్‌ చ మన్హాణాం తత్రతత్ర సాధ్యే తత్తత్స)ధానమ్‌ ఇతి 
శాన్తుగురవః: | సర్వత్ర పరమేశ్వ రాభేదాభిమాన ఏవ పరమః: సంస్కారః | 

ఇవ్పుడు లింగము. రహన్యమంత్రములతో లింగస్టాపనము చేయరాదు. విశేషముగా వ్యక్తలింగములలో 
అనలు వనికిరాదు. అదే ఆధారముగనుక, ఇంతకుమునువు ప్రతిష్టితమైన లింగమును ఆవాహన 
వినర్ధనత్రమములో వూజ చేయవలయును. గురుదేవాము, న్వదేహము, శక్రీదేహాము, రహన్య శాశ్రవున్తకము, 
వీరపాత్ర, అక్షనూకత్రము, ప్రాహరణము, బాణలింగము, మౌక్తీకలింగము, సౌవర్ణలింగము, వువ్చగభ్ధద్రవ్యాది 
మన్హనిద్ది కలుగుతుంది. వీనిలో ముందటివి వెనుకవానికంటే ప్రధానములైనవి. ఆధారగుణానువిధాయియైనవి 
మంత్రములు. రకరకములైనవి సాధించుటకు ఆయా తత్ష్యములు ప్రధానములని శాస్త్రములు గురువులు 
చెప్పినారు. అన్నిచోట్లా, పరమేశ్వరునితో అభేదరూవమైన అభిమానమే వరమ నంస్మారము. 


అభ పర్వవిధిః | తత్ర సామాన్యం, సామాన్యసామాన్యం, సామాన్యవిశేషో, విశేషసామాన్యం, విశేషో, 
విశేషవిశేషళ్త ఇతి షోధా వర్వ - పూరణాత్‌ విధే: | 

ఇవ్పుడు వర్వవిధి చెప్పబడుచున్నది. సామాన్యము, సామాన్యసామాన్యము, సామాన్యవిశేషము, 
విశేషసామాన్యము, విశేషము, విశేషవిశేషములని ఇవి ఆరు వర్వములు. విధిని వూరిన్తుంది గనుక 
వర్వమైనది. 


తత్ర మాని మాని ప్రథమం వజ్బుమం దినం సొమాన్యమ్‌, చతుర్ధాష్టమ-నవమ-చతుర్దశ-పక్యాదళాని 


ద్వయోరవి వక్షయోః సామాన్యసామాన్యమ్‌, అనయోరుభయోరవి రత్యో: వక్ష్యమాణ తత్తత్తిథ్యు చిత 
గ్రహనక్షత్రయోగే సామాన్యవిశేషః, 

వ్రతిమానమునందును పాడ్యమి, వంచమి దినములు సామాన్యము. రెండు వక్షములలోను చతుర్ధ, 
అష్టమి, నవమి, చతుర్దతులు, రెండు వక్షములలోని వంచదతులు సామాన్యసామాన్యములు, ఈ 
రెందువక్షములలోను ఇవ్చుడు చెప్పటోవునట్రి ఆయా తిధి, గ్రహనక్షత్ర యోగములు సామాన్య విశేషములు. 


మారశీర్షన్య ప్రథమరాత్రిభాగః కృష్ణరవమ్యామ్‌, పాషన్య తు రాత్రిమధ్యం కృష్ణనవమ్యామ్‌, మాఘన్య 
రాత్రిమధ్యం శ్తుళ్లపజ్బాదశ్యామ్‌, ఫొల్గునస్య దినమధ్యం శుక్లద్వాదశ్యామ్‌, బైత్రన్య శుక్షత్రయోదశ్యామ్‌, 
బైతాఖస్య కృష్ణాష్టమ్యామ్‌, క్యెష్టస్య కృష్ణనవమ్యామ్‌, ఆషాఢన్య ప్రథమే దినే, శ్రావణన్య బివనవూర్వభాగః 
కృష్ణికాదత్యామ్‌, భాద్రపదన్య దినమధ్యం శుక్షషష్ట్యామ్‌, ఆశ్వయుజస్య శుళ్షనవమీదినమ్‌, కార్తికస్య ప్రథమో 
రాత్రిభాగు శుకనవమ్యామ్‌ - ఇతి విశేషపర్వ / 

మార్లశీర్ణమానములో ప్రథమరాత్రి భాగమునందు వచ్చునట్టి కృష్ణనవమి, ఫుష్యమానమున అర్ధరాత్రిలో 
వచ్చునట్టి కృష్ణననమి, మాఘమానమున అర్జరాత్రియందు వచ్చునట్టి శుళ్లవజ్బదశళి (బౌరమి), 
ఫాల్గునమానమున దినమధ్యమున వచ్చునట్లి చుక్లద్వాదశి, చైత్ర శుక్షతయోదళి, వైశాఖ కృష్ణాష్టమి, జ్యేష్ట 
కృష్ణనవమి, ఆషాఢపాడ్యమి, శ్రావణమున దినవు వూర్వభాగమున వచ్చు కృష్ణ ఏకాదశి, భాద్రవదమున 
దినమధ్య శుళ్లవన్తి, అశ్వయుజ చుళ్లనవమి, కార్తికమున రాత్రిమొదటిభాగపు శుళ్లననమి - ఇవి 
విశేషవర్వములు, 


రోహిణీశుక్రౌ, విశాఖాబ్బహస్పతీ, శ్రవణచన్హా) ఇతి / యది మారశీర్నాబిక్రమేణ యధాసంఖ్యం భవతి 
ఆశ్వయుజం వర్ణయిత్వా తదా విశేషవిశేష: / అన్య విశేషశ్రేత్‌ అన్య పర్వణి తదా తత్‌ - అనుపర్వ ఇత్వావుః / 
చిత్రా చంద్రుడు, మభులో గురువు, తిష్యాచంద్రుడు, వూర్వభల్లునిలోని బుధుడు, శ్రవణా బుధుడు, 
శతభిషములోని చంద్రుడు, మూలానక్షత నూర్యుదు, రోహిణీళుక్రుడు, విశాఖాబ్బవాన్సతి, శ్రవణా చంద్రుడు 
- వీటిని మార్గళ్తూదిక్రమములో ఆశ్వయుజమును వరించగా విశేషవిశేషములు వస్తాయి. మిగిలిన 
వర్వములలో ఇతర విశేషములైతే అవి అనువర్వములు, 


భగ్రహయోగే చ న వేలా ప్రధానం - తిథేరేవ విశేషలాభాత్‌, అనుయాగకాలానువృత్తిస్తు వర్వదినే 
ముఖ్యా- అనుయాగప్రాధాన్యా త్‌ పర్వ యాగానామ్‌, అనుయాగో మూర్తియాగః చక్రయాగః ఇతి పర్యాయాః/ 

భగ్రహయోగమైతే వేళ వ్రధానముగాదు. విశేషలాభము తిథితోనే అవుతుంది. అనుయాగకాలానువత్తియే 
వర్వదినమున ముఖ్యము. వర్వయాగములలో అనుయాగమే ప్రాధాన్యము. అనుయాగమన్నది 
మూర్తియాగము, చక్రయాగముల వరునలో ఉంటుంది. 


తత్ర గుడుః, తర్వర్యః నసర్తాతః, తత్త్యవిత్‌, కన్యా, అన్యా, వేశ్యా, అరుణా, తత్ర్వవేదినీ వా ఇతి 


చక్రయాగే ముఖ్య పూజ్యా: - విశేషాల్‌ సామన్య | తత్ర మధ్యే గురుః తదాపరణత్రమేణ గుర్వాబినముయ్యనం 
వీరః శక్తిః ఇతి, క్రమేణ-ఇత్యేవం చక్రస్థిత్యా వా వళ్ళుస్థిత్యా వా ఆనీత, తతో గభ్టధూపవుప్పాదిభిః క్రమేణ 


వూజయేత్‌, తతః పాత్రం నదాళీవరూవం ధ్యాత్వా శక్ష్యమృతధ్యా తేళ ఆనవేన వూరయిత్వా తత్ర భోక్టీం శక్తిం 
శివతయా వూజయిత్వా తయైవ దేవతాచక్రతర్పణం కృత్వా నర-శక్తి-శివాత్మక- త్రితయమేలకం ధ్యాత్వా 
 ఆవరణావతరణక్రమేణ మోక్షభోగప్రాధాన్యం బహారన్లళ్ట తర్పణం కుర్యాత్‌, వునః ప్రతిసంచరణక్రమేణ, ఏవం 
పూరం భ్రమణం చక్రం వుష్ణాతి/ 

తళ్ష్వవేదిని. - వీరు చక్రయాగములో ముఖ్యవూజ్యులు.. విశేషముగా అందరినీ వూజించాలి. 
చత్రమధ్యభాగములో, గురువు, ఆవరణక్రమములో గురువునుండి నమయ వరకు వీరులు, శక్తులు 
కూర్చోవాలి. చక్రస్థితిలోగాని, పంక్తిన్ధీతిలోగాని, వారు కూర్చోవాలి, అవ్పుడు గన్ధ, ధూవ, వుష్పాదులతో వారిని 
క్రమముగా వూజించాలి. అప్పుడు, పాత్రను నదాశివరూవముగా ధ్యానించి, అమృతమును శక్తిగా ధ్యానించి 
ఆనవముతో పాత్రను నింవీ భోక్తలను శక్తిరూవులుగా భావిస్తూ, తాను శివుడనని భావించి పూజించాలి. 
దానితో దేవతాచక్ర తర్పణం చేయాలి. అవ్హుడు నర, శక్తి, శివాత్సకమైన ముగ్గురూ ఒక్కటేనని ధ్యానించి, 
ఆవరణలలో వైనుంచి క్రిందకు వన్తూ మోక్షభోగ్యప్రాధాన్యమైన బపొరంతర తర్పణమును చేయాలి. మరలా 
వెనుక క్రమంలో తర్పణమును చెయ్యగా వూర్ణమౌతుంది. 


తత్ర ఆధారే విశ్వమయం పాత్రం స్థావయిత్వా దేవతాచక్రం తర్పయిత్వా స్వాత్మానం వన్దితే తేర 
తర్పయేత్‌, పొత్రాభావే భద్రం నేభితశుక్తిః వా, దక్షహన్తన పాత్రాకారం భద్రం, ద్వాభ్యామువరిగతదక్షిణాభ్యాం 
నినక్ధీకృతాఖ్యాం వేల్లితశుక్తి:, వతర్ధిః బిన్దుధః వేతాలగుహ్య తాః నంతువ్యన్తి, ధారయా ఖైరవః, అత్ర ప్రవేతో న 
కస్యచిత్‌ దేయః, ప్రమాదాత్‌ ప్రవిష్టన్య విచారం న కుర్యాత్‌, కృత్వా పునర్ద్విగుణం చక్రయాగం కుర్యాత్‌, 
తతో2.వదంశాన్‌ భోజునాదీన్‌ చ అగ్రే యథేష్టం వికీర్యేత, గుప్తగృవీ వా నంకేతాభిధానవర్ణం దేవతాశబ్దోర 
నర్వాన్‌ యోజయేత్‌ - ఇతి వీరసంకరయాగః / 

విశ్వమయమైన ఆధారములో పాత్రను స్థావించి దేవతాచక్రమును తర్పణము జేన్‌ వందనములిన్తూ 
తనను తాను తర్పణము చేనుకోవాలి. పొత్రలేనవుడు, భద్రము గాని, వేళ్లితతుక్తిగాని వర్టువలెను, కుడిచేతిని 
పాత్రాకారముగా ఉంచడం భద్రం, ఎడమచేయిపైన కుడిచేయి నుంచి నందులు లేకుండా దోనిలి వదితే అది 
వేల్లితళుక్తి. నందులనుండి జూరివడిన బిందువులతో బేతాళ, గువ్యాక గణములు తృృవ్రీవడతాయి. ధారతో 
భైరవుడు. ఈ చక్రములోనికి ఎవరినీ ప్రవేశించనీయరాదు, ఒకవేళ ప్రమాదవశాత్తు ప్రవేకించినచో 
విచారించరాదు. మరలా ఇంకొకసారి చక్రయాగమును చేయాలి. భోజనాదికములను కావలనీనన్ని అక్కడ 
ఉంచవలెను. ఈ గువ్రగ్భవాములో ఉన్నవారినందరినీ, వారివారి వేర్లతో గాక, నంకేతనామములతో 
దేవతాళబ్రములతో నంబోధించాలి. ఇది వీరనంకరయాగము. 

తతో౭న్లే దక్షిణాతామ్టూలబలవస్తాదిథః తర్పయేత్‌ - ఇతి ప్రధానతమోజి.యం మూర్తియాగః / 
అద్భృష్టమక్డాలోజ.వి మూర్తియాగేన పర్వదినాని వూజయన్‌ వర్మాదేన పుత్రకోక్తం ఫలమేతి, వినా 
నన్థ్యానుష్లానాదిధిః - ఇతి వృద్ధానాం భోగినాం న్హీడాం విధిరయమ్‌, శక్తిపాతో సతి దీవదేష్టవ్యో గురుణా | 

దాని చివరలో, దక్షిణ, తామ్యూలము, ఫలములు, వస్రములు మొదలైనవాటితో తర్పుణమివ్వాలి. 
మూర్తియాగములో ఇది ముఖ్యమైన విధి. అద్భష్టమజ్ధలములో కూడా మూర్తియాగము ద్వారా 


పర్వదినములలో వూజించగా, ఏడాదిలోనే, వుతకమువలె ఫలము లభిస్తుంది. దీనిలో నంధ్య మొదలైన 
అనుష్టానములు అక్కరలేదు. ఇది వృద్ధులకు, భోగులకు, స్రీలకు విధి. దీనిని శక్తిపాతము తదువరి 
గురువుద్వారా ఉవదేశము నొందాలి. 


అభ వవిత్రకవిధిః | న చ శ్రీరత్నమాలా త్రిశిరోమత శ్రీసిద్దామతాదౌ విధివూర్వక: పారమేశ్వరాజ్ఞా 
పూరక, ఉక్తం బైతత్‌ శ్రీతన్హాలోకే 'వినా వవిత్రకేణ సర్వం నిప్పులమ్‌ /' ఇతి/ 

ఇప్పుడు వవిత్రకవిధి చెప్పబడుచున్నది. ఇది శ్రీరత్నమాల, త్రిశిరోనుతము, శ్రీ నీద్రమతములలో 
విధివూర్వముగా చెప్పబడినది. వరమేశ్వరాజ్ఞావూరకముగూడ, తంత్రాలోకమున ఇట్లు చెప్పబడినది - 
“పవిత్రము లేకపోతే అంతా నివ్ఫులమౌతుంది 


తత్ర ఆషాధశుక్షాత్‌ కులవూర్ధిమాదినాన్తం కార్యం వనిత్రకమ్‌, తత్ర కార్తికకృష్ణపజ్బాదశీ కులచక్రం 
నిత్యాచక్రం వూరయతి ఇతి శ్రీనిత్యాతశ్తవిదః / మాఘశ్తుళ్లవబ్బాదళీ ఇతి శ్రీభైరవకులోర్మివిదః | 
దక్షిణాయనాత్తవజ్బాదళీ ఇతి శ్రీతక్తసద్ధావవిదః / 

ఆషాధతుళ్ల పాద్యమినుండి కులవూర్ణిమ వరకూ వవిత్రకమును చేయవలెను. కార్తీక కృష్ణవజ్బదళి నాటి 
విధిద్వారా కులచక్రము, నిత్యాచక్రము పూర్ణమౌతుందని శ్రీనిత్యా తన్త్రవేత్తలు చెప్పుచున్నారు, 
మాఘతుకళ్లవజ్బదశియని శ్రీఖైరవకులోత్తర వేత్తలు అంటున్నారు. దక్షిణాయనములో చివరలో వచ్చే 
వజ్బదళియని శ్రీతశ్రనద్భావ వేత్తలంటారు. 


తత్ర విభవేన దేవం పూజయిత్వా ఆహుత్యా తర్పయిత్వా పవిత్రకం దద్యాత్‌, సౌవర్గముక్తారత్న విరచితాత్‌ 
ప్రభృతి వటసూత్రకార్పానకుతగర్థాన్లమవ కుర్యాత్‌ / తచ్చ _ తత్త్వసంఖ్యగ్రన్ధికం 
 పదకలాభువనవరమర్హనంఖ్య గ్రని చ జాన్వశ్రమేకం, నాభ్యశ్రమవరం, కణ్ణాన్రమన్యత్‌, శిరనీ అన్యత్‌ - ఇతి 
చత్వారి సవిత్రకాణీ దేవాయ గురవే చ నమ స్తాధ్వ వరిఫూర్ణతద్రూవభావనేన దద్యాత్‌, శేషేభ్య ఏకమ్‌ ఇతి/ 

అపుడు వైభవముగా దేవుని పూజించి ఆహుతులు తర్పణములు ఇచ్చి వవిత్రక్రమునివ్వవలయును, 
నువర్ణము, ముక్త, రత్నములు మొదలైనవాటితోను, వటనూత్రము, కార్బానము, కుళలతోను చేయవలెను. 
దానికి తత్త్యనంఖ్యను బట్టి ముడులుండాలి. వద, కలా, భువన, వర్ల, మన్హనంఖ్యలతో ముడులు మోకాళ్లవరకు 
ఒకటి, నాభివరకు ఇంకొకటి, కంఠము వరకు ఇంకొకటి, శీరన్సు వరకు మరొకటి - ఈ విధముగా నాలుగు 
సవిత్రకములను దేవునికి, గురువుకు నమస్తాధ్వములతో వరివూర్ణమైన వారి రూవభావనముతో ఇవ్వాలి. 
శేషమును ఒక్కదానినివ్వాలి. 


తతో మహోత్సవ: కార్యః, చాతుర్మాస్యం నప్రదినం త్రిదినం చ ఇతి ముఖ్యాన్వావత్కల్పా:, నతి విభవే 
మాని మాని పవిత్రకమ్‌, అధ వా చతుర్ను మానీషు, అథ వా సకృత్‌, తదకరణే ప్రాయ శ్రీత్తం జవత్‌, జ్ఞానీ అవి 
సంభవద్విత్తో౭.వి అకరణో ప్రత్యేవైతి లోభోపపహితజ్ఞానాకరణే జ్ఞాననిన్దావత్తే! | 'యదా ప్రొవ్యవి విజ్ఞానం 
దూషితం వరమేశశాననం తదా ప్రాయశ్చిత్త / ఇతి వచనాత్‌ | ఇత్యేష పవిత్రకవిధి: | 


అవ్హుడు మవోక్సవం చెయ్యాలి. చాతుర్మాన్యమును వట్ట నప్తదినములు గాని, త్రిదినములు గాని 
ముఖ్యములైన ఆనత్మాలములలో ఇవ్వాలి, ధనముంటే ప్రతినెలా వవిత్రకము నివ్వాలి. లేదా నాలుగు 


నెలలకొకమారు గాని, ఒకేఒక్కమారుగాని. అది చెయ్యకపోతే ప్రాయశ్చిత్త మంత్రములను జవించాలి. 
జ్ఞానియైనా, ధనమున్నవ్పటికీ కూడా లోభంతో దీనిని చెయ్యకపోతే జ్ఞాననింద కలుగుతుంది. ఈ విషయమై 
ఇలా చెప్పబడినది - 'ఎవదైతే విజ్ఞానమును పొందిన తరువాత వరమేశశాననమును దూవిస్తాడో అతడు 
ప్రాయళ్ళిత్తమును ఆచరించాలి. ఇది వవ్వితక విధి. 


జ్ఞానలాభాదౌ లౌకికోత్సవాన్రే౭.ఏ సర్వత్ర సర్వత్ర నంవిదుల్తాసాధిక్యం దేవతాచక్రనంనిధిః విశేపతో భవతి, ఇతి 
తధథావిధాధిక్య పర్యా లోచనయా తథావిధమేవ విశేష మనుయాగాదౌ కుర్యాత్‌ | 

జ్ఞానలాభము మొదట్లోనూ, లౌకికోత్సవము యొక్క చివరలోన్సు దేవతాచక్ర నన్నిధిలో నర్వత్రా 
నంవిదుల్లాసాధిక్యం కలుగుతుంది. దీనిని బాగుగా విచారించి ఆ విధముగా అనుయాగమును విశేషముగా 
చేయవలెను. 


అధ వ్యాఖ్యావిధిః | నర్వశార్త్రనంవూర్థం గురుం వ్యాఖ్యార్థమ్‌ అభ్యర్థయేత్‌, సో౭.వి న్వశీష్యాయ 
నముచితసంస్కారోచితం 


వామదక్షిణయోః గణవతిగురూ చ వూజయేత్‌, ఆధారపర్చే వ్యాఖ్యయకల్పదోవతామ్‌ / 

ఇవ్పుడు వ్యాఖ్యావిధి. నర్వశాన్రనంవూర్ణుడైన గురువును వ్యాఖ్యార్థమై అభ్యర్థనము చేయవలయును, 
ఆయనకూదా తనశివ్యులకు వరళిమ్యులకు నముచితరీతిని వారివారి నంస్కారోబితముగా శాద్రమును 
వ్యాఖ్యానించవలయును. నిమ్మశాననన్థులను కూడా, కరుణతో ఈశళ్వరేచ్భావైచిత్రితో ఉద్భవించే 
శక్తేపాతమును భావించుచూ వ్యాఖ్యానించవలయును, మర్శోవదేశమును చెవ్పురాదు. వారిని జ్రిందనున్న 
ఆననమున కూర్చుండబెట్టి, వారందరు వాజ్ఞున'కాయములలో నియమితులై ఉన్నవుడు వ్యాఖ్య 
జియారూవమును దాల్చి, ఫలవతి అవుతుంది. మొదటగా గన్హము మొదలైనవి చల్లిన భూమివైన 
వద్మాధారమును చతుర్యకమును వద్యతయమును ఆ వదృమధ్యమున నరన్వతిని, ఎడమ కుడివైవులలో 
గణవతిని గురువును పూజించవలెను. ఆధారవద్భమున వ్యాభ్యేయ కల్పదేవతను వూజించవలయును. 


తతః సొమాన్యార్హపాత్రయోగేన చక్రం తర్పయేత్‌, తతో వ్యాచక్షీత నూత్రవాక్యవటలగ్రన్థమ్‌, 
వూర్వావరాలిరుద్ధం కుర్వన్‌ న వూర్వం వక్షం సమ్యక్‌ 
ఘటయిత్వా నమ్యక్‌ చ దూషయన్‌ సాధ్యం సొాధయన్‌ తాత్సర్యవ్నత్తిం ప్రదర్శయన్‌ వటలాన్తం వ్యా చక్షీత 
నాధికమ్‌, తత్రావ వన్వ్వనే వన్వన్తే తర్పణం వూజునమ్‌ ఇతి యావద్వ్యాఖ్యానమావ్లః / తతో2.ఏ పూజుయిత్వా 
విద్యావీరం విసర్ల్య ఉపలివ్య అగాభే తత్‌ క్లేపయేత్‌ / ఇతి వ్యాఖ్యావిధిః | 

అవ్హుడు సౌమాన్నార్హపాత్రము ద్వారా చక్రమును తర్పించనలయును. అవ్హుడు 
నూత్రవాక్యవటలగ్రన్థమును వ్యాఖ్యానించనలయును. వూర్వావరములకు అవిరుద్ధముగా చేని, తన్హము, 
అవ్చత్తి, ద్రనము, నముచ్చయము, వికల్పము మొదలైన శార్రన్యాయౌబిత్యముల ద్వారా వూర్వవక్షమును 
చక్కగా చూపించి, తరువాత చక్కగా ఖండించి, సాధ్యమును సాధిన్తూ తాత్సర్యవృత్తిని వ్రదర్శనము చేన్తూ, 


వటలాన్తము వరకు వ్యాఖ్యానము చేయవలెను. అంతకంటే కాదు. అవ్హుడు కూదా వన్తువు యొక్క 
అంతములలో తర్చణము వూజనము చేయుచూ యావత్తు వ్యాఖ్యాయొక్కు నమావ్తి వరకూ చేయవలెను. తదువరి 
వూదీంచిన విద్యావీఠమును వినర్థించి అగాధజలములలో దానిని వదవేయవలెను. ఇది వ్యాఖ్యావిధి. 


అభ నమయనిష్కుతః / యద్యావి తత్త్వజ్ఞాననిష్టస్య ప్రాయశిత్తాది న కించిత్‌ తథావి చర్యా మాత్రాదేవ 
మోక్షభాగినః, తాన్‌ అనుగ్రహీతుమ్‌ ఆచారవర్తనీం దర్శయేత్‌ / అతత్త్వజ్ఞానీ తు చర్యెకాయత్తభోగమోక్ష: 
నమయోల్లట్దినే కృతే ప్రాయ శ్రిత్తమ్‌ అకుర్వన్‌ వర్ష శతం క్రవ్యాదో భవతీతి - ఇతి ప్రాయ శ్రీత్తవిధి! వక్తవ్య:, తత్ర 
్రీవధే ప్రాయశ్రిత్తం నాస్తి, అన్యత్ర తు ఐలాబలం జ్ఞాత్వా అఖణ్డాం భాగవతీం మాలినీం ఏకవారాత్‌ ప్రభృతి 
త్రిలక్షాన్హ్లమ్‌ ఆవర్హయేత్‌ యావత్‌ శబ్యొవిచ్యు తిః భవతి, తదన్లే విశేషవూజూ, తత్రావి చక్రయాగః, న పా సర్వత్ర 
శేషభూతః / ఇతి నమయనిష్వుతివిధి: / 

ఇవుడు నమయనివు తి. తత్త్యజ్ఞాననిష కలిగినవానికి ప్రాయళ్చిత్తాదుల అవనరము లేకున్నవ్పటికీ, 
చర్యామాత్రముతోనే మోక్షభాగియయ్యే వానికి, అనుగ్రహించి ఆచారనర్తనమును చూవనలెను. తత్వజ్ఞాని 
కానివాడు, చర్వలద్వారా మాత్రమే భోగమోక్ష సాధకుదౌతున్నాడు. అటువంటివాడు నమయోల్లక్ఞనము చేస్తూ, 
ప్రాయళ్ళిత్తము. చేనుకోకుంటే, అతడు నూరేండ్లపాటు త్రవ్యాది నరకములలో వదతాడు. కనుక 
ప్రాయళ్ళిత్తవిధిని చెప్పవలయును. న్రీవధ చేనినవానికి ప్రాయశ్చిత్తము లేదు. ఇతరములలో అయితే 
బలాబలములను గమనించి, ఆ శంక పోయేవరకు, అఖభ్ఞ భగవతి మాలినిని ఒక్కవారములో మూదులక్షలుగా 
జవీంచాలి. ఆ తరువాత విశేషవూజ, దానిలో కూడా చక్రయాగమును నర్వత్రా చేయవలెను. ఇది 
నమయనిష్ట్య తి విధి. 

అభ గురుపూజావిధి: | సర్వయాగాన్తేషు ఉపసంహృతో యాగే అపరేద్యు: గురువూజూం కుర్యాత్‌, పూర్వం 
పా న విధ్యభ్రతయా తోవితో న తు ప్రాధాన్యేన, ఇతి తాం ప్రాధాన్యేన అకుర్వన్‌ అధికారబన్దేన బద్దో భవతి - ఇతి 
తాం సర్వథా చరేత్‌ / తత్ర స్వాన్తీకం మడ్డలం కృత్వా తత్ర సౌవర్లం వీరం దత్వా తత్ర సమన్తమధ్వానం 

పూజయిత్వా తత్సీఠం తేన అధిష్టావ్య తన్మై పూజాం కృత్వా తర్పణం భోజనం దక్షీశామ్‌ ఆత్మానమ్‌ ఇతి నివేద్య 

నైవేద్యో బ్దిస్టం ప్రార వనిత్వా స్వయం ప్రాశ్య చక్రపూజాం కుర్యాత్‌ / ఇతి గుడువూజావిధిః/ 

ఇవ్చుదు గురువూజావిధి. నర్వయాగాన్తములలోను యాగము అయిపోయిన మరునటి దినమున 
గురువూజను గావించవలెను. ఇంతకుముందు, ఆచారానుసారముగా జరిగినది, ప్రాధాన్యముతో కాదు. 
ప్రాధాన్యరూవంలో గుడువూజను చేయనవ్వుడు అధికారబన్ధము ద్వారా బద్ధుడౌతాడు. కనుక నర్వదా 
చేయవలెను. న్వన్తీక మత్రలమును నిర్మించి దానిలో నువర్ణవీతమునుంచి దానిలో నమన్త అధ్వములను 
వూజించి, దానిపైన గురువును కూర్చుండబెట్టి ఆయనకు పూజచేసి, తర్పణము, భోజనము, దక్షిణలను 
నివేదించి నైవేద్యోచ్చిష్రమును ప్రార్థనా వందనములతో తానే భుజించి చక్రవూజను చేయాలి. ఇది 
గురువూజావిధి. 


శ్లో! నిత్యం నైమిత్తికం కర్మ కుర్వజ్బార్య వివర్ణిత: / 
వినావి జ్ఞానయోగాభ్యాం చర్యామాత్రేణ ముచ్యతే // 


శార్యము లేకుందా నిత్వనైమిత్తిక కర్మలను ఎవడైతే చేస్తాడో వాడు జ్ఞాన, యోగములు లేకున్నవ్పటికీ 


కేవలము చర్యలతోనే ముక్తిని పొందుతాడు. 
వ్యాఖ్యానము 


దీక్షాస్వీకారము చేసిన తరువాత, మిగిలిన జీవితమునంతా శిష్యుడు ఏ విధముగా గడుపవలెనన్న 
విషయము ఈ అధ్యాయములో చెప్పబడుచున్నది. 

దీక్షను గ్రహించిన శిష్యుడు, తనయొక్క శేష జీవితమును ఏ విధముగా గడుపవలెనో వివరిస్తున్నది ఈ 
అధ్యాయము. 
లేనివారు. వీరిలో, జ్ఞానసంపద కలిగినవారికి, ఆయా సంస్కారములతో కూడిన సిద్ధి కొరకు కొన్ని విధములైన 


దీక్షలు ఇవ్వబడతాయి. జ్ఞానము లేనివారికి, బీజమంత్రములతో కూడిన ప్రతిమోక్షదీక్ష ఇవ్వబడుతుంది. ఈ 
రెండువర్గముల వారికీ, వారు జీవితాంతమూ పాటించవలసిన నియమములను గురువు ఉపదేశించాలి. 
నిత్యము - నైమిత్తికము - కామ్యము 

శేషవర్తనము (జీవితాంతమూ చేయవలసిన విధుల) లో, నిత్యము, నైమిత్తికము, కామ్యమని మూడు 
విధములైన అనుష్టానములుంటాయి. వీటిలో కామ్యములంటే, కోరికలను తీర్చుకోవడం కోసం చేయబడే 
రకరకములైన తంత్రప్రక్రియలు. ఇవి వాటిని సాధించాలనుకునే సాధకులకోనం ఉద్దేశించబడినవి. కనుక, 
వాటినిక్కడ వివరించి చెప్పడం లేదు. 

జీవితం చివరివరకూ ప్రతినిత్యమూ చేయవలసిన అనుష్టానము నిత్యమనబడుతుంది. ఈశ్వరునియందు 
తన్మయభావము సిద్ధించడం కోసం చేయబడే అనుష్టానమును నైమిత్తికమంటారు. దీనిని సిద్ధింపజేసీ 
నంధ్యోపానన మొదలైన అనుష్టానములను ప్రతిదినమూ చేస్తూనే ఉండాలి. పర్వదినములు, పవిత్రకములు 
నైమిత్తికములు. అంటే, అప్పుడప్పుడు చేయవలసినవి. కానీ, కొందరి అభిప్రాయము ప్రకారం ఇవి కూడా 
నిత్యములే. ఎందుకంటే, ఆయా సమయములలో అవి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి గనుక, ఆయా సమయములు 
వచ్చినపుడు, నంధ్యావందనాదుల లాగా వీటిని కూడా చేయవలసి ఉంటుంది గనుక, ఇవి కూడా 
నిత్యములేయని కొందరంటారు. 


మరి నైమిత్తికములేమిటి? అంటే, వారి వారి సాంప్రదాయములలో కూడా, కాలనియతిని బట్టి రాని 
సంఘటనలేవైతే ఉంటాయో, వాటిని నైమిత్తికములంటారు. ఉదాహరణకు, గురువుగారు లేదా ఆయన 


కుటుంబవర్గము శిష్యుని ఇంటికి వచ్చిన రోజు, గురువుగారి పర్వదినము లేదా తనకు జ్ఞానోపదేశము లభించిన 
దినము మొదలైన రోజులు నైమిత్తికములని కొందరంటారు. అయా సందర్భములలో, రోజువారీ చేయవలసిన 


పూజ, సంధ్యోపాసన, గురుపూజ, పూర్వపూజ, పవిత్రక్రము మొదలైన అనుష్టానములు తప్పనిసరిగా 
చేయవలసినట్టివి. 


తనకు జ్ఞానోదయము కలిగిన దినము, శాస్త్రలాభము కలిగిన దినము, గురువుగాని ఆయన 


కుటుంబవర్గము గాని తన ఇంటికి వచ్చుట, గురువు యొక్క జన్మదినము, అయన మరణించిన దినము, 
లభించినట్టి రోజు, తనతోటి శిష్యుని కలసిన దినము, స్వప్నములో ఏదియో ఒక ఆజ్ఞను పొందిన దినము, 
నమయవిధుల యొక్క పాలన నుండి విడుదల కలిగిన రోజు - ఇవన్నీ నైమిత్తికపరముగా విశేషార్చన 
చేయవలసిన దినములు. 


మంత్రసాధన 


ముందు చెప్పబడినట్లుగా దీక్షాపరుడైన శిష్యునకు, ముఖ్యమైనది, బలమైనది అయిన మంత్రమును 
ఉపదేశించాలి. ఆ మంత్రము, సంవిత్‌ స్వరూపమై, దానిని న్మరించినంత మాత్రమున స్ఫురణను కలిగించునదై 
ఉందాలి. దానిని ఎక్కడా బ్రాయకూడదు. గురువు యొక్క నోటినుండి శిష్యుని చెవిలోనికి మాత్రమే అది 
ప్రయాణించాలి. దానియందు తన్మయత్వభావమును శిష్యుడు సాధించాలి. అనగా, మంత్రచైతన్యముతో 
తన్మయత్వభావమును శిష్యుడు అభ్యాసము చేయాలి, ఈ తన్మయత్వ భావము సర్వకాల సర్వావస్థలలోనూ 
తనలో నిలచియుండే విధముగా శీష్యుడు జీవించాలి. ఇందుకోనమై, పరమేశ్వరుని విగ్రహమును గాని, లేదా, 
లింగాకారములో గాని ఆయనను ప్రతిదినమూ అర్చించాలి. 
తన్మయభావము 

చూడటానికి మనోహరముగా ఉన్న ఒక వేదికపైన, తన రూపము కూర్చుని ఉన్నట్లుగా ఊహించాలి, 
స్వచ్చమైన అద్దములో తనయొక్క ప్రతిబింబమును చూచుకున్న రీతిలో, ధ్యానదేవతాచక్రము కంటే తన 
రూపము భిన్నము కాదని, రెండూ ఒక్కటే అనీ ధ్యానించాలి. ఈ విధముగా తనను తానే ధ్యానిస్తూ, మంచి 
మంచి పుష్పములు, గంధము, తేనె, తర్పణము, నైవేద్యము, ధూపము, దీపము, ఉపహారము, స్తుతి, గీతము, 
వాద్యము, నృత్యములతో దేవతకంటే అభిన్నమైన తన రూపమును తానే పూజించాలి, జపించాలి, స్తోత్రం 
గావించాలి. ఈ విధంగా చేయగా చేయగా, అనుమానం లేని విధముగా ఈశ్వరునితో తన్మయభావము 
లభిస్తుంది. అద్దములో తన ముఖమును నిరంతరము చూచుకునే వానికి తన రూపము ఖచ్చితముగా 
కనిపించిన రీతిలో ఇదికూడా జరుగుతుంది. 


లయము 


ఈ సాధనలో, తన్మయభావము తప్ప, ఇతరమైన ఫలితమేదీ ప్రధానము కాదు. పరామంత్రములో 
'తన్మయీభావమును పొందటమే దీని పరమగమ్యము. ఈ ధ్యానబలంచేత, తనలో ఉన్న నమస్తములైన 
విడచిపెడతాయి. ఈశ్వరునిలో లీనమైన ఈ స్థితిలో హృదయము నిలచి ఉండటమే సాధనయొక్క 
పరమగమ్యమని మా గురువులు మాకు చెప్పినారని అభినవగుష్పులవారు అంటున్నారు. 


పారమార్థిక భావపూరితమైన ధ్యానమనేది గొప్పదైన మరియు అమృతమయమైన దృష్టినిస్తుంది. ఈ 


దృష్టి యొక్క రహస్యమును తెలుసుకున్నట్టి వేత్తలు నిన్ను దానితోనే పూజిస్తారని ఈశ్వరునితో 
అభినవగుష్తాచార్యులవారు అంటున్నారు. 

మూలాధారచక్రమును ఆధారముగా చేసుకొని, వెలుగుతో నిండిన ధ్యానరనముతో దానిని ప్రోక్షణము 
చేస్తూ, ఈ ధ్యానముతో కడుగబడినట్టి మనస్సుతో, స్వభావమనే పుష్పములతో, ఆనందామృతముతో నిండిన 
హృదయమనే వెలకట్టలేని అర్హపాత్రద్వారా, దేహమనే దేవాలయములో, దేవి (ప్రాణశక్తితో కూడిన దేవుని 
(ఆత్మను), రాశ్రీపగలూ (ఇడా పింగళా నాడులద్వారా) నిత్యమూ అర్చించవలెను. 

పైన చెప్పబడిన రెండు శ్లోకముల అర్థమును లోలోపల భావించుచూ, దేవతాచక్రమును తనలోనే 
ధ్యానించవలెను. దాని తరువాత, ముద్రాప్రదర్శనము, జపము, నివేదనములను చేసి, జ్ఞానముతో కూడిన 
ఆత్మలో విసర్జనము చేయవలయును. ముఖ్య నైవేద్యము మొత్తమును తానే తినవలెను. లేదా దానినంతటినీ 
నీటిలో వదలివేయాలి. నీటిలో ఉండే చేపలు మొదలైన ప్రాణులు, ఇంతకు ముందే ఇవ్వబడిన చరుభోజనము 
ద్వారా దీక్షను పొంది ఉంటారు. వారిప్పుడు, ఈ నైవేద్యమును తినడం ద్వారా ఆగమవేత్తలౌతారు. ఒకవేళ, 
పిల్లి, ఎలుక, కుక్క మొదలైన క్రూరజంతువులు ఈ ప్రసాదమును తింటే నరకం లభిస్తుందని శాస్త్రం 
చెబుతున్నది కాబట్టి, జ్ఞానియైనవాడు లోకానుగ్రహమును కోరి, లోకాచారమును పాటించనూ కూడదు, 
పూర్తిగా దానికి దూరంగానూ ఉండకూడదు. ఇది స్థజిలయాగమనబడుతుంది. 


లింగపూజ 


ఇప్పుడు లింగపూజ చేసే విధానము చెప్పబడుతున్నది. రహస్యములైన మంత్రములతో 
లింగస్థాపనమును చేయకూడదు. ముఖ్యముగా వ్యక్తలింగమును ఆ విధంగా అసలు చేయకూడదు. 
ఎందుకంటే, లింగమనేది సృష్టిలో వ్యక్తమౌతున్నది గనుక దానికి రహస్యము లేదు. లింగమునకు రెండు 
రూపములున్నాయి. ఒకటి అవ్యక్తలింగము, రెండవది వ్యక్తలింగము. అవ్యక్తలింగమనేది సృష్టికి అతీతంగా 
వ్యక్తం కాకుండా ఉంటుంది. వ్యక్తలింగమనేది సృష్టిరూపంగానూ ఉంటుంది, సృష్టిలోని వివిధములైన 
ఆకారములలోనూ ఉంటుంది. వ్యక్తలింగములలో, వాటంతట అవి ఏర్పడిన రూపములు శ్రేష్టములైనవి. 
వాటిని స్వయంభూలింగములంటారు. మానవులు ప్రతిష్టించిన లింగములు వీటికంటే తక్కువస్థాయికి 
చెందినవి. 

లింగములనేవి, చిన్నచిన్న రాళ్లతో, రత్నములతో, ముత్యములతో, ఆహారపదార్థములతో, వస్త్రములతో, 
సుగంధద్రవ్యములతో చేయబడవచ్చునని అభినవగుష్తాచార్యులవారు తంత్రలోక గ్రంథమున వ్రాసినారు. 
రాతితో చెక్కబడినవి, లోహములతో చేయబడినవి పనికిరావని ఆయనన్నారు. అయితే, బంగారముతో 
చేయబడిన లింగము ప్రశస్తమైనది. 


ఆధారములు 


పూజకు ఆధారము లింగమే. కనుక, ఇంతకుమునుపు ప్రతిష్ట చేయబడినయున్న లింగమును ఆవాహన 
మరియు విసర్గనా పద్ధతిలో పూజ చేయాలి. ఇలా పూజ చేయడానికి మరికొన్ని ఆధారములు చెప్పబడినాయి. 


అవి, ఈ క్రింది వరుసలో ఉంటాయి. 
1. గురువు యొక్క దేహము 
2, తన (శిష్యుని యొక్క) దేహము 
3. శక్తి (తన సహచరి యొక్క) దేహము 
4. రహస్యమైన మంత్రములున్నట్టి పుస్తకము 
5, వీరపాత్ర 
6. జపమాల 
7, కత్తి లేక గద వంటి ఆయుధము 
8. నర్మదానదిలో దొరకునట్టి బాణలింగము (సాలగ్రామము) 
9. ముత్యములతో చేయబడిన లింగము 
10. బంగారముతో చేయబడిన లింగము 
11, పుష్పములు, గంధము మొదలైన వస్తువులతో చేయబడిన లింగము 
12. అద్దము 
ఒక ఆధారమనేది ఉన్నప్పుడే, దానిననుసరించి మంత్రసిద్ధి యనేది కలుగుతుంది. ఆధారమంటే లింగమే. 


దాని బలము అన్నింటికంటే ముఖ్యమైనది. కనుక లింగపూజ యనేది ప్రధానమైనది. పైన చెప్పబడిన 
ఆధారముయొక్క గుణమును బట్టి మంత్రములు నడుస్తూ ఉంటాయి. ఆధారములో ఏ గుణమైతే ఉన్నదో 

అదే మంత్రములో వ్యక్తమౌతుంది. కనుక ఆయా మంత్రములకు, ఆయా ఆధారములు సరిపోవునట్లుగా 

చూచుకొని పూజించాలి. ఇది శాస్త్రములలో చెప్పబడింది, గురువులు కూడా దీనినే చెప్పినారు. ఏ విధమైన 

పూజ చేసినప్పటికీ, అంతిమముగా, పరమేశ్వరునితో అభేదరూపమైన ధ్యానభావముతో ఆ పూజను చేయాలి. 

అటువంటి పూజయే అత్యుత్తమమైనదని చెప్పబడుతుంది, 

పర్వవిధి 


ఇప్పుడు, పర్వవిధి చెప్పబడుచున్నది. అంటే, పర్వదినములలో చేయవలసిన 
వివరింపబడుతుంది. పర్వదినమంటే “పండుగ దిన'మని అర్థము. అయితే, వ్యాకరణానుసారముగా 
'పర్వదినమని ఆర్థం చేనుకోవాలి. 


ఇప్పటివరకూ నిత్యవిధులు చెప్పబడినాయి. ఇక్కడనుండి నైమిత్తికవిధులు చెప్పబడతాయి. 
పర్వములనేవి ఆరు విధములుగా ఉన్నాయి. అవి, 

1. సామాన్యము 

2. సామాన్యసామాన్యము 

3. సామాన్యవిశేషము 

4. విశేషసామాన్యము 

5. విశేషము 

6. విశేషవిశేషము 


అప్పటివరకూ చేయబడుతున్న విధిని పూరిస్తుంది, పరిపూర్ణం చేస్తుంది గనుక, పర్వదినమని 
అనబడుతుంది. 


సామాన్యము 
పాడ్యమి, పంచమి 
సామాన్యసామాన్యము 
చతుర్ధి, అష్టమి, నవమి, చతుర్దశి, రెండు పంచదశులు (అమావాస్య, పౌర్ణములు) 
సామాన్యవిశేషము 
పై రెండింటిలో కొన్ని కొన్ని తిథి, గ్రహ, నక్షత్ర యోగములు కలసినప్పుడు అవి 
సామాన్య విశేషములౌతాయి. అవి ముందు ముందు చెప్పబడతాయి. 
విశేషము 


మార్గశిర కృష్ణనవమి రాత్రి ్రథమభాగము, పుష్య కృష్ణనవమి అర్థరాత్రి, మాఘ శుక్షసొర్ణమి అర్ధరాత్రి, 
ఫాల్గుణ శుక్లద్వాదశి మధ్యాహ్నము, చైత్ర శుక్షత్రయోదళి, వైశాఖ కృష్ణాష్టమి, జ్యేష్ట కృష్ణనవమి, 
ఆషాధపాద్యమి, శ్రావణ కృష్ణ ఏకాదశి మధ్యాహ్నము లోపు, భాద్రపద శుక్షషష్టి మధ్యాహ్నము, ఆశ్వయుజ 
శుక్షనవమి, కార్తీక శుక్ల్షనవమి రాత్రి - ఇవి విశేషపర్వములని పిలువబడుతాయి. 


విశేషవిశేషము 


చిత్రానక్షత్రములో చంద్రుడు, మఘలో గురువు, తిష్యా (పుష్యమీ) నక్షత్రములో చంద్రుడు, 
పూర్వఫల్లునిలోని బుధుడు, శ్రవణా నక్షత్రములో బుధుడు, శతభిషములోని చంద్రుడు, మూలానక్షత్రములో 


సూర్యుడు, రోహిణీ నక్షత్రములో శుక్రుడు, విశాఖా నక్షత్రములో బృహస్పతి, శ్రవణానక్షత్రములో చంద్రుడు - 
ఈ యోగములున్నపుడు, వాటిని మార్గశీర్ష మాసము నుండి మొదలుపెట్టి, మధ్యలో ఆశ్వయుజమును 
వదలిపెట్టి లెక్కిస్తే, విశేషవిశేషములౌతాయి. అనగా, 
* మార్గశిరమాసములో చిత్రానక్షత్రములో చంద్రుడున్న రోజు 
* పుష్యమాసములో మఖా సక్షత్రములో గురువున్న రోజు 
* మాఘమాసములో పుష్యమీ నక్షత్రములో చంద్రుడు 
* ఫాల్గుణమాసములో పూర్వఫల్లునిలోని బుధుడున్న రోజు 
* వైత్రమాసములో శ్రవణా నక్షత్రములో బుధుడున్న రోజు 
* వైశాఖ మాసములో శతభిషములో చంద్రుడున్న రోజు 
* క్ష్యేష్టమాసములో మూలానక్షత్రములో సూర్యుడున్న రోజు 
* ఆషాఢమాసములో రోహిణీ నక్షత్రములో శుక్రుడున్న రోజు 
* శ్రావణమాసములో విశాఖా నక్షత్రములో బృహస్పతి ఉన్నరోజు 
* భాద్రపద మాసములో శ్రవణానక్షత్రములో చంద్రుడున్న రోజు 
మిగిలిన పర్వదినములలో ఏవైనా ఇతర విశేషములు గనుక అయితే, అవి అనుపర్వములని 
చెప్పబడతాయి. ఏ విషయములోనైనా తిథియన్నది ఒక్కటే ఫలితమునిస్తుంది. కనుక, నక్షత్రము, గ్రహము 
కలసి ఉన్నప్పుడు అ దినము యొక్క వేళను లెక్కించే అవసరం లేదు. ఎందుకంటే, విశేషమైన లాభము 
తిథివల్లనే కలుగుతుంది. యాగము జరుగుట మాత్రమే పర్వదినమున ముఖ్యమైన విషయము. 
'పర్వయాగములో కూడా, అనుయాగమే ముఖ్యమైనది. అనుయాగమన్నది మూర్తియాగము, చత్రయాగము 
అనబడే వరుసలో ఉంటుంది. ఈ రెండూ ఒకదానికొకటి పర్యాయపదములే. 
చక్రయాగము అయిదు విధములుగా ఉంటుంది. అవి, 
1. కేవలము - ఒక్కరితో చేయబడేది. దీనిలో గురువు ఒక్కడే యాగమును ఆచరిస్తాడు. 
2, యామళము - జంటగా చేసేది. గురువు, గురుపత్ని కలసి చేసేది. 
3. మిశ్రము - గుంపుగా చేసేది. దీనిలో శిష్యులు కూడా వారివారి పత్నులతో కలసి యాగవిధిలో 
పాల్గొంటారు, 
4. చక్రయుగ్గము - రెండు చశ్రములుగా చేయబడేది. దీనిలో శిష్యులు వారి పత్నులతో గాని, 
ఉపపత్నులతో గాని కలసి పాల్గొంటారు. 


5. వీరసంకరము - వీరులందరూ కలసి చేసేది. దీనిలో అందరూ కలసి ఒకేసారి యాగములో 

పాల్గొంటారు. 

గురువు, ఆయన బంధువర్గము, ఆయన సంతానము, తత్త్వవేత్తలు, కన్య, అంత్యజాతి స్త్రీ, వేశ్య, అరుణ 
(బహిష్టుగా ఉన్న స్త్ర, తత్త్యవేదిని - వీరు చక్రయాగములో ముఖ్యపూజ్యులు. వీరిలో ఒక్కొక్కరినీ పూజించాలి. 
మరలా అందరినీ కలిపి ఒకసారి విశేషముగా పూజించాలి. చక్రమధ్యభాగములో గురువు కూర్చోవాలి. 
నవ్యదిశగా ఆవరణక్రమములో గురువునుండి మొదలుపెట్టి, సమయ వరకు, వీరులు, శక్తులు వరునగా 
కూర్చోవాలి. ఈ కూర్చోవడము, చక్రము వలె గుండ్రముగా గాని, పంక్తిగా ఒక వరుసలో గాని, వారు 
కూర్చోవాలి. గంధము, ధూపము, పుష్పములు మొదలైన వాటితో వారిని క్రమముగా పూజించాలి. అప్పుడు, 
పాత్రను సదాశివరూపముగాను, అందులో నింపబడిన మద్యమును శక్తిగాను ధ్యానించాలి. మద్యముతో 
పాత్రను నింపి భోక్తలను శక్తిరూపులుగాను, తాను శివుడనని భావిస్తూ వారిని పూజించాలి. దానితోనే 
దేవతాచక్ర తర్పణం చేయాలి. అప్పుడు నరుడు, శక్తి, శివుడు ముగ్గురూ ఒక్కటేనని ధ్యానిస్తూ, ఆవరణలలో 
పైనుంచి క్రిందకు వస్తూ తర్పణమును చేయాలి. దీనిలో భోగము బాహ్య తర్పణము ద్వారాను, మోక్షము 
అంతరతర్చణము ద్వారాను కలుగుతుంది. ఇదే వరునలో, మరలా వెనుకకు తర్పణమును చెయ్యగా క్రియ 
మొత్తమూ పూర్ణమౌతుంది. విశ్వమయముగా ఒక ఆధారమును (కుదురును) కల్పించి దానిలో ఈ పాత్రను 
స్థాపించాలి. మొదట, అందులోని సారాయితో దేవతాచక్రమును తర్పణము జేసి వారికి నమస్కరిస్తూ, తనను 
తాను కూడా దానితోనే తర్పణము చేసుకోవాలి. పాత్ర లేనపుడు, కుడిచేతిని దొప్పగా పట్టి, దాని క్రింద 
ఎడమచేతినుంచి, వ్రేళ్ళమధ్యన సందులు లేకుండా చూచుకోవాలి. కుడిచేతిని పాత్రాకారముగా ఉంచడం 
'భద్ర' మనబడుతుంది. ఎడమచేయిపైన కుడిచేయి నుంచి సందులు లేకుండా దోసిలి పడితే అది 'వేల్లితశుక్తి” 
అనబడుతుంది. సందులనుండి జారి నేలపైన పడిన అమృత (మద్యపు) బిందువులతో బేతాళ, గుహ్యక 
గణములు తృప్తిపడతాయి. దాని ధారతో భైరవుడు తృప్తిపడతాడు. 

బయటివారినెవరినీ ఈ చక్రములోనికి ప్రవేశించనీయ కూడదు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఎవరైనా 
ప్రవేశించినచో, వారిని అనుమానించకూడదు. ఒకవేళ అనుమానం కలిగితే, మరలా ఇంకొకసారి 
చక్రయాగమును మొదటినుంచీ చేయాలి. అందరికీ సరిపోయేటట్లుగా, కావలసినన్ని మంచి మంచి 
భోజనపదార్థములను అక్కడ ఉంచవలెను. ఈ రహస్య యాగగ్భహములో ఉన్నవారినందరినీ, వారివారి 
మామూలు పేర్లతో గాక, సంకేతనామములతో దేవతాశబ్దములతో కూడిన మారుపేర్లతో సంబోధించాలి. ఇది 

దాని చివరలో, దక్షిణ, తాంబూలము, ఫలములు, వస్త్రములు మొదలైనవాటితో అందరికీ తర్చణమివ్వాలి. 
మూర్తియాగములో ఇది చాలా ముఖ్యమైన విధి. మండలమును చూడకపోయినప్పటికీ, మూర్తియాగము 
ద్వారా పర్వదినములలో పూజను చేస్తే, ఏడాదిలోపలనే, పుత్రకదీక్షాఫలము లభిస్తుంది. దీనిలో 
సంధ్యావందనము మొదలైన నిత్యానుష్టానములు అక్కరలేదు. ఇది వృద్ధులకు, భోగమును కోరుకునేవారికి 
మరియు స్త్రీలకు విధి. శక్తిపాతము కలిగిన తరువాత, ఈ విధానమునంతా గురువుద్వారా ఉపదేశమును 
పొందాలి. 


పవిత్రక విధి 


ఇప్పుడు పవిత్రకవిధి చెప్పబడుచున్నది. గురువుపట్ల, శాస్త్రముల పట్ల, సమయవిధులపట్ల అపచారము 
చేసినవారికి గాని, పర్వదినములను పాటించకుండా వదలిపెట్టిన వానికిగాని ఈ పవిత్రక విధిని చేయడం 
వలన, దోషపరిహారమౌతుందని అభినవగుష్పులవారు చెప్పినారు. ఇది శ్రీరత్నమాల, త్రిశిరోమతము, శ్రీ 
సిద్ధమతములలో చాలా వివరముగా చెప్పబడినది. దీనిని పరమేశ్వరుడే తన ఆజ్ఞగా చెప్పియున్నాడు. 
తంత్రాలోకమున ఇట్లు చెప్పబడినది, “పవిత్రము లేకపోతే అంతా నిష్ఫలమౌతుంది'. కనుక పవిత్రకవిధిని 
తప్పకుండా చేయాలి. 


ఆషాఢశుక్ష పాడ్యమినుండి కుల (మాఘ) పూర్ణిమ వరకూ పవిత్రకవిధిని ఆచరించాలి. కార్తీక అమావాస్య 
నాటి రాత్రికి చేసే విధి ద్వారా కులచక్రము, నిత్యాచక్రము రెండూ పూర్ణములౌతాయని శ్రీ నిత్యాతంత్రవేత్తలు 
అంటారు. ఆ దినము మాఘశుక్లపౌర్ణమి యని శ్రీ భైరవకులోత్తరతంత్రవేత్తలు అంటున్నారు. దక్షిణాయనము 
చివరలో వచ్చే పంచదశి తిథి యని శ్రీ తన్హ నద్భావవేత్తలంతున్నారు. 

అపుడు, తన శక్తిని బట్టి, వైభవముగా ఈశ్వరుని పూజించి, ఆహుతులు, తర్పణములు ఇచ్చి పవిత్రకము 
నివ్వాలి. పవిత్రకమనేది బంగారముతో గాని, ముత్యములతో గాని, రత్నములతో గాని, పట్టుదారముతో గాని, 
నూలుతో గాని, కుశదర్భలతో గాని చేయబడాలి. దానికి తత్త్వముల యొక్క సంఖ్యను బట్టి 36 ముడులుండాలి. 
పద, కలా, భువన, వర్ణ, మంత్ర సంఖ్యలతో సరిపడే ముడులతో, మోకాళ్లవరకు ఒకటి, నాభివరకు ఇంకొకటి, 
కంఠము వరకు ఇంకొకటి, శిరస్సు వరకు మరొకటి - ఈ విధముగా నాలుగు పవిత్రకములను దేవునికి, 
గురువుకు ఇవ్వాలి. ఆ సమయంలో, సమస్తాధ్వములతోను పరిపూర్ణముగా ఉన్నట్లుగా వారి రూపములను 
ధ్యానిస్తూ ఇవ్వాలి. మిగిలినవారికోసం ఒక్క పవిత్రకమును చివరలో ఇవ్వాలి. అప్పుడు మహోత్సవమును 
జరిపించాలి. చాతుర్మాస్యము తరువాత ఏడుదినములు గాని, మూడుదినములు గాని పవిత్రకవిధిని 
జరిపించాలి, ఒకవేళ ఏదైనా ఆపద కలగడం వల్ల అలా చేయడం వీలుకాకపోతే, కనీసం ఒకసారి అయినా 
ఇవ్వాలి. ధనవంతుడైతే ప్రతినెలా పవిత్రక విధిని చేయవచ్చు. లేదా నాలుగు నెలలకు ఒకసారిగా గాని, 

ఒకనికి జ్ఞానం ఉండవచ్చు. సరిపోయినంత ధనం ఉండవచ్చు. కానీ, పిసినారితనంతో పవిత్రకవిధిని 
చెయ్యకపోతే జ్ఞాననింద కలుగుతుంది. ఈ విషయమై శాస్త్రములలో ఇలా చెప్పబడినది. 

“ఎవడైతే విజ్ఞానమును పొందిన తరువాత పరమేశశాసనమును దూషిస్తాడో అతడు ప్రాయశ్చిత్తమును 
ఆచరించాలి”. 

ఇక్కడ జ్ఞానమును పొందటమంటే, అనుభవజ్ఞానమును పొందటం కాదు. విషయమును మనస్సుతో 
అర్థం చేసుకుని బౌద్ధికజ్ఞానమును పొందటమని అర్థం. ఆ విధంగా విషయం అర్థమైన తర్వాత, 
శైవశాస్త్రములలో చెప్పబడిన అనుష్టానములను ఎవరైతే దూషిస్తారో వారు దోషానికి గురౌతారు. వారు తప్పక 
ప్రాయశ్ళిత్తవిధిని చేనుకొనవలసి ఉంటుంది. పవిత్రక విధియనేది ఈ విధంగా ఉంటుంది. 


జ్ఞానోపదేశమును పొందిన రోజునా, లౌకికోత్సవముల సమయములోనూ, దేవతాచక్రము యొక్క 
సన్నిధిలోనూ, ఎక్కువగా సంవిత్‌ యొక్క ఉల్లాసము, అక్కడున్నవారిలో అందరిలోనూ కలుగుతుంది. అప్పుడు, 
అనుయాగమును మరొక్కసారి విశేషముగా చేయాలి. 


వ్యాఖ్యావిధి 
శాస్త్రవ్యాఖ్యానమును గురువు చేయుచుండగా వినే ప్రక్రియ ఈ భాగములో చెప్పబడినది. 


శాస్త్రవ్యాఖ్య చేయబోయే గురువు, నర్వశాస్త్రములను చక్కగా గ్రహించినవాడై ఉండవలెను. అట్టి గురువును 
సమీపించి, శాస్త్రమును వివరించమని అభ్యర్థన పూర్వకముగా అడుగవలెను, గురువైనవాడు, తనశిష్యులకు, 
ఇతర గురువుల శిష్యులకు కూడా, శాస్త్రమును వ్యాఖ్యానించవచ్చు. కానీ, వారివారి సంస్కారములను బట్టి 
వారికి అర్ధమైనంతవరకే వివరించి చెప్పాలి. తక్కువ శాసనములను చెందినవారికి, అంటే, వైష్ణవాది 
'ద్వైతమతన్థులైన ఇతర సాంప్రదాయముల వారికి కూడా, కరుణతో కూడిన మనస్సుతో శాస్త్రమును వివరించి 
చెప్పాలి. శక్తిపాతమనేది ఎవరిలో ఏ విధముగా అనుగ్రహింపబడుతుందో తెలియదు గనుక, ఈశ్వరుని 
ఇచ్చానుసారంగా జరుగబోయే ఈ శక్తిపాతమును ఊహిస్తూ, కరుణాపూరితంగా శాస్త్రవ్యాఖ్యను చేయాలి. 
దానినికూడా, వారి వారి స్థాయి వరకే చెప్పాలిగాని, స్థాయిని గమనించకుండా అందరికీ అన్ని మర్మములనూ 
చెప్పకూడదు. ఎందుకంటే, ఎవరి స్థాయిని బట్టే వారికి శాస్త్రం అర్థమౌతుంది. అంతకు మించి కాదు. 


గురువు ఉన్నతాసనమున కూర్చోవాలి, వినువారిని క్రిందనున్న ఆసనములలో కూర్చుందబెట్టాలి. 
వారందరూ, గురువు యొక్క వ్యాఖ్యానమును వినడానికి శ్రద్ధతో కూడినవారై ఉండాలి. అందరూ వారివారి, 
వాక్కులోను, మనస్సులోను, దేహములలోను నియమముగా ఉండాలి. ఆంటే, త్రికరణములను 
నిగ్రహించుకొని, శ్రద్ధతో వినేవారై ఉండాలి, అటువంటప్పుడు మాత్రమే, గురువు చేత చెప్పబడే వ్యాఖ్య 
వారిలోకి ప్రవేశించి ఫలితమును చూపిస్తుంది. 

మొదటగా గంధము మొదలైనవాటిని చల్లి, భూమిని శుభ్రం చేయాలి. దానిపైన పద్మమును లిఖించాలి. 
దానిపైన చతురశ్ర మండలమును, మూడు పద్మములను చిత్రించాలి. మధ్యపద్మములో సరస్వతీ దేవిని, ఎడమ 
కుడివైపు పద్మములలో గణపతిని గురువును ఉంచి పూజించాలి. ఏ విషయమును వివరించబోతున్నారో, ఆ 
విషయమునకు అధిదేనతను ఆధారపద్మములో, అనగా మొదటి పద్మములో ఉంచి పూజించాలి. మామూలు 
అర్హ్యపాత్ర ద్వారా చక్రమునకు తర్పణము చేయాలి. అప్పుడు శాస్త్రగ్రంథమునుండి అయా సూత్రములను, 
వాక్యములను, అధ్యాయములను వ్యాఖ్యానించాలి. ముందు చెప్పబడినవి, ఆ తరువాత చెప్పబడినవాటితో 
విరుద్ధముగా ఉండకూడదు. అంటే, వ్యాఖ్య మొత్తమూ తార్మికముగా ఉండి, విషయములన్నీ మెట్లుమెట్లుగా 
ఒకదానినొకటి సమర్థించుకొంటూ పూరించుకొంటూ ఉండాలి. ఆ విధముగా వ్యాఖ్య సాగాలి. 


శస్త్రము (చక్కని అల్లిక), ఆవృత్తి (చెప్పినదానిని సమర్థిస్తూ మళ్ళీ చెప్పడము), ప్రనబ్గము (విషయమును 
వివరించడము), సముచ్చయము (విషయమంతటినీ ఒకచోటకు చేర్చి సారాంశమును చెప్పడము), వికల్బము 
(చెప్పబడుచున్న విషయము యొక్క బలహీనతలను వివరించడము) మొదలైనవి తర్మశాస్త్రములోని 
అంగములు, వీటన్నిటిద్వారా మొదటగా (ప్రత్యర్థుల వాదమును వివరించాలి. తరువాత ఆయా వాదములను 


చక్కగా ఖండించి, ఆ ఖండనము ఎటు దారితీస్తుందో దానివైపు తర్కమును కొనసాగిస్తూ, అంతిమముగా దాని 
సారాంశమును, తాత్సర్యమును నిరూపిస్తూ, అ అధ్యాయము యొక్క చివరివరకూ ఇదే వ్యాఖ్యానము 
చేయవలెను. అంతకంటే ఎక్కువగా చెప్పకూడదు. ఈ విధముగా చేసే సమయంలో కూడా, ఆయా 
విషయముల యొక్క వివరణల చివరలలో, దేవతాతర్పణము, పూజ చేస్తూ, యావత్తు వ్యాఖ్యయొక్క సమాప్తి 
వరకూ ఇదే విధముగా చేయాలి. ఆ పిమ్మట, అప్పటివరకూ పూజించిన విద్యాపీఠమును విసర్దనము చేసి, 
లోతైన జలములలో దానిని పడవేయాలి. ఇది వ్యాఖ్యావిధి అనబడుతుంది. 


సమయ నిష్కృతి 
సమయనిష్ట్ర తి యంటే, సమయాచారపు విధులను సరిగా పాటించని వానికి చేయబడే 
ప్రాయశ్చిత్తక్రియలని అర్ధము. ఈ భాగములో ఇది వివరింపబడుతున్నది. 


తత్వజ్ఞాననిష్ట కలిగినవానికి, నిత్యనైమిత్తికములనబడే విధులయొక్క అవసరము లేదు. అటువంటి వానికి, 
ఇక ప్రాయశ్చిత్తము మొదలైన క్రియల యొక్క అవసరమేమున్నది? ఉండదు. కానీ, అందరూ అతనితో 
నమానులు కాలేరు. అతడు విధులను పాటించడం లేదని చెప్పి, అవి చేయవలసినవారు కూడా చేయకపోవడం 
దోషమౌతుంది. ఎక్కువమందికి, అనుష్టాన చర్యలతోనే యోగము, మోక్షములు సిద్ధిస్తాయి. కనుక అటువంటి 
వారిని అనుగ్రహించి, ఆచార్యుడు వారికి ఆచారవర్తనమును నేర్చవలసిన అవసరమున్నది. 

తత్త్వజ్ఞాని కానివాడు, అనుష్టానము మొదలైన క్రియల ద్వారా మాత్రమే యోగము మరియు మోక్షములను 
పొందుతున్నాడు. అటువంటివాడు వాటిని చేయకుండా ఉంటూ, దానికి ప్రాయశ్చిత్తమును కూడా 
చేసుకోకపోతే, అతడు నూరేండ్లపాటు క్రవ్యాది నరకములలో పడతాడు. క్రవ్యమంటే, పిశాచరూపంలో ఉంటూ 
శవాలను పీక్కుతినే స్థితిలో ఉండే నరకం. కనుక, ఆ గతినుండి అతడిని తప్పించడానికోసం, ప్రాయశ్చిత్తవిధిని 
అతడికి చేయాలి. అయితే, స్త్రీవధ చేసినవానికి మాత్రం ప్రాయశ్చిత్తము లేదు. వానికి నరకం తప్పదు. ఇతర 
పాపములలో అయితే, అయా పాపముల బలాబలములను గమనించి, అవి తీరినాయని నిన్సంశయముగా 
అనిపించే వరకూ, తన మనసులో ఉన్న పాపభయం పోయేటంతవరకూ, భగవతియైన అఖండమాలినీ 
మంత్రమును ఒక్కవారము లోపల మూడులక్షల సార్లు జపించాలి. అంటే, ఒక్కొక్క సంధ్యాసమయంలో 
15,000 చొప్పున రోజుకు 45,000 జపం చేయాలి. ఆ తరువాత విశేషపూజను యథావిధిగా చేయవలసి 
ఉంటుంది. దానిలో కూడా చక్రయాగమును సర్వత్రా చేయాలి. ఇది 'సమయనిష్ట తి విధి” అనబడుతుంది. 


గురుపూజావిధి 


అన్ని యాగముల చివరలో గురుపూజను తప్పకుండా చేయవలసి యుంటుంది. చక్రయాగము 
అయిపోయిన మరుసటి దినమున ఈ గురుపూజను చేయాలి. ఇంతకుముందు కూడా గురుపూజ యనేది 
చాలాసార్లు జరిగి యుంటుంది. కానీ, ఆచారమును బట్టి, పూజాక్రమములో అది జరిగియుంటుంది గాని, 
దానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ జరిగియుండదు. గురుపూజ యనినదానిని, అదే ఒక ముఖ్యమైన విధిగా 
చేయకపోతే, అధికార బంధము అతడిని చుట్టుకుంటుంది. కనుక గురుపూజ యనినదానిని ఎల్లప్పుడూ 
చేయవలెను. 


ఈ క్రియలో, మొదటగా స్వస్తిక మండలమును నిర్మించాలి. దానిలో సువర్ణపీఠమునుంచి, దానిలో సమస్త 
అధ్వములను పూజించాలి. దానిపైన గురువును కూర్చుండబెట్టి, ఆయనకు పూజచేసి, తర్పణమునివ్వాలి. 
తరువాత, భోజనము పెట్టి, దక్షిణలను నివేదించాలి. మిగిలిన పదార్థములను పరమేశ్వరుని యొక్క నైవేద్యమనే 
భావముతో ప్రార్థనాపూర్వక వందనములతో భుజించాలి. ఆ తరువాత, చక్రపూజను చేయాలి. ఇది 
గురుపూజావిధి. 


కం/ నిత్యము నైమిత్తికముల 
నత్యముగా నెజవువాడు నత్సాత్రుండౌ 


అందరూ జ్ఞానులు యోగులు కాలేరు. అటువంటి వారికి ఆచారము, అనుష్టానములు తప్పనినరులు. 
జ్ఞానము లేకున్నప్పటికీ, యోగమును అభ్యాసం చేయనప్పటికీ, కేవలము తాను చేసే అనుష్టానచర్యల తోనే 
మోక్షమును పొందుతాడు. కనుక, అనుభవపూర్వకంగా తత్వ్వజ్ఞానమును పొందనంతవరకూ, అనుష్టానమును 
చేస్తూనే ఉండాలి. వదలిపెట్టకూడదు. 

ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే శేషవర్తనప్రకాశనం నామ వింశమాహ్నికమ్‌ ॥ 20 ॥ 

ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే (గ్రంథములోని శేషవర్తనప్రకాశనమనే 
ఇరవైయవ ఆహ్నికము. 


ఇరువది యొకటవ ఆహ్నికము 
ఆగమప్రామాణ్య ప్రకాశనము 


యదార్థః - యదార్థము 
ఏనం సమస్తం నిత్యం నైమిత్తికం కర్మ నిరూవితమ్‌ / అధునా అన్య వ ఆగమన్య ప్రామాణ్యమ్‌ ఉచ్యతో/ 
ఈ విధముగా నిత్య నైమిత్తికరూవమైన నమన్తకర్శమూ నిరూవీంవబడినది. దానికీ గల 
ఆగమప్రామాణ్యమివ్పుడు చెప్పబడుచున్నది. 


తత్ర సంవిన్మాత్రమయే విశ్వన్మిన్‌ సంవిది చ విమర్శాత్మికాయాం, విమర్శన్య చ శబ్దనాత్మ కతాయాం 


తవుత్తః 
 వరమేశ్వరనియతి శక్తిమహమ్మై వ భాగే భాగే గూఢి: లోకానామ్‌ ఇతి) 
నంవిన్మాతమయమై విశ్వమయమైన నంవిత్‌ విమర్శాత్మికయై యున్నది. విమర్శయన్నది 
శబ్దాత్మికయగుట నిద్దము. నకలజగము నందున్న వన్తువులు, వానివాని కర్షథలనంబంధ వైచిత్రియొక్క 
విమర్శనమేమున్నదో అదే శాన్రము. ఈ విధముగా వరమేశ్వరన్వభావమునకు అభిన్నమైన నమస్త 
శాస్ర్రనందర్భములు ఒకటి కన్నను ఎక్కువ చద్దేశ్యములున్నవైనప్పుటికీ వన్తుతః ఒకటే ఫలమును 
పొందుచున్నవి. అవియన్నియు వరమేశ్వరనియతిశక్తే మహీిమవలన రకరకములుగా లోకములో 
ఉంటున్నవి, 
కోబిత్‌ మాయోచిత భేద వరామర్శాత్మ ని వేదాగమాదిశాన్త దూధాః, అన్యే తథావిధ ఏవ మోక్షాభిమానేన 
శివస్వభావామర్శనసారే 


సాంఖ్యవైన్ధవశాస్త్రాదౌ, పరే తు వివిక్త శైవనిద్దాన్తాటొ, అన్యే సర్వమయ 
'మతల్గాదిశాన్తే, కేచిత్‌ తు విరలవిరలాః నమస్తావచ్చేదబక్ఞ్య స్వాతన్ద్రా నజ వరమార్ధ 
నంవివృయ వరమేశ్వర స్వడూపామర్శనాత్మని శ్రీత్రికశాన్తుక్రమే, కేచిత్‌ తు 


వా - ఇత్యేవమ్‌ ఏకథలనిద్ధిః ఏకస్మా దేవ ఆగమాత్‌ / 

కొందరు మాయోచితమైన భేదపరామర్శనము చేయునట్టి వేదాగమాదిశ్యాాములో నిష్టకలిగి యున్నారు. 
అన్యులు ఇదే విధముగా మోక్షాభిమానులై సాంఖ్య, వైష్రవశాస్త్రాదులలో నిష్టగా ఉన్నారు. ఇతరులు కేవలమైన 
శినన్వభావమే సారమైన శైవనిద్ధాన్తము మొదలగువానిలోను, నర్వమయుదగు వరమేశ్వరతామర్భన 
'సారములైన మతజ్ఞాది శాన్రములలోను, మరికొందరు చాలా అరుదుగా, నమన్త బంధములను భేదించి, 
థ్రికళాన్ర క్రమములోను ఆనక్తులై ఉంటారు. మరికొందరు వూర్వశాన్రములను ఒక్కొక్కటిగా త్యాగం చేస్తూ 
దాటుకుంటూ పోతుంటారు, ఈ విధముగా ఆగమము ఒక్కటే గనుక ఒక్కటే అయిన నిద్ధి లభిస్తుంది. 

భేదవాదేజ.వి నమస్తాగమానామ్‌ ఏకేశ్వరకార్యత్వే2.వీ ప్రామాణ్యం తావత్‌ అవస్థితమ్‌, 
ప్రామాణ్యనిబక్థనన్య పకదేశసంవాదన్య అవిగీతతాయా అనిదన్తాప్రవృత్తోశ్ల తుల్యత్వాత్‌, వరస్పరబాధో 


విషయభేదాత్‌ అకించిత్కరః / బ్రహ్మహననతన్ని వేధవత్‌ సంస్కారభేదః సంస్కారాతిశయః తదభావే క్కబిత్‌ 
అనధికృతత్వమ్‌ ఇతి నమానమ్‌ - ఆశ్రమభేదవత్‌, ఫలోత్కర్నాచ్చ ఉత్కర్షః-తత్రైవ ఉపనిషద్దాగవత్‌, 
భిన్నకర్చకత్వే౭.వి నర్వ సర్వజ్ఞుకృతత్వమత్ర సంభావ్యతే - తదుక్తతదతిరిక్రయుక్షార్రయోగాత్‌, నిత్యత్వేతివి 
ఆగమానాం ప్రనిద్ధిః తావత్‌ అవళ్యోవగమ్యూ - అన్వయ వ్యతిరేకాధ్యక్షాదీనాం తత్పా)మాణ్యన్య తన్ఫూలత్వాత్‌, 
'సత్యం రజతం వశ్యామి' ఇతి హా సావర్లికాదిపరప్రనిద్ధ్యావ, ప్రనిద్ధిరేవ ఆగమః సా కాచిత్‌ దృష్టఫలా 'బుభుక్షితో 
భుజ్యో' ఇతి బాలన్య ప్రనిద్ధిత ఏవ తత్ర తత్ర ప్రవృత్తి నాన్వయవ్యతిరేకాభ్యాం - తదా తయోః అభావాత్‌, 
యౌవనావస్థాయాం తద్ధావో౭.వ అకించిత్కరః, ప్రని్ధిం తు మూలీకృత్య సో౭.న్తు కన్ని చిత్‌ కార్యాయ, 
కాబిత్‌ అదృష్టవైదేహ్యా -ప్రకృతిలయ-పురువకైవల్యఫలదా, కొాబిత్‌ శీివనమానత్వథలదా, కాబిత్‌ 

విక్యవర్యవసాయినీ, సా చ ప్రత్యే కమ్‌ అనేకవిధా - 

నమస్తాగమములలోని భేదవాదములకు కూదా, ఆని ఎకేశ్వరకార్యములై నందునలన, వాటికీ 
ప్రామాణ్యము లభిస్తున్నది. ప్రామాణ్యనిబన్ధనములో, ఒకే వ్రదేశములోని నంవాదములో అవిగీతత వల్లను, 
అనిదన్హా ్రవృత్తివల్లను, నమానత్వము వల్లను, విషయభేదము వలన వరన్ఫరబాధ కలుగును గనుక 
అకించిత్యరమౌతుంది. (బ్రహ్మావాత్య, దాని నిషేధము లాగా నంస్కారభేదములు, నంస్మారాతిశయములు 
ఉంటాయి. అవి లేకుంటే ఎక్కువతక్కునలు లేక నమానమౌతుంది, ఆ'్రమభేదముల వలెనె. ఫలోత్సర్గము 
వలన ఉత్యర్గ కలుగుతుంది. వేదములలో ఉవనిషద్భాగము వలె. వానిలో చెప్పబడినవి, చెప్పబడనివానిలో 
కూడా యుక్తములున్నందునలన, భిన్న కర్భకములైనవ్పటికీ నర్వజ్ఞకృతములే యని అనుకోవాలి. 
నిత్యములుగా ఆగమములు ట్రనిద్ధములు. అన్వయవ్వతిరేక అఆధ్యక్షాదుల ట్రమాణములకు 
మూలములైనందున, 'నత్యం రజతం వశ్యామి ' అన్నప్పుడు సౌవర్ణికుడు మొదలైన వారి ప్రనిద్ధివల్ల కలిగినట్లు, 
ఆగమమే వ్రనిద్ధి. ఎక్కడైనా దృష్థవలము ఉండవచ్చు. 'ఆకలిగొన్నవాడు భుజిన్తున్నాడు" అన్నట్లుగా. 
బాలకులలో బ్రనిద్ధి యన్నది ఆయా (ప్రవుత్తుల (ప్రకారము కలుగుతుంది. అన్వయ వ్యతిరేకముల వలన కాదు. 
వారిలో వాటి అభావముంటుంది. యౌవనావస్రలో ఉన్నవ్పటికీ వనికిరావు. బ్రనిద్దిని మూలకారణముగా 
తీనుకుని ఏదైనా వనిని చేనినవ్పటికీ, కొన్నిసార్లు ఒకేఫలమును కూదా ఇన్తుంది. అనేకవిధములుగా కూదా 
ఉంటుంది. విదేవాత్వము, (వ్రకృతిలయము, వురుష్యకైవల్యము లాంటి ఫలములవంటివి. కొన్నిసార్లు 
శివనమానత్వభలమును కూదా. కొన్నిసార్లు ఐక్యవర్వవసాయిని కూదా. అది ప్రత్యేకముగాను అనేక 
విధములుగాను ఉంటుంది. 


ఇత్యేవం బహుతరప్రనద్ధిపూర్ణే జగతి యో యాదృతో భవివ్యన్‌ న తాదృశీమేవ ప్రనిద్ధిం బలాబేన 
హృధయవర్యవసాయినీమ్‌ అభిమన్యతే - ఇతి రిక్షస్య జన్లోః అతిరిక్తా వాచోయుక్తి:, తాసాం కాంచనప్రనద్ధిం 
వ్రమాణేకుర్వతా అభ్యువగన్తవ్య మేవ ఆగమ ప్రామాణ్యమ్‌, ఇతి న ఆగమ ఆశ్రయణీయో యత్ర ఉత్యష్టం ఫలమ్‌, 
ఇత్యలమన్యేన/ 

ఈ విధముగా బహువిధములైన ట్రనీద్ధులుగా జగత్తులో ఉన్నవుడు, భవివ్యత్తులో ఎది అవుతారో, దానిని 
అదే విధముగా హృదయవూర్వకముగా న్వీకరిస్తారు. ఇది లేనివారికి యుక్తితో కూడిన వాదన వల్ల 
బ్రయోజనమేమున్నది? వాటిలోని అత్యంత ఉపయుక్తమైన కాంచనవ్రనిద్ధిని ఆగమప్రామాణ్యముగా 
న్వీకరిస్తారు. దేని ఫలముత్ళ సమో ఆ ఆగమమును ఆశ్రయించాలి. ఇతర ఆలోచనలు దేనికి? 


శ్లో// నంవిత్స)కాళప్రమార్ధతయా యభైవ 
భాత్యామృశత్యవి తథేతి వివేచయన్లః / 
నత్తః నమన్తమయ బిత్స)తిభావిమర్భ 
peat! 
ద్వారా నంవిత్‌ ఏ విధముగా భానిన్తున్నదో అదే విధముగా నంతులచేత 

Ra అన్నింటిలో ఉన్నట్టి చిత్స్రతిభావిమర్భ యొక్క సారరూవియైన అనుత్తరాత్మను 
ట్రవబించే శాస్త్రమును ఆశ్రయించాలి. 
శో! నిజదృధప్రనిద్ధిఘటితో వ్య వహారే లోక అన్తి ని: శబా: / 
తదా భవతి జనోత్సీర- ప్రనిద్ధిరూధః పరమ శివః: || 

తమకు గట్టి విశ్వానమున్న వ్యవహారంలో లోకులు నిశ్ళన్నులై ఉంటారు. అదే విధముగా, అన్నింటినీ 
మించినట్టీ ప్రనిద్ధిలో కుదురుకున్న వాడు వరమళివుదే అగుచున్నాదు. 


వ్యాఖ్యానము 


ఇప్పటివరకూ నిత్యము, నైమిత్తికములనే విధములుగా ఉన్నట్టి నమస్తకర్శమూ నిరూపింపబడినది. వీనికి 
గల “ఆగమప్రామాణ్యము' ఈ అధ్యాయములో చెప్పబడుచున్నది. 
ఆగమశాస్త్రము 

శుద్ధ చైతన్యరూపమైన సంవిత్‌, విశ్వముగా మనకు గోచరిస్తున్నది. ఇది విమర్శా స్వరూపముతో మనకు 
తెలియబడుతుంది. వేరే దారి లేదు. విమర్శయన్నది శబ్బముగా మారినప్పుడే మనకు అందుబాటులోకి 
వస్తుంది. శబ్దములతో కూడినవే శాస్త్రములు. ప్రపంచములో ఉన్న సమస్త జీవులు, వస్తువులు, మరియు వాటి 
మధ్యన గల విచిత్రములైన కర్మసంబంధములను వివిధశబ్ధముల సహాయముతో వివరించేదేదైతే ఉన్నదో అదే 
శాస్త్రమనబడుతుంది. 

శబ్దము శుద్ధసంవిద్రూపుడైన పరమేశ్వరుని నుండి ఉద్భవించినది గనుక శాస్త్రములు కూడా ఆయన 
యొక్క స్వభావమునకు అభిన్నములుగా ఉంటాయి, అయితే, శాస్త్రములన్నీ, ఎన్నెన్నో రకములుగా 
ఉన్నప్పటికీ, వాటి ఉద్దేశ్యములు కూడా వేర్వేరుగా ఉన్నప్పటికీ మూలములో అవియన్నీ ఒక్కటే ఫలమును 
పొందుచున్నవి. కానీ లోకములోనికి విస్తరించినపుడు, పరమేశ్వరునియొక్క 'నియతి' అనబడే శక్తి యొక్క 
'మహిమవలన, రకరకములైన శాస్త్రములుగా ఈ లోకములో ఉంటున్నవి. 
వివిధాగమములు 


కనుక, మానవులలో కొందరు, మాయ మొదలైన వాదములతో ద్వైతప్రపంచమును వివరించే వేదములు 
వాటి సంబంధములైన ఆగమాదిశాస్త్రములో నిష్టను కలిగి యుంటున్నారు. మరికొందరు, ఇదే విధముగా, 
లోకభోగములను వదలి, మోక్షమును మాత్రమే కోరుకుంటూ, సాంఖ్యము, వైష్ణవము మొదలైన శాస్త్రములలో 


నిష్టగా ఉంటున్నారు. ఇంకా కొందరు, తానుదప్ప వేరేది లేని శివస్వభావమే సారముగా గల శైవసిద్ధాన్తము 
మొదలగువానిలోను, పరమేశ్వరుని సర్వమయత్వమును ప్రతిపాదించే మతంగశాస్త్రము మొదలైన వాటిలోను 
ఆసక్తులుగా ఉన్నారు. చాలా కొద్దిమంది మాత్రం, సమస్త బంధములను ఛేదించి, స్వాతన్మ్యము, ఆనస్థము, 
'పరమార్థముల రూపమైన సంవిన్మయ పరమేశ్వరస్వరూప అమర్శనాత్మకులై త్రికశాస్త్ర క్రమములోను ఆసక్తులై 
ఉంటారు. మరికొందరు పూర్వశాస్త్రములను ఒక్కొక్కటిగా త్యాగం చేస్తూ దాటుకుంటూ పోతుంటారు. ఈ 
విధముగా ఒక్కొక్క ఆగమము వలన ఒక్కొక్క విధమైన సిద్ధి లభిస్తుంది. 


మనకు ఎన్నో ఆగమములున్నాయి. అవి భిన్నభిన్నములైన వాదములను ప్రతిపాదిస్తున్నాయి. మరి 
అవన్నీ ప్రమాణములెలా అవుతాయి? అన్నప్పుడు, బయటకు అవి ఒకదానికొకటి విభిన్నములుగా 
కనిపిస్తున్నప్పటికీ, వాటి మూలశక్తి ఈశ్వరుడే అయినందువలన వాటికి (ప్రామాణ్యము లభిస్తున్నది. ఈ 
ప్రమాణములలో, ఒకే విషయమును గురించి సంవాదము తలయెత్తినపుడు, ఆ వాదము గనుక అవిగీతముగా 
ఉంటే, అనగా మర్యాదాపూర్వకముగా, తార్మికముగా, పండితులకు ఆమోదయోగ్యమైన విధముగా ఉంటే, 
ఆయా సిద్ధాంతములలో సమానత్వము గోచరించవచ్చు. సమానత్వ మున్నప్పటికీ, వాటిమధ్యన విషయములో 
'భేదముంటుంది గనుక, అది ఎటూ తేలక, ఏమి చేయాలో తెలియనట్టి పరిస్థితి ఉంటుంది. విభిన్నములైన 
విషయముల గురించి చర్చ అనంబద్ధమైనది. ఎందుకంటే, ఆ రెంటికీ ఒక పోలిక లేదు గనుక, వాటిని కలిపి 
చర్చించడం వల్ల ఉపయోగం లేదు. 

బ్రాహ్మణహత్య యనేది మన శాస్త్రములలో నిషేధింపబడి యున్నది. ఎవరిని హత్య చేసినా తప్పే 
అయినప్పటికీ, బ్రాహ్మణహత్య యన్నది మరీ తీవ్రమైన నేరంగా ప్రాచీనకాలంలో పరిగణింపబడేది. 
కారణమేమిటి? లోకంలోని అన్నింటిలోనూ ఉత్తమము, మధ్యమము, అధమము అనేవి ఉన్నాయి. ఇవన్నీ 
ఒకటే కావు. దేనికి తగిన విధులు పద్ధతులు దానికుంటాయి. ఉత్తముడైనవాని పట్ల చేయబడిన అపచారము 
ఎక్కువ తీవ్రతను కలిగియుంటుంది. కనుక అది అసలే కూడదని నిషేధింపబడింది. కనుక, మానవులలో గాని, 
వస్తువులలో గాని, సంస్మారమును బట్టి ఆయా భేదములు, హెచ్చుతగ్గులు ఉంటాయి. అవి లేకుంటే, 
ఎక్కువతక్కువలనేవి లేక అంతా సమానమౌతుంది. అది ప్రకృతివిరుద్ధం కదా ! 

మానవ జీవితంలో నాలుగు ఆశ్రమములున్నాయి. అవి బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసములు. 
వాటిలో, దేని విధులు దానికే ఉంటాయి. అన్నీ ఒకటే అవ్వవు. అదే విధముగా ఇది కూడా ఉంటుంది. 
ఫలితము ఎక్కువగా, ఉన్నతముగా ఉన్నపుడు, దానికి తగిన బెన్నత్యం కూడా దానినిబట్టే కలుగుతుంది. 
వేదములలో కూడా కర్మకాండ జ్ఞానకాండ ఉన్నాయి. మిగతా వేదమంతా కర్మ్శకాండను ప్రబోధిస్తే, 
ఉపనిషద్భాగము మాత్రం జ్ఞానకాండను ప్రభోధిస్తున్నది. కనుక వేదమునకు ఉపనిషత్తు 
తలమానికమౌతున్నది. అదే విధముగా, అన్నింటిలోనూ హెచ్చుతగ్గులనేవి ఉంటాయి. 


రెంటిలోనూ మంచి ఉంటుంది. కనుక, శాస్త్రముల కర్తలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, అవియన్నీ సర్వజ్ఞుడైన 
పరమేశ్వరుని చేత చెప్పబడినట్టివే యని అనుకోవాలి. 


ఆగమములు నిత్యములని ప్రసిద్ధములు. ఏలాగంటే, నిత్యములైన విషయములను అవి వివరిస్తున్నాయి 
గనుక సిద్ధాంతపరంగా అవి నిత్యములు. అన్వయము, వ్యతిరేకము, అధ్యక్షము మొదలైనవి మాత్రమే ఎక్కడ 
చూచినా ప్రమాణములకు మూలములుగా ఉన్నాయి. ఏ శాస్త్రము చెప్పినా, ప్రత్యక్ష, అనుమాన 
ప్రమాణములను బట్టే చెబుతున్నది. 'వెండిని చూస్తున్నాను' అని ఒకరు అనినప్పుడు, అతని అనుభవమే 
ప్రమాణంగా తీసికొనబడుతున్నది. ఈ విషయంలో, న్వర్ణకారుని వచనమే ప్రమాణమౌతున్నది, అదే 
ఆగమమౌతున్నది. 


కొందరిలో ఈ ఆగమము దృష్టఫలమునివ్వవచ్చు. అంటే, ఆ ఫలితము ఎదురుగా కనిపిస్తూ ఉండవచ్చు. 
“ఆకలిగొన్నవాడు భుజిన్తున్నాడు' అన్నట్లుగా ఇది జరుగుతుంది. భుజించడానికి కారణమేమిటి? యన్నపుడు, 
ఆకలియే అని తేలుతున్నది. ఆకలి కనిపించదు, కానీ భుజించడం కనిపిస్తుంది. కనుక భుజించడాన్ని బట్టి, 
ఆకలిని ఊహించడం జరుగుతుంది. ఇది అనుమాన ప్రమాణమనబడుతుంది. 


చిన్నపిల్లలలో అయితే, ఈ “ప్రసిద్ధి” యనేది, వారికున్న సహజప్రవృత్తుల ప్రకారము కలుగుతుంది. 
అస్వయము, వ్యతిరేకము మొదలైన తార్కిక పద్ధతులు వారికి తెలియవు. ప్రకృతి నియమములప్రకారం వారు 
నడుచుకుంటారు. ఉదాహరణకు, ఆకలి వేసినపుడు ఏడుస్తారు. అంతేగాని, తార్కికంగా ఆలోచించి, 'నాకు 
ఆకలి వేస్తున్నది గనుక ఏడవాలి. లేదంటే, అమ్మకు నా అకలి గురించి తెలియదు' అని ఒక నిశ్చయానికి 
వచ్చినందువలన వారు ఏడవరు. అంతటి తార్మికశక్తి వారిలో ఉండదు. కానీ, యౌవనావస్థలో తర్కం 
ఉంటుంది. కానీ ఆ సమయంలో వయసు వేడివల్ల అది పనికిరాదు. 


ఈ విధమైన 'ప్రసిద్ధి' లేదా ఆగమమును ప్రమాణముగా తీసుకుని ఏదైనా పనిని చేసినప్పటికీ, కొన్నిసార్లు 
అది ఒకేఫలమును ఇస్తుంది. మరికొన్నిసార్లు ఆ ఫలితము అనేకవిధములుగా కూడా ఉంటుంది. 
ఉదాహరణకు, యోగసాధన ద్వారా కలిగే ఫలితములు అనేక విధములుగా ఉండవచ్చు. అవి, విదేహత్వము 
(దేహపు బంధం నుంచి విముక్తి, ప్రకృతిలయము (ప్రకృతిశక్తులుగా మారిపోవడం), పురుషకైవల్యము 
(శేవలమైన స్వతంత్రాత్మగా మిగిలిపోవడం) మొదలైన ఫలములవంటివి. కొన్నిసార్లు, ఈ ఫలితం శివునితో 
సమానమైన స్థితినికూడా ఇవ్వవచ్చు. మరి కొన్నిసార్లు, శివునితో ఏకత్వస్థితిని కూడా ఇవ్వవచ్చు. కనుక, ఈ 
విధముగా అది, ప్రత్యేకమైన స్థితిగా ఉండవచ్చు, లేదా అనేక ఇతరవిధములుగా కూడా ఉండవచ్చు. 


ఈ విధముగా, ఎన్నో విధములైన ఆగమములుగా జగత్తులో ప్రసిద్ధి చెంది ఉన్నపుడు, వాటిని స్వీకరించే 
మనుష్యులు కూడా, భవిష్యత్తులో తాము ఏది అవుతారో, దానిని మాత్రమే హృదయపూర్వకముగా 
స్వీకరిస్తారు. దానిని మాత్రమే అనుసరిస్తూ ఉంటారు. వారి విధిని బట్టి వారు ఒక్కొక్క మతమును స్వీకరిస్తారు. 
కనుక, తర్మముతో కూడిన వాదనను వారికి వినిపించి, అత్యుత్తమమైన మతమును వారిచేత ఒప్పించే 
ప్రయత్నం ఎందుకు? దానివల్ల ప్రయోజనమేమున్నది? ఏమీ లేదు. వారి ఎదురుగా కనిపిస్తున్న అనేక 
ఆగమములనుంచి, వారికి ఉత్తమమని అనిపించిన దానిని మాత్రమే వారు పరమప్రామాణ్యముగా 
స్వీకరిస్తారు. 


ఈ తర్కము వల్ల ఏమి తేలుతున్నది? దేని యొక్క ఫలితము మిగతా అన్నింటికంటే ఉత్క స్టముగా 


ఉన్నదో, ఆ ఆగమమును మాత్రమే ఆశ్రయించడం ఉత్తమమని తేలుతున్నది. మిగతా ఆలోచనల వలన 
ప్రయోజనం ఏమున్నది? ఏమీ లేదు. 
ఊర్మాగమము 

ఆ!// తమకు దెలియు రీతి తాత్సర్యమని జెప్పి 
సాధుజనులు భువిని జరవుచుంద్రు 
నర్వసారమైన నత్యాత్మ నేజెవ్హం 
శాస్త్రముత్తమంబు నమ్ముతింవ 

ఆ చూచు చూవు బట్టి జూడనౌ చోద్యమ్ము 
తాను జూచినట్లు దనకు దోచు 

అన్ని నిండియున్న యద్వయాత్యను దెబ్బ 
శాన్హమందవలయు శరణమనుచు 

కేవలమైన పరమేశ్వరస్థితిలో సంవిత్‌ (జ్ఞానముతో కూడిన వెలుగు) ఏ విధముగా వెలుగుతున్నదో, అదే 
విధముగా అనుభవజ్ఞానులైన మహనీయులచేత అది అర్థము చేసికొనబడుతున్నది. అంటే, తామున్న స్థితినిబట్టి 
మానవులు అత్యున్నత సంవిత్‌ స్థితిని చూస్తున్నారు. కనుక ఉత్తముడై, ఆలోచనాపరుడైన మానవుడు దేనిని 
ఆశ్రయించాలి? ఈ ఆగమములన్నింటిలో ఉన్న సమస్త భావనలకూ సారమైనట్టి, సర్వాతీతమైన 'చిత్‌' యొక్క 
పూర్ణత్వమును బోధిస్తున్న శాస్త్రమునే ఆగమముగా స్వీకరించాలని, ఆశ్రయించాలని, అనుసరించాలని 
తేలుతున్నది. 

“మతములెన్నో మార్గములన్ని' యన్నది శ్రీ రామకృష్ణుల అమృతవాణి. లోకములో ఉన్న మతములు 
శాస్త్రములు అన్నీ సత్యములే. వారు చూచిన దృష్టిని బట్టి, వారికర్థమైనంతవరకూ అదే అంతిమసత్యమని 
అందరు మహనీయులూ భావించారు. 

జిల్లెళ్ళమూడి అమ్మగారితో ఒకరీ విధంగా అన్నారు. 

“ఫలానా ఆయన రామాయణాన్ని చక్కగా ప్రవచించాడు కదమ్మా?" 

అమ్మ ఇలా జవాబిచ్చారు, 

“అతనికి అర్ధమైనట్లు అతను చెప్పాడు”. 

అసలేమి జరిగిందో ఎవరికీ తెలియదు. చరిత్రను గాని, పురాణమును గాని, ఇతిహాసమును గాని, 


ఎవరికర్థమైనట్లుగా వారు వ్యాఖ్యానించుకుంటున్నారు. అంతేగాని సత్యమెవరికీ తెలియదు. అది మనుష్యుల 
భావములకు ఆతీతమై, అదే సమయంలో అన్ని భావములలోనూ అంతర్లీనంగా ఉంటూ ఉన్నది. దానిని 
గ్రహించునదే పరమసత్యము. దానిని ప్రవచించునదే అత్యుత్తమ శాస్త్రము. 


ఎవరైనా వారికి అర్థమైనంతవరకే యోచించగలుగుతారు గాని అంతకు మించి చేయలేరు. కనుక లోకంలో 
ఉన్నవన్నీ పరిమితసత్యములని చెప్పవచ్చు. అన్ని సందేహములనూ సతార్మికముగా తీర్చునది, అన్నిటా 
నిండియున్న అద్వయాత్మను నిరూపించునది ఏ శాస్త్రమున్నదో అదే అత్యుత్తమమైనది. అదే పరమేశ్వరాద్వయ 
సిద్ధాంతము. ఇది అన్ని వాదములకూ అతీతమైనది మరియు అన్ని వాదములనూ సమన్వయపరచగలది. 
కనుక ఇది అన్ని మతములకంటే, శాస్త్రములకంటే ఉత్తమమైనదని ఆచార్యులవారు అంటున్నారు. 

లోకంలో విశ్వాసమే అన్నింటికీ పునాది. తమకు ఏ విషయంలో గట్టి విశ్వాసమున్నదో, ఆ వ్యవహారంలో 
లోకులు ఎటువంటి సందేహమూ లేకుండా ఉంటారు. అదే విధముగా, అన్ని సందేహములూ సంపూర్ణముగా 
లేకుండా పోయినట్టి స్థితిలో ఉండటం సర్వోన్నతమని తెలుస్తున్నది. అదియే పరమశివస్థితి యని 
చెప్పబడుతుంది. కనుక దానిని బోధించే ఆగమమే అత్యుత్తమమైనది. 

ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్తసారే ఆగమప్రామాణ్య ప్రకాశనం నామ ఏకవింశమాహ్నికమ్‌ || 
21॥ 

ఇది శ్రీమదభినవగుప్తాచార్యులచే రచింపబడిన తన్హసారమనే (గ్రంథములోని ఆగమ్రామాణ్య 
ప్రకాశనమనే ఇరవైయొకటవ ఆహ్నికము. 


ఇరువది రెండవ ఆహ్నికము 
కులయాగ ప్రకాశనము 


యదార్థః = యదార్థము 

అభ నమస్తా ఇయమ్‌ చపాసా నమున్సివత్తాదృశదృథనాననారూఢాన్‌ అధికారిణః ప్రతి 
శ్రీమత్కౌలికప్రక్రీయయా నిరూయతే, తత్ర ఉక్తం యోగసంచారాదౌ 
'ఆన్హం బ్రహ్మ తద్దేహ త్రిధౌస్ట్యాన్యవ్య వస్థితమ్‌ / 
అబ్రహ్మా చారిణస్తస్య త్యాగాదానన్టవర్థితాః || 
అనకకృద్రిమానోయన్నల చగ్రవ్య హా) 
ద్వయే౭.వి నరకే ఘోరే తస్మాదేనాం స్థితిం భజేత్‌ ||” 

ఎవరిలో ఈ నమస్తమునూ ఉపానించనలయునన్న నంవూర్ణమైన ఇచ్చ ఉదయిన్తున్నదో దృఢమైన వానన 
కలుగుచున్నదో అట్టి అధికారికి శ్రీమత్ఫౌలిక (ప్రక్రియను నిరూవిస్తున్నాను, ఈ విషయమున యోగనంచారాది 
గ్రంథములలో ఇట్లు చెప్పబడి యున్నది. 

“బ్రహ్మము ఆనందన్వరూవము. అది దేహములో, మూదు ఓష్ట్యవర్ణముల అంత్యములలో వ్యవన్ధితమై 
ఉన్నది. బ్రహ్మచారి కానివాడు దీనిని త్యజించి, ఆనందమును కోల్పోవుచున్నాడు. ఆనందమును 
కృత్రిమాహారమని వర్ణించి అతడు చక్రయాగమున నిమగ్నుడౌతాడు. ఈ రెండు కారణములవల్ల అట్టీవాదికీ 
ఘోరమైన నరకములో నీతి కలుగుతుంది ”. 

తదనయా స్థిత్యా కులయాగు, నచ షోధా - బావ్యా శకౌ స్వదేహీ యామలో ప్రాణో నంవిది చ ఇతి / తత్ర 
చ ఉత్తర ఉత్తర ఉత్కృష్టః, పూర్వ! వూర్వస్తద్రుచ్యర్థమ్‌ / నిద్దికామన్య ద్వితీయతుర్యమజ్చామాః సర్వథా 
నిర్వర్యాః, పష్టస్తు ముముక్షో: ముఖ్య:, తస్యావి ద్వితీయాద్యా నైమిత్తికే యథానంభవమ్‌ అనుష్టయా ఏవ 
విధివూరణార్థం చ/ 

ఈ విధముగా చేయుటవలన కులయాగమౌతుంది. అది ఆరు విధములు, బావ్యామునందు, శక్తులలో, 
న్వదేహములో యామలములో, ప్రాణములో, నంవిత్‌ లో. వానిలో ఉత్తరోత్తరము ఉత్చ ప్టము. ముందటివి 
తరువాత వాటికి దారితీస్తాయి. నీద్ధికామునకు ద్వితీయము, తుర్యము, వంచమములు నర్వథా 
నిర్వర్తించదగినవి. ఆరవది ముముక్షువులకు ముఖ్యమైనది. అతనికి కూడా ద్వితీయము మొదలైన 
వైమిత్తికములు యథావిధిగా విధివూర్వకములుగా అనుష్టేయములు, 


తత్ర బాహ్యం న్హణీలమ్‌, ఆనన్హవూర్ణం వీరపాత్రం, అడుణః వటః, వూర్వోక్తమవి వా లిజ్లొది / తత్ర 
స్నా నాదికరవ్యానవక్షయైన పూర్గానన్హవిశ్రాన్యైవ లబ్రశుద్ధి: ప్రథమం ప్రాణసంవిద్దేహైకీభావం భావయిత్వా 
సంవిదళ్లే వరమశీవరూపత్వాత్‌ నప్తవింశతివారం మన్హమ్‌ చచ్చార్య మూర్ధ-నక్త-హృద్గుహ్యూ -మూర్తిషు 
అనులోమమవిలోమాభ్యాం విశ్వాధ్వవరివూర్లతా వరమేశ్వరే అవరత్వే వరాపరత్వే వరత్వేశి.వి చ / తథాపా - 


మాయా-పుం-ప్రకృతి-గుణ-ఛీ-వ్రభృతి ధరాన్తం నప్తవింశతితత్త్వాని - కలాబీనాం తత్రైవ అర్తర్భ్ధావాత్‌, 


దీనిలో బాహ్యమునందు, న్రజ్రిలము, ఆనన్హవూర్హమైన వీరపాత్ర, ఎర్రని వనము, వూర్వోక్తమైన లింగము 
మొదలైనవి ఉంటాయి. స్నానాదికర్తవ్యములను చేయకుండా కూడా, పూర్ణానన విశ్రాంతితోనే శుద్ధి అవుతుంది. 
ట్రథమముగా, ప్రాణ, నంవిత్‌, దేహముల విక్యభావమును భావించి నంవ్విదూవియైన వరమళివరూవముతో 
ఇరువది ఏదు మార్లు మంత్రమును జవీంచి మూర్ధము, వక్రము, హృదయము, గువ్యాములలో అనులోమ, 
విలోమములుగా న్యానము చేయగా వరమేశ్వరునియొకు అవర, వరావర, వరత్వములలో విశ్వాధ్వ వరివూర్ణత 
కలుగుతుంది. దానిలో కూడా మాయ, వురువుడు, ప్రకృతి, గుణములు, బుద్ధి మొదలుకొని ధర వరకు 
ఇరువది ఏడు తత్యములు, వానిలో అంతర్భావములై కళాదులున్నాయి. విద్యాశక్తులతో కలివీ 
వరావరత్వమౌతుంది. వలాగనగా, నద్యోజాత, భవోదృవాది బ్రహ్మవంచకములో, ఇరువది ఏదు 
ధర్మములున్నట్లుగా శ్రీమత్‌ లకులేశాచార్యులవారు చెప్పినారు. 

వరత్వేజ.వీ వజ్బశక్తి: పా వరమేశ్వరు, ప్రతిశక్తి చ వజ్ఞారూపతా, ఏవం వజ్చావింతతిః శేక్తయః, తాళ 
అన్యోన్యమ్‌ అనుద్ధిన్న విభాగా ఇత్యేకా శక్తీ: సా చానుద్ధిన్న విభాగా - ఇత్యేవం సప్పవింతతిరూపయా వ్యాప్యా 
సంవిదగ్నే: శిఖాం బుద్ధిప్రాణరూపాం నకృదుచ్హారమాత్రేడైవ బద్దాం కుర్యాత్‌ - యేన వరమ శివ ఏవ ప్రతిబద్దా 
తద్వ్యుతిరిక్తం న కీంచిదధిధావతి, 

వరత్వమున కూడా వరమేశ్వరుడు అయిదు రూవములలో ఉన్నాడు. బ్రత్యేకళక్తులు అయిదు 
విధములుగా ఉన్నాయి. ఈ విధముగా ఇరువది అయిదు శక్తులౌతాయి. ఇవన్నియు భిన్నములు కాకుండా 
అన్యోన్యముగా ఉండటము, మొత్తము కలని ఒకటే అవడము, ఈ విధముగా రెండు నీతులౌతాయి. ఈ 
విధముగా ఇరువది ఏడు రూవములలో వ్యావిన్తున్న నంవిదర్నిని, బుద్ధి, ప్రాజరూవమైనదానిని, ఒకసారి 
ఉచ్చరించుచూ శిఖలో బంధించగా, దానితో వరమళివుడే బంధింవబడుచున్నాడు. దానికి వ్యతిరేకముగా 
కొంచము కూడా నంభవము కాదు. 


తధావిధబుద్ధ్య ధిష్టితకరణచక్రానువేదోన వురోవర్తినో యాగద్రవ్యగృహదిగాధారాదీనవి 
తన్నయీభూతాన్‌ కుర్యాత్‌, తతో౭.ర్హపాత్రమవి శిఖాబన్టవ్యాన్త్యైవ వూరయేత్‌ ఫూజయేచ్చ, తద్వివ్రుద్ధీ: 
 అధాజ్జీలాన్యవ తద్రనేన వామానామాభ్లుష్టయోగాత్‌ దేహచక్రేషు మశ్రచక్రం వూజయేత్‌ తర్పయేత్‌ చ, తతః 
ప్రాడాన్ల, తతః స్థడ్రేలో త్రిశూలాత్మకం శక్తీత్రయాన్తమాననం కల్పయేత్‌, మాయాన్తం పా సార్టే బొకారే చ 
శక్తిత్రయాశ్తమాననం కల్పయేత్‌, మాయాన్తం పా సార్టే బొకారే చ శక్తిత్రయాన్తం తదువరి యాజ్యా 
విమర్శరూపా శక్తీ: - ఇత్యేవం సకృదుచ్చారేడైన ఆధారధేయన్యాసం కృత్వా తత్రైవ ఆధేయభూతాయామవి 
నంవిధి విశ్వం వశ్యేత్‌్‌ తదవి చ నంవిన్మయమ్‌ - ఇత్యేవం విశ్వస్య నంవిదా తేన చ తస్యాః నంవుటీభావో 
భవతి, సంవిద ఉదితం తత్రైవ వర్యవనీతం యతో విశ్వం, వేద్యాచ్చ నంవిత్‌ ఉదేతి తత్రైవ చ విశ్రామ్యతి - ఇతి 

ఏతావత్త్వం నంవిత్తత్వ్వం సంవుటీభావద్వయాత్‌ లభ్యతే / తదుక్తమ్‌ 'సృష్టిం తు నంవుటీకృత్య. జో 
ఇతి / తతో గనధూపాసవకుసుమాబీన్‌ ఆత్మ ప్రవ్వాభావాన్తాన్‌ అర్పయిత్వా న్వవిత్రాన్తా జప్వా ఉపసంహృత్య 
జులేనిక్షీవత్‌/ ఇతి బాహ్యయాగః / 


ఈ విధముగా బుద్ద్యధిష్టిత కరణచక్రమును అనువేధ చెయ్యడం ద్వారా అక్కడున్నట్టి యాగద్రవ్య, గృవా, 
దిశ, ఆధారములను తన్ఫయీభూతములుగా చేయవలయును. అవ్హుడు ఆర్హపాత్రను కూడా, శిఖాబన్ధన 
బ్రీయద్వారా పూరించి పూజించవలెను. దాని కొన్ని బిందువుల ద్వారా వ్రజ్రీలమును, దాని రనమును ఎడమచేతి 
అనామిక, అంగుష్టములతో తీనుకుని, దేహచక్రములలోని మన్రచక్రమును పూజించి తర్పించాలి. తదువరి 
ప్రాణాంతమునందు. అప్పుడు న్రజిలమున త్రితూలాత్యకమై, శక్తితయాతృకమైన ఆననమును కల్పించాలి. 
నవర్ణము మాయాన్తముగా, బౌకారము శక్తిత్రయాంతముగా, దానివైన విమర్శరూవిణీగా శక్తిని యజనము 
చేయాలి, ఈ విధముగా చక్కగా మంత్రోచ్చారణ చేస్తూ ఆధార-ఆధేయ న్యానమును చేయాలి. అచ్చట 
ఆధేయభూతమైన నంవిత్‌ లో విశ్వమును చూడాలి. అది కూడా నంవిన్గయమే. ఈ విధముగా విశ్వమునకు 
నంవిత్‌ తోను, నంవిజ్‌ కు విశ్వముతోను, నంవుటీభావమౌతుంది. విశ్వము నంవిత్‌ నుండి ఉదయిస్తుంది, 
నంవిత్‌ లోనే వర్వవనిన్తుంది. వేద్యము కూడా నంవిత్‌ నుండి ఉదయిన్తుంది, దానిలోనే విశ్రమిన్తుంది. ఈ 
అల కరకర కంత రారు వనన బలిస్తూర, కనుక ఈ విధముగా చెప్పబడినది, 
'నృష్ణిం తు నంపుటీకృత్య..... 

దానిలో గన్హ, ధూవ, ఆనవ, కునుమాదులను ఆత్మనమర్పణ వరకూ అర్పించి, ఆత్మవ్నికాంతిని జవించి, 
ఉవనంహరణము తరువాత జలములో నిక్షేవించాలి. ఇది బాహ్యయాగము. 


అభ శకౌౌ తత్ర అన్యోన్యం శక్తితాలాసావీరాణామ్‌ - ఉభయేషామ్‌  ఉభయాత్మకత్వేన 
ప్రోల్తానప్రారమ్టు నృష్ట్యన్తశివశక్తిప్రబోధే పరస్పరం వ్యాపారాత్‌, పరమేశనియత్యా చ శుద్రరూపతయా తత్ర 
ప్రాధాన్యమ్‌, ఏతేన చ విశిష్టచక్రస్యావి శక్తీత్వం వ్యాఖ్యాతమ్‌, తత్ర శిఖాబన్టవ్యాప్త్రైవ పూజనం 
శక్తిత్రయాన్రమాననం కోణత్రయే మధ్యే విసర్థశక్తిః ఇతి తు వ్యాప్తా విశేష: / ఏవం న్వదేహే తత్రైవ చక్రే తతో 
బ్రహ్మరన్ధాద్యనుచక్రేమ/ 

ఇవ్చుడు శక్తియాగము. ఇద్దరిలోనూ ఇద్దరూ ఉన్నారు గనుక, శక్తి-వీరులిద్రరూ అన్యోన్యరూవములను 
దాల్బవలెను. ప్రోల్లానము, ప్రారమ్భుము, నృ్టి ఈ మూడింటిలోనూ శివశక్తుల ప్రబోధము వరన్సరము 
జరుగవలెను. వరమేశ్వరునకు గల నియతిశక్తి ద్వారా, చుద్ధరూవమే ఇచ్చట ట్రధానమైనది. దీనివల్ల 
విళ్ళుచకములో కూడా శక్తిత్వమే వ్యాఖ్యాతమగుచున్నది. అక్కడ, శిఖాబన్టవ్యాన్తీ ద్వారా వూజనము, 
శక్తితయాన్తమైన ఆననము, కోణత్రయ మధ్యమున వినర్లళక్త, ఈ విధముగా భావించవలెను. ఇదే విధముగా 
న్వదేహమున, దాని చక్రములలో, ఆవైన బ్రవ్మారంధ్రము నుండి అనుచక్రముల వరకు. 


అభయామలే 


శక్తేరక్షణమేతత్‌ తద్వ దభేదస్తతో౭.నవీక్ష్య వయః | 
జూత్యాదీంశ్చానబ్లాత్‌ లోకేతరయుగలజుం పా తాదాత్స్యమ్‌ // 


ఇవ్చుడు యామలము, దేనితో అభేదమౌతుందో అదే శక్తి. వయను, జాతి మొదలైనవి వట్టించుకోకుందా, 
లౌకికేతరమైన కలయికయే తాదాత్మ్యతగా భావించాలి. 


కార్వవీతుసహోత్సత్వాశైధం సాక్షాదధాన్యథా / 


ఖంప్తానతో మిథో౭.భ్యర్జ్యా తర్వ్యానన్దాన్తికత్వతః || 

కార్యము, హేతువు, నహోత్డములుగా శక్తులు మూడు విధములు, అన్యధా కూడా ఉన్నవి. అర్భనము, 
తర్పణములు ఇరువురకు జరిగినవ్చుడే ఆనందముదయిన్తుంది. 
చక్రమర్దేత్తదౌబిత్యాదనుచక్రం తథానుగమ్‌ | 
బహాః వుష్పాదినాత్తశ్త గద్టభుక్త్యానవాదిభః || 

చక్రములనర్చించి, ఉచితరీతిని అనుచక్రములను కూదా అర్బించవలయును. బయట వువ్పములు 
మొదలైన వాటితోను, లోపల గంధము, భోజనము, ఆనవముల ద్వారాను జరువవలెను, 
ఏవమానన్హసన్లోపాతత్తచ్చేష్రోచ్చలత్సి తిః / 
అనుచక్రగణశ్రతాదాత్స్యాదభిలీయతే || 

ఈ విధముగా, ఆనందనందోహితములైన చేష్టల చలనములతో అనుచక్రములకు తాదాత్మ్యత లభిస్తుంది. 
నిజనిజభోగాభోగ-ప్రవికాసమయస్వడూవసరిమర్శే / 
క్రమతో౭_నుచక్రదేవ్య: సంవిచ్చక్రం పా మధ్యమం యాన్ని// 

తమతమ భోగాభోగముల వికానమయమైన న్వరూవము గోచరమైనవ్పుడు క్రమముగా అనుచక్రముల 
మధ్యలో కూదా నంవిత్‌ చక్రమే భానిన్తుంది. 
 అనుచక్రదేవతాత్మ క-మరీ చిగణ పూరణాధిగతబీర్యమ్‌ / 
తచ్చక్తితద్వదాత్మక-మన్యోన్యనమున్ముఖం భవతి | 

అనుచక్ర దేవతాత్సకమైన తేజోగుణముల పూరణము వలన కలిగిన శక్తితో, శక్తి శక్తిమంతులకు, 
అన్యోన్య ఉన్ముఖం కలుగుతుంది. 
 తద్యుగలమూర్హ్యధామ.-ప్రవేశనస్పళ్టజాత నంక్షోభమ్‌ / 
క్షుల్నాత్యనుచక్రాణ్యవి తాని తదా తన్ఫయాని న వృథక్తు॥ 

ఆ యుగళము, ఊర్చ్యధామమునకు ప్రవేశించే నృందనములో వుట్టిన నంక్షోభము, అనుచక్రములను 
కూదా క్షోభకు గురిచేస్తుంది. అవికూడా తన్గయములౌతాయి. 
ఇత్థం యామలమేతద్‌ గలితభిదాసంకథం యదైవ తదా / 
క్రమతారతమ్యయోగాత్‌ సైవ పౌ సంవిద్విసరసంఘట్టుః || 

 తారతమ్యయోగమును బట్టీ అన్ని భేదములు కూలిపోవగా, యామళభావమేదైతే కలుగుతున్నదో, అది 
నంవిక్‌ - విమర్శరూవమైన నంఘట్రమౌతుంది. 


కజాగదుదారమానన్లమ్‌ / 
నో శాన్తం నావ్యుదితం శాన్తోదితసూతికారణం వరం కౌలమ్‌ // 


అదే ఉభయాత్సకమైన అనుత్తరమైన ధృవధామలోకము. ఉదార ఆనందము. అది శాంతమూ కాదు, 
ఉదితమూ కాదు. శాంతోదిత ప్రనూతి కారణము, వరమము అయిన కౌలము. 


అనవచ్చిన్నవదమును పొందగోరువారు ఈ నంవిత్‌ ను సాక్షాత్సరించుకోవాలి. దీనిఫలితముగా శక్తి 
శక్తిమంతులలో శాంతము, ఉదితము, యుగళము ఈ మూడును ఉదయిస్తాయి. 


స్వాత్మాన్యోన్యావేశాత్‌ శాన్తాన్యత్వే ద్వయోర్హ్వ్యయాత్మత్వాత్‌/ 
శక్తీస్తు తద్వదుదితాం సృష్టిం వుష్ణాతి నో తద్వాన్‌// 

ఇరువురిలో స్వాత్మావేళశము వల్లను, అన్యోన్యావేశము. వల్లను, శాంతము తప్ప ఇతరములు 
లేనందువల్లను, ఒకరిలో మరియొకరు లీనమైనందువల్లనూ ఇది జరుగుతుంది. కానీ, నృష్టీని శక్తి 
పోషిన్తున్నదిగాని శక్తిమంతుడు కాదు. 


తస్యాం చార్యం కులమభ తయా నృషు ప్రోక్రయోగసంఘట్టాత్‌ / 
అధ నృష్టే ద్వితయేజిన్మిన్‌ శాన్లోదితధామ్ని యే౭.ముసందధతే || 


ప్రాచ్యాం విన్లసత్తా.మనవబ్దిదితే పదే రూధాః / 
ఉదితం చ మిలో వక్తాత్‌ ముఖ్యాద్వక్రే ప్రగృహ్యతే చ బహిః || 

కుల, నంయోగరూవమైన ఈ జ్ఞానము ఆచార్యునిద్వారా, నరులకు బోధింవబదాలి. ట్రాచీనమై, 
వినర్ణాత్మకమై, అనవచ్చిన్నవదరూఢమైన శాంతోదిత ధామములను ధ్యానిన్తున్న ఇరువురి ముఖములనుండి 
ఉదయించిన వరములను ముఖ్య వక్రములో బయటకు నేకరించాలి, 
తృప్తం దేవీచక్రం నిద్ధిజ్ఞానాపనర్గదం భవతి | 
శాన్తాభ్యాన్‌ శాన్తం శివమేతి యదత్ర దేవతాచక్రమ్‌ |/ 

తృవ్తమైన దేవీచకము నీద్ధిని, జ్ఞానమును, మోక్షమును కలిగిన్తుంది. శాంతాభ్యానముతో శాంతము, 
శివమునైన స్థితిని దేవతాచక్రము కలిగిన్తుంది. 
శూన్యం నిరానన్లమయం నిర్వ తినిజధామతో౭.ర్థం చ/ 
రణరణ కర సాన్ని జరస-భరిత బపార్ధావచర్వణరనన || 

అది శూన్యము, నిరానందమయము, నిర్జు తిరూవమైన నిజధామమును ఉదయింవ జేస్తుంది. ఆవ్హుడు, 
కరణములన్నింటిని నిజరనములో కలివి బపొర్భావమును మళ్ళీ కలిగిన్తుంది. 
 ఆత్తరపూర్గసముచ్చల-దనుచక్రం యాతి చక్రమథ తదవి/ 
ఉచ్చలతి ప్రాగ్వదితి త్రివిధోజ.న్వర్గో విసర్లోఒయమ్‌ / 

లోలోవల ఉదయించిన వూర్ణత్వము ననునరించి అనుచక్రములు కూడా చలిస్తాయి. ఈ వినర్గము 


ఇంతకు ముందు చెప్పుబడినట్లుగా మూడు విధములుగా ఉంటుంది. 


ఏతాద్వినర్గధామని పరిమర్శనతస్తిదైవ మనువీర్యమ్‌ / 
తత్తత్సంబి్లర్దే మర్రన్తత్తతృలం మూతే! 

ఈ మూడువిధములుగా ఉన్న వినర్లన్థితిలో కుదురుకుని, వరిమర్భన గావించడం వలన శక్తిని పొందిన 
మంత్రములకు ఆయా నంవిద్ధర్భములలో, ఆయా ఫలములుదయిస్తాయి. 
కోణత్రయాన్లరా శ్రీత-నిత్యో దితమభిలచ్చదే కమలే / 
నిత్యావియుతం నాలం షపోదశదలకమలనన్యూ లమ్‌ / 
మధ్య స్థనాలగుమ్చి త-సరోజయుగఘట్టనక్రమాదగ్నా | 
మధ్య స్థఫూర్ణతశధర-సున్దరదినకరకరౌఘసంఘుట్టాత్‌ || 
శ్రిదలారుణబీర్య కలా-నబ్లాన్యధ్యేడి.బ్యురసృషి: | 
ఇతి శశధరవాసరసతి-చిత్రగుసంఘట్టముద్రయా రుటీతి// 

కోణుత్రయము లోలోపల ఉండి, నిత్యమూ ఉదయించుచున్న మంగళస్వరూషమైన కమలంలో, నిత్యలతో 
కూడిన నాళము, వదునారు దళముల కమలమూలము వరకూ ఉన్నది. మధ్యలోనున్న నాళమునకు వూచిన 
రెండు వూవుల రావీడివలన వుట్టీన అగ్నిమధ్యములో నిండుచంద్రుడు, బంగారు నుందర నూర్యుల కిరణముల 
కలయికతో, మూడు దళముల శోణీతము మరియు వీర్యకళల కలయికతో వాటి మధ్యలో అంకురన్ఫస్టీ 
జరుగుతుంది. ఇది చంద్ర, నూర్య, అగ్నుల నమిష్టిముద్రతో జరుగుతుంది. 
సృష్ట్యాదిక్రమమన్తః-కుర్వంస్తుర్యే స్థితిం లభతే 
ఏతత్లేచరముద్రా-వేశే౭.న్యోన్యం న్వ శక్తీశక్తీమతోః | 
పానోవభోగలీలా-హాసాదివు యో భివేద్దిమర్భమయ:ః / 
ఆవ్య్వక్తధ్వనిరావీ-సోటశత్రుతినాదనాదానైః | 

అప్పుడు నృష్టి మొదటినుండి, చివరివరకూ లోలోపల ధ్యానించగా తురీయన్ధితి లభిస్తుంది. ఈ విధమైన 


ఖేచరముద్రావేశులైన శక్తి, శక్తిమతులు అన్యోన్యులైనవ్దుడు వారికి, పానీయము, ఉవభోగము, లీల, వోన్యము 
మొదలైన వ ఏ విమర్శలు కలుగుతాయో, అవి, అవ్యక్తధ్వని, రావము, స్ఫోటము, శృతి, నాదము, 


నాదాంతములై, తెంవులేని అనావాతనాద వరమార్ధమంత్రము యొక్క శక్తితో భానిస్తాయి. 
అవ్యు బ్ధిన్నా నాహత-పరమార్థెర్షకవీర్యం తత్‌ / 
గమనాగమవిత్రాన్తిపు కర్ణే నయనే ద్విలక్షసంవర్కే || 

తత్పంమీలనయోగే దేహాన్తాఖ్యే చ యామలే చక్రే / 
కుచమధ్యహృదయబేతా-దోష్టాన్రే కణ్ణిగం యదవ్యక్తమ్‌ // 

తచ్చక్రమద్వ యమధ్య గ-మాకర్ణ్య క్షోభవిగమసమయే యత్‌ / 


నిర్వాన్లి తత్ర చైవం యో౬.ప్రవిధో నాదలైరమః పరమః: // 
జ్యోతిర్యనిళ యస్మాత్‌ సా మారీ వ్యాప్తరుచ్యతేపరమా/ 

శ్వానవ్రశ్వానల మధ్యలో, చెవులలో, చూపులలో, లింగయోనుల న్పర్భలో, వాని మేళనములో, 
దేహాంతమునందున్న యామలతచక్రములో, స్తనముల మధ్యన హృదయప్రదేశము నుండి గొంతుద్వారా 
వెదవుల చివర్లవరకు ఏ అవ్యక్తధ్వని యున్నదో, ఈ రెండు చక్రముల మధ్యలోను, క్షోభ యొక్క విశ్రాంతి 
నమయమున వినగా, అష్టవిధములైన నాదములు ఖైరవరూవములై వినవస్తాయి. జ్యోతి, నాదములు ఎక్కడ 
గోచరిస్తాయో అక్కడనే, పరమమంత్రము యొక్క వ్యాప్తి కూడా అవుతుంది. 
ఏవం కరణే కర్షణేవిదుష: స్యాజ్జోనతో ముక్తి: | 
తజ్ఞ : శాస్త్రీ ముక్తః వరకులవిజ్ఞానభాజనం గర్జః || 

ఈ విధముగా అన్ని కర్ణులలో కూడా చేయగలిగిన విద్వాంనునికి జీవించియుండగానే ముక్తి లభిస్తుంది. 
దీనినెరిగినవాడు శాస్త్రముల నుంది ముక్తుడౌతున్నాడు. ఇట్టీ కలయికతో కలిగిన గర్భము, వరకుల 
విజ్ఞానమును కలిగిస్తుంది. 
శూన్యాశూన్యాలయం కుర్యాదేకదడ్డే£ి.నలానిలౌ/ 
శూలం సమరనీకృత్య రనీ రసమివ స్థితమ్‌ || 
త్యక్తాశబ్యో నిరాచారో నాహమన్నీతి భావయన్‌/ 
దోవాస్తా దేవతాః పశ్యన్‌ హాదోద్వే గాది చిద్దనే || 

శూన్యము అతూన్యముల ఆలయమైన ఏకదడ్డాములో అనలము, అనిలములను శూలముతో నమరనము 
చేని రనములో రనమువలె ఉండగా, శంకలను వీడి, ఆచారమును వీడి, 'నేను లేను” అని భావిస్తూ, దేహంలో 
ఉన్న దేవతలను వీక్షిన్తూ ఆనందము, ఉద్వేగములతో కూడిన ఘనమైన బిత్‌లో ఉందాలి. 
కర్ణాక్టి ముఖనాసాదిచక్రస్థం దేవతాగణమ్‌ / 
గ్రహీతారం నదా వళ్యన్‌ ఖోచర్యా నిధ్యతి ధ్రువమ్‌ || 

చెవులు, కన్నులు, ముఖము, ముక్కు మొదలైన చక్రములలో ఉండి నర్వమునూ న్వీకరిన్తున్న దేవతా 
గణములను ఎల్లవ్పుడూ చూస్తుంటే ఖేచరి తప్పుకుందా నిద్ధిన్తుంది. 
శ్వల్రే సుదూరే రుటీతి స్వదేహంనంపాతయన్వానమసాహనన / 
ఆకుజ్బ్యా హన్తద్వితయం ప్రవశ్యన్‌ ముద్రామిమాం వ్యోమచరీం భజోత్‌ || 

ఇత్యేప యామలయాగః / 

అవ్పుడు, నుదూరంలో ఉన్న ఆకాళంలోకి దేహమును అమాంతముగా లేపుతాడు. ఆకడనుంచి 
సావానంతో క్రిందకు పడుతూ, రెండు చేతులను దగ్గరకు చేర్చి చూచే వ్యోమచరీ ముద్రను భజిస్తాడు. 
యామలయాగము ఈ విధముగా ఉంటుంది. 


ఉక్తవ్యావ్రికే ప్రాణో విశ్వమయే ప్రోక్షసంవిద్వ్యాప్తా తర్పణాన్న గజ్టధూపొదిసమర్పణేన ఉపోద్వలనం 
ప్రాణయాగః / విశ్రాన్తిరూధీస్తు నంవిద్యాగః ప్రాగేవ నిరూవితః / ఏవమ్‌ పతేభ్యో యాగేభ్యే2.న్యతమం కృత్వా 
యది తథావిధ నిర్విచికిత్సతా పవిత్రితహృదయః శిష్యో భవతి తదా తన్మై తద్యాగ దర్భ్శనపూర్వకం 
తిలాజ్యూ హుతిపూర్వ కనిరవేక్షమేవ పూర్వోక్రవ్యాప్యా అనునంధానక్రమేణ అవలోకనయా దీక్షాం కుర్యాత్‌, 
పరోక్షదీక్షాదికే నైమిత్తికాన్లే తు వూర్వ ఏవ విధిః - కేవలమ్‌ పతద్యాగప్రధానతయా ఇతి / గురుశలీరే సప్తమః 
కులయాగు నర్వోతమః, సో౭.ఏ ప్రాగ్యాగసాపాత్యోన సకృదేవ కృతః సర్వం పూరయతి ఇతి శివమ్‌ || 

ఇంతకుముందు చెప్పబడిన విశ్వమయమైన ప్రాణమును, చెప్పబిడిన రీతిలో నంవిత్‌ వ్యాన్తీతో తర్పణ, 
నైవేద్య, గంధ, ధూపాది నమర్హణముతో బలవంతమును చేయుట ప్రాణయాగము. దానిలో కుదురైన విశ్రాంతి 
లభిస్తే అది నంవిద్యాగము. ముందే చెప్పబిదినది. 


ఈ విధముగా ఎవరైనా ఇతరయాగమును దాటినవుడు, అతడు నంళయము లేకుండా 
వవిత్రవృాదయుడైన శిష్యుడౌతాడు. అవ్హుడతనిని తిలకించి, నువ్వులు నెయ్యి మొదలైన ఆహుతుల అవనరం 
లేకుండానే, ఇంతకుముందు చెప్పబడిన అనునంధాన న్యానరీతిలో, చూవుతోనే దీక్షనివ్వాలి. నైమిత్తికాన్తము 
వరకు ఉన్నట్టి వరోక్షదీక్షలలో ఇంతకుముందు వలెనె చేయవలెను. కేవలము యాగమే ప్రధానము. 
గురుళరీరమున నప్తమ కులయాగము నర్వోతమమైనది. అది కూదా ఇంతకు ముందు చెప్పబదినట్టీ 
యాగనపొతమైతే, చక్కగా చేయబడినదై, నర్వమును వరివూర్ణము గావిస్తుంది. 


వ్యాఖ్యానము 


ఇప్పటివరకూ చెప్పబడిన విధులను సమస్తమునూ ఉపాసించాలనే సంపూర్ణమైన నిష్టాపూర్వకమైన శ్రద్ధ 
కొందరిలో ఉదయిస్తుంది. విషయమును తెలిసికొనడం మాత్రమే గాక, సాధనయందు కూడా అట్టివారికి 
దృఢమైన అభిరుచి కలుగుతుంది. అట్టి అధికారికి శ్రీమత్కౌలిక ప్రక్రియను నిరూపిస్తున్నానని ఆచార్యులవారు 
అంటున్నారు. కౌలిక ప్రక్రియ అంటే, కౌలాచారపరమైన సాధనావిధానమని అర్థము. ఈ విషయమును 
గురించి 'యోగనంచారము' మొదలైన పూర్వ గ్రంథములలో ఇట్లు చెప్పబడి యున్నది. 
కౌలమత సారము 


బ్రహ్మము ఆనందస్వరూపమై ఉన్నది. అది దేహములోనే నెలకొని యున్నది. ఈ భావన, 
వేదాంతభావనకు విరుద్ధమైనది. నశించిపోయే దేహములో బ్రహ్మానందం లేదని, అది కేవలం 
నచ్చిదానందస్థితిలో మాత్రమే ఉంటుందని వేదాంతశాస్త్రములంటాయి. కౌలాచారము దీనికి విరుద్ధమైన 
భావనను ప్రతిపాదిస్తుంది. బ్రహ్మము యొక్క ఆనందపు ఛాయ, దేహంలో కూడా ఉన్నదని అదంటుంది. 
వేదవేదాంతముల భావనలతో కౌలము, వామాచారము మొదలైన తంత్రములు ఇక్కడనే విభేదిస్తాయి. 


నత్యమేమంటే, అతి నిమ్నమైన భౌతికస్థాయిలో కూడా బ్రహ్మము యొక్క ఆనందపు ఛాయ తప్పకుండా 


ఆధారమై ఉంటుంది. అది లేనప్పుడు, భౌతికము నిలబడలేదు. కానీ, తనయొక్క అత్యున్నతమైన స్థాయిలో 
అది భౌతికములో ఉండదు. దీనిద్వారా దానినందుకునే ప్రయత్నాన్ని కౌలాచారులు చేస్తారు. దీనిని వదలిపెట్టి, 


తద్వారా పోగుపడిన శక్తిని ఇంధనంగా చేసుకుని పై స్థాయిలను అందుకోవాలని మిగిలిన ఆచారములు 
ప్రయత్నిస్తాయి. ఉచ్చమునూ, నీచమునూ సమానముగా బ్రహ్మానందంతో నింపాలని, సాధనలో అదే 
'పరమావధియని మరికొన్ని సాంప్రదాయములు చెబుతాయి. 


, పెదవులతో పలుకబడే వర్ణములు. అవి, ప, ఫ, బ,భ, మ లు. ఇవి క్లుప్తముగా ప, బి, 
మ లౌతాయి. ఆ మూడు వర్ణముల అంత్యములలో ఆనందస్వరూపమైన (బ్రహ్మము వ్యవస్థితమై ఉన్నది. 
అంటే, మకారములో నని, ఇంకా ప్రత్యేకముగా, 'పంచమకారము' లని అర్థము. అవి, మద్య, మాంస, 
మత్స్య, ముద్రా, మైథునములు, బ్రహ్మచారి కానివాడు వీటిని వదలిపెట్టి, తద్వారా కలిగే ఆనందమును 
కోల్పోతున్నాడు. అచారపరులచేత ఒప్పుకొనబడిన నిర్వచనములకు భిన్నమైన భావనను ఈ గ్రంథము 
చెప్పినట్లు గోచరిస్తుంది. బ్రహ్మచారి యైనవాడు, పంచ మకారములకు దూరంగా ఉండాలని సదాచారం 
అంటుంది. కానీ కౌలాచారం ప్రకారం, వీటిని స్వీకరించి ఆచరించేవాడే (బ్రహ్మచారి, వీటికి దూరంగా 
ఉండేవాడు (బ్రహ్మచారి కాడంటుంది కౌలాచారం. మద్య, మత్స్య, మాంసములు కృత్రిమాహారమని అతడు 
భావించి, వాటిని వదలిపెట్టి, ఈ ఆనందమును కోల్పోతాడని అంటుంది. అదే విధముగా, వీటిని 
ఉపయోగించకుండా చేసే చక్రయాగమును అతడు చేస్తాడని, దీనివల్ల ఉపయోగం లేదని కౌలాచారం 
చెబుతుంది. వీటిని దూరంగా ఉంచడం వల్లా, ఇవి లేకుండా చక్రయాగం చేయడం వల్లా, అతడు ఘోరమైన 
నరకములో పడతాడట, ఇది కౌలాచార నిర్ణయము. 


ఆరు కులయాగములు 


ఈ విధముగా పంచమకార సహితముగా సాధనను చేయడం కులయాగమౌతుంది. అది ఆరు 
విధములుగా ఉంటుంది. అవి, 

1. బాహ్యమునందు; అంటే, హోమము, పూజ, తర్పణము మొదలైన బాహ్యక్రియలయందు. 

2. శక్తిలో: స్త్రీ యొక్క దేహభాగములను శక్తి స్వరూపములుగా పూజించడం, 

3. స్వదేహములో: తన దేహములో ఉన్నట్టి అధ్వములలో 

4, యామలము: శక్తి, తాను, ఇరువురి కలయికలో 

5. ప్రాణములో: తన ప్రాణశక్తిలో 

6, నంవిత్‌ లో; చిదానంద స్వరూపమైన స్థితిలో 


అర్థము. అంతేగాక, ముందటివి తరువాత వాటికి దారిని చూపిస్తాయి. సదాచారులు రెండు, మూడు, నాలుగవ 
సాధనలను తిరన్మరిస్తారు. వారు వాటిని తుచ్చముగా పరిగణిస్తారు. కానీ కౌలాచారులు వాటిని సమ్మతిస్తారు. 
ఇవన్నీ మెట్లుమెట్లుగా ఉంటాయని, క్రిందిమెట్లను దాటకుండా పైమెట్లు అందవని వారంటారు. 


సిద్ధులను, అతీతశక్తులను కోరుకునేవానికి, రెండవదియైన శక్తిసాధన, నాలుగవదియైన సంభోగసాధన, 


ప్రాణసాధనలు మంచివి. ఆరవదియైన శుద్ధనంవిత్‌ సాధన, మోక్షమును మాత్రమే 
కోరుకునేవారు చేయదగినది. మొదటిది, అంటే బాహ్యాచారపూర్వకమైన సాధనను గురించి ప్రత్యేకముగా 
చెప్పకపోయినప్పటికీ, అది భోగకాంక్షుల కోసమని మనము అన్వయించుకోవచ్చు. మోక్షమును మాత్రమే 
కోరుకునేవానికి కూడా, రెండు, నాలుగు, అయిదు మొదలైన సాధనలు నైమిత్తికవిధులుగా అప్పుడప్పుడు 
చేయదగినవేనని చెప్పబడింది. 
వీనిలో బాహ్యాచారములో అయితే, పూజావేదిక, వీరపాత్ర (మద్యముతో నింపబడిన పాత్ర), ఎర్రని 
వస్త్రము, ఇంతకుముందు చెప్పబడిన లింగము మొదలైనవి ఉంటాయి. వీరాచారము అనబడే పదమును అర్ధం 
చేసుకోవాలి. వీరాచారమంటే, పంచమకార సాధనతో కూడినదే. నిషిద్ధములైనవాటిని ధైర్యముగా 
స్వీకరించేవారే వీరులు. శాక్తతంత్ర సాంప్రదాయమునకు చెందిన లలితాసహస్రములో కూడా వీరగోస్టిప్రియా 
అనే నామముంటుంది. ఇక్కడ 'వీరగోష్టి' యంటే, వీరసాధకులు ఒక గుంపుగా కలసి చేసే సాధనయని, 
లలితాదేవి అటువంటి సాధనను ఇష్టపడుతుందని అర్ధము. ఇక్కడ చెప్పబడిన సాధన అదే. పశుభావము 
నుండి వీరభావమునకు, దానినుండి దివ్యభావమునకు ఎదగడం సాధనావిధానమై ఉంటుంది. ఈ క్రమములో 
అసహ్యము, ద్వేషము మొదలైన ద్వంద్వభావనలకు అతీతముగా ఎడుగవలసి యుంటుంది. స్నానము 
మొదలైన కర్తవ్యములు కూడా ఈ మార్గములో అవసరములు కావు. వాటిని చేయకుండా కూడా, పూర్ణముగా 
మద్యమును సేవించిన స్థితిలోనే ఈ మార్గములో శుద్ధి జరుగుతుంది. అయితే, ఇతర ఆచారములను 
పాటించేవారు దీనిని అంగీకరించరు. 


బాహ్యయాగము 

మొదటిగా, 'దేహము, ప్రాణము, సంవిత్తులు మూడూ ఒక్కటే' అని ధ్యానిస్తూ సంవిద్రూపియైన 
పరమశివభావముతో ఇరువది ఏదుమార్లు మంత్రమును జపించాలి. శిరస్సు, ముఖము, హృదయము, 
జననేంద్రియములలో పైనుంచి క్రిందకు, క్రిందనుంచి పైకి న్యాసమును చేయాలి, అప్పుడు, 
పరమేశ్వరునియొక్క అపర, పరాపర, పరాశక్తులలోని సమస్తవిశ్వము యొక్క అధ్వములలో పరిపూర్ణత 
సిద్ధిస్తుంది. 

ఈ మూడు శక్తులలోనే సృష్టి సమస్తమూ ఇమిడి యున్నది. మాయ, పురుషుడు, ప్రకృతి, గుణములు, 
బుద్ధి మొదలుకొని ధర వరకు ఇరువది ఏడు తత్వ్వములుంటాయి. వాటిలోనే అంతర్భావములై కళ, నియతి 
మొదలైన తత్వములుంటాయి. ఇది పరమేశ్వరుని అపరారూపము. విద్యాశక్తులలో పరాపరత్వముంటుంది. 
బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను బ్రహ్మపంచకమంటారు. వీరికే సద్యోజాత, వామదేవ, అఘోర, 
తత్పురుష, ఈశానులనేవి వారికున్న ఇతర నామములు. ఈ పంచబ్రహ్మలకు ఇరువది ఏడు 
ధర్మములున్నట్లుగా శ్రీమత్‌ లకులేశాచార్యులవారు చెప్పినారు. 

పరత్వమున కూడా పరమేశ్వరుడు అయిదు రూపములలో ఉన్నాడు. వాటిలో మరలా ఒక్కొక్కదానికి 
అయిదు విధములుగా ప్రత్యక్ష శక్తులున్నాయి. ఈ విధముగా అవి మొత్తమూ ఇరవై అయిదు శక్తులౌతాయి. ఈ 
ఇరవై అయిదు శక్తులూ, ఒకదానికొకటి ఉన్ముఖములై ఉన్నపుడు ఇరువది ఆరవస్థితి అవుతుంది. ఇవన్నీ 


కలసిపోయి ఒక్కటే స్థితిలో ఉండటం ఇరవై ఏడవ స్థితి అవుతుంది. ఈ విధముగా మొత్తం ఇరవై ఏడు 
శక్తులౌకాయి. ఈ ఇరవై ఏడు శక్తులనే ఇరవైఏడు నక్షత్రములుగా జ్యోతిష్యశ్శాస్తం గుర్తించింది. 
శంకరాచార్యులవారు రచించిన శ్రీ శివపంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం ఈ శక్తులనే నిగూఢముగా వర్ణిస్తుంది. 
పైన చెప్పబడిన ఇరవైఏడు రూపములలో వ్యాపిస్తున్న నంవిత్తును అగ్నిగా ధ్యానిస్తూ, తన బుద్దిగా 
ప్రాణముగా దానిని భావిస్తూ, ఒక్కసారి (పరా) మంత్రమును ఉచ్చరించుచూ శీఖ (పిలక) ను బంధించాలి. ఈ 
విధంగా చేయడం ద్వారా, తన దేహ, బుద్ధి, ప్రాణములలో పరమశివుడే నిండిపోయి, తనలో స్థిరముగా 
బంధింపబడుచున్నాడు. దీనికి వ్యతిరేకముగా కొంచము కూడా జరగడం సంభవించదు. 


బుద్ధిద్వారా నడుపబడుతున్న తనయొక్క సమస్త ఇంద్రియములనూ పై ప్రక్రియ ద్వారా పరమేశ్వరుని 
శక్తితో నింపాలి. ఆ తరువాత, అక్కడున్నట్టి యాగద్రవ్యములు, యాగగ్భహము, అష్టదిక్కులు మరియు 
'హోమగుండములను అదే శక్తితో నింపాలి. అప్పుడు అర్హపాత్రను కూడా ఇదేవిధమైన శిఖాబంధనక్రియ ద్వారా 
పూరించి, దానిని కూడా పూజించాలి. దానిలోని కొన్ని బిందువులను తీసుకుని, వాటిద్వారా వేదికను 
తర్చించాలి. ఎడమచేతి ఉంగరపు మరియు బొటనట్రేళ్ళతో మళ్ళీ కొన్ని బిందువులను తీసుకుని, తన యొక్క 
దేహములోని చక్రములలో మంత్రచక్రమును న్యానముచేస్తూ వాటిని పూజించి తర్చించాలి. తరువాత, ఇదే 
విధంగా తనయొక్క ప్రాణములో కూడా మంత్రచక్రమును న్యాసం చేస్తూ పూజించాలి. 

మాయాతత్త్యము వరకూ 'న' వర్ణముంటుంది. శక్తితయము వరకూ 'జె' కారముంటుంది. వాటిపైన 
శుద్ధవిమర్శరూపిణియైన విసర్గగా శక్తిని ధ్యానించాలి. ఈ విధముగా చక్కగా మంత్రోచ్చారణను చేస్తూ 
ఆధారము మరియు ఆధేయములను కల్పిస్తూ న్యాసమును చేయాలి. ఆధారమంటే హోమగుండము. 
ఆధేయమంటే సంవిద్రూపియైన పరమేశ్వరుని తేజన్సు. అచ్చట, ఆధేయమైన నంవిత్‌ లో విశ్వము 
నిండియున్నట్లుగా ధ్యానించాలి. ఆ విశ్వము కూడా సంవిన్మయమేనని ధ్యానించాలి. ఈ విధముగా 
విశ్వమునకు నంవిత్‌ తోను, నంవిత్‌ కు విశ్వముతోను, ఏకత్వమేర్చడుతుంది. ఏలాగంటే, విశ్వము సంవిత్‌ 
నుండి ఉదయిస్తుంది, చివరకు నంవిత్‌ లోనే లీనమౌతుంది. తెలియబడేదంతా కూడా సంవిత్‌ నుండి మాత్రమే 
ఉదయిస్తుంది, చివరకు దానిలోనే విశ్రమిస్తుంది. ఈ విధముగా సంవిత్తత్వమనేది విశ్వము, విశ్వమును 
గ్రహించే వేద్యములతో ఏకత్వముతోనే గోచరిస్తుంది. కనుక, 'సృష్టిని సంపుటీకరించి..." అంటూ శాస్త్రములలో 
చెప్పబడినది. 

అప్పుడు, ఆ మూడింటి ఏకత్వములోనికి, గంధము, ధూపము, మద్యము, మరియు పుష్పములు 
మొదలైనవాటిని అర్చించాలి. తదుపరి, అత్మనమర్చణ చేసి, ఆత్మవిశ్రాంతి మంత్రమును జపించి, యాగము 
యొక్క ఉపసంహరణమైన తరువాత, ఆయా ద్రవ్యములనంతా నీటిలో వదలిపెట్టాలి, ఇది బాహ్యయాగమని 
చెప్పబడుతుంది. 
శక్తియాగము 


ఇప్పుడు శక్తియాగము వివరింపబడుతున్నది. శక్తియాగమంటే, ఒకరి దేహములోని అవయవములను 
మరొకరు, అవి శక్తిస్వరూపములనిన భావనతో పూజించడం. శక్తియంటే తంత్రసాధిక. వీరుడంటే 


తంత్రసాధకుడు. ప్రతి స్త్రీలోనూ ఒక పురుషుడుంటాడు. ప్రతి పురుషునిలోనూ ఒక స్త్రీ ఉంటుంది. పురుషుడంటే 
పౌరుషము, చొరవ, బలము, ధైర్యము. స్త్రీయంటే సౌకుమార్యము, ఒద్దిక, స్వీకరణ, వినయము, ఈ విధముగా, 
ఇద్దరిలోనూ ఇద్దరూ ఉన్నారు గనుక, శక్తి, వీరులిద్దరూ ఒకరిరూపములను ఒకరు దాల్చాలి. ఒకరి పాత్రను 
మరొకరు పోషించాలి. ప్రోల్లానము (సంయోగమునకు ముందుగా నరనసల్లాపములతో ఒకరినొకరు 
రంజింపజేసుకొనుట), ప్రారంభము (సంయోగక్రియను ఆరంభించుట), సృష్టి (దాని చివరిభాగము) ఈ 
విధమైన మూడు స్థాయిలు సంయోగములో ఉంటాయి. ఈ మూడింటిలోనూ, శివశక్తుల ప్రబోధము 
పరస్పరము జరుగవలెను. అంటే, ఒకరిలో మరియొకరు శీవశక్తులను ప్రేరేపణ గావించుకోవలెను. 'నియతీ" 
యనబడే తత్త్వము మనకు తెలును, అంటే, సృష్టి నియమమని అర్ధము. దీనిని బట్టి నడచుకోవాలి. ఇది 
శుద్ధమైన రూపంలో కొన్ని శరీరభాగములలో ఉంటుంది. కనుక విశిష్టచక్రములైన జననేంద్రియములను కూడా 
శక్తిస్వరూపములుగానే భావించాలి. శిభాబంధన క్రియ ఎటువంటి ధ్యానభావనతో చేయబడిందో, అదే భావన 
ద్వారా వాటిని పూజించాలి. అపరా, పరాపరా, పరా అనబడే మూడు శక్తులతో కూడిన త్రికోణమును 
ఆసనముగాను, ఆ మూడు కోణముల మధ్యన బిందువును విసర్గశక్తిగాను భావించవలెను. ఇదే విధముగా తన 
దేహమునను, దాని ఉప చక్రములలోను, ఆపైన బ్రహ్మరంధ్రము నుండి దాని అనుచక్రముల వరకూ ఇదే 
భావనతో ధ్యానిస్తూ పూజను చేయాలి. ఇది శక్తియాగమనబడుతుంది. 


యామళ యాగము 


ఇప్పుడు యామళ యాగము వివరింపబడుతున్నది. దేని మూలకంగా, అభేదత్వము సిద్ధిస్తుందో అది 
శక్తియని చెప్పబడుతుంది. జీవునకు, శివునితో అభేదమును కలిగించేది వీరిమధ్యన వారధిగా ఉన్నట్టి శక్తియే. 
కనుక, ఈ సాధన చేసేటపుడు, తంత్ర సహచరుల యొక్క వయస్సు, జాతి, కులము మొదలైన భేదములను 
పట్టించుకోకుండా, ఇరువురి సంయోగం ద్వారా కలిగే పారలౌకికమైన, తాదాత్మ్యతాపూర్వకమైన 
అభేదభావనను ప్రధానమైనదిగా భావిస్తూ, దానిని మాత్రమే సాధించే ప్రయత్నమును చేయాలి. 

కార్యము (దీనిలో పాల్గొనేవారు), హేతువు (దీనికి సహకరించేవారు), సహోత్థములు (ఇరువురు) గా 
శక్తులు మూడు విధములుగా ఉంటారు. ఇంకా ఎన్నో విధములుగా కూడా ఉండవచ్చు. శక్తిమంతునితో బాటు, 
ఈ శక్తులకు కూడా అర్చనము, తర్పణములు అందరికీ జరగడం ఆనందహేతువౌతుంది. కనుక వాటిని 
జరిపించాలి. 


చక్రములను (ప్రధాన అవయవములను) ఇంతకు ముందు చెప్పబడిన రీతిలో అర్చించాలి. అదే 
విధముగా, అనుచక్రములను (దేహములోని ఇతర అవయవములను) కూడా అర్చించాలి. బాహ్యంగా 
గంధము, పుష్పములు మొదలైన వాటితో ఈ పూజను చేయాలి. లోపలకేమో, భోజనము, మద్యము మొదలైన 
వాటిని నైవేద్యంగా ఇవ్వడం ద్వారా ఈ పూజను జరపాలి, 

ఆనందమును కలిగించే చేష్టలతో కూడి, ఈ విధముగా చేయబడిన పూజాక్రమం వల్ల అనుచక్రములకు 
(దేహంలోని ఇతర అవయవములను కూడా) ధ్యానంలో తాదాత్మ్యత లభిస్తుంది. 

అనుచక్రములలో (ఉప అవయవములలో) కూడా వాటివాటికి కలిగే భోగానందమును బట్టి క్రమముగా 


వికాసము కలిగినప్పుడు, వాటిలో కూడా అత్యున్నతమైన సంవిత్‌ చక్రమే దిగివచ్చి వెలుగుతుంది. 


ఈ విధముగా ఆయా అవయవములలోకి దేవతాశక్తులు దిగివచ్చినపుడు, వాటి యొక్క తేజస్సులు 
పరస్పరము ఆకర్షించుకునే క్రమంలో, ధ్యానపూర్వకమైన స్థితిలో ఉన్నట్టి శక్తి (సాధిక) మరియు శక్రిమంతుల 
(సాధకుల)కు, ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ అధికమౌతుంది. 

అప్పుడా జంట (సాధిక, సాధకుడు), అభేదన్వరూపము, ఏకత్వము అయి, లోకమునకు అతీతంగా 
ఊర్జ్వ్యంగా ఉన్న అద్వైతస్థితికి చేరుకునే సమయంలో కలిగే స్పందనలో పుట్టిన సంక్షోభము, ఆయా 
అనుచక్రములను (ఇతర అవయవములను) కూడా సంక్షోభమునకు గురిచేస్తుంది. కనుక, అవికూడా 
తన్మయస్థితిలోకి ప్రవేశిస్తాయి. 

అప్పుడు, నీవు నేను ప్రపంచము అనబడే అన్ని ద్వైతభావములూ కూలిపోతాయి. శివశక్తిస్వరూపమైన 
యామళభావం సిద్ధిస్తుంది. ఎంతగా అది సిద్ధిస్తుందో అంతగా సంవిత్‌ (శుద్ధచైతన్యపు వెలుగు) లో విసర్గము 
(లీనమైన స్థితి) అనుభవంలోకి వస్తుంది. 
కౌలసమాధి 


ఇద్దరి ఆత్మలూ కలసి ఒక్కటిగా మారిన స్థితి లభిస్తుంది. అన్నింటినీ మించినది, దానికంటే మరేదీ లేనిది 
అయిన నిత్యమైన స్థిరమైన లోకం అదే. ఈ అనందస్థితి చాలా విశాలంగా ఉంటుంది. అది శాంతమూ కాదు, 
ఉదితమూ కాదు. శాంతమంటే ప్రపంచాతీతమైన నిద్రవంటి స్థితి. ఉదితమంటే, ప్రపంచపు సృ హను కలిగి 
యున్న విశ్వాత్మకమైన స్థితి. ఆ స్థితి ఈ రెండూ కాకుండా ఉంటుంది. అది శాంతోదిత (ప్రసూతి కారణము. 
అంటే, నిద్ర, మెలకువలకు మూలమై, దేనినుండి ఇవి రెండూ పుడుతున్నాయో ఆ స్థితియై ఉంటుంది. ఇది 
అత్యుత్తమమైన కౌలసమాధి స్థితి. 

తెంపులేనిది జారిపోనిది అయిన స్థితిని పొందాలని కోరుకునేవారు ఈ సంవిత్‌ యొక్క స్థితిని 
సాక్షాత్కరించుకోవాలి. దీనిని అనుభవించిన కారణం వల్ల, శక్తి (సాధిక) మరియు శక్తిమంతుల (సాధకుల) లో, 
శాంతము (ప్రపంచము తెలియని స్థితి), ఉదితము (ప్రపంచము గోచరిస్తున్న స్థితి), యుగళము (ఈ రెండూ) - 
ఈ మూడు స్థితులూ సమానములుగా ఉదయిస్తాయి. 


ఈ స్థితి ఎలా కలుగుతుంది? ఇద్దరిలోనూ ఆత్మానందం ఉదయిస్తుంది. మరలా, ఒకరితో ఒకరికి 
సిద్ధిస్తుంది. ప్రపంచము గుర్తుకు రానటువంటి, ఇతరములైన ఏ చింతలూ బాధించనటువంటి 
శాంతస్థితి కలుగుతుంది. ఒకరిలో మరియొకరు లీనమౌతారు. అందువలన ఈ స్థితి లభిస్తుంది. శాంత, ఉదిత, 
ఉభయస్థితులు ఇద్దరికీ కలిగినప్పటికీ, ఉదితమనే స్థితిలో ఉంటూ, సృష్టిని తెలునుకుంటూ, దానిని తనలో 
ధరించి, భరించి, పోషించేది శక్తి (ఈశ్వరి) యే గాని శక్తిమంతుడు (ఈశ్వరుడు) కాదు. కనుక గర్భధారణ 
యనేది శక్తి (స్త్ర) లో మాత్రమే జరుగుతుంది. 


కనుక, శక్తి మూలకంగా జరిగే ఈ సంయోగ విధానమంతా, అచార్యునిద్వారా నరులకు బోధింపబడాలి, 
సామాన్యులకు ఈ విధానం తెలియదు. వారికి తెలిసిన నేలబారు సంభోగ క్రియలో దాగిఉన్న ఈ రహస్యాలను 


ఆచార్యుడు అర్హులైనవారికి బోధించాలి. 
విసర్గరూపంలో దాగి ఉన్న శాంతము, ఉదితము అనబడే రెండు ధామములను ధ్యానిస్తూ, తెంపులేని, 
జారిపోని స్థితిలో విశ్రాంతిని పొందుతున్న ఇరువురి కలయిక నుండి, వారి ముఖముల ద్వారా ఉదయించిన 


శబ్దములను సేకరించి ఉంచాలి. ఇవి మంత్రశబ్ధములుగా ఉపయోగిస్తాయి. ఉచ్చరించిన మాత్రంతో వారికి 
కౌలికసమాధిని కలిగింపజేస్తాయి. 


దేవీచక్రమునకు తృప్తిని కలిగించగలిగితే, అది సాధకునికి జ్ఞానమును, మోక్షమును కలిగిస్తుంది. 
శాంతముగా దేవతాచక్రమును ధ్యానిస్తూ ఉంటే, శాంతము, శుభంకరము అయిన స్థితిని కలిగిస్తుంది. 

దానికి తోడుగా, శూన్యము, నిరానందమయము, సృష్టికి అతీతము అయిన, నిజధామము అయిన 
ఆత్మస్థితి కూదా వెంటనే ఉదయిస్తుంది. అప్పుడు, ఇంద్రియములన్నీ ఆ స్థితితో నిండిపోతాయి. ఆ తరువాత 
అవి బయటకు ప్రసరించి బహిర్భావమును పొంది, ప్రపంచమును చూడటం ప్రారంభిస్తాయి. 
విసర్గము - మూడుస్థితులు 

ఈ పూర్ణస్థితి ఇరువురకూ లోలోపల ఉదయించినప్పటికీ, దానిననునరించి, బాహ్యములైన చక్రములు 
(జననేంద్రియములు), అనుచక్రములు (ఇతర అవయవములు) కూడా చలిస్తాయి. ఈ చలనమనేది విసర్గస్థితి 


అనబడుతుంది. ఈ విసర్గము ఇంతకు ముందు చెప్పబడినట్లుగా, శాంతము (అ కారము), ఉదితము (ఉ 
కారము), శాంతోదీతము (మ కారము) అని మూడు విధములుగా ఉంటుంది. 


ఈ మూడువిధములుగా ఉన్న వినర్గస్థితులలో నిలకడగా ఉంటూ, వాటిని ధ్యానించడం వలన, సంవిత్‌ 
నుండి ఆయా వర్ణములు శక్తిని పొందుతాయి. సంవిత్‌ తో ఆ విధమైన కలయికవల్ల అయా వర్ణముల మధ్యలో 
ఆయా ఫలములు గోచరిస్తాయి. 


ఈ మూడు వర్ణములతో ఏర్పడిన త్రికోణము లోపల ఒక పద్మం నిత్యమూ ఉదయిస్తూ ఉంటుంది. 
మంగళస్వరూపమైన ఆ కమలంలో, నిత్యాదేవతల స్వరూపమైన పదహారు దళముల ఇంకొక కమలం యొక్క 
మూలమున్నది. మధ్యలోనున్న ఈ నాళమునకు పూచిన ఈ రెండు పూవుల రాపిడివలన అగ్ని పుడుతుంది. 
అగ్ని మధ్యలో నిండుచంద్రుడు, బంగారు సూర్యుల కిరణముల కలయికతో, మూడుదళములు గల శోణితము 
మరియు వీర్యముల కలయికతో, అంకురసృష్టి జరుగుతుంది. ఇది చంద్ర, సూర్య, అగ్నుల సమిష్టియైన 
ముద్రను కలిగియుంటుంది. 
తురీయము - ఖేచరి 


అప్పుడీ సృష్టి యొక్క మొదటినుండి, చివరివరకూ జరిగినట్టు ప్రక్రియనంతా తమ లోలోపల ధ్యానించగా 
వారికి తురీయస్థితి లభిస్తుంది. ఇదే భేచరీముద్ర అనబడుతుంది. దీనిని అందుకున్నట్టి శక్తి, శక్తిమతులకు 
పానీయమును త్రాగడము, ఉపభోగము (సరసములు), లీల (వినోదములు), హాస్యసంభాషణలు మొదలైన 
అన్యోన్య చేష్టలు కలుగుతాయి. ఈ విధంగా వారికి ఏయే విమర్శలు కలుగుతాయో, అవన్నీ కూడా, 


అవ్యక్తధ్వని (అనాహత నాదము), రావము (వ్యక్త ధ్వని), స్ఫోటము (ధ్వనియొక్క ప్రకటనము), దానియొక్క 
శృతి, నాదముగా వ్యక్తీకరింపబడుట, చివరకు శూన్యములో లయించిపోయే నాదాంతము మొదలైన స్థితులుగా 
రూపుదిడ్డుకుంటాయి. తెంపులేకుండా సాగే అనాహతనాదము యొక్క శక్తితో నిండిన ఇవన్నీ కూడా 
'పరామంత్రముతో సమానములైన నాదములై వెలుగుతాయి. 
అష్ట నాదములు - అష్ట భైరవులు 

ఈ నాదములు ఎనిమిది విధములుగా ఉంటూ అష్టనాదములనబడతాయి. ఇవి పరమశివునియొక్క 
అష్టలైరవ రూపములకు సూచికలై ఉంటాయి. ఈ అవ్యక్తధ్వని యన్నది, ఈ క్రింది ఎనిమిది ప్రదేశములలో 
చిత్తమును ధారణచేయడం వల్ల వినవస్తుంది. 

1. శ్వాస ప్రశ్వాసల మధ్యలో 

2. చెవులలో 

3. చూపులలో 

4. లింగయోనుల స్పర్శలో 

5. వాని మేళనములో 

6. దేహాంతమునందున్న యామలచక్రములో 

7. స్తనముల మధ్యన హృదయప్రదేశము నుండి గొంతుద్వారా పెదవుల చివర్లవరకు 

8. పై రెండు చక్రముల మధ్య ప్రదేశములో 

సంయోగ సమయమున ఇరువురకూ కలిగిన క్షోభము తరువాత, విశ్రాంతి తీసుకునే సమయములో, 
ఏకాగ్రమనస్సులతో వింటే, పైన చెప్పబడిన అష్టవిధములైన నాదములు భైరవరూపములై వారికి వినవస్తాయి. 
ఆయా ప్రదేశములలో జ్యోతిదర్శనమౌతుంది. ఈ విధముగా నాదము, జ్యోతి (బిందువు, కళలు) ఎక్కడ 
గోచరిస్తాయో అక్కడనే పరామంత్రము కూడా వినవస్తుంది. 


జీవన్ముక్తి 


తన నిత్యజీవితములో, అన్ని కర్మలలో కూడా ఇదే సాధనను చేయగలిగిన సాధకుడు జీవించియుండగానే 
ముక్తిని పొందుతాడు, అంటే, జీవన్ముక్తుడౌతాడు, ఈ సాధనను తెలునుకుని, దీనిని సాధించినవాడు శాస్త్రముల 
పరిధిని దాటిపోతాడు. అతడికి శాస్త్ర నిబంధనలు వర్తించవు. స్త్రీపురుషుల మధ్యన జరిగిన ఈ విధమైన కలయిక 
వల్ల స్త్రీ గర్భమును దాలిస్తే, ఆ గర్భమునుండి పుట్టిన శిశువు, చిన్ననాటి నుంచే పరతత్వ్వమును అందుకోగల 
దైహిక, ప్రాణిక, మానసిక సంసిద్ధతలను కలిగి ఉంటాడు. 'యోగినీభూ' అనే పదమును వాడటం ద్వారా, 
స్వయముగా తానిటువంటి స్థితిలో జన్మించినట్లు అభినవగుష్తులవారు వ్రాసియున్నారు. 


బుషిసంతానం 


ఇది ఒక రహన్యవిజ్ఞానము. మహానీయులను, బుషులను, సిద్ధులను సంతానంగా కోరుకునే జంట ఈ 
విధమైన యామళ యాగమును ఆచరించాలి. వారికి బుషిసంతానం కలుగుతుంది. ప్రాచీనకాలంలో 
'బుషులు, యోగులు, సిద్ధులు ఈ ప్రక్రియద్వారానే ఉత్తమసంస్కారములు కలిగిన సంతానమును పొందేవారు. 
నేటి మానవులకు పుట్టే సంతానం కూడా అదే విధంగా ఉంటున్నది. వేపచెట్లకు మామిడిపండ్లు ఎలా కాస్తాయి 
మరి? 


చిదానంద స్థితి 


వెన్నెముకను యోగపరిభాషలో మేరుదండమంటారు. అది శూన్యము, అశూస్యముల అలయమై 
ఉంటుంది. శూన్యమంటే మనస్సుకు అతీతమైన స్థితి. అశూన్యమంటే మనోమయమైన స్థితి. వీటికి 
నిలయమైన మేరువు యొక్క ఏకదండములో, (ప్రాణాగ్ని మరియు ప్రాణవాయువులను, త్రిశూలక్రియలో 
చెప్పబడిన శూలముతో ఒక్కటిగా చేయాలి. ఆ స్థితిలో ఉంటూ, రనములో రనమువలె, అంతరిక ధ్యానస్థితిలో 
నిలచియుండాలి. అన్ని విధములైన అనుమానములను విదచిపెట్టి, ఆచార వ్యవహారములకు అతీతుడై, 'నేను 
లేను' అని భావిస్తూ, దేహభాగములలో ఉంటూ, ఇంద్రియానుభవములను పొందుతున్న దేవతలను చూస్తూ, 
ఆనందము, ఉద్వేగములతో కూడిన ఘనమైన చిదానందస్థితిలో ఉండాలి. ఇదే పరమేశ్వర స్థితి. 
ఖేచరి - వ్యోమచరి 


ఇంద్రియగణములే దేవతలు. తనయొక్క చెవులు, కన్నులు, ముఖము, ముక్కు మొదలైన 
ఇంద్రియచశ్రములలో నిలచియుంది, అన్ని అనుభవములనూ స్వీకరిస్తున్న దేవతా గణములను ఎల్లప్పుడూ 
చూస్తుంటే ఖేచరి తప్పకుండా సిద్ధిస్తుంది, అప్పుడు, నుదూరంలో ఉన్న ఆకాశంలోకి తన దేహమును 
అమాంతముగా లేపగలిగే ఆకాశగమన శక్తి లభిస్తుంది. అక్కడనుంచి సాహసంతో క్రిందకు పడుతూ, రెండు 
చేతులను దగ్గరకు చేర్చి చూచే వ్యోమచరీ ముద్రను అందుకుంటాడు. యామలయాగమనేది ఈ విధముగా 
ఉంటుంది. 


ప్రాణ - సంవిద్యాగములు 

ఇంతకుముందు చెప్పబడిన విధముగా, ప్రాణమును విశ్వమయముగా చేయాలి. దానిలో సంవిత్తును 
వ్యాపింపజేయాలి. అప్పుడు దానికి తర్చణము, నైవేద్యము, గంధము, ధూపము మొదలైనవాటిని సమర్పణము 
చేయడం ద్వారా ఐలమును చేకూర్చాలి. ఇది ప్రాణయాగమనబడుతుంది. ఆ స్థితిలో స్థిరంగా 
నిలువగలిగినప్పుడు అది సంవిద్యాగమౌతుంది. దాని విధానమంతా ఇంతకు ముందే చెప్పబడినది. 

పైన చెప్పబడిన ఆరు యాగములలో, ఎవరైనా ఒక ముందటి యాగమును దాటినపుడు, సంశయము 
లేనట్టి పవిత్రహృదయంతో అతదుంటే అతనికి తరువాతి యాగమునుపదేశించాలి. ఆ ఉపదేశంలో, నువ్వులు 
నెయ్యి మొదలైన ఆహుతుల యొక్క అవసరం లేదు. ఇంతకుముందు చెప్పబడిన న్యానవిధానంలో, దృష్టితోనే 


అతనికి తరువాతి దీక్షనివ్వాలి. నైమిత్తికవిధుల వరకు ఉన్నట్టి పరోక్షదీక్షలు ఇంతకుముందటి 
అధ్యాయములలో చెప్పబడినాయి. వాటిలో మాత్రం ఇంతకుముందు వలెనే హోమము మొదలైన విధులను 
చేయాలి. కానీ ఈ యాగములలో మాత్రము, వాటి అవసరం లేదు. 

సప్తమ కులయాగము 


గురుశరీరములో జరుపబడే సప్తమ కులయాగము అన్నిటికంటే ఉత్తమమైనది. ఇప్పటివరకూ 
చెప్పబడినట్టి ఆరు కులయాగములను మించినట్టి అత్యుత్తమసాధన ఇది. అదికూడా ఇంతకు ముందు 
చెప్పబడినట్టి హోమము మొదలైన ప్రక్రియలతో కూడినదైతే, చక్కగా చేయబడినదై, ఇప్పటివరకూ చేయబడిన 
'సాధననంతా పరిపూర్ణము గావిస్తుంది. 


ఇతి శ్రీమదభినవగుప్తాచార్యవిరచితే తన్హసారే కులయాగప్రకాశనం నామ ద్వావింశమాహ్నికమ్‌ || 22 | 
ఇది శ్రీమదభినవగుప్తాచార్యవిరచితమైన తన్చసారమున కులయాగప్రకాశనమనే ఇరువది రెండవ 
ఆహ్నికము. 


ఉపసంహారము 


ఇత్థం పదర్హక్రమసంప్రదాయంనప్రత్యయాప్రత్యయభిన్న మావ్య | 
శ్రీశంభునాధాత్కరుణారనేన స్వయం ప్రనన్నా దనవేక్షవృత్త్యా || 
కాళ్ళీరికో2. ధినవగువ్రవదాభిధానః 

శ్రీతశ్రసారమకరోదృజానా క్రమేణ/ 

యత్తేన నర్వజన ఏష శివం ప్రయాతు లోకోత్తరప్రనరశాంభవతక్రసారమ్‌// 


ఇదియే ప్రత్యయము, అప్రత్యయములకు భిన్నమైన షడర్ధత్రమ సాంప్రదాయము. శీ 
శంటునాధాచార్యుని యొక్క అవ్యాజమైన కరుణవలన, కాళ్ళీరరాష్ట్రవాని యైన అభినవగుస్తునిచేత 
గ్రహించబడి, తంత్రసారమనే ఈ గ్రంధముద్వారా చెవ్పబడినది. లోకోత్తరమైన నీతిని కలిగించగల ఈ 
శాంభవతంత్రసారం వల్ల నమన్తజనులకూ శుభము కలుగుగాక / 

శ్రీస్వాత్మ నంవిదభిన్న రూవ శివార్పణం భూయాత్‌ / 

ఆత్మసంవిత్‌ కు అభిన్నమైన శ్రీ పరమశివునకు అర్పణము. 

సమాప్తం చేదం తశ్రసారాఖ్యం తార్హ్రమ్‌ / 

తంత్రసారమనే శాస్రము నమాప్తము. 


మొదటి అధ్యాయము 

ఎల్లలు లేని వెలుగే పరమశివుడు. ఆయనకు చిత్‌ (ఎరుక, చైతన్యము), మరియు ఆనందములు 
సహజలక్షణములు. కనుక అయన చిదానందన్వరూపుడు. సర్వాతీతుడు. ఆయనకు ఎన్నో శక్తులున్నప్పటికీ 
ముఖ్యముగా ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులు మూడు ముఖ్యములైనవి. వీటిలో ఇచ్చాశక్తినే స్వాతంత్య్రశక్తి 
అంటాము. తన ఇచ్చ్భానుసారం, ఒక లీలగా, ఒక ఆటను ఆడినట్లుగా, తనను తాను తగ్గించుకుని జీవుడౌతాడు. 
మరలా తన పూర్వరూపమును ధరించి మునుపటివలె ప్రకాశిస్తాడు. ఈ తగ్గించుకోవడం, మళ్ళీ 
పూర్ణరూపమును ధరించడం అనే ప్రక్రియ మూడు విధములుగా ఉంటుంది. అవియే, ఇచ్చా, జ్ఞాన, 
క్రియలనబడే మెట్లు. ఏ విధముగా క్రిందకు దిగినాడో, అదే విధముగా పైకి పోతాడు. పైకి పోయే క్రమంలో ఇవే 
శాంభవ, శాక్త, అణవ ఉపాయములౌతాయి. ఈ మూడూ లేని తనదైన స్థితిలో తానున్నపుడు అది 
అనుపాయమనబడే నాలుగవ ఉపాయమౌతుంది. కనుక దీనిని ఉపాయమని చెప్పలేము. 


రెండవ అధ్యాయము 

బలమైన శక్తిపాతము, గురూపదేశము, స్వయంవిచారణ - ఈ మూడూ ఉన్నవానికి తర్ణణమే 
పరమేశ్వరానుసంధానం కలిగి సమాధి సిద్ధిస్తుంది. నిత్యసత్యస్వరూపమైన పరమశివానుభవంలో అతడా 
క్షణమే లీనుడౌతాడు. వేరే ఎటువంటి సాధనలూ దీనికి అవనరము లేదు. అనుగ్రహంతోనే 
పరమేశ్వరానునంధానం కలుగుతుంది గాని సాధనలతో కాదు. ఆ అనుగ్రహమును స్వీకరించే స్థాయి 
శిష్యునిలో ఉన్నపుడు, అతని మనస్సులో విరుద్ధపు వికల్పములు ఏమాత్రమూ తలలెత్తని పరిస్థితి ఉన్నపుడు, 
తళ్డణమే అతనికి అది సిద్ధిస్తుంది. 
మూడవ అధ్యాయము 

పరమశివుడు ప్రకాశన్వరూపుడు, నిరంకుశ స్వాతంత్రం ఆయనయొక్క ముఖ్యమైన స్వభావము. దీనికే 
ఇచ్చాశక్తి యని పేరు. అనుపాయమును సాధించలేనివారు, దీనిని ధ్యానించడం ద్వారా 
శాంభవనమావేశమును పొందవచ్చు. ఈ శక్తి తోడ్పాటుతో, అద్దంలో ప్రతిబింబంలాగా సమస్తవిశ్వమూ 
ఆయనలో ప్రతిఫలిస్తుంది. కానీ దీనివల్ల ఆయన అఖందత్వమునకు లోటు వాటిల్లదు. శక్తి శబ్దమయి. 
నమస్తభావములూ శబ్దరూపములే. శబ్బములలో అచ్చులు శివరూపములుగాను, హల్లులు శక్తిరూపములుగాను 
ఉన్నాయి, 

నృష్టికి ముందు తనయొక్క వెలుగులో, స్వరూపములో, ఆనందములో సర్వాతీతుడుగా ఉన్న 
పరమశివుడు, సృష్టికి ఉన్ముఖుడై ఇచ్చాశక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా, ఎట్లా విస్తరిస్తూ వచ్చాడో, చివరకు 
బిందువుగా మారి, విసర్గము ద్వారా సృష్టిగా ఎట్లా విస్ఫోటనం జరిగిందో, ఆ ప్రక్రియ అంతా 'అ' నుండి 'అః' 
వరకూ ఉన్న 16 అచ్చులలో కనిపిస్తుంది. ఈ విసర్గమే కాళికాశక్తి. ఈమె పన్నెండు రూపములలో సృష్టిని 


నడుపుతూ పరిపుష్టం గావిస్తూ ఉంటుంది. ఈ శబ్దజాలము, భావజాలము అంతా ఉపశమించి, ఆరు 
అధ్వములుగా ఉన్న సృష్టి సమస్తమూ, తనలోనే సృష్టి, స్థితి, ఉపసంహారములను పొందుతూ ఉన్నదన్న 
అనుభవంలో స్థిరంగా ఉన్న సాధకుడు ఇచ్చారూపుడైన భైరవశివునితో ఐక్యమును పొందుతున్నాడు. ఇదే 
శాంభవోపాయము. 

ఇది ఉత్తమసాధకుల పద్ధతి, అనూపాయంలో లాగా వెంటనే ఇది సిద్ధించదు. దానికి కారణాలు, 
ఉత్తమోత్తమస్థాయిలో శక్తిపాతం లేకపోవడం, సాధకుని మనస్సులో అంతటి పరిపక్వత లేకపోవడములే. 
అటువంటి పరిస్థితి ఉన్నపుడు, స్వాతంత్యృశక్తిని ఆశ్రయించాలి. 

సులభంగా అర్థం కావడానికి ఇంకొక కథను వినండి. 


ఒక అమ్మాయికి తల్లిదండ్రులు కుదిర్చే సంబంధం మీద నమ్మకం లేదు. వారు చూచి కుదిర్చిన వరుడితో 
ప్రేమలో పడేటంత శుద్ధమైన మనస్సు ఈ అమ్మాయికి లేదు. ఈమెకు అనుమానం ఎక్కువ. వారు కుదిర్చిన 
సంబంధం ఎలా ఉంటుందో అని సంశయం ఉన్నది. కనుక, తన స్వంతతెలివితో, ప్రేమవివాహం 
చేసుకుందామని అనుకుంటుంది. చివరకు అదే విధంగా చేసుకుంటుంది కూడా. పెత్తనం తనదే కనుక, తన 
ఇష్టానుసారం అంతా తానే చేసింది కనుక, పెళ్లి అయిన తర్వాత, సంశయం తీరి, బుద్ధికుదురుగా భర్తను 
ప్రేమించడం మొదలుపెడుతుంది. ఇది శాంభవోపాయ లక్షణం. 


నాలుగవ అధ్యాయము 
శాంభవోపాయమును కూడా అనుసరించలేని అశక్తుడు, శాక్తోపాయమును అనుసరించాలి. 


తనలోని విరుద్ధపు ఆలోచనలను, నక్రమమైన ఆలోచన సాయంతో తొలగించుకోవాలి. అలా చేయడానికి, 
నరియైన తర్కము, సరియైన ఆగమశాస్త్రము, సరియైన గురువు యొక్క ఉపదేశములు చాలా అవసరములు. ఈ 
స్థాయిలో ఉన్నవానికి కూడా, బాహ్యములైన సాధనల అవసరం లేదు. కేవలం తర్మమే సరిపోతుంది. అది, 
విరుద్ధపు ఆలోచనలను తొలగిస్తుంది. అప్పుడు పరమశివతత్వం తనంతట తానై ప్రకాశిస్తుంది. 

యాగము, యోగము, హోమము, వ్రతము, జపము మొదలైన సాధనలన్నీ అంతరికమైన సత్తర్మమే. 
వీటివల్ల శక్తిసమావేశము లభిస్తుంది, శక్తులు పన్నెండు కాళికలుగా ఉంటూ, ్రమాత, ప్రమాణ, 
ప్రమేయములలో సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటారు. సత్తర్మమే శుద్ధవిద్యగా మారి 
'పరమశివానుభవమును కలిగిస్తుంది. 

దీనికి సంబంధించిన కథ ఇట్లా ఉంటుంది. 

ఒక యువతి, దూరదేశంలో ఉన్న తన ప్రియుని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో ప్రయాణం 
గురించి ఏవేవో ఊహలను కలిగి ఉంటుంది. కానీ, అవియన్నీ సరియైన అలోచనలు కావని, తాననుకున్న 


దారిలో నడిస్తే అతడిని చేరుకోలేని, ఆ దారిని తెలిసినవారిద్వారా తెలుసుకుని, తన ఆలోచనలను 
మార్చుకుని, సరియైన దారిలో నడచి, చివరకు అతడిని చేరుకుంటుంది. ఇది శాక్తోపాయము. 


అయిదవ అధ్యాయము 
ఏదైనా ఒక ఉపాయము యొక్క సహాయముతో తప్ప సాధనలో పురోగమించలేని వానికి, దేహము, 
ప్రాణము, విగ్రహము మొదలైన వాటి అవసరం ఉంటుంది. దీనిలో బాహ్యప్రాణము, సూక్ష్మ ప్రాణములలో 


సృష్టి స్థితి లయముల ధ్యానము, భైరవభావప్రాప్తి, పన్నెండు శక్తుల ధ్యానము, పంచప్రాణములు, 
పంచకోశములు, ఆరు వేదాంత భూమికలు, ఆరు ఆనంద భూమికలు, ఆరు యోగస్థితులు, సృష్టి సంహార 


బీజములతో కూడిన సోహం భావసాధన, అవ్యక్త, వ్యక్తావ్యక్త, వ్యక్తలింగములు, సూక్ష్మ ప్రాణ వర్ణన 
వివరింపబడినాయి. 


ఉపాయములలో ఉచ్చనీచములు లేవని, పరమశివుని చేర్చే ఉపాయము ఏదైనప్పటికీ అది 
ఆమోదయోగ్యమేనన్న భావనతో ఈ అధ్యాయము ముగుస్తుంది. 
ఆరవ అధ్యాయము 

ఇందులో కాలాధ్వము, దేశాధ్వములు చెప్పబడినాయి. బాహ్యము, దేహము, ప్రాణములలో కాలవిభజన 
చెప్పబడింది. వీటిలో తిథి, మాసము, సంవత్సరము, మానవులు మరియు దేవతల ఆయుష్షు. 
'పంచవాయువులలో కాలోదయ క్రమము, వర్ణ మంత్ర పదముల వివరణము కనిపిస్తాయి. 
ఏడవ అధ్యాయము 


దీనిలో దేశాధ్వము చెప్పబడినది. దేశములో ఉన్న 118 భువనములను, ప్రాణము, బుద్ధి, అహంకారము, 
శూన్యము, సంవిత్‌ లలో వరుసగా లీనం చేసే ప్రక్రియ వివరించబడింది. 


ఎనిమిదవ అధ్యాయము 

ఈ అధ్యాయములో తత్త్యాధ్వము వివరింపబడింది. 118 భువనములలో ఉన్న 36 తత్వములను యోగి 
తనలోనే దర్శించి, చివరకు వాటన్నింటినీ సంవిత్‌ యొక్క రూపములుగా ఏ విధముగా ధ్యానించవలెనో, ఆ 
వివరం ఇవ్వబడింది. 
తొమ్మిదవ అధ్యాయము 

ఈ అధ్యాయములో వివిధ తత్త్వభేదములు చెప్పబడినాయి. సకల, ప్రళయాకల, విజ్ఞానాకల, మంత్ర, 
మంత్రేశ, మంత్రమహేశ, శివాది రూపములుగా ఉన్న పంచదశ విధి నుండి త్రివిధి వరకూ 
ధ్యానపూర్వకములైన విధులు చెప్పబడినాయి. 
పదవ అధ్యాయము 


ఈ అధ్యాయములో నివృత్తి, ప్రతిష్టా, విద్యా, శాంతి, శాంత్యతీతములనే అయిదు కళలతో కూడిన సమస్త 
అధ్వముల వివరమూ ఇవ్వబడినది. 


పదకొండవ అధ్యాయము 

దీక్షకు ముందు ఉండవలసిన శక్తిపాతము, దాని లక్షణములు, తొమ్మిది విధములైన శక్తిపాతములలోని 
భేదములు, వాటి అధికారి శిష్యుల భేదములు. గురువు, సద్గురువు, వారి లక్షణములు, వైష్ణవ శైవ దీక్షలు, వాటి 
వివరములు, యోగులు జ్ఞానులు, వారి అధికార భేదములు, తిరోభావ వర్ణనము ఈ అధ్యాయములో 
చెప్పబడినది. 
పన్నెండవ అధ్యాయము 

మలమంటే ఏమిటి, దానిని స్నానము ద్వారా ఎలా పోగొట్టుకోవాలి?, రెండు స్నానములు, ఎనిమిది 
భేదములు, వాటి ఫలితములు, వీరస్నానము, పరస్నానముల వివరములు ఈ అధ్యాయములో చెప్పబడినవి. 
పదమూడవ అధ్యాయము 

నమయదీక్షావిధి, యాగము, అధివాసము, శక్తిపాతము, చరుభోజనము, పరమేశ్వర పూజనము, 
రుద్రావేశము మరియు సమయనియమములు వివరింపబడినవి. 
పదునాలుగవ అధ్యాయము 

పుత్రకదీక్ష, పశుబలి, పాశవిమోచనా దీక్షల వివరములు ఈ అధ్యాయములో చెప్పబడినాయి. 
పదిహేనవ అధ్యాయము 

ఒకనికి మరణ సమయం దగ్గరైనపుడు ఇవ్వవలసిన నముత్యమణ దీక్ష, సప్రత్యయ (బుజువులతో 
కూడిన) దీక్షలను ఇచ్చే విధానం ఈ అధ్యాయంలో ఇవ్వబడింది. 
పదహారవ అధ్యాయము 

తన ఎదురుగా గాని, పరోక్షంలో దూరంగా ఉన్నవానికి గాని ఇవ్వబడే దీక్షావిధానం ఈ అధ్యాయములో 
చెప్పబడింది. ఈ క్రమంలో, జీవించియున్నవారికీ, మరణించిన వారికి కూడా దీక్షనివ్వవచ్చు. మరణించిన 
జీవులను మహాజాలమనే ప్రయోగం ద్వారా పట్టి ఆకర్షించి వారికి మలశోధనము చేసి, వారియొక్క 
త్రిబంధములను విడిపించి, వారికి మోక్షమునివ్వవచ్చు. జీవించి యున్నవారికైతే ఉత్తమ నంస్మారములను 
కలిగించి, సాధనోన్ముఖులనుగా వారిని చేయవచ్చు. 

ఈ విధమైన విధానమును తెలిసి, దానిని చేయగల శక్తి యున్న గురువు, శిష్యుడు తన ఎదురుగా 
లేకపోయినప్పటికీ, లేదా అతడు చనిపోయినప్పటికీ కూడా దీక్షనిచ్చి అతడిని ఉద్ధరించగలుగుతాడు. ఈ 
విధానమంతా ఈ అధ్యాయంలో చెప్పబడింది. 
పదిహేడవ అధ్యాయము 


వైష్ణవము మొదలైన మతములలో గాని, శైవమతంలోని ద్వైత సాంప్రదాయములలో గాని దీక్షలు 


తీసుకుని ఆయా మార్గములలో నడుస్తున్నవారికి, శివాద్వైత మార్గంలో శ్రద్ధ కలిగినప్పుడు, వారికి శుద్ధి 
నంస్కారములను చేసి, దీక్షనిచ్చి, దారిని చూపించే విధానం ఈ అధ్యాయంలో వివరించబడింది. అట్టివారిని 
దీక్ష లేదని చెప్పి పొమ్మనకూడదని చెప్పబడింది. 


పద్దెనిమిదవ అధ్యాయము 
కొంతమంది స్వయంసాధనతో సిద్ధులైనవారుంటారు. వారికి గురూపదేశము, శాస్త్రాధ్యయనము 
మొదలైనవి ఉండకపోవచ్చు. కానీ పూర్వకర్మవశంగా, సాంతసాధనతోనే సిద్ధిని అందుకుంటారు, వారు 
ఇతరులకు కూడా గురుత్వమును వహించగల స్థాయిలో ఉంటారు. అటువంటి వారిని గుర్తించి, వారికి తగిన 
గురుపదవిలో వారిని కూర్చుండబెట్టి, అభిషేకప్రక్రియ ద్వారా వారిని క్రమబద్దీకరించే ప్రక్రియను ఈ 
అధ్యాయంలో వివరించారు. అట్టివాడు చేయవలసిన సాధన కూడా చెప్పబడింది. దీక్షను ఎవరికివ్వాలి, 
ఎవరికివ్వకూడదు మొదలైన వివరాలు కూడా చెప్పబడినాయి. 


పందొమ్మిదవ అధ్యాయము 

సిద్ధిని అందుకోకుండా మరణించిన సాధకులకు, ఇతరులకు ఇవ్వవలసిన మృతోద్ధార శ్రాద్ధ దీక్ష ఈ 
అధ్యాయంలో చెప్పబడింది. శవసంస్కారసమయంలో కనిపించే, శవం తేలికపడి గాలిలోకి లేవడం వంటి 
బుజువులు వివరించబడినాయి. శక్తివంతుడైన గురువుచేత ఈ దీక్ష ఇవ్వబడినప్పుడు ఈ బుజువులు 
గోచరిస్తాయి. గురువు యొక్క మరణదినమును శిష్యులు పండుగగా జరుపుకోవాలని దుఃఖించకూడదని 
చెప్పబడింది. 
ఇరవయ్యవ అధ్యాయము 

దీక్షా స్వీకారం చేసిన శిష్యులు తమ జీవితాంతమూ చేయవలసిన విధులు, పాటించవలసిన 
నియమనిష్టల గురించి ఈ అధ్యాయములో వివరింపబడింది. 

వీటిలో నిత్యనైమిత్తిక విధులు, స్థజిలయాగము, లింగస్థాపనము, పర్వదినములలో చేయవలసిన విధులు, 
పాటించవలసిన నియమములు. అనుయాగము (మూర్తియాగము, చక్రయాగములు), వీరసంకరయాగము, 
పవిత్రకవిధి, మహోత్సవము, వ్యాఖ్యావిధి, సమయనిష్ణ తి విధి, గురుపూజావిధి మొదలైన విధులు 
వివరింపబడినవి. 
ఇరవై ఒకటవ అధ్యాయము 

ఇప్పటివరకూ చెప్పబడిన నిత్య నైమిత్తికకర్మలన్నిటికీ ఉన్న ఆగమప్రామాణికతను ఈ అధ్యాయంలో 
నిరూపించారు. 

చిదానందరూపియైన పరతత్వ్వమును ఎవరికి అర్ధమైన రీతిలో వారు, లోకంలో వివరిస్తూ వచ్చారు. వీరిలో 
ఎవరికి అర్థమైనట్లుగా వారు, వేదములను, సాంఖ్య వైష్ణవ శైవాది సిద్ధాంతములను వారివారికి తగినట్లుగా 
అనుసరిస్తున్నారు. అరుదుగా కొందరు మాత్రం సర్వోత్తమమైన త్రికశాస్త్రమును అనుసరిస్తారు. ఈ 


ఆగమశాస్త్రములన్నీ రకరకములైన ఫలితములనిచ్చినప్పటికీ అంతిమముగా ఒకే గమ్యమును చేరుతున్నాయి. 
దీనిని నమ్మి అనుసరించేవారు దాని ఫలితమును పొందుతున్నారు, కనుక, అన్ని సందేహములనూ తీర్చుతూ, 
అన్నింటినీ సమన్వయము చేస్తూ, అన్నింటినీ మించినట్టి శివాద్వైతశాస్త్రమును అనుసరించడం ఉత్తమము. 
ఇరవై రెండవ అధ్యాయము 

బ్రహ్మము ఆనందస్వరూపము. అది దేహంలోనే ఉన్నది. దానిని అనుభూతిలోకి తెచ్చుకోవాలంటే, 


పంచమకార సాధన అవసరము. ఈ విషయాన్ని తెలియనివారు వాటిని దూరం ఉంచి ఆనందానికి 
దూరమౌతున్నారు. 


బాహ్యము, శక్తి, దేహము, యామలము, ప్రాణము, సంవిత్‌ అని ఆరు విధములుగా ఈ సాధన 
ఉంటుంది. హోమముతో కూడినది బాహ్యయాగము. స్త్రీదీహములో న్యాసము రెండవది. తన దేహములో 
న్యాసము మూడవది. స్త్రీ పురుష సంభోగరూపమైనది యామలము. తన ప్రాణములో చేసే యాగము 
అయిదవది. చిదానందస్వరూపమైన నంవిత్‌ లో యాగము ఆరవది. ఇవి ఒకదానికంటే మరొకటి 
ఉత్తమములు. వీటిని ఏ విధంగా సాధన చేయాలన్నది ఈ అధ్యాయంలో క్లుప్తంగా వివరించబడింది. 


